pty VEERESALINGAM RACHANALU 


fi THIRD VOLUME 


VISALA 


పే'దెళలింగం రచనలు _ మూడవ సంపుటం 
ప్రచురణ సంఖ్య s 1107 


(వపతుల సంఖ్య = 2000 


(పథమ ముచణ : ఏపియల్‌, 1985 


(6 అదేజాపికలు, సూచికలు మొ॥ కుశాలాం(థ పటి కింగ్‌ కేఎం 
మూ ళ్‌ 


ము(ద్రణు : 
స్వతం[త ఆరు (ప్రింటర్స్‌, 
మవేజయవాడ _ 520 004. 


క్‌ ధిక 
మొదటి తూర్పు 


ఈవజకు మన యాంధభాషలో జనుల యాచార న్యవహారములను 
“దెలుపుచు నీతిటోధకములుగా నుండు వచన(పబంధము లేవియు లేకపోవుట యెల్ల 
వారికిని విశదమయయే యున్నదిగదా ? అయినను దేశ భాషలతో నెల్లను "మధుర 
మైనదని పేర్కానంబడిన మన తెనుంగుభాష కటువంటి లోపమును తొలంగెంపవలయి 
నని కొంతకాలము (క్రిందట నేనీ (గంథమును వాసి శ్రీ వివేకవర్గనీ ప్మతికాముఖ 
మున6 (బకటించితిని. ఇట్ర _గంథములను (వాయుట శ (పథమ (ప్రయత్న 
మగుట చేత దినియందు. వెక్కు లోపము లుండి యుండవచ్చును అయినను దీనిం 
జదివినవారందణును నె నెకకంర్యముగా మంచి యభిపాయమునే యిచ్చుచు వచ్చినందు 
సను సలువురు ప్ప సకముల నిమి త్రమయి (వాయుచు వచ్చుచున్నందునను నేను 
పడిన _(పయాసము నెష్పలము కాలేమగదా యని సంతోషించుచున్నాను. 


a వా లే షః 


ఈ గ ంథముయొక్క కథను గల్చించుటలో గోలుస్మి త్త తను నింగీ మ 
కవీశ్వరుని (గంథసాహాయ్యమును గొంత బొందినను దానికిని దినికిని వీశేష 
సంబంధ మెమియు సుండదనియు దీనియందు [1షవాయంబడిన విషయములన్నియు 
నూతనములే యగియు( గూడ విన్నవించు చున్నాండను, గుణ గహణ పారీణు 
లగు పెద్దలు దీనియందు దోషముల నుపేక్షచేసి గుణములనే (గహింతురనియి 
ఆంధ డేశ్రీయులును, విద్యాశాఖవారును దీని నాదరించి మజియు నిట్టి గ్రంథము 
లను చేయుటకయి నాకు. దగినంత  _సోత్చాహమును గలిగింతురనియు. గోరు 
చున్నాండను 


రాజ మహేం(దవరము 
20 జూలె, 1880 సం॥5ం | 


కందుకూరి విరేశలింగము 


మ నే 
మనలా లలు ాయినాలాంతలేవ్రైకాలందపకకాణానా గరాదానావవాయాజలులంలా నని 
శ 


రెండవరకూరు 


ఠః పుస్త సక మింగ్సీ షుతోనికి భాషాంతరీకరింపంబడి పు _సకరూపయుగాయ [పక 
టింపంబడియున్నందున" మార్పులను చేసినచో భాషాంతర గంధము యొక్క 
సహాయ్యముచేత దీనిం జదివెడి యన్యదేశీయు లకు కష్టము గానుండునని యెంచి 
చేయందలచుకొన్న మార్పులను జేయక మొదటి కూూరు లో సున్ని దీనిని మరల 


ము(దింపించినా(డను. 
రాజమహేం[దవరము, జ 

wale Ss కందుకూరి విచశలింగము 
2 జనవరి, 1894 సం॥రం. 


అక్కెరాజా వేల ఇ వి 


వీరేశలింగం రచనల యూ మూడో సంపుటంలో మూడు నవలలు కూర్చుడం 
జరిగింది. ఈ మూడు నవలలు కాడా ఆధుఏ9ిక తెలుగు నవలా రచనకు రూప 
"రేఖలు డిద్రినటువంటివి . ఈ నవల తర్వాత వెలువడ్డ నవలలకు మార్గదర్శకత్వం 
వహించాయి. 

మొదటి నవలలో సంఘంలో పురుషుడు నడుదుకోవాల్సిన తీరుతెన్నుల 
గురించి రెండో నవలలో సంఘంలో స్త్రీ తన కుటుంబ జీవితాని న్ని దిద్దుకోవాల్సిన 
నడవడికల గురించీ పంతులుగారు [పతిభావంతంగా పబోధించారు 


సామాజిక జీవనంలో ఇంటాబయటా కూడా బుదిమంతులెన స్తీ పురుషులు 
ఎటువంటి సంస్కరణలు సాధించాలో, ఎటువంటి ఆదర్శాలవై పు పయనించాలో 
చాటిచెప్పిన నవలలు సత్యవతీ చరిత్రము, రాజశేఖర చర్నితమునూ్న్నూ గృహిణీ 
గృహముచ్య తే, ఇల్లు చూడు ఇల్లాలిని చూడు అనే నూ కులకు వ్యాఖ్యానం 
పంతులుగారు రచించిన సత్యవతీ చరితము తెలుగులో కుటుంబ జీవిశేతి 
వృ త్తాన్ని స్వికరించిన నవలలో ఇదే మొదటిది. కుటుంబం కుదురుగా ఉంమే. 
విద్యా సంస్కార వికాసంతో వర్తిల్లి తే సమాజ (శ్రేయస్సు త్వోరితగతిని సాధించ 
వచ్చునన్నది పంతులుగారి _పదోధం 

మూడే నవల సత్యరాజా పూర్వ దేశ యాతల ద్వారా మన సంఘంలో 
ప్రీకి తరతరాలుగా జరుగుతున్న అన్యాయాలను వీరేశలింగం విమర్శించారు. 
ఈ నవలరోనే రెండో భాగంలో జాతకాలు, మూఢ వళ్వాసాలు, గహచారాలు.. 
శకునాలు ఆయన హేళన చేశారు 


ఈ మూడు నవలలూ ముందుగా ప్మత్రికలలో వెలువడ్డ వే. రాజశేఖర చరిత్రం 
వివేకవర్హనిలోను, సత్యవతీ చరిత్రం సతీ హిత దోధినిలోను. సత్యరాజా పూర్వ దేశ 
య్యాతలు చింతామణితోనూ ఆ రోజుల్తా మొదట [ప్రచురితమైెనాయి తిరవాతి 

స్తకరూపాన వచ్చాయి. చింతామణి సృతిక "పేరుకు న్యాపతి సువ్చారావు పందులు 
గారి నిర్వహణలో ఉన్నా నిజానికి నిర్వహించింది వీరేశలింగం పంతులే. అందు. 


vi 
వల్ల ఆధునిక తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిసారిగా చింతామణి ప్యతిక 
నిర్వహించిన నవలా రచనా పోటీల నియమ నిబంధనలు, వివరణలు ఈ 
సంపుటంలో అనుబంధంగా ఇవ్వడం జరిగింది. 
వీరేశలింగం నవలలను గూర్చి సూలంగా ఒక సమీక్షను ఉపోద్దాతంగా 
యు 
ఇవ్వడం జరిగింది. ఇతివృ త నిర్వహణంల్లొ కధాకథనంలో జీవిత వా_సవిక 
చి|తణను (పతివింబెంప చేయడంలో పంతులుగారి శక్తిసామర్థ్యాలు (జా పాటవాలు 
న్య కంకాగల ఆయా విశేషాంళాలు ఆయా సందర్భాలల్‌ న సన్నివేశాలలో వివరణ 
సూచికలుగా పట అడుగు భాగంలో ఇవ్వడం జరిగింది. 


వీరేశలింగం పంతులుగారి సావాత్య సామాజిక వికాసోన్ముఖ కృషి గురించి 
ఆయన (వాసిన (ప్రహసనాలు, వ్యాసాలు, విమర్శలు ఇంకా కొన్ని సంపుటాలుగా 
వెలువడ్తప్పుడు ఆయన సమ(గమూ ర్తిత్వాన్ని ఈతరం పాఠకులు ముందు తరాల 
వారు అవగాహాన చేసుకోవటానికి విశాలాంధ్ర (పచురణ సంస్థవారు దోహావం. 
చేసినవారవుతారు. ఆయన వారసత్వాన్ని ముందు తరాలవారికి ఉ త్రేజకరంగా 
భద్రపరచిన వారవుతారు. ఈ అవకాశాన్ని నా కిచ్చిన విశాలాంధ పబ్లిషింగ్‌ 
హౌస్‌ వారి యెడల మిక్కిలి కృత జ్ఞా 


===అక్కిరాజు రమావతిరావు 


పులా! ఆ పభ ల వ ల స లా 


తొలి తెలుగు నవల ఏది ? అనే విషయం ఇటీవల కొంత చర్చకు కారణ 
మైంది. తన సాహిత్య వ్యవసాయాన్ని గూర్చి ముచ్చటిస్తూ స్వయ చరి(తలో 
*“శలుగులో మొదటి వచన _పబంధమును నేనే చేసితిని” అన్నాడు వీరేశలింగం. 
కొందరు దిన్ని ఆత్మళ్షాఘ గావించి. ఆయన్ను చమర్శించారు కూడాను తొలి 
రోజుల్లో నవలను వచన (పబంధమనీ, షన ర అనేవారు. అందువల్ల నే 
వీరేశలింగం “నవల అనే అర్ధంలో వచన [పబంధమని “పేర్కానా ఎడు. 

1872 వ సంవత్సరంలో అంహపే వీరేశలింగం కన్నా ఆరేళ్ళ ముందరే 
నరహరి గోపాలకృష్ణ మ చెటి అనేవారు “శ్రీరంగరాజు చరితము" అనే వచన 
[ప్రబంధము రచించార్‌నీ కాబట్టి వీరేశలింగం హే నే పాథమ్యం ఆయనకు 
అభించదనీ వొకవాదం వుంది” వచన (పబంధం అనీ నవీన ప్రబంధం అనీ నవలా 
(ప్మకియకు మొదట సమానార్థ కాలుగా వాడుక చేసింది కూడా గోపాలకృష్ణమ్మగా రే 
ఆనాటి భారతదేశపు గవర్నర్‌ జనరల్‌ లార్డు మేయూ బెంగాల్‌ ్‌ గెజెటులో 
ఈక (పకటన చేయించారు ఏమంటే బంగాళీ (ప్రజల ఆచార వ్యవహారాలను 
వర్షిసూ ఒక కల్పితమైన రచన చేసే వారికి బహుమానం ఇసామంటూ. ఇంగ్రీషు 
వారి "న ఆనాటి (ప్రభుత్వోద్యోగులకు దేశీయుల ఆచారాలు, సంప్రదాయాలు 
సాంస్కృతికమైన కట్లు బొట్లు తెలునుకోవాలనే కుతూహాలం మాట అట్లావుంచి 
తెలుసుకోవాల్సిన అగత్యం ' ఎంతైనా వుండేది అందువల్ల కార్యనిర్వాహక, 
న్యాయళాఖలలో సనిచేసే ఉన్నతోన్నతాధికారులంతా (పాంతీయ భాషలు నేర్చు 
కొనేవారు. భారతదేశంలోని జనుల ఆచార వ్యవహారాలను గురించి తెలును 
కోవాలనే ఉద్దేశంతో నే ఆనాటి గవర్నర్‌ జనరల్‌ మేయో (ప్రభువు అటువంటి 
1వకటన గెజెట్‌ొలో వెలువరించి ఉంటారు. 


అప్పట్లో ఆం(ధదేశంలో కర్నూలులో నరహరి గోపాలకృష్ణమ్మ చెటిగారు 
డిప్యూటీ కలెక్టర్‌గా ఉండేవారు బెంగాల్‌ గెజట్‌ లోని (పకటన ఆయేన చూడడం 
తటస్థించింది "బహుశా తెలుగులో కూడా అబువంటి [ప్రయత్నం చేయడానికి చెట్టి 
గార నా (పకటన _పేరేపించి ఉంటుంది గోసాలకృష్ణమ్మగారు శ్రీరంగ రాజు 
చరిత్రం (వ్రాసి వెంటనే మ్యుదించారు ఇదంతా కూడా (పకటన వ ఖ 
a జరగటం విశేషం ఈ శ్రీరంగరాజు చరితను గూర్చి (పపొ 

సూ మ(దాసు గెజట్‌ ఇది తెలుగులో వెలువడ్డ మొదటి నవల అని పేర్‌ ర్కా_నడం 
కూడా జరిగింది అంతేకాదు ఆ రోజుల్లో బందరు “నుంచి వెలువడుతూ ఉన్న 


4 


పురుషార్థ (సదాయిని అనే సాహిత్య సామాజిక మాన పష్మతిక ధ్రీర ంగరాజూ 
చరిత్రను సమీక్షిస్తూ ఇంగ్నీషులో నవల అనీ తెలుగులొ వచన (పబంధమునీ 
యీ రచనను గూర్చు శే పేర్కొనడం గమనార్ల 0 కౌబట్లి తెలుగులో నవలారచనకు 
తొలి [ప్రయత్నం గోపాలకృష్ణమ్మ గారి శ్రీ రంగ రాజు చరి, తయే అని ఇందువల్ల 
—— 
కిందటి శ ఉత్తరార్హం (వవేించేవరకూ తెలుగులో వచన రచన 
ఒక వేళ ఏవో కొన్ని వచన రచనలంటూ ఉన్నా అపి 
మౌొలికమెనవి కాక ఇతిహోన పురాణాదుల నుంచి జానపద వాజ్మయం నుంచీ వచన 
రూపంలో (వ్రాసిన కథలుగా మూూతమే ఉండేవి భారతదేశంలో విశ్వ విద్యాలయాల 
ంతో తగినంత పరిచయం ఏర్పడిన నవీన విద్యా 
శ తరం 'బతబకేకవ తరువాతనే (ప్రాంతీయ భాషా సాహితా్యలలో 


ఎక్కువ వ్యాపి న్‌ అ డు. 
స్టాసన జరిగి ఇంగ్లీ షమ సాహితా 


మొట మొదటి 25 సంకల నకకు తెలుగులో ఈ ఆధునిక (పృకియకు 
నవల అనే పేరుండేదికౌడు వచన (ప్రబంధమని మా(తమే ఈ రకమైన రచనను 
గూ పస క్ర కం చేసేవాజు ఆనకి కర రమైన విషయం ఏవమంపే మొదటి పాతిక 
సంవత్సరాలలో పాతిక నిఎలటు కూడా వెలువడలేదు తెలుగులో ఇటువంటి 
(ప(కియ్‌ ప్రారంభమె వాతికెళ్ళు గడిచిన తర్వాతనే యీ (ప్రక్రియను ఇంగ్లీ ష మలో 
లాగానే నవల అని తెబుగురోనూ పిలవడమే సబబు అని కాశీ భట బహ్ముయ్య 
శాస్త్రీ వీరేశలింగం పంతులుగారి రాజశేఖర చరితను విమర్శిసూ (ప్రకటించిన 
(గంథం ఉపోద్దాతంలో అవ్నిపాయపడటం జరిగింది ఆ తరువాత (క్రమంగా 
పదేళ్ళకల్లా ఈ రచనా (పర్రయకు తెలుగులో కూడా నవల అనే పేరు రూఢ మైంది 

మరి అయితే వీరేశలింగం కానే తెలుగులొ మొదటి వచన (ప్రబంధం 
రాశానని ఎందుకన్నట్లు ౭ బ్రరంగరాజా చరిత గూర్చి ఆయనకు తెలియదా ? 
అనలా ప్ర _స్లకాన్ని “ఆయన చూడలేదా ? చదవ లేదా? అంటే, పురుషార్థ 
(పదాయిన్ని "ప్యతికలో వీరేశలింగం కూడా రచనలు చేసూనే ఉండేవాడు కాబట్‌ 
ఆ పత్రికలో వెలువడ్డ శ్రీరంగరాజు చరిత్ర సమీక్ష కరూడా వీరేశలింగం చూసే 
ఉంటాడు. ఆయన ఈ వచన |పబంధం చూశాడు. చదివాడు. తన పు సక 
సందోహంలో దీన్నికూడా 'సేకరించుకున్నాడు. బహుశా ఆయన దృష్టికి నషిన 
'ప్మకియకు ఆద్యమ] చెప్పదగిన (పాఢరచన అది అని అనిపించి ఉండక పోవచ్చు. 
ఆప్పుటికి నాలుగు వందల సంవత్సరాల (కిందట జరిగిన కథ ఇది అ) గోవాల 
కృష్టమ్మ చెటీ రౌెలిపలుకులో చెప్పడం. నాయకుడు మహాకులీనుడై ఉండాలన్న 
ఆలంకారిక నియమాన్ని ఉలెఖిచడం, ఈ వచన నం. నాయకుడు 
అంజాచే పిల్లను _పేమించా చాడ? నర్తించడం, విజయనగరం, కొండవీడు యం 
రంగస్తలంగా ఈ కథ జరగడం, ఈ విధమైన చారితక జానపద గాథా వాసనా 


xX 


వాసితంగా ఈ కథ అంతా ఉండడంవల్ల నూ, ఇంగ్లీ షు సాహిత్య (పక్రియ _వపభావం 
ఈ రచనపై ఏ మాత్రమూ లేకపోవడంవల్ల నూ నరహరి గోపాలకృష్ణమ్మ చెట్టిగారి 
విషయంలో నవలా రచన (పాథమ్యం పీ శేశలింగం వొప్పుకోలేదస్‌ స్పషనసడు 
తున్నది అందువల్ల వీరేశలింగం ఈ రచనా _ప్రయతా ఎనిక్‌ ఇవ్వవలసిన 
గుర్తింపును ఇవ్వలేదనిపి స్తున్నది. 
అయితే ఇటువంటి రచనకు సర హారివారు పెట్టిన వచన (పబంధమనే పరి 
భాషను మాతం పీ రేశలింగం గ్రీరంగరాజు చరిత సుంచే _(గదహిొంచాడు. అల్ల సాని 
పెద్దన నుంచి అటు తరవాత సంస్కతం నుంచి మూల(గంధానికి అనువాదం 
కాకుండా కవి (పతిభనుబటి వర్గనా బహుళంగా స్యతంగత రచన అనిపించేట్లు 
నిర్వహించిన కావ్యరచనను (ప్రబంధమని పిలవటమూ, ఆ కవులందరినీ పబంధ 
కవులనటమూ జరిగినస్తై, త. కాలం నుంచీ వచన రచన అయిడఉండి 
తెలుగులోని [వబంధ రచన మాదిరిగానే రేఖా మాత్రంగా ఏదైనా మూలాన్ని 
మాతం అనుసరిసూ ఇతివృ తాన్ని సృష్టించటాని్ని వచన పబంధమనే 
(హృకియగా ఆనాటి సాహితీపరులు + భావించినట్లు కనపడుతుంది అప్పట్లొ ఇతివృ త్ర తం 
కేవలం సామాజికంగా ఉండాలని ఏమీ నిబంధనలేదు. చరి[త నుంచో. పురాజ 
గాథల నుంచో కూడా తీనుకొని కొ త్ర తరహాగా నిర్వహించడమూ, అది వచన 
రచనగా ఉండడమూ అయితే దాన్ని వచన (ప్రబంధంగా పరిగణించారు. అటు 
తర్వాత పాతిక, ముప్ఫై సంవత్సరాల వరకు ఈ నూత్న సొహిత్య (పక్రియ 
నవలగా పేరు పొందలేదు 
మొట్ట మొదటి (ప్రయత్నమైన (శ్రీరంగ రాజు చలన ఆనాటి గవర్నర్‌ 
న లార్డు మేయోకు అంకితం చేశాడు రచయిత “హిందువుల యాచారములు 
నటి నవీన (పబంధమ' ని (గంథక ర్ర ర యీ ((గంథానస్ని గూర్చి శర! pa 
. “ఈ నవలా రచనకై తనను (ేరేపించిన విషయం రచయిత ఇట్లా 
(పసావించాడు. 
= “వది నెలలనాడు న మెయోగారు బంగాళుల యాచారంబులు తెలుప్ప 
(పబంధము గావించు వానికి ఒహుమానంబు చేయబడునని (పచురము చేసిరి అది 
నేను చదివినప్పుడు తెలుగు దేశము వారియావారంబులు తెలుపునటి (పదబంధం 
వొకటి రచియించుట తెలుగువారికుపయు కం బగునని తలంచి నా నేర్చుకొలదిని 
(పబంధంబు చెప్పబూనితిని”. వ 
“ఇది కేవలము కల్పితంబు కధానాయకుండు _ మహాకులినుడై యుండ 
వలయునను యాదేశంబున మున్ను దొరతనము చేసిన విద్యానగరరాజు వంశము 
వారిలో శ్రిరంగరాజును పేరు గై కొంటిగాని యిందు జెప్పిన చరితము యధార్థముగా 
జరిగిన కథయని యెంచగూడదు. ఇందు జెపిషన యాచారములు మాత్రము యభఛార 
ముగా నాచరింపబడునవి. ఈ కధ 400 నంవత్సరముల నాడు జరిగినట్లుగా చెస్ప 


Xi 


బడియెగానియప్పటియాచారము లకు నిప్పటి యాచావములకును లేశంబుగాని భేదంబు. 
లేమింజేసి యిందుదహరింపబడిన యాచారంబులన్ని యిపుడా చరింపబడుచున్నవని 
యెలుంగునది _ కేవల గద్యాత్మకములయిన తెనుగు _పబంధములు _ విశేషము. 
లేమింజేసి యిది తెనుగు విద్యార్దులకు సయితముపయోగించునని తలచెద”. 

(శ్రీరంగరాజు చది; [తం బదు ఉల్లానాల గంధం. మొదటి పకరణంలోను 
చివర (పకరణంలోనూ కథ అంతా చక్కగా ఉన్నది కాని మధ్య మూడు (పకర 
కాలలో కథ చాలా పలచగా ఉంది. 88 పుటల ప్రై డెమ్మీ పరిమాణంలో ఉన్న 
పు సకం ఇది జానపద వాజ్యయంలోని గంగా గానీ సంవాదం కూడా యీ పుస్త 
కంలో చేర్చారు రచయిత. 

ఈ (పయత్నంలో మెచ్చవలసిన విషయం ఏమంటే ఇందులోని సులభ 
శాలి. గోపాలకృష్ణర్ము గారు చిన్నయసూరితో కనిసి ఇంగ్నీ మ నుంచి థామస్‌ 
స్రైంజ్‌ అనే ఆయన్‌ రచించిన న్యాయశాస్త్ర (క్రోడీకరణ a -థాన్ని కూడా తెలుగు 
జేసిన సహరచయిత, అయి ఉండే చిన్నయనూరి శై ని శ్రిరంగరాజు చరిత్రతో 
అనుకరించకపోవడం చాలా శ్రాఘపాాతఈమైన విషయం. 

తొలి తెలుగు నవల ఎవరు రచించారు అనే విషయంలో ఇంకో పూర్వపక్షం 
కూడా ఉండి. ఏమం'పే క్‌ "కొండ వేంకటరత్నం పంతులుగారె తెదంగులో నవలా 
రచనకు ఆద్యులని వెంకటరత్నం పంతులుగారి శిష్యుడై న ఆర్‌ శివశంకర పాండ్యా 
అనే వారు పంతులుగారు రచించి |పచురించిన పంచతం(త విగహతంరతానికి 
పరిచయ వాక్యాలు వ్రాస్తూ 1867 వ సంవత్సరానికే తమ గురువుగారు మహాశ్వేత 
అనే నవల తంఠతకారపో అందువల్ల తెలుగులో నవలా రచన వారితోనే పారంభ 
'మెందనీ (సతిపాదించారు., కాని వేంకటరత్నం సంతులుగారు బాణభట్ట కాదంబరిలోని 
మహాశ్వేత వృ తాంతాన్ని మక్కిాకి మకీ.గా అనువదించిన విషయం యో రచనను. 
చూసిన వారికి బోధపడుతుంది కొకొ_ండవారు 1867 నాటికే అనువదించినా అటు. 
తర్వాత 10 సం॥లకు కాని యీ రచన _పచురితం కాలేదు. కిందటి శ తాబ్రి చివరి 
దశకం చివరి సంబత్సరాలలో వెలువడుతూ వచ్చిన శ్రీ వై జయంతి అనే ప్యతికలో 
లన కటరత్నం పంతులుగారి మహోశే శషత Os కాక్కాండ వారు చేసిన 
మార్చు అల్లా కౌదంబరిని ఆసాంతం అనువదించకుండా అందులోని కథాభాగాన్ని 
కొంత మాత్రమే అనువదించటం. అంతేకాదు. ఆధునిక సాహిత్య (ప్రక్రియ 
అనిపిం చే ల లికౌదు ఆ పంతులుగారిది. 

ఇక వీరేశరింగం రాజశేఖర చరిత విషయానికి వసే కథా నిర్యాణ 
విషయంలోకాని, లలి విషయంలోకాని, సామాజిక వా _స్పవికతా పతివింబం 
విషయంలో కాని శ్రీరంగ రాజు చరిితకన్నా పశ స్తమైన రచన అంతే కాకుండా 
అటు తరువాత తెలుగులో నవలారచన చేసిన వారంతా వీరేశలింగంగారి రాజశేఖర 
చరిత్రనే దూర్గ దర్శకంగా ఎంచుకున్నారు తెలుగులో మొటమొదటిసారిగా నవలా 


య. 


x1i 


కచనలో పోటీ విషం. చింతామణి ప(తిక కూడా యీ పోటీలో పాల్గొనే 
వారికి మార స దర్శకంగా రాజశేఖర చర్మితనే చూపింది ఈ పోటికి నవఅలు జంప 
దలచుకొన్నవారు అనుసరించవలసిన నియమ నలల వాటు మార్గ దర్శక 
సూత్రాలను వివరిస్తూ రాజశేఖర చరిత్రను చదివి నవల ఏ విధంగా (పాయాలో 
తెలుసుకోవద్చునని ఈ ఆ స్మతిక పవర్షించింది. 
చిలకమ రి లక్ష్మీనరసింహం అస్పృట్లో సవలార చనకు బూర్ల దర్శకంగా 
రాజశేఖర చరిత్రనే అనుసరించి తన రామచం్యచ విజయం రాసినట్లు సేయ 
చడ్నితలో పేకొ బ్రాన్వారు. పధ్నాలుగు సంవత్సరాల వం “రాజశేఖర 
చరిత ద్వితియ ముదణం గూడా బొందింది. పు _సక రూపంతో యా తెలుగు 
నవల వెంవడ్డ ఐదారేళ్ళలో నే ఇంగ్లీ మలోకి కూడా అనువాదం దొందింది ఇది 
అదవంతోకి, కన్నడంలోకి కూడా pe రోజుల్లోనే అనువాదమైనట్లు పంకులుగారు 
స్వయ చరిత్రలో (వొశారు కౌబట్టి రాజశేఖర? చర్మ ఈం వెచమువ పడ్డ తర్వాత ఆధునిక 
"తెలుగు సాహిత్యంలో అది మంచి పైసిద్దికి వచ్చినట్లు గా చెప్పవచ్చు కీష్టియన్‌ 
కళాశాల పత్రికలో రాజశేఖర చరిత్ర ఇంగ్లీ మ అనువాదం రావడం, అటు తర్వాత 
Wa రాజశేఖవ అనువాదం *ఫార్యూన్సో పిల్‌ (కా టక ల్సి అనే పేరున 
పుస్తక రూపాన  [(పకటితం కావడం, ౨౦డన్‌ చమ్స్‌ స్మతిక యీ నవలను 
పహక్షినూ 1887 నాటికే గొప్పగా (సశంసించడం, ఆనాడు హొందూ పతక కూడా 
యూ నవలను ఎంతగానో మెచ్చుకోవటం, ఈ సవల ఆ రోజుల్లొ సపౌొందిసష (ససిడ్ధికె 
కతార్కాణ కదా ! 


రాజ శేఖర చరిత 


ఈ నవల ఇప్పటికి పది మ్ముదిణలదాకా పౌందింది. దీ9కి వివేక చందిక 
అని కూడా ఇంకో పేరుంది స్వీయ చర్నితలో ఈ విషయ: పస క్తం కాలేదు. 
కా కాశీభట _(బహ్మ య్య కస్త విమర్శనంవల్ల రాజశేఖర చర్నితకు వివేక చం(దిక 
అని కూడా ఎెసిద్ది ఉన్నట్లు తెలు నై సవలా రచనా తొరి రోజుల్లో తెలుగు 
రచయితు త్రమ “షవలలకు రెండు = పేరు ఉంచడం  గమనార ౦ శ్రీరంగరాజు 
ఇచరితకు కూడా సోనాబాయి పరిణయం అనే నామాంతరముంది. ఈమంగా ఈ 
"రెందుపేషై నం్యపదాయం వెనకబడి పోయింది, నవూ రచనలో పోటీలు కూడా 
ప్రారంభమై నవలలు ఎక్కువగా రావడం మొదలై సి తర్వాతి యీ రెండు పెర్శ 

సంప్రదాయం పూ ప ర్తెగా విస్మృత మై పోయిండి. 


రాజశేఖర చరిత రచనా సంకల్పం పంతులుగారికి ఎట్లా కలిగింది ఇ? 
1876 వ సంవత్సరంలోనే వీరేశలింగం చిన్నయ నూరి విడిచి పెట్టిన సంచత౦(త 
భాగమైన వి్శిగహతం(తం తెలుగు చేశాడు అంతకు పూర్వమే కొ కొ్కాండ 


Xiil 


వెంకటరత్నం పంతులు కూడా వి(గహకం[తం అనువదించారు so 
వేంకటరత్నం విగహ తం(తానికి అనువాదం వెలయించి సెట్టు తెలియదు తెలిస 
తరాషత దానిని తెప్పించుకొని చూసి తన అనువాదం కూడా " పకటించదగినదే అని 
నిశ్చయానికి వచ్చి పు _స్తకంగా (పచురించాడు. 


వ రేశలింగం క శ లి ఆనాటి సాహితీపరులను బాగా ఆకర్షించింది ఆయన. 
పిగహ తం|తానువాడానికి మంచి (పాచుర్యమున్న్నూ లభించింది. కళాశాల (వవేశ 
పరీక్షకు అంపే అప్పటి స్కూల్‌ 'ఫెనల్‌కు. ఈ వి|గహతం(తం పార ర్యప్తు స్త సకంగా 
కూడా నిర్ణ యించబడింది. ఈ రచనవల్ల ఆ రోజుల్లో నే పంతులుగారికి ఒక్కసారిగా 
వెయ్యిరూపాయల రాబడి కలిగింది, "విగహతం తాన్ని మెచ్చుకుంటూ ఆనాడు 
(కీస్టియన్‌ , కళాశాలలో గణీతకా సాంధ్యాపకుడు, 'దేశభాషా పర్య వేక్షణాధికారి 
అలుక సమర్తి రంగయ్య సెట్టి పరు నక ఒక |పశంసొ లేఖ (వాస్తూ అందుతో 
“Can vou “not undertake the Writing of an Original novel in 
Telugu ? అని అర్ధించారు (పోత్సహించారు. ఈ లేఖ వీరేశలింగం సకియ 
చరిత రె డోభాగం "తలో అధ్యాయంలో పత a— “తెలుగుతో నొక 
స్వయం కల్పితమైన వచన (సబంధమును వాయుటకు మీరు పూనుకొగలేరా + 
అని ప్రై వాక్యాలకు పంతులుగారు అర్హం చెపాసారు. నవలా రచనకు శ్రీకారం 
చుటటానికి యో (పోత్సాహక వాక్యం ఆయన్ను _పేరేపించింది. 


“మొట్టమొదట నొక చిన్న యింగ్లీషు (పబంధమును దెనినైై నను తెలిగించి 
వై లికుదురుప రచుకొని తరువాత స్వకపోలకల్పిత మైన వచన (పబంధమును య 
బూనుకోవలెనని తలచి గోలుస్మి త్త త నెడి ఇంగ్లీ మ 'కవిజేసిన “వె కర్‌ ఆఫ్‌ వేక్‌ కీ ఖల్లు: 
అనుకధను తెనిగింప నారంభించి రెండుమూడు పకరణమయులు (వ్రాసితిని. విచేశీకథ యు. 
దాని భాషాంతరమును మనవారికింపుగా నుండవని తోచి చేసిన భాగము నా 
మనస్సునకే తృ ప్రకరముగా నుండనంమన దానిని మానివేసి రాజశేఖర చరి(తమును 
[వాయనారంభించితీని” అన్నారు సపంతులుగారుస్వేయచరి_ ఈతలో. కాశీ భట్ల అిహ్మాయ్య 
శాస్త్రిగారు యీ వాక్యాలను విమర్శిస్తూ రాజశేఖర చర్మిత ఆసాంతం ఇంగ్లీషు 
నవలకు అనువాదమే తప్ప వీరేశలింగం ప్రజ్ఞ ఏమీ లేదనడం కేవలం శాస్త్రిగారి 
స్పర్థయిక దృష్టిని మా(తమే వ్య క్తం చేస్తుంది ఇంగ్రీమ _గంథానికీ తన రాజశేఖర 
చర్మితకు విశేష సంబంధం లేదసీ “తెలుగువారిలో గల మూఢ విశ్వాసాలు పో గొట్ల 
టానికే తాను రాజశేఖర చరిత రచించాననీ వీరేశలింగం అనడం సబబు 
ఈ నవలను జాగ తగా చదివి తే తెలుస్తుంది. ఈ నవల మళ్ళీ ఇంగ్ల మలో 
అనువాదం పొందడ౮ కూడా యీ విషయాన్నే నిరూపి స్తున్నది. 


రాజశేఖర చరి_తతో స్వీయ జీఎఏతానుభవంనుంచి వీరేశలింగం ఎన్నా 
సన్నివేశాలను. సృష్టించాడు, పాలు రూపొందించాడు ఆనాటి సమాజంలోని 


శా 


XHU¥ 


అనేక సంగతులను ఎ త్రిచూపాడు. నోములు [వతాలు, గుళ్ళు, గోపురాలు, 

శకునాలు. శాంతులు, (పయోగాలు, భూత 'వె వైద్యం, మరాధిపతులదంభం, ఎరుకలు 
సోదెలు. వెలి ప్యతికలు, మళంపేరిట మోసాలు, దౌడ్డన్యాలు, కపట సాధువులు, 
చొంగలు మొదలి న అనేక విషయాలను సందర్వ్యానుసారంగా ఈ నవలలతో 
ఆయన (పస్తావించాడు. 

రాజశేఖరచర్నితం చక్కుస్‌ కధా సంవిధాన సిర్వాహూణం గల 15 _వకరణాల 
సవల. సరళమైన శైలి. ఉత్కంఠను పోషిసూ చదిఏిస్తుంది. రాజకేఖరుకుగారి 
ఆంటి వర్తన “అంతా తమ పెద్దలు కట్టించిన తవు ఇంటి వర్షనమే అని స్వయ 
చరిత్రలో పంతులుగారు చెపారు రాజశేఖరుకి పా త చితణలో వీరేశలింగం 
తాతాగారి జీవిత ఘటాలకు ఎన్నో పోలికలు కనపడతాయి రాజశేఖర  చర్మితలోని 
నృసింహస్వామి కాశీ యాత మొదలైన ఘట్టాలలో పంతులుగారి బాల్య జీవితానుభ 
వాలు అనుసంధానించారు పౌందికగాని ముప్పి సర్వళాశ్త్రు, నంబి రాఘవాచార్యులు, 
చొమ్ముకంటి సుబ్బారాయుడు, పెద్దాపురంలోని యం _తజ్జుడు వీరదాసు, స్య్ణయం 
పాకం తప్ప ఇతర్నతా భోంచేయ్యనని డస్పాలు కాశ బులుసు పేరయ్య 
సోమయాజులు అంతా పూర్తిగా తెలుగువాళ్ళు. గోదావరి” వర్తన, పెఠలాప్పరం 
వృతా తాంతం, శంకర మరాధిపతుల సంచారాలు, వెష్రవస్వాముల శిష్యసమా(శ్రయణ 
పర్యటనలు ఇవన్నీ ఆనాటి తెలుగు దేశపు సనొమాజిక వాతావరణా న్నే (వతి 
శుంబిస్తున్నాయి 

మొదటి ముద వెలువడ్డ పథ్నాలుగు సంవత్సరాలకు గాని రెండో 
ము(దణ వెలువడకపోయినా విద్యావంతులను ఆనాడు ఈ నవల బాగానే 
ఆకర్షించి ంచని చెప్పవచ్చు “రాజశేఖర చరితము పతికాధిపతులచేకను తదితరుల 
చేతను బహువిధముల పొగడ బడెను కాని సామాన్య జనులు దానిని గహింపలేక 
పోయినందున దానివలన వటి పొగ డ్రలేకాని రశ్మి యేమియు నాకు కలుగలేదు” 
అన్నారు పంతులుగారు స్వయ చర్నితలౌ. 

వేనవికాలపు శిలపులు సుఖంగా వెళ్ళబుచ్చటానికి తరవాత తరగతి పు స 
కాలు కొనే మిషతో అగ్నిహో(త్రావధా న్ల నను టోలాకొట్రించి డబ్బు రాబటటాని కి గద 
గారు వేంకయేశ్వర్లకు అవశ్యం కొనాల్సిన పు పుస్తకాల జాబితా (వాసుకోవాయ్‌ అని 
చపుతూ రాజశేఖర చరితను కూడా చేర్చారు. ఆంచి గురజాడ అపాారావు పంతులు 
గారికి కూడా ఈ నవల నచ్చిందన్నమాట, గురజాడ డై రీలోకూడా రాజశేఖర చరి 
తను మెచ్చుకుంటూ రాసుకునా మరొ 

అంతర్హాతీయమెన క్యూతిని వాందిన తొలి తెలుగు నవల రాజశేఖర చరిత 
మనేచెప్పాలి.ో ఇం గమ పత్రికల్లో సమీక్షితమైన మొదటి తెలుగు నవల కూడా 
ఇఉదేననాలి. 1887 2 సేపెంబర్‌ 80వ తేదీ “లండన్‌ మెమ్స్‌” సాహిత్యానుబంధంలో 
రాజశేఖర చర్విత ఇంగ్లీమ మ అనువాదాన్ని గూర్చిన సమీక్షా (పశంన వెలువడింది. 


మొదటి (పతర౪ణ ము 


ధవళ గిరి_ దేవాల యవర్హన'ము- గోదావరి యొశన్డున నున్న దర్మశాల మ్‌ంధ [పాతః 

కాలమున రాజశేఖరుండుగారు వచ్చి కూర్చుండుట._ ఆఅప్వుడచ్చటికి వచ్చిన నద్దాంతి 

మొదఅగువాది _స్తుతినచనములు._ఆఅందటును గలిని రామపాదముల యొద్దకు 

భై రాగిని చూ కాడ బోవుట. 

(శ్రీ*నా సికా(త్యంబకముకడ కడుదూరమున నెక్క_డనో పశ్చిమమున నొక్కా 
యున్నత గోతమున జననమొంది యూర్మికాకంకణాదుల మెజుంగులు తుజంగ 
శింపల దన జననమునకు స్థానమైన భూభృద్వర పుకోభాగముననే పల్ల ములంబడి 
జాజబుచు లేచుచుం గొరితకొంముండి యక్క.డినుండి మెల్ల మెల్ల గా ముందు 
ముందుకు పాంకనేర్చి యెల్ల వారల చూడు. లకు వేడ్చలు నింప్రచు, మిదస 
సనక కమభధుర స్యరంబులతో ముమలు గుబుకు శరవేగమునం బరుగిడుచు, ఆ 

ఒమ్మ్యుట ఘనతరుల చెంతంజేరి తల్లి వేళ్ళను విడిచి తక్కిన చేళ్ళనంటుచు బాట్‌ 
జడము లోనడ లగి దాంగుడుమూ6త రాడుచు, వెలువడి2విదర్భాది దేశముల గుండ ఈ 
(బయాణములుచేసి, (తోవపొడుగునను వచ్చి పుచ్చుకొనని వారిదే లోపముగా 
సానపానములకు వలయునంత నిర్మల జలం బొనంగి యా బాంవృద్ద మంది 
నానందమొందించుచు, తా నడుగిడిన చోటులనెల్ల సస్యములకును ఫలవృక్షముల 
కను జీవనములిచ్చి వానిని ఫల్మపదముల. గావంచుదు తన చల్ల (దనము వ్యాపించి 
సంత వనజకు నిరుపార్శ్వమయులందు భూమినంతను బచ్చని లేబచ్చికతో నలంక 
రించి పశుగణంబుల కాహోరంబు కల్పించుచు, తన రాక విని దూరమునుండి బయలు 
దేశి యడ విసండ్లును, నమలికన్నులును వహించి పొంగి నానాముఖముల.6 దన్ను 
గానవచ్చు వరద? మంజీర, పిన్నుగంగ మొవలగువారి నాదరించి లోంగొనుచు, 
అఎతకంతకు6 దన గంఫీరత గానుపింప నాథుని వెదకికొనుచు వచ్చివచ్చి. యేగిరిని 
దూరమునుండి విలోకించి గోదావరి రసో త్తరంగముగా- ఘాషించుచు _ పాదము 


కాత దా దద లు ల దాతా చరత జాజుల 


1- రాజశేఖర చరితం రచించే నాటికి పంతులుగారి వయస్సు ము షె. ఇంచు 
మంచుగా ఇరవైయేళ్ళ వయసు నుంచే ఆయన [గంధ రచన ఆరంభించారు. పూర్వ సంప 
దాయం మీద అభిమానం యింకా ఆయన్ను పూర్తిగా వదలలేదు అందువల్లనే (శ్రీకారంతో 
(వార ౦భించారు [పారంభ కధన శీలి కూడా పొఢ గంధఫీరంగానే వృంది- వర్ణనా సామర్శ్రం 
కివి _పతిభకు తార్కాణం కదా. సమకాలీన నండితులు వీరేశలింగాన్ని గొవ్చ కవిగా గుర్తించి 
గ్రరవించారు. 

2 గోదావరి మహారాష్ట్రంలోని నా నాసికాత్యంబకంలో పుట్టింది ఇ సన్నటి నాగహూర్‌ 
ఓపాంతాన్ని పూర్వకాలంలో విదర్భగా వ్యవహారించేవారు. 


నంబడి శిఖరంబున నధివసించు జనార్థనసాామి దర్శనము చేసికొని తోడనే యచ్చట 
నుండి తన శాఖా రూపములయిన కండు చేతులను జాచి సరసత మీట నాధు9ం 
గలియు భాగ్యము గాంచెనో యా ధవళగిరి, యాం(ధదేశమున కలంకౌరభూత మయి 
రాజమహేంద్రవర సమీపమున మిక్కిలి వన్నెశెక్కి యుండెను.! 

ఆ పర్వత మంత యున్నతమయినది కాకపోయినను, తెల్లని పిండిరాళ్ళతో 
నిండియుండుటచే( జూచుట కెంతయు వింతగా మాతముండును. ఆ రాళ్ళను. 
బట్రియే దానికి ధవళగిరియను నామము కలిగి యుండును. దక్షిణపువె పు నల గింది 
నుండి పెర్వతాాగము వజకును నల్లరాళ్ళతోం జక్కంని సోపానములు కట్టబడి 
యున్నవి ఆ సోపానముల కిరు_పక్కొ-లను కొంత పొడుగున నర్పకుల యుల, దది 
తరులగు వైష షవస్వాములయు గృహములు చాలుగానుండి కను్నులపండువు చేయు 
చుండును ఆ సోపానముల వెంబడిని బైక్‌. జనినచో. గొండమీంద నల్ల రాళ్ళతో. 
గటంబిడిన సుందరమైన చిన్న దేవాలయ మొక్కటి కానంబడును దానిచుట్లు ను 
నించుమించుగానిలు వెడెత్తు పాకారము మూ(డు(పక్కలనుబలిసియుండును ఉత తరపు 
వె పున మాత్రము గోడకుబదులుగా ప పర్వతశృంగమె పెకి వ్యాపించి, గోడలు తన 
వాదము నాశయింప వానిని మించి యొలయశిఖరమును నిక్కి. చూచుచుండును 
(పాకొరములొపలనె యు త్తరమున నొక చిన్న గుహ కలదు అందులో గూర్చుండి 
వాండ వులు పూర్వ మరణ్యావాసము చేయునప్పుడు తపస్సు ఇసితసి పెద్దలు చెప్పు 
దురు. అందులో నిప్పుడు చిన్న రాతివిగవహా మొక్క_టి యుండెను సరీవత్సరము 
ఫొడుగునను పూజాప్తురస్కారములు లేక — యా దేవర నుత్చవ 
దినములలో నర్చకు డొకండు పెకిదీసి ప పులికొపుచేస్‌, ఆ స్వామి నన్నిధానమున 
చీపము నొకదానిని వెలిగించి గుహోముఖంబుస6 దాను నిలుచుండి పరలెల నుండి 
యా(త్రార్థము వచ్చిన మూ(కలవలన తలకొక డబ్బు2వంతుస( బుచ్చుకోని లో గికిం 
గొనిపోయి చేవతాదర్శనము చేయించ డౌరి పెద్దలు ధన్యులయిరని జెప్పి పంపు 
చుండును. జనార్దినస్వామి కళ్యాణ గ నాలుగును వెళ్ళినతోడ నే యెవత్చటి 

1. వీరెళలింగం పంతులుగారి మౌలిక (ప్రతిభ యీ వర్ణన ద్వారా తెలునుకో 
వచ్చు శ్రీ వివేకవర్పని వ్యత్రక _వారంభించినప్పుడు వీరేశలింగం ధవశే శీశ్వరంలోనే ఉండేవారు. 
1874 అక్షోబరు నులి వివేకవ వర్ధని మాసబ(తికగా (వార ౦భ మైంది. 1878 బో రాజశేఖర 
చరిత్రం వివేకి వర్తనిలో కాకాతో హర మొదలై ంది+ 

2. ఉబ్బు అంతే ఒక కానీ అఆణాకు నాలుగు కానులు. రూనాయికి వదహారు 
అణాలు, ఆణాక పన్నెండు ప్రై సలుగా ఆర్థిక ఎనిమయం వుండేది వీరేశలింం౦ పంతులుగారి 
రోజులలో. ఉబ్బు - A Copper coin worth either three or four pies, 
చిన్న మెత్సు రాగిము.ద్రృ వాతడబ్బు - A coin worth four pies, కొత్త డబ్బు- & 
copper coin worth three pies, a quarter anna ఆని ని,పి, (బౌన్‌ తెలుగు. 
ఇంగ్నీ మ నిఘంటువులో వుంది. 


4 


యట్ర స్వామి రథము యొక్కప పగ్గముల సందుంచి, వాని కౌ చిన్నదేవరను గావలి 
ఈం జీతబ _కేములు లేకపోయినను రా|తిందివములుకాలుగదలపక స్టరవృ త్తి తతో. 
గాచుచుండు నా పిన్న దేవరయెడల గల విశ్వాసము చేత పూజారులు మజుచటి 
సంవత్సరనూ (త్రాళ్ళపని మజల ర ఆ గుహ (తొక్కి చూడనక్కుజ 
లేక నిర్విచారముగా నుందురు. ఈ _పకౌారముగ మనుష్యులు భక్తి కిహీనులయి 
దేవతాసందర్శనము చేసి కొనకపోయినను పర్వతమును కని పెటుకొనియన్న చిన్న 
చతుష్పాద జంతువులు మాత్రము మిక్కిలి భక్తికలవె నిత్యము నాసాషమిని సంద 
రించుకొనుచు ఉత్సవదినములలో మనుమ్యలువచ్చి € తము? దణిమివేయునంతటి 
పాపముం గట్టుెన్నదా(క రాత్రులు దేవకాసన్నిధానమున గుహలో వట్టి భూత లము 
వ శయనించుచుండును. తూర్చువయిపునం బాకారములోనే జనార్హనస్వామి 
యమరుగా గొప్పు ధ్వజ స సంభమొకటి యున్నది. దాని శిఖరమున నున్న చిట 
గంటలు గాలికి. గదలుచు సదా (శ్రావ్యమయిన నాదముతో( జెవులను దనుపుచుం 
దును. ఆ _సంభమునకు మొదట నాంజనేయవి(గహ మొకటి చేతులు జోడించు 
కొని సామి కభిముఖమయి నితిచి యుండును. ఈ శిలా వి(గహమునకును ధ్యజ 
_సంభమునకును & తరముగాంగళ్యాణమంటప మొకటి యుండెను. స్వామి కళ్యాణ 
వెసములతో నుక్పవ విగ్రహములు నందు వేంచేయింపంజేసి యధావిధిగా వివాహ 
తం(తమంత యు మహావై భవముతో నడిపింతురు. 
(వతి మాసమును రెండు పక్షములయందును ముఖమంటపము మింద ఏకా 
ద?నాడు రాతి హరిభజనము జరుగుచుండును. హరిభ కు కులు తులసిపూసల తావళము 
మ ధరించుకొని, ద్వాదకోర్ల్వపుం(డములను న్పుటముగా( బెద్దుకొని కర తాళము 
లును మృదంగములును (మోగుచుండ(గా డంబురలు మీటుచు, బిగ్గరగా తమ 
యావచ్చ [ని “నవసీకచోరా” “గోపికాజారా” ోరాధికాలోలా” ోగోపాలబాలా” 
మొదలగు గామములచే నిషదేవతలను సంజోధించుచు మధ్య మధ్య గొంతుకలు 
చొంగుపోయిసప్సుడు మిరియములను బెల్లపు ముక్కలను క కృష్షలీలలను 
శాడుదుందరు తలలు _తిప్పుచు భక్తు కులు తమ న తువంత యు. జూపి చేతికలందిని 
వాయించుటచే నెకానెకప్పుడు మధ్రైలలును తాశములును పగిలిపోపుటయు సంభ 
వించుచుండును. దేవతా వేశముచేతతయుచుగా భ కులలో నొకజిద్దరు 'దేహములు 
పరవశమయి రెండు మూడు నిముషముల వజకు “వెనుకకు  స్తంభేముమీంది కొటగు 
చుండుటయు€ గలదు. ఇట్ల భక్త్‌ క్ర్‌ిమార్గశును బౌ _తీగా గు ర్రెజుంగని యన్య దేశీ యు 
లకు చూతము వచ్చిన లు. వారేంత వికృతముగా కేకలు వేయుచు భజనచేయు 
దురో యంత పరమభాగవతో _తములని తలం౭తురు 
కొంచెము _శమపడి యేవ్వరైన మధ్యాహ్న పెళ నొక్కుసారి కొండమీది 
క్‌ నలుంగడలంహాడ్కి. నిగిడించినచో , వన్నెవన్నెల పిల్లలు చెంగు చెంగున! 
మముందజ డుముకులాడుచుండ(6 గొండ పొెడుగునను, ముంగాళ్లు మీందికె త్తి 


5 


పొదలపయి యాకులను మేయు మేశకలును, పూర్వూదక్షిణముల.6 గుపష్ప నోసినట్లున్న 
తాటాకుల యిండ్ల నడుమ వానిని వెక్కి-రించునట్లక్కడక్కడ నెత్తుగా నొక్కొ. ja 
పెంకుటిలును, ఉ తరమున మంచెల పెనుండి ఫోలమకాయపులు కోయని కూంతలిదుచు 
నొడిసెలలు దిహౌదు బెదిరింప( జేరవతోంపులలో నుండి వెలువడి మధురరుతములు 
చేయుచు ఆకాశమున కెగయుచు సందయినప్పుడు కంకులను విజుచుకొని పజచి 
పలువిధములయిన పక్షులు చెట్లకొ మ్మ లమీ(ద6 బెట్టుకొని తినుచుండ ముచ్చటగా 
నుండు పలువిధముల పచ్చనిపయిరులును, ఆ పయిని Ss MOC 
క ధరసాయనముగా( wi మోవినిబూని పాడెడి గోవబాల కులగానములకు 
హ్నాదయములు కరగి, మేపులు చాలించి, _కేపుల తోడంగూడ౦ జెవులు నిక్కించి 
యతులు చాచియాలింపుచు నడుమ నడుమ గడ్డిపణకలు కొటుకుచుబయళ్ళయందు నిలు 
చున్నేపవగణములును, సడ మటను సీలములవలెనున్న తెటనీటి పె పె సూర్యకిరణములు 
పడియెల్తెడలను వ[జపుందళుకులను బుటింప( దలు తెబింగుల జలవహాంగందులు 
పుట్ట చేండ్లవలె మీల బిట్లు క్‌ కొనుటకయి నీటంబడుచు లేచుచు. _దవాహంబుతోడం 
బటచు చండ నఖండ గౌతమియ నేతోత త్పవము చేయిచుండును 
ఆ పర్యతపాదమునకు సమీపమున గోదావరియొడ్డున నల్ల రాతి బండ బుద 

జక్క_(గా మలంచిన రామపాదములు వేలసి త శ్రీరాయు లవారు పూర్వ 
కాలమున సీతాలక్ష్మణులతో డంగూడ( బర్హశా లకు6 దోవుచు (తోవలో కః పరత 
సమేపమున నడచిననాటి పాదముల చిప్నాములే యవి యని యెల్రవారును 
సమ్ముదురు.] కౌంబట్రి యా రామపాదములను సందర్శింపవలె నను నభిలాషతో దూ 
దేశములనుండి నపొతము యా తాపరులు వ రామపాదక్షేతమున నఖండ 
గొతమీసానము చేసికొని, కొండమీది Bobs శ్రీ జనార్హనన్వ్వా మి వారి దర్శనము 
చేసికొని, స్వశ క ముగా దక్షిణతోడి ఫలములను సమర్పించి కలిగినవారై న 
స్వామికి భోగము పపాతము చేయించి మజటి పోవుచుందురు అది దివ్వ సకేతే మగుటం 
జేసి జాతి మతభేదములు లేక యె వారును సలియోగిరము దధ్యోదనము మొదలుగా 
గల స్య్వొమి (పసాదమును సీ ర్రకరించి కన్నుల కద్దుకొని యచ్చటనే యోవగించి 
చేతుల నంటుకొన్నదానిని కడుగుకొన్న నవచారమగును గనుక గర తలములు 
పయికేె త్తి చేతుల కందినల్లిత వఅక కు దెవాలయ _సంభములకును గోడలకును వ ము 
చేయుటయేకాక తచ్చేషమతోం దమ మీంజేతులకును బట్టలకును మెజు6గు "పెట్టు 
కొనుచుందురు 

ఈ కొండకుదక్షి ణమునను తూరుుసను కొంతదూర 'మువణకు(గామమువ్యాపించి 
యున్నది పర్వతము పుర పూర్వము (గామము నకుంగూడం గలిగియుందెను. 


1 “ఈ దేశంలో పాండవులు వుండని గుహూలూ, సీత మ్మువారు న్నానమాడిని 
గుంటలూ లెవు” అని గురజాడ అప్పారావు “మీ పేరేమిటి?” అన్న కథలో (వస కం చేయడం 
జ్ఞాపకం వస్తుంది వీరేశలింగం పంతులుగారి యీ వర్ణన చదివినప్పుడు. 


౮ 


కౌని, యిప్పుడిప్పుడు (గ్రామమును ధవిశేశ్వరమని వ్యవహరించుచున్నారు. కొండ 
మంచినుండి సోపానములు దిగవచ్చినతోడనే రాజవీధియొక్క. యావలి(ప్రక్క.ను శ్రీ 
అగసే కశ్వరస్వామివారి యాలయ మొక్క-టి లోచనగోచరం బగును. కొల్లి వింధ్య 
యొక్క. గర్వము నణంచి దక్షిణాభిముభఖుండయి చనుచు అగస్తు్యుం డా 

స్వామిని అచట (ప్రతిష్ట చేసెనని స్రలపురాణము చెప్పుచున్నది. ఈ; శవా ణయ 
ముసకును, పర్యతము మునకును మధ్యను “కూర్చుననుండి పడమటికి గోదావరి వజకును 
విశాలమయిన రాజవీధి యొకటి గలదు. ఆ వీధి చివరను న ల్రరాళ్ళతో నీటివజణకును 
సోపానములు కటంబడియున్నవి సోపానములకు నమీపమున వీధికి దూర్చు 
(పక్కను “ధర్మచావడి” అని యొకటి యుండెను అది పరదేశ వాహ్మణుబును, 
మార్గ స్తులును ర్మాతులు పరుండుట కై మొట్టమొదట కట్లంబడినది కాని, ఆ కాలమం 
దది యుబునుపోవుటకె (గామములోని పెద్ద మనుష్యులు (పతిదినమును ఉద 
యాసమయ సమయముఅయందు (హపోగై యిస్షకధాగోషిం గొంత (పొద్దుషచ్చి 
పోపుచుండుటకు మాతఠము వినియోగపడుచుండెను 


ఒకానొక వనమున సూర్యు (యదయించి (పాచ్చ్నీముఖుబున. గుంకుమబెోళ ట్టు 
సనందంబు వహించి వుక్షాగములను బంగారు నీరు ఫ్ట ఫూసినట్లు (ప్రకాశింప జేయు 
చుండెను చెట్లమీంది గూళ్ళముండి కలకల ధరతో పలువడి పక్రురు నానా 
నం ఖు ల ఏరకయి 'వెడలుచుండను పసులకాపరివాలురు చలుదులు మూటగట్లు 
కొని పశువుల మందలను దోలుకొని పచ్చికపట కరుగుచుండ, వెనుక “పెల్లావు 
కడినాది” “దోరగేదె కడినాది” యని గంపలు కేక (బటుకొని, పడుచు లి రొండ్ఫొరుల 
మీటి పరుగులిడుచు;డిరి; కౌడులు ములుకోలలు తతత ముల బెటుకొని, 
కోశే రులను దోలుకొని తమ తమ పొలములకుం బోవుచుండిరి;1 అప్పుడు కాయ 
శరీరముగల యొక పెద్ద మనుష్యుండు జందెము పేరుగా చేసికొని యెడమచేతితో 
నిత్తడి చెంబు నొకదానీం బట్టుకొని, గోదావరిలో గాళ్ళును చేతులును గడుగుకొని, 
ఒమనకు వచ్చి పుక్కిలించివై చి యుక్త పం తమును సవ్యముగా జేసెకొనివచ్చి, 
ధర్మోశాలమింద నొడ్డున గూర్చుండి, వ ద్చునప్పుడు చెంబుతో వేసి తెచ్చుకొన్న 
తుమ్మపుడకతో దరతణా వనము చేసికొనుచుండెను జకునకు వయస్సు నలువది 
సంవత్సారోము లుండును; మొగముమీ6ద స్పోటకమచ్చు బేకసోయెనేని, మొగము 
సుందరమయిన దనుటకు సం చేహింపనక్కజ యుండదు అట్లని, యా ముఖ మాయ 
నను నిత్యమును దర్శింసవచ్చు (పవ రక్షలసోతములకు మాత్ర మెప్పును బ్యాత్రము 
కాకపోలేదు. శరీరచ్చాయ యెట్లినిది. వ్నగహము కొంచెయ్ము స్తూలముగాను పొటిగాను 


ద. జాజుల. ర 


|| మాలపల్లి నవలలో కూడా మొదటిభాగం ఆరవ పేకరణం-' గొడ్లుకావడలు' అనే 
ముతో ఉన్నన లక్షీ నారాయణ పంకులుగారు (గ్రామీణ జీవిత సౌందర్యాన్ని వర్దించారు. 


7 


ఉండును.నుదురు విశాలమయిచూచువారి కాత(డు సండితుండని తోంపంజేయుచున్నది. 
అప్పుడు కట్టుక్‌" న్నది గోరంచు నీరుకావి దోవతి, సరిగంచుల చలువ వస్త్ర మొకటి 
శిరస్సునకు వదులుగా చుటంబడి కొంగు కొంత (వేరాడ వేయంబడి యున్నది; 
చెవులనున్న రవలయుటుజోడును, కర్మిస్తుండనుటవ సొక్ష్యమిచ్చుచున్న కుడి చేతి 
యనామికయందలి బంగారపు దర్భముడి యుంగరమును, తర్హనియందలి వెండి 
బటువులు రెండును దస్ప శరీరమున నాభరణము లేవియు లేవు. ఆయన పేరు రాజ 
శేఖరుండు; ఆయన ముఖ(ప్రక్షాళన మగునప్పటికి (గ్రామములోని గృహస్తులు 
నలువురును అక్కడికి వచ్చి, ఆయన వారి వారి తారత మ్యముల కర్త్ణముగా( దగిన 
మర్యాదలు చేసి కూర్చుండు డని చేయిచూప, “చిత్తము” 'చిత్తము' “మిరు దయ 
చేయండి ' అనుచు జావడినిండ6 గిటగిటలాడుచు "గూరుచుండిరి 

అప్పుడు రాజశేఖరుండుగారు “సిద్దాంతిగారూ! మిరు నాలుగు దినములనుండి 
బౌ త్రిగా దర్శనమిచ్చుట మానివేసినారు: మీ యింట విన్న పెద్దలందటును మజటే 
మమియు లేకుండా సుఖముగా నున్నారుగ దా?” 


సిదాంతి _ “చి తము చి త్రము తమ యను(గహమువల మే మందరము 
సుఖముగానే యున్నాము ఎన్ని కుటుంబములనై న నన్న వస్ట్రా దులిచ్చి కొపాడ (గల 
పభురత్నములు తమరు (గ్రామములో నుండగా మా వంటివారి కేమి కొదువ. 
మా (గామము చేసికొన్న భాగ్యము మచేతను, మా పురాకృత పుణ్యముచేతను, తమ 
వంటి దాన కరులు మా (గామమునకు విజయంబేసినారుగాని మరియొకటి కాము” 
అని రామళాప్రగారి వంక? దిరిగి, “మనము వారి ముఖము ముందబ సుతి చేయ 
వలసినది కొదు గాని, రాజశేఖరుడుగారు కేవలము నీశ్వరాంశ సంభూతులు 'సుండీ1”1 

ఆ మాటల- కాదరమును సనూచించెడి మందహోసము చేసి రామళాస్త్రి 
“అందుకు సందేహమేమి ? ఈసంగతి మీరు నాళో. జెస్పవలెనా ! వారీ (గ్రామ 
మున నుండంబట్టి మన మందజణము వారి యండను నిలువగలిగినాము గాని, లేని 
యెడల నిందును, వాశిశక్‌ను విడిచిపెట్టి మన మీ పాటికి దేశములపాలయి లేచి 
పోవలసినవారము కౌమా : వారి తం్మడిగా రిక్కడికి వచ్చినప్పటినుండి యిది యొక 


i 


1. రాజశేఖరుడు పా పాత చిత్రణలో వీరేశలింగం వంతులుగారి తాతగారైన ఏ చేశ 

లింగంగారి వ్యరి కిత్యాన్ని దృష్టిలో ఇ పెట్టుకొ న్నట్లు కన నడుతుంది “ఇట్లు మహోన్నత దశలో 

నున్న కాలము నందాయన పూర్వార్జితము ముఆయిన భూములను జొకులక గొన్నిటిని విడిచి పెట్ట 

తక్కిన వానిని విద్వాంసులక దానము చేసెను” అని తాతగారిని/హర్చి వర్రించారు స్వీయ 
౬ 

చరితలో. పుట 9 _ 1982 ము(దణం. 


8 


[గామముగా6 గనంబడుచున్నదిగాని యింతకు. బూర కము దీనికి నామరూసము 
లున్నవా ఇ 1 


అని మంచి సమయము తటసించినప్పుడు తన పాండిత మును దా(చిపెట్లక, 
అందుకొని సిద్ధాంతిగారి సో తపారము లకు సాయముగాం దనఏ కూడ నాలుగు 
కలి పెను. 

అప్పుడు రాజశేఖరుండుగారు మనసులో మిక్కిలి సంతోషించినను పయి కౌ 
సంతోషము కానరాకుండ నడంచికొని ““ సిద్ధాంతిగారూ : మొన్న మీ రెండవచిన్నడాని 
కేమో గహవాధ కనంబడ్డట్టు విన్నాను, కొంచెము నిమ్ముళశముగా నున్నదా?”? 2 


అని యడిగిన జ్ర] సిద్దాంతిగారు మోమున దీనభావము గానిపింపం గొంచె 
మాతోచించి తలయూంచి “జోన్యుల కామూవధానులగారి చేత విభూతి సెటించు 
చున్నాను. కాని, దానివల నిప్పటి కేమియు గుణమే కనబడలేదు జాతకరీతిచే 
దాని కీప్పుడు శని చాలదు ఎందుతై నను మంచిద) నా తమ్మునిచేత నవగ్రహ 
జపము చేయించుచున్నాను అంతతో నూరకుండక కామావధానులుగారిచే “పంచముఖి 
వీర హనుమంతము' పున క్పరణ చేయవలసినదనియు, జపళాంతి కేమయినం గావ 
అఎసియున్న ఏ రాజశేఖరుండుగారినై న కాక కడుపో పటుకొని తెచ్చి నాలుగు 
రూపాయల సామి్మిచుకోనై న నిచ్చుకొనియెద మంచి విభూతి పెట్టు మనియు ఆయన 
సనుసరించి బతిమాలుచున్నాను. అందుచేతనే యీ నాలుగుదినములనుండి దర్శ 


1. తమ తాతగారైన వీరేశలింగాన్ని గూర్చి వంతులుగారు స్వీయచర్మితలో ఇట్లా 


“మా తాతగారి జన్మభూమి యేలూరు. అక్కడనే వారికి బూర్వార్జి తము అయిన 
మాములును గృహ ములును నుంషెను. మా యింటి పేరునుబట్టి మా పూర్వులాది యందు 
నెల్లూరు మండలములోని కందుకూరు పుర నివానులయి యుండినట్టును అటు తరువాత 
మహమ్మదీయుల కాలలో నుద్యోగ ధర్మమును బట్టి యేలూరునవ వచ్చోనట్టును తెలియు 
చున్నది. 


= నూముల యాదాయమును నమ్ముకొని స్వస్టల మున దె యుండుట కవకాశము బేక 

మా తాతగారు రాజాశయమును బొంది న్వగామమును విడిచి రాజము హేం|ద్రవరమునలు 

వచ్చి కొంతకాల నున కక్క_డ మిక్కిలి Coes వ్‌కేష ధనార్జన ము చేని రాజ భవన 
మన దగినంత మహాసొధమును గట్టి యచ్చటనే స్టార నివాస మేర్నరచుకానిరి వ 


ని. “ఆ కాలము నందెల్ల వారికిని దయ్యముల యందలి విశ్వాస మత్యధికము. స్రీలలో 
నొకప్పుడును దయ్యము పట్టని వారెక్కుడనో యుండిరి. ఎవ్వరికే వ్యాధి వచ్చినను వై ద్యుని 
ఇంటికి మారుగా భూత వైద్యుని యింటికో సోది చెప్పువాని యింటికో పరుగెత్తుచుండిరి' , 
_-స్వీయ చరితము మొదటి ధాగం 
మొదటి (వపకరణం పుట 11 


నము చేయలేదుగాని లేకపోయిన నేది యెటయినను నేను తమ దర్శనము మాను 
దునా ?” అనెను. స్త 
మొదటి భాగం, మొదటి (పకరణం; 
__పుటలు కి, 9 - 1882 ముదణం 


రాజ -- ోశాప్తిగారూ ! మీదు రూపాయల నిమి తము సంశయసడ నేక 
లేదు. కాపలసియున్న ఆ నాలుగుచూ పాయలను నే నిచ్చెదను. మజ నాలుగు రూవా 
యలు పోయినను మంచి వై ద్యుని విచారింపవలెను మన [గామములో కౌమావధా 
నులుగారికన్న __” అని" మిన్నువంకం జూచి యేమో యాతోచించుచుండెను'" 
సిద్ధాంతిగారు చేసినస్తుతి యమోఘముగా. బటుకొని కొంచెముగానో గొప్పగానో 
ధసరూపమెన ప్రతిభలమును దెచ్చుచునే వచ్చుచున్నదిగాని, యీవజకెన్నందును 
రాజశేఖరుండుగారివద్ద వ్యర్హముగా( దోలేదు 

ధవశేశ్వరమునందును, చుట్లు పట్టుల (గామములయందును వేలు సిద్ధాంతి 
లేడు గనుక, ఆయన యింటికి వచ్చి పర్య మెప్పుడని కొసి, (పయాణము నకు 
ముహూర్తము పెట్టుమునికాని, (కొ తబట్ల చించి కట్లుకొనుట కెదినము మంచిదని 
కాని, ఇలు కటుకోపే నారంఖించాట శేమాఫ మనుకూలమెనదనికాని, తరము 
చేయించుకొనుట కేవారము మంచిదని కాని, విచాహమునకు లగ్నము. పెట్టుమని 
కాని, రజస్వల యయినపుడు నక్ష(తము చెప్పుమని కాని సదా యెవ్యరో యొక 
రాయన నడగి పోవుచునే యుందురు దూరబంధువులు పోయినప ప్పుడు మెల రమెంతి 
కాలము ౩ పట్టవ లెనో తెలిసికోవలె నన్నను, జబ్బు నక్ష్మతమున నెవ్వరై న మృతి 
నొందినషసాడు ఇల్లుపదలి యుెంతకాలము తేచిపో వతెనో కను గొనవలెనన్నను 
రోహిణ్యాది నక్షతములయందు బిడ్డను గన్నస్సు డేమిళాంతి తగులునో యెజు6€గ 
న. సిద్దాంతి యొద్దకు రాకసరిపడదు ఏ కౌయువాని పశువు తప్పిపోయినను 
ఎవనింట ఏ ఏ వృస్తువు పోయీనను వచ్చి సిద్దాంతిగా రి నడుగకపోరు ఇటువంటి సవ 
యములయం "క ను, అతడు ఏధినడవలో నేలమ్‌ంద  ఇనుకపోసి దానిలొ 
పూచికపుడకతో ఏ దేముమో వీజాక్షరములును అంకెలును (వాసి మీంచివంక చూచి 
యాలోచించి వచ్చిన తౌర్య మ్లిది యనియు, కౌర్య మీ_ప్రకారముగా నగుననియ 
చెప్పి పంపుచుండును అకీ(డు బల్లి పాటు మొంలే నవాని ఫలములుసు,]ేే స తిం? 


జ రాల. నన న నాలం —_ —_—— ఎ లాగా. —_ శాం —_— పా rr . ల. ఆ స త్నాత్తావ్రుల యదా రాత. 


1 బన్ని వాటుకు ఫలముట్లా వుంటుందని 
"పెద్ద బాలశిక్షిలోను, పంచాంగంలోను 
ఆయా వివరాలు కన పడతాయి, 


“శరన? _. కలవాం, ముఖం - బంధు దర్శనం, కనుబొమ్మం నడుమ 
రాజాను (గవాం, పెదవీ - ధన వ్యయం, (క్రింది పెదవి-ధన లాభం” ఇత్యాది. 


fp 


దీన్ని గొళిశాన్రం అన కూడా అంటారు. 


10 


ములు చూచి సంతానము కలుగు కాలమును గూడ చెప్పుచుండును. వేయేల? 
సిద్దాంతి యాలోచన లేక యా చేరువ గామములలో ఏ ఏ కుభకార్యము గాని యశుభ 
కార్యముకాని జరుగదు అతండు చెప్పెడి జ్యోతిషము తజుచుగా అబద్దమే 
యగుచు వచ్చినను, అప్పుడప్పుడు కాకతాళీయదు కా కొన్ని సంగతులు నిజమగు 
టయు6€ గలదు గనుక జనులాతనిమాట యమోఘమని నన్ముచునే యుండిరి 
అప్పు డా చావడిలో నున్నవారిలో నెవరో బై రాగులు భూత వె ద్యము 
సకు గటివా"రని మెల్ల గా ననిరి అంతలో రాజశేఖరుండుగారు సిద్దాంతి గివివంకం 
జూప్ప (తిప్పి “కాను బై రాగులన్న తోడనే జ పీకి వచ్చినది. పది us 
(కిందట ఈ (గామమున కెవ్వడో యొక బైరాగి వచ్చినాండట: అతనికి. జూపింప 
రాదా? గోసాయీలకు. బరమహంస[కియలును, వనమూలికలును విశేషముగా. 
నెలిసియుండును. వార్మడెట్టి మ హౌ పేడలనై నను జిటికెలలో+ టోగొటుదురు” 
అనినతోడ నే చావడి తపంతత “చి తమో “వా సవము*' “ఆలాగున నవశ్యము 
చేయవలసినదే'యను లా సండిపోయెను* మాటలాడువారు ధనవంతు 
లె వచో వ్యర్థవనచనము స వాత ము ము స్తుతియోగ్యము కాకసోడుసుండీి ఆ మాటల 
వలన నుత్సాహము కలిగి, రాజశేఖరుయగా రా బై రాగిని తాము చూడకపోయినను 
దిహ్మవర్చన్సు కలవాండని వ్రాఘంచిరి 
అంత సిద్దాంతి యుల ములో లేని సంతోషమును మోమున. దెచ్చి పెట్టుకొని 
మొక్క చిజునవ్వు నవ్వి “వినయముతో (న చేతులు జోడించి రాజశేఖరుడు గారి 
బఖమున దృషినిలిపి, “తమమాట చేతనే మా చిన్నదాని చాధ నివారణ మయినది. 
"నియదృష్షము దాగుండ(౧బటియె దేనరివారి ముఖ నుండి యీ మాట a 


జ న. మ గజాలా. SATs SEE వా 


అయితే ఇక క్కడ "పాటు"గాదు. ఆ బల్లి చేనే ధ్వనులనుబట్రి ఆయా శ్రెనౌొల తుధా 
సాలు నిర్ణ యించడ౦ జరిగేది. 


గొళి _ శకునములు చెప్పే బల్లి, A kind of 1128864 called by natur- 
alist Monitor from in న సు note అని సీ. పీ. బౌన్‌ తెలుగు _ 
ఇంగ్రీ మ నిఘంటువు 
“ఈకాలము నందు జ్యోతిళ్ళాస్త్రములోని, 
ముహూర్త జాతక భాగముల యందును, 
శకొనములు మొదలైె,న వానియందును 
సూడ నాక వికాసము సం పూర్త ముగా చెడినది. 


స్వీయ చరితము మొదటి భాగము, మూడవ [పకరణము. 
మట. 1 _ 1982 ముదణ. 


వీరేశలింగంగారి కప్పటికి 24 సం॥ ల వయస్సు తరవాత 6 సం॥ లత రాజశేఖర 
చరిత రచించారు. 


11 


ఇప్పుడే తమ సెలవు _పకొరము బై రాగియొద్దకు వెశ్ళెదను.” అని మనవిచేసి, 
(పయాణోన్నుఖుండయి లేచి నిలువంబడెను. “ రాజశేఖరు(డుగారి యధిపాయము 
కొంచెము తెలిసినతోడనే బె రాగిమహానుభావు6 డనువారును, మహో మం(తవేత్త 
యనువారు, వాయుభక్షణము చేయుననువారును, మండు వేసవిని పంచాగ్ని 
మధ్యమున దపస్సు చేయు ననునారును అయి సభ యంతయు అతని విషయమైన 
సుతిపాఠములలో మునింగిపోయెను. ఒక గొప్పవాండొకని9ి మంచివాడన్నచో, 


ఎవరని వాక్కు. భిన్నముగా లేచును? ఎవ్వని నోరు స్తుతి వాక్యముల కొజకు 
తడవుకొనును? 


అపుడు రాజశేఖరుండుగారు వీధివంక(జూచి “ఎవ్వలో స్రీలు నీళ్ళకు వచ్చి 
మనల౭జూచి సిగ్గుపడి వెనుకకునాలు గ డుగులు పెటి నిలుచుండి యొుండెరులమొగముల 
వంక(జూచుకొనుచున్నారు. మనమందజమిను కేచి బె బై రాగిని జూచివ తమురండి. 99 
అనుమాట తోడనే ఎల్లరును లేచి (నయాణోనుశ్రఖులయి నిలుచుండిరి. వెంటనే 


యందును గలిసి యు త్తర ముఖముగా రామపాదములవె స్తనకు నడవ నారం 
ఖంచిరి 


12 


రర జ న [(పవకర ౭ ము 


రాజశేఖరు(డుగారి కూతురు రుక్మిణి స్నానమునకు వచ్చుట - నదీతీర వర్ణ 

నము .. రుక్క్మిణికిని నిద్ధాంతొగారి భార్యకును జరిగిన సంభాషణ - నీళ్ళకు వళ్చిన 

యమ్మలఅక్కల పసంగములు - పంచాంగపు (బదాహ్మణు6డు వచ్చి సంకల్పము 

చెప్పుట _ రుక్మిణి స్నానముచేసి బయలు దేటుట. 

రాజకేఖరుండుగారు పౌరబ్భ్బందముతో నాలు గడుగులు ముందుకు సాగిన 
తోడనే యొకనుందరి సుందరగమనముతో బాదముల యందలి యందియల మోత 
మట్టియల,_మో6ంతతొ 6౬ జెలిమి సేయ, మొలనున్న వెండి యొడ్డాణము యొక్కయు 
ముంజేతుల పసిడికంకణముల తాత్య్యయ్యూ గాజులయొక్కయు కాంతులు (పతి 
ఫలించి కుడిచేతిలోని తళతళ రాడుచున్న రాగి చెంబునకు6 జి్యిత్రవర్త మొసంగ, 

"మోమున లజ్ఞా భయములు నటియింప, పయ్యెద చక్క (జేర్చుకొనుచు తిన్నగా. 

దలవంచుకొన్‌ మెట్లుదిగివచ్చి చెంబును నీటెయొడ్డున నుంచి చెందుమూతి క 1 
యున్న వనుపుముద్దను దీసి కొంత రాచుకొని మోదుగాకులో( జుట్టి తెచ్చికొన్న 
కుంకుమపొట్రను "నాక బట్టయు తుకు రాతిపయిం బెద్ద, మాశాల్‌ బంటి నీటి లో 
నిలుచుండెను. ఆమె రాజకేఖరుండగారి పెద్దకూంతురగు రుక్మిణి. ఆహా! ఆమె 
సౌందర్యమును _బత్యుక్షమునం జూడ నోచినచారికన్ను లే కన్నులు. ఆ కాలమున 
హిందూ దేశమునందలి నుందరులలో నెల 6 చెనుంగు చేశములోనివారే రూపరేఖా 
విలాసములచేత నసమానులుగా నుండిరి. వారిలోను _బాహ్మాణజాతినా తులు మిక్కిలి 
చక్క_నివారు. కౌని, రుక్కిణ్‌ రూపమును దలంచినప్పుడు మాత్రము, ఆ సుందరు 
లొక సౌందర్యవతులని చెప్పుట కెల్ల వారును సంకోచపడుచుందురు జనులందణును 
కల సౌందర్యవతులని యొప్పుకొన్నవారిలో చక్క-నివారి నేతి యామె చెంత 


- వీరేశలింగం పంతులుగారికి తెలుగు తనం పెనా, తెలుగు దేశంపైనా చాలా 
అ వుండేది. 

“నే నజవ దేశమునందును కన్నడ దేశము నందును సంచారము చేనినప్పుడక స.డివారు 
సంఘ సంస్క్కారాది విషముములలో తమ దేశముల కంటె తెలుగు దేశ మెక్కు_న యభివృద్ది 
పొందినదని చెప్నుకొనుచుండగా నేను పలుమాజు విని యాం(ధదేశము యొక్క. యభ్యున్నుతి 
కానంవెంచి గర్వపడుచువచ్చినాడిను" స్వీయ చరిత్రము._రెండివ భాగము, నాలుగవ (పక 
రణము, వుట 806_ 


(ద్వితీయ భాగం ము[దణం 1084). 


13 


పెలిచినచో గురూపురాండనిపించెడు యామె మనోజ్జ్ఞత నేమని పిలువవలెనో తెళ 
కున్నది. అపూర్వ వర్ణనా సామర్థ్యముగల కాళిదాసా ది కవులతో నొకరిగా 
దోల(జాలని నేను, ఉన్నేత సౌందర్యమును టోధించు పదములు గే" 
పదములు జోధించునంత నఅకై నం బూర్జ ముగా దెలువలేని బు "౨ ఎర్హం 
బూనుట యామె చక్క దనముయొక్క- య ఇ 
గదా 1 అయినను యోగ్యవస్తువు దొరికినపుడు వర్తిజ ౨ దూనుట యుచితము 
కాదు కొంబద్ది, యీ స్టోషిలోని వస్తువులతొ వేళతోనై నను పోల్చియీపు స్త 
కముం జదు వువారి కామె యవయవముల యొక్క రూప పము నించుక మనస్సున 
బుటి౨తునన్నను ఆమె యంగముల నంచి యావస్తువుల "పేరు చెస్పుటకే సి? 
వొడముచున్నది వేయేల? చతుర్ముఖుండును ఘుణాక్షరన్యాయముసం బడినయా నే 
రూపమునకు. దలయూీంచి, తన యపూర్య వస్తునిర్మాణ చాతురిని మెచ్చుక్‌ 
వ. యామెంజు*విన వారెల్లరు నంచుచుందురు ఆమె శరీరళా భ్చాయం జూఎ, 

క నీ భూమిమీంద బంగారమున కేమిచాయ యెక్కువగబలచని తోచును; సెల, 
హా. నస్క విండ్రా మెకనుజెమలం గొంచెము పోలియున్నవని చెప్పవచ్చును 
నేతములను జూచిన భాగం దేవత వానియందే కాణురము కుడిఏనట్టు కనిపించును; 

కాని,నిపణముగా( బరిశీలించినచో సేదో సిర విచార మొకటి యామె హృదయసీరము న 
shen ముఖలక్షణములు క కౌంచెముసూచించుచున్నవి ఆవిచార మునకు 
గారణము లేకపోలేదు; ఆమె పెనిమిటి సహవాన దోషముచేత నాజునెలల (కిందట 

దలిదం(డులతోం జెస్పక దేశాంతరము లేచిపోయినా(డు 

ఇప్పుడా మెకు6 బదునాలుగు సంవత్సరముల వయస్సు గలదు బంగారము 
నకం బరిమళ మబ్బినట్టు, ఇప్పు డిప్పుడే యౌవనము తలచూపి యాపె మేలి 
సోయగమునకు మెజుంగు చెచ్చుచున్నది. పచ్చని దెహముమీంద అస్పుడు కట్లు 
కొన్న తెల్ల నిబట్టయు బంగారమునకు పటిక పూసినట్లు తొకవిధమయిన పుందముత 
కలిగించుచుం డెను సుందరాంగుల యంగముం "జేరినస్పు డే3 యందముగా 
నుండదు? ముక్కున నడ్డ బాసయు, చెవుల నీలాలబావిలీలును, చేతుల కంకణము 
లును, మెడలో పశైడయును, మొలను వెండియొడ్డాణ మును, కాళ్ళ నందెలును 
మక్రైంఎను ఆమె “యుడు ధరించుకొన్నది కంకణములకు సాహాయ్యముగా 
రంగురంగుల గాజులును .లక్క-_ పట్టులును ముంజేతుల నణంకరించి చుండును 
ఈ నగలచే నామె యవయవముల కేమెన 1 శోభ కరిగినదో లేదో కాని యవయ: 
ములచే నగలు కొంత శోభగాంచుట నమూశతము కరతలామలకముగాల గసంబః 
చున్నది 

సృష్టి లోని యే పదార్థమునకును పరిపూర్ణ తపమును దయచదేయవరీతిచే, 
సర్వసముండగు భగవంతుడు రుక్కిణీ సౌందర్య మంచును గొంత కొటుతను 
శలిగించినాండు కాని బొత్తిగా. గలిగంపక మానినవాండు కాడు నిజముగా అది 


14 


ఓ కొఅంతయే యయ్యెనేని యామెకుంగల లోపమెల్లను మెడ మిక్కిలి 
గా నుండుట, అయినను ముష్టి సత యాయవారదు నకం వచ్చినప్వు 
నుజూచి సంతోషించి, “మిక్కిలి నిడుదగు మెడకామిని కులవర్దని 
- ఎతరగ:. వరి బుధుల్‌॥1” అను సాము[దిక [(గ౨థములోని పద్యమును 
చిన పోవుచుండులు 
అప్పుడొక. విధవ ంలలో్యతునీళ్ళలో దూరముగా నిలుచుండి నోటితో 
మేమో జపించుకొనుచు నడుమనడుమ దలయె త్తి సూర్యుని వంకజూంచి దండ 
కలు పెట్టుచు, దోసిటలో నీచ్ళుపట్టి సూర్యున కర రము విడుచుచు, స 
'వక్షిణములు చేయుచుండెను ఆవణశే వచ్చియున్న కొందణు స్రీలు తమ 
ఎత్త డిబవించెలను నీళ్ళ లోంబెట్టి రేవునకు సమీపముగానున్న రాళ్ళపయిని నిలుచుండి 
హక్కు పెట్టు వేయుచు మధ్యమధ్య నొక్ళ=కమోూట చెప్పుకొనుచు బటల 
త్‌ ుకుకొనుచుండిరి. ఓక వృద్దాంగన సగముబిట్ట కటుకొని తక్కిన సగము 
సకుకొన్న తరువాత, ఉతికి నేభాగము మూరి కట్టుకొనే మిగిలియున్న భాగము 
సకుకొనుచుండెను కొంచు వయసులోనున్న “స్త్రీలును గోప్యముగా నుంచ 
గిన తమ యవయవములం స్నానము చేయుచున్నట్టియు గటున నున్నట్తియు 
అరుమలకు(6 గనంబడున టు సిగ్గువిడచి లొడుగుకొన్న రొవికలను దీసే యుదుకుటకయి 
తాము కట్టుకొన్న స. సీక్కడ నేవిచ్చి యావట కుదికిన వేలు తడిబట్లలను 
పటంబెట్టుకొనుచుండిరి ఆవల పదిబారల దూరమున దాసజనములు [(కిందంబడిన 
ప కావు కావని మూ౭గెన కాకులను చేయె త్తి యదలంచుచు అంటుత పల 
ను ఒడ్డున బెట్టుకొని తోముకొనుచుండిరి. ఆపయిని జె స్తలు పుటగోచులతో 
ములబరిటి నీటి ర్‌ నిలుచుండి వల్మతాడు "మొ ల. తాడునం దోపుకొని రొండుచేతుల 
తోను వలను (తిప్పి లో౭తునిళ్ళరో విసరివై చి మెల్ల మెల్ల గా లాగుచుండిరి మది 
"ందలు లాగిన,వలను సీళ్ళలోం బలుమారు జాడించి యంటుకొ నియున్న బురద 
శియిన తరువాత గట్టు నకు ( దీసికొనివచ్చి చివర దగిలించియున్న యినుపగుండ్లు 
లగలలాడ వలలను ఏపి రాయిరప్పు poo బాణి వె చుచు నడుమనడుమ వల 
న్నులసందున నుండి మిట్టెమిట్టిసడు చిజు చేపలను చేతులకో నదిమిపట్టి మ్‌ిలజ్టుట్టి 
ను చేత(బట్టు కొని నిలుచున్న పిన్నవాం[డ్రచేతి కందొచ్చుచుండిరి. ఆ పయిని 
లుగడుగుల్‌ నడచిన తరువాత దినమున  కాజణాల పాటుపడంగలిగిన యొక 
మరిపోతు నీళ్ళతోనున్న నడదోనెమీ6దిశెక్కి నల్ల యనంబడు పేరిన నెతురు 
ద్దను (తాటిచివరనున్న గాలమునకు గుచ్చి, లేచి 'సిలువంబడి కుడి చేతితో సత్తువ 
లదిని తాడు గిరగిరతిప్పి లోతుసీట న్విసరివై చి మరల? గూర్పుండి “చేవ 
మరెప్పుడు చిక్కునాయని త దేకధ్యానముతో _తాడువంకనే చూచుచు [తాడు కదలి 
ఏప్బుడెల్త నులికిపడుచు దై వవశమున చేప గాలమును (మింగి కొటుకొనుచుండ 
మెల్ల మెల్ల గా లాగుదు, కాడు తెంపుకొని పాజబీపోవునో యను “భయమునం 


15 


గుడి చేతిలోని_తాడు వదలుచు మరల లాగి ఉండగా జుట్టుచు, చేస కలసటు 
వచ్చిన తరువాత నొడునకు లాగి పెళ్నధిగన్న -పేదవ లె. బరమానందము 
నొందుచు, ఒడ్డుదా6క వచ్చిన తరువాత _గహచారము చాలక వేత్స్యము (తాడ 

తెంప్పకొని పటిచిన చేతిలోంబడ్డ సొమ్ముపో (గొట్టుకొన్న వానివలె నిర్వేదించుచు. 
న స జ re రెండణాల గోలముకూడ6 బోయెనని విచారించుచు వటి చేతులతో 
నింటికి బోయెను, ఆ సమీపముననే యొడ్డునం జేరి కుబ్బవాండు వెదురుచువ్య కొక 
దారమును గట్ట దాని కొసనున్న చిన్న గాలమునకు ఎబ్లిలను గుచ్చి సళ్ళలో 
వై చుచు. దటాలున( దీయుచు జిన్నచేపలను బట్టుకొ ని ర్‌ు తి యొక దారమునకు 
గుదిగుచ్చి “నాకు బదిజెల్ల లు దొరికినపి “నాకు ౩ నాలుగు పరిగెలు దొవికిన*' వని, 
యొండెరులతో జెప్పుకొనుచు సంతోషించుచుండిరి అక్కడి జువ్వి చెట్టుమీంద. 
గూర్పుండి చూచుచున్న చెడుగద్దయొకటి యక స్కాత్తుగావచ్చి యొకటి రెండు 
పర్యాయములు పిల్ల వాండ్రు 'త్రాటికి (గుచ్చుటకయి చేతబట్లు కొన్న చేపం నెగర 
దన్నుకొనిపోయెను 

అప్పు డొక్క పెద్దము త్తయిమవ ముగముతయు నొక్క సే బొట్టు వ పెట్టు 
కన బట్టలతోనున్న ణు ముమ6ది విందెకు తీసి చేత(బబ్లుకొ స రక శ్రణియున్న 
శా వునకువచ్చి గౌరవము తోంన “అన్మూయిగారూ! ఏమి? “మీరీ వేళ సాషానమునకు 
దయచేసినారు ” 

రుకి ణి. sg రికనోమవారము కొదా? కడపటి సోమవారము గనుక 
పదోషవేళ మా అమ్మతో కూడ శివాలయమునకు వెళ్ళవలెనని గోదావరిస్నానము 
చేయ వచ్చినాను.” 

పెద్దముత్తై దువ___మీరు రాతిదాక భోజనము లేకుండ నుండ6గలఅరా? 

రు-_ోబక్క_దినమున కేమి? ఏలాగునై న నుందును మొన్న మీ రెండవ 
చిన్నదానికి శరీరములో నిమ్ముళముగా లేదరి చెప్పినావు ఇప్పుడు కొంచెము 
నీమ్మళముగా నున్నదా +” 

పె...“ ఏమి నిమ్మళమో నాకు తెలియదు మావారు రెళ్లాళ (బట్టి కామావ 
ధానులచేత విభూతి పెబ్టించునన్నారు రాతి తెల్ల వారినదా6క నివలేక దాధ 
పడినా” 

రు_“*|గ హబాథయా యెమి?! 

1. “ఏ యింట నే పురుషుడు మరణము నొందినను, ఏ తరుణి మరరాము నొంవనను 
దయ్యమయి తిరుగుచుండునని శ్రీ పురుష సామాన్యముగా .” ఆ రోజుల్లో నమ్మేవారని 
పంతులుగారు స్వీయదరితలో (వాశారు. 

మొదటి భాగం, మొదటి (పకరణం, పుట 11, 1982 Lee 


1874 అక్ష్ర కోబరు నెల వివేకవర్ణని ప్రారంభ సంచికలోన దయ్యాలనుగూర్చి వంతులు 
గారు ఆఎహాస్యంచేస్తూ (వాళారు. 


16 


పె__“అవునమా్మయీ!: ఏమి చెప్పుకోను? మగడు”___అని “యిక్కడ 
నవరునులేరుగదా' యని నాలుగు (పక్కలనుజూచి మతజింత దగఅగా జరగి 
చెవిలో మెల్లగా “మగడు పట్టుకొని వేపుకొని తినుచున్నాండు. మీ 'రెజుంగుదురు 
గదా దానికి" పెండి యయి 'ఘూడేండ్తుకాలేదు అప్పుడే దానిమగ(డు పోయి 
యాజునెల లయినది అప్పటి నుండియు దానికి కొన్నాళ్ళు కలరొను కొన్నాళ్ళు 
రా, తివేశ ఒంటరిగా నుస్నృప్పుడును కనంబడుచునే యున్నాడు పిల్లది సిగ్గుచేత 
వవ కంల చెప్పక దాంచినది నెలదినముల నుండి దొ త్రిగా ఎప్పుడును విడువక 
'రేయిం బగళ్లు వెంటవెంటనే యెక్కడికి వెళ్ళిన నక్కడి కెల్ల ( దిరుగుచున్నా6డు 
ఏమిపాపమూకాని మూడు దినములనుండి మజింత పీకుకొని తినుచున్నాండు. 
ఠః మూక్తాళ్ళలోను పిల్లది సగమయిపోయినది. ఇంతేగదా? మగనితో””__అని 
కడుపులోనుండి దుఃఖము బయలుదేజంగాం గొంచె మాపుకొనుచు. గన్నీరు పెట 
చెజింగుతో తుడుచుకొనుచు( గొంచెముతాళి గద్గదస్వర ముతో -- “మగనితో సౌఖ్య 
మనుభవింపనా? కొపరము చేయనా?” అని కొొఇవు విగరగా నెడ్వంజొచ్చెను.. 

లు —(౪ మాటలు మనసునకు నాటి యొశలు పృులకరింప6 గొంత తాళి 
ధైర్యము తెచ్చుకొని) కక పెద్ద ము _తైదువవు ఆలాగానర గంట తడి bea 
ఊరుకో ? ఊరుకో రోగము మనుష్యులకు రాక [(మాకులకు వచ్చునా 2 

పె.__(ఏడుపు చాలించి) ___“అమ్మాయీ | దానికే సౌఖ్యము నక్కఅలేదు , 
ఈలాగునై న నుండి (బతికి బటకట్రిన( జాలును, మా ముసలి పాణములు రెండును. 
(బ్రతికి దాగున్నంతవటకు దానియేన్న వస్త్రముల కేమియు లోపమురాదు * 


రు__కొంచిముసేపేమూ  యాలోచించి_' సోమిదేవన్మూ 2? వారు 
(గామములో పద సిద్దాంతులుగ దా + తెలిసికూడ చిన్నదానిని అంత యరాయుష్మ౦ 
a ఛి 
తున” 1 


- “నేనారంభదశలో జ్‌ తలా పం దత ంత విశ్వాసము కలవాడ నేయైనను జన్మ 
త దీర్హా యుస్ముంతులగుదులని చెచ్చబడినవార నేకు లల్బ్పాయుమ్మలగుచుండ. టయ, 
మహాధనాఢ్యులగుదుం ని( చెప్పబడినవాం నెకృలు దర్శిిదులగుచుండుటయు, సంతానవంతు 
లగుదురన్నవార నేకలు సంకానహీనులగుచుండుటయు, చిరకాల సువానినులగుదురన్న కాంతలు 
పలువురు బాల వితంతువులగుచుండుటయు, సుముహూ_ర్హసులు పెట్టుకొని చేసన కార్యములు 
"సెక్సూ లు భగ్నములగుచుందుటయు, చూచుచు వచ్చినకొలదిని నాకీ జ్యోతిష విషయమయి 
య౦తక్రంతక నమ్యుకము తగ్గి లోకానుభవమధికమయిన తరువాత పూర్ణ ముగా నశించెను. 


..సుముహూ ర్తములను బెట్టుం ని జన్మ పృతములను ఇట్టి దీరా ముష్మంతులయిన 
వకుల నేర్పరచుకొని వివాహ కార్యములు నడుపృనప్పుడు వివాహితలలో లక్షలకొలది బాల 
నిత౦తువుచేల కావలెను ?” 

స్వీయవరిత్రము - మొదటిభాగము మొశటి ప్రకరణము; పుటలు, 6, 7.1982 వ 
మ (దణం. 


2 is 


---(మాట కడ్డమువచ్చి.“బానొను 1 నీ వడుగంపోవునది నేను 

(న లా ఎవరియదృష్టమున కెవరు క రలు ? దానికి ముండ మోయవలసిన 
(వాత యుండగా నెవరు తప్పింపగలరు ? Te న జాతకము మంచిదిగా. జూచి 
వివాహము జేయుదురుగాని పెండ్రి కుమారునకు లేం యాయువును తెచ్చి పోయ 
గలరా *” 

రు_..“అవును, జాతకములో ౫ యల్లునకు పూరాయు స్సె యున్నది 
కాంటోలు 1” 

పె(కొంచె మనుమానిచి.._*“ పూర్తాయుస్స్నా 1__-అపును పూర్తాయు స్స 
యున్నది. జాతక(ప్రకారయు జరగదా అందూవీమో, వేళ్ల తిన్నగా కట్టి జాతకము 
(వాసినయెడల, అందులో నెన్ని యక్షరములున్నవో అన్ని యక్షరములును 
జరుగును. శాస్త్రము చక్క6గా తెలియనివారు తిన్నగా వేళ కట్టలేక పాడు చేయు 
దురు మావారు ఇన్ని ముహూ రములు Sra ? నీ వెజి(గినంతవణకు 
మజియొక విధముగా నెక్కడనై న జరిగినదేమో చెప్పు.” 


మోక నషమశగోరి బుచ్చమ్మ వివాహాము హూ రము మూ స! 
మన సిద్రాంతిగారే పెట్టినారుగాని దాని మగనిజాతకము కూడ సిద్దాంతిగా Mole 


gem “అవును; ఒకానొకటి తప్పిిపోవుటయు'. క జో్యోతిషమునకు. 
డార గ తిశాప మున్నుదంట | మావారెస్సుడును ఈ సంగతినే చెప్పుచుందురు, గటు 
యింద నుకైలచప్పు డగుచున్నది ఎవ్వరో వచ్చుచున్నట్లు న్నారు. ఈపాటికి 
మన ము సంగతి చాలింతము అని వెనుక తిరిగి చూచి బ్‌ంచె యొడ్డున నుంచి 
స్నానమునకు నీళ్ళలో దిగుచున్నది. 


ఇంతలో గొందటు పుణ్య ప్రీలును విధవలును మెట్టుదిగుచు ముందున్నవారు 
వంగి కౌళ్ళ వెండి పావడములను కొంచెము పయికి, దిసీకొనుచు వెనుక? దిరిగి 
దూరముననున్నవారు వచ్చువజకు దగ్గణవారితో మాటలాడుచు మెల్ల మెల్లగా నీటి 
స.ఎపమునకు వచ్చి గృహకృత్యములను గుంకించి మాటాడుకొనుచూ మిందెల 
నొడున( బెట్టిరి. అందును నొక్కచోట సమావేశమయి సావకౌశముగా మాటాడు 
కొసుటకు సళ్ళకు వచ్చినస్పటికన్న మంచి సమయము స్త్రీలకెప్పుడును దొరకదు 
గదా ? అందుచేతనే వారు సాధారణముగా కొంచము తీజుఐడి చేసికొని మాటాడ 
వలసిన నాలుగు మాటలను నీళ్ళకు వచ్చినప్పుడే మాటాడుకొని పోపుదురు. 
అప్పుడు ముస్పదియేండ్ల యీడుగల పొట్టిదొకతె ముందునకు వచ్చి ముక్కుటుంద 
a కసే 1 చెంకమా్యా ; రా శేషమ్మను మగడు క" ట్రనాండట ! 
మినా వా 2 

వెంకమ్మ...“ దానిని మగండిప్పుడును ఆలాగుననే కొి"టుచుండును. నెల 
దినములకింద కబ్లపుచ్చుకొని కొట్రనప్ప పుడు చేతిగాజులన్నియు పగిలిపోయినవి. . 


18 


పొట్టి“ డానినీ మగయ తిన్నగా ఒల్లు డట * అని వ చేయి 
పెట్టుకొని ని జగ్‌ లు 1 అతడు ముండనుంచుకొన్నాండంట క 


బట్రతల ము శక్తెదువ యొకతె చేతులు _తిప్పుకొనుచు ముందునకు వచ్చి 
ద్ర సర్‌ 1 దాని సణము మాత్రము తిన్ననిదా ? మొన్న సువ్చావధానుల 
కుతో మాటాడుచుుడంగా మగనికంటనే పడ్డ దంట థ్‌ నస నున్నను 
ములేదు. ఆండుదాని గుణము తిన్నగా నురడనక్క_బలేదా 2? 


పొట్లి“దాని కేమిగాన్మి పాపము 1 చిన్నమ్మను అత్తగారు లోకములో 
లేని కోడం (టికము పెట్టుచున్నది అం తేకాకుండ మగండి౨టికి ్‌ నచ్చునప్పటి కేవో 
నాలుగు లేనిపోని నేరములు కల్పించి చెప్పును దానిమీంద అతండు (ప్రతిడినమును 
దాసిని చావగొట్టుచుండును షే 


పదియాణు సంవత్సరముల వయస్సుగల యుక చామనచాయ కన్నుల 


ates! పెట్టుక్‌ కొనుచు... “అ త్తగారు (బతికియున్నచోట నెల నిదే కర్మను 
౧ ౧ 
లోకములో అ _తలెల్ల ఒకసా కంచ వతు : 


పొట్టిది..... “శేషమ్మా న అత్తగారు కూడ నిన్ను చార దాధ పెట్టునని 
సన న్నాను, నిజ మా 2 
శేష__.“వాధ గిధ నాకు తెలియన కోంత పడలేక చచ్చిపో వుచువ్నాను; 


జాము తెల్లవాణ లేచి యింటిప్రాచి యంతయు జేసి, అంట్లు తోమి, యింటికి 
కావలసిన 'నీళ్ళన్నియు తోడి, మడి బట్టలుదికి, ఆమె లేచువణికు పనులన్నియు 
జేయుచుందును అప్పుడు నాలుగు గడియల (పొర్రికి 3 తేచి కన్నులు నలుపుకొ నుచు 
సచ్చి గరిటె నంటు వదలలేదని, వాకిటలో? బెంట య'కేయున్న దని. తిట్ల మొదలు 
పెట్టును తరువాత పేడచేసి గోడముంద పిడకలు చటిచి జెక్కలు విణుచుకొని 
జాముసొ దైక్కి చలిది భోజనమునకు వచ్చువణకు, “ఒకమూల తెల్ల వాబిక 
మునుపే తీండికి సిద్రపడుచుందువు పని మాత్రము ముటుకో”వని వంట చేసికొనుచు 

సాధించుచుండును " పగలు మగనితో మాటాడిన తప్పుగనా ?* రాతి యందటి 
1 క్ట! అయిన తరువాత, అత్తగారికి కాళ్లు పిసికి యామె నిదపోయిన 
తరువాత వెళ్ళి పడుకోటో వునప్పటికి 6 రాత్రి రెండుయామము అగును పడుకొ న్నది 
మొదలుకొని యెప్పుడు తెల వాజిపోవునో, వేళకు. బనిగాకున్న అ త్తగారెక్కడ 
వోపనడునో అగి నిద్రలో సహిత ములీకిపడుచుందును; ఎట్లు చేసినను నా 
తిట్లును దెబ్బలును తప్పవుగదా ?” అని మొగమునకు కొంగడ్డు పెట్టుకొని నేత 
ముల నీరు కార్చుంజొచ్చెను 


కే సత్యావకీ వరి(శం నవలలో కూడా ఆనాటి వుటుంది జీవితంతో కోడలి కమ్షాలు 
వర్ణిత మై న వి 


19 


రుకి లా క్షా _తగారికి కోపము తెపి్రించకుండ బేసెకుపనిని సీవు తిన్నగానే 
చేయరాదా 9?” 

'శేష__“అయో్యో | రుక్కిణమ్మా : నీక తగారు తేదుగనుక నీ కీనంగతు 
బేమియు+ దెలియవు ఎంతపని చేసినను అ త్తగార కెప్పుడును మెస్పులేదు. కల 
యంపి చల్లునప్పుడు చక్క గా. జల్లిన, “ఇల్లంతయు సము(దము చేసినావు, జాజి 

పడి చచ్చిపోనా ₹ొయని తిట్టును, సలుచగాం చల్లిన “నీళ్ళకు కలవు వచి ఎనట్లు 
"పేణ్సీ శే చల్తినా వుకా”వని “తిల్లును అడిగిన మొటలకు మాజు చెప్పిన “నా మాట 
కెదురు చెప్పుచున్నావాియని క్రోసి పెట్టును బదులు చెప్పక యూరకున్న “మొద్దు 
లాగున మూటాడవే”మని తిట్టును ఆమె ముందటి ఏమి చేసినను తప్పిదమే 
“ఆలి అన్న అపరాధము; “నారాయణా” యన్న బూతుమాట. నేను కాపురము 
నకు వచ్చిన నాలుగు సంవత్సరముల నుండియు వాడుకొనుచున్న ఓటికుండ 
సగులంగొట్టినా వని నేటివరకు తిట్టుచున్నది.” 

పొటి..._.”అ త్త పోంగొట్టినది అకు గోటికుండ, కోడలు పో గొట్లినది 
కొ తకుండో యన్న సామెత వినలేదా ?1 

శేష.నేను పడుబాధ యిస్వుడేమి చూచినారు? నా విధవ వకినెగారు 
_బతికియున్నప్పుడు చూడవలెను నిరుడు అమ్మవారి జాడ్యములో.___దై వము. 
కడుపుచల్ల గా__ఆవిడ ఫోయినప్పటినుండి మూడు పూంటలును కడుపున కింత 
తిన్నగా “అన్నము నె న దినుచున్నాను; ఆండ బిడ్డ జీవించియున్నప్పః డదియును 
లేదు ఉన్నమాట చెప ప్పవలెను. ఎన్నియన్నను ఇవ్చుడు నాఅ _క్రగారు అన్నము 
తిన్నగా తినవై తివని తిట్టునుగాని తినిపోతినని తిట్టదు. 

పొట్టిది. __*తోకమురో  నెటువంటివారును లేకున్న__పిండి బొమ్మనుజేసి 
పీంటమీంచ౮ల బెటిన, ఆండుబిడ్డతనమున కదిర దరిపడ్డది __ అన్న సామెక యూరశే 
పుట్టినదా 2” 2 

ఇంతలో జపము సక న ముసలామె కొంత దూరమువచ్చి చెంబు 
లోని నీళ్ళ పాజంటోసి “మీకు మాటల సందడిలో కన్నులు కనంబడునా ? ఈవల 
స్నానముచేసిన వారున్నారని యయమునలేచు. ఊరికే నీళ్ళ విదలువుకొందురు 
మీద మబిలనీళ్ళు సడి స్నానముచేసన ముండను చచ్చినట్లు చలిలో మరల 


1. కోడం టేకాన్ని గూర్చి తెలుగు సామెతలెన్నో వున్నాయి. కోడలి తప్పు కొలువు 
లోను, కూతురు తప్పు bps ; ఆత్త మంచీ వేయు తీపూ లేవ్కు అంబటి ఏరొచ్చింది 
ఆ నా ఆంపషే కొ అజు(0 నా చేతిలోనే వింది కోడలా ఆన్నదట; అకా మాచరుల సందున 
(ఆదుపున) ఉన్న కోడలు సాన బెట్టిన వజంలా రాంకీ నుంది, ఆడేఆ త్త ుడచే మావ ఏతే 
మగడూ లేకపోతే ఆడది తన పరుగు కలుసుకో వుందట జ ఆనాట్‌ సాంఘీక జీవనంలో 
మహిళ స్థితిగతులు యీ సొమెతలు తెలియజే చునా్వయి= 


20 


మును చున్నాను”! అని గొణుంగుకొనుచు లోతు నీళ్ళలోనికి నడిచి బుడుగు 
బుడుగున నాలుగు ముణకలువేసి బయలుదేజి, మాటాడుకొనుచున్న వారివంక 
కన్ను లెబ్లిచేసి చూచుచు “అమ్మలక్కలు (కిందును మీందను దెలియక పొంగి 
పడుదురు" మా కౌలములో నున్న కోడం(టికములో ఇప్పుడు సహ(స్రాంశము లేదు. 
అ త్త మంచియు, వేము తీపును లేదు. ఎక్కడను అత్తలేని కోడలు త్తమురాలు 
కోహబలేని య త గుణవంతురాలు' అని నణగుకొనుచు, దోసిలితో నదిలోని నీళ్లు 
ss "గబ్లునపోసి, కొంచెము దూరము పోయిన తరువాత మరల మూడు 
కాలు లాత్మ(పదక్షిణములు చేసి మెబక్కి యదృశ్యురాలయ్యెను 
శేషమ్మ _నాలుగువంకలు(జూచి వడవడ వడ (కుచు “అతమ్మలారా ః న 
లాగున అన్నానని మీ రెన్వరితోనై న ననెదరునుడీ: మా అ _క్రగారు విన్న నన్ను 
చంపివేసి పోవును ఈవణబకే నాకు గతులు లేకుండ నున్నవి. ఇది విన్న టౌ త్తి 
గానే యుండవు వెంకమ్మ తల్తీ ; ఈ (బతుకు (బతుకుటకంటి గోదావరిలో పడీన 
బాగుండునని తోచుచున్నది. క "అని వలవల నేడ్వంజొచ్చెను. 
వెంకన్ము.___ “ఊరుకో : ఊరుకో: అటువంటి అవాచ్యము లెప్పుడును 
జలుకరాొయ పడ్డవాం(డెప్పుడును చెడ్డ వాం(డ్రు కారు” అనీ న ఏ 
శేషమక్టి_..ఆ మాటలతో దుఃఖము మాని “గోదావరికి వచ్చి చాలసే 
యినదమాశి : ఇంతసేపేమి చేయుచున్నావని అత్తగారు చంపివేయును లే 
పోవలెను ” అవి వేగముగా నీళ్ళు ముంచుకొని సందె బుజముమీంద నె త్తుకొని 
గటునకు నడచుచున్నది 


1 పంతులుగారు రచించిన 'ఆదారము అనే (వహసనంలో చాద స్తు చెలమమ్మ తన 
నిజాగరిష్టతను ఇట్లా చాబుకంటున్నది మరొకావిడతో “నీవు అదృ వవంతురాలవు గనుక 
వోక్క_ మో న్తమగా ఆచారం జరుపురుంటున్నావు నార నలాగు జరుగదు. అక్కడికి నేను 
రోజు రెండువందల స్నానాబు చేస్తాను. ఈ వేళ మట్టుకు ఇప్పటికి పది స్నానాలు చేసినాను. 
తెల్లవారి లేద దొన్లోకి వెళ్ళిన వ్చృడు కాలికిందయే మో మెత్తగా తగిలి ఆవ యేమి గుడ్డో అని 
తలనిండా న్నానము చేనినాను, తరువాత మా కోడలు దగ రనుంచి వెళ్ళినప్పుడు _పెటకొంగు 
తగిరి ఎట్లు అనుమానం కలిగి మళ్ళీ స్నానము చేసినాను. గోదావరికి స. స్నానముచేనీ బిందె 
ఎ త్తుషనీ వస్తూ బాలు వృకుక్కు_నే వాళ్ళనీన సడ్డట్టు తోచి మళ్ళీ వెర్డి ములిగినాను. తీరా 
వడ్డుక వచ్చేపప్పు ము నీళ్ళలో కాలికేదో ఆకతగిలి. అంట త ప్పేళాలు "త్రో మే వాళ్ళు చేసన 
ఆంబాకని సీన్స వారపోనవెళ్లి మళ్ళీ స్నానం చేశనాను తరువాత బిందెత్తుకొని సఘందూరం 
వచ్చేటప్పటికి ఇరవై గజాల “దూరంలో మాలవాడు కనబడి, నీళ్ళ "నడి వీదిలో పారటోవీ వాళ్లో 
నాలుగు తిట్టి వాడి జీవానికి ఉసూరుమంటూ మళ్ళీ వెనుకకు గోదావరికి వెళ్ళి స్వానముచేం 
నీళ్ళ తెచ్చుకన్నాను....ఎన్నీస్నానాలయినవో లెక్క పెట్రినావా*” 

వీరేశలింగం రవించిన హాస్య సంజీవని శీ భాగాలలో ఇటువ టి (పహననాలు చాలా 
పున్నాయి. ఆంధ్ర రవయితలనే (గంధంలో వీరేలింగం పంతుఅగారిని గార్ని (_ాస్తూ 
మమనాపంతుల సకత్యనారాయ౫ శాస్త్రిగారు యీ వహనస పం కులుదాహారించారు. కంతులు 
జారి శైలీ సారళ్యానికి, దురాచార భంజన తత్పరత్వానికి నివాళిగా 


21 


అప్పుడే నీళ్ళకు వచ్చినవారిలో ఇరువదియేండ్ల _(పాయముగల యొకతె 
చేరువనున్న మజియొకతె మెడదగ్గటకు చేయి పోనిచ్చి, “కాంతమ్మా ! ఈ పటైడ 
(కొత్త తగా చేయించుకొన్నావా, నీకేమి ? నీవు అద్భృష్టవంతురాలవు, గనుక తల 
మొదలుకొని పాదముల వణకు నీ మగడు నీకు నగలు దీగవేయుంచునా ఎడు.” 

కాంత__నిన్ననే కంసాలి సుబ్బయ్య చేసి తెచ్చినాండు.. నాలుగు పేటల 
పలకసరులు కూడ చేయుచున్నాడు. పేరద్మూ : నీ మగనికి నీమీద బహుదయ 
అసి విన్నాను, నిజమేకదా : 

'పేర__ఎందుకు వచ్చినదయ ? సంవత్సరమున కొక్క పర్యాయమయి నను 
పట్టుమని పదివరహోల నగ చేయించి పెట్టు ఎంట లేదుగదా ? పూర్వజన్మ మునందు చేసి 
కోన్న పాపముచేత నాకీజన్మామందు “ఇటువంటి_ 

అప్పుడు (పక్కను నిలుచున్న మజశియొకతె.___ పరమా [తు వృధాగా 
లేనిపోని వ్యసనము తెచ్చిపెటుకొనుచున్నావు నీ కేమయిన అన్నమునకు తిక్క 
పయినదా ? బట్టకు తక్కువయినదా ౩ మహారాజువలె మగండు తిన్నగా చూచు 
నప్పుడు నగలు లేకపోయిననేమి ౩ మగనికి (పేమ లేకపోయిన తరువాత, దిక్కు 
మాతిన నగలెందుకు ? వట్ట మోత చేటు, చూడు. మన (గామములో బంగారమ్మకు 
శరీరమునిండ నెన్నినగలున్నవో 1 ఆ నగల పేర్తే కొన్ని నేను వినలేదు దీపములు 
పెట్టంగానే వెళ్ళి దాని మగండు బోగముదాని యింటిలో (గూరుచుండును దానికే 
సుఖమున్నడి? సీ మగం డెప్పుడును చీంకటిపడ్డ తరువాత ఏధి గుమ్మము దాంటదు.! 

పరు సిక చదువుకొన్న దానవుగనుక, కావలసిన (బ్రురంగనీ కులు 
చెప్పగలవు నీకువలె మా కెవ్యరిక్‌ ఇటువంటి వేదాంతము తెలియదు నలుగు 
రును నగలు పెట్టుకొని వచ్చినపహ్సుడు, వట్టి మోడులాగున య. తి 
టముసకు వెళ్ళుటకు నాకు సిగగుచున్నది. జానకమ్మా ! పీకు నా మగపవంటి 
బీదవాడు. 

జాన-_పేరమ్మతలీ ; నేనేమో తెరియక అన్నాను కోపపడకు అని 
బిందె ముంచుకొని వళ్ళిపోవుచున్నది 

తక్కి_నవారందయణును నీళ్ళు ముంచుకొని వెనుకనే బయలుదేటి “ఓసీ, 
పూజారిపాపద్ము చెంపకొప్పు పెటుచున్నది" “కరణము పెండ్లా మెంత _యొయా 


1. ఆనాటి కొందరు న్యాయవాదులను /౮ార్చి పంతులుగారు న్వీయవడి ఆలో ఇట్లా 
టేస్తావించారు. ' “రాతి భోజనములయిన తరువాత వారు స్వగృహముల యందు దొరకరు. 
వారినబ్బడు సందర్శించవలెనన్న పక్షమున వేళ్యా గృహములలోనె వెదకవఐలను. తాము: 
వేశ్యల యిం౦డి నుండి శృంగార వేషములతో వచ్చుచుండగా నా కంటబడుట నాకవమానకర 
మని యెంచి టు వడిగంటలకు నెను పార శాలకు న2చిపోవుచుండుసవ్వ్చుడు నారాక వేచి 
యుండి వాచిముఖములకో తాంబూలము నములుచు బోగముదాని న నుండి రావలెనని 
పూర్వము నగాకెదురుపిడుచుండిన మహోగుదావులును వారిలో నొకరిద్దరుండిరి.” మొదటి భాగము 
మూడవ [పకరణమ. : పుట 87. 1982 ముద ణం. 


22 


రముగా నడుచునో చూచినావా” “అయ్యగారి రామమ్మ కేమిగర్వమోకాని మనుమ్య 
లతో మాటాడనే మాటాడదే” “పుల్లమ్మ పట్టపగలే మగనితో మాటాడునంట :” 
“కసకమ్మది కొంచెము మెల ల కన్ను" సుమీ” “*కరణమువారి సీతమ్మకు నగలే లేవే” 
అని పరులమింది దోషముల 'నెన్నుకొనుచు మెట్లెక్కి యిండ్తకు నడిచిరి విద్యా 
గంధమే యెజుంగని మూఢవనితలకు మాటాడుకొనుట కంతకన్న మంచి విషయము 
వన దొరుకును ? అక్కడకు వచ్చెడి స్రీలు సాధారణముగా సంభాషించెడి యితర 

షయములు సవతుల పోట్లాటలును, మా జుతల్లుల దుర్కార్లములును, మగల 
Serene మొదలై. న్‌వి తప్పు మజిీ కియేమియు నుండవు 


అప్పుడు కుడి చేతిలో తాటాకులమీ(ద (వ్రాసిన పంచాంగమును బః డై ని, 
సీర్కావిధోవతి కబుకొని, మడతపెటిన చిన్న యంగవస్త మొకటి బుజముమీంచ 
చేసికొని, మొగమనను దేహమునను విభూతి పెండెకట్లు వా గానుషింప, 
నిమ్మకౌయ లంతలేసి రుదాక్షలుగల కంరమాల (వకాశింప, కొంటిని బెక్‌ న్న 
పొడుముకాయ చిన్న కంతివలెం గనంబడ, గబ్దుమీందినుండి గోదావరిలో 
స్నానము చేయువారెవ్వరోయని కనులకు చేయి యడ్ల్డము వెట్టుకొని నిదానించి 
చూచి, గిరుక్కున మళ్లీ యొక బాహ్మణు(డు మెట్లు ౨డిని వచ్చెను 


(చాహ్మాణుండు.__“రుక్కిణమ్య గారూ 1 సంకల్పము చె ప్పైదను స్నాన న 
చేయండి” 


రుక్కి----' నేను డబ్బు తీనుకొనిరాలే దే” 


(గా---డబ్బుకేమి శ ' ముఠా గహ్న మింటివద్ద ని చురుగానిలెండి, (అని 
వంగినిలుచుండి) '3చమనము చేయండి, శేశవా.సారాయణా..మాధవా.గోవిందా.. 
తూరుుమొగముగా తిరుగండి సూర్యునికేసి 


రుక్మి----స్వానము చేయవలెనా ? 


కా సంకల్పము చెప్పనిండి' అని వొడుముబు._ అను ఠొంటి నుండి 
తీసి రెండుమాలులు నేలమీద మెల్ల గా (గొట్టి యెడమచేతిలో కొంత పొడుము చేసి 
కొని మరల నెస్పటియట్ల మూ6త వేసి కాయను రొంటిని  దోవతిలో దోపుకొని 
యెడమ చేతిలోనున్న పొడమును బొటన వేలితోను చూప్పడు[వేలితోను పటగరలిగి 
నెంత పెద్ద పట్టునుపట్టి బుట్టు నపీ పీల్చి రెండుముక్కు లలోను ఎక్కించి, మిగిలినదడానిని 
రెండవపట్టైపట్టి చేతిలో నురిచుకొని, ఎడమచేతిని కటుకొన్న బట్టకు రాచి ముక్కు 
నలుపకొని, మా. కోభనముహూ రే శ మహావిష్ణురాజ్జే య- పవ న es 
(బహ్మాణః-ద్వితీయ్య్మ ప సహారార్దే-శ్వేతవరాహకల్చే..వై వస్వత మన్వంత్‌ రే_ కలియుగే. 
(పథమపాదే.జంబూద్వి -పే.భరతవ ర్లేభరతఖం డే... అస్మాన్‌ ప ర్తృమానే వ్యావ హారిక 


235 


చాందమానేన_కాళయు క్తినామసంవత్సరే.'దక్షిణాయనే_శరద్భతౌ కా ర్రీకమా సే_ 
కృష్ణపక్ష... ద్వాదశ్యాం...ఇందు వాస రే_శుభనక్ష్యత శుభయోగ కుభకరణాద్య నేక గుణ 
విశషాయా మాస్యాం EE విజయాయురారో గై శ్వర్యాభివృద్ద్యర్దం- 
అఖండ గౌతమీస్నానమహంకరిపష్యే---మూడుమాణజులు స్నానము చేయండి. 


రుక్కిణ్‌ + తటుచుగా స్నానము చేయునదికొదుగాన లోతు సీళ్ళలోనికి 
వెళ్ళుటకు భయపడి, మునుంగుటకు చేతగాక మోకాలిలోంతు నీళ్ళలో. గూర్చుండి 
కొప్పు విప్పుకొని దోసిలితో తలమీంద సీళ్ళు పోసికొనుచుండెను అప్పుడు 
సంకల్పము చెప్పిన (బ్రాహ్మణుడు డబ్బు నిమిత్త ము ము తరువాత వచ్చెదనని చెప్పి 
వెడలిపోయెను. అంతట రుక్మిణి బటకొ ంగుత్‌ తలతుడుచుకౌని, శిరోజములు 
చివర ముడివై చుకొని గట్లు వంకంజూసి దూరమునుండి వచ్చుచున్న తంకడిగారిని 
జొచి వేగిరయు బయలుడేణి, రాతిమీద బెట్టిన కుంకుమ పొట్లమును దీసి నొనట 
బొట్టు పెట్టుకొని. రెండుమాజులు చేతితో నీళ్ళు చెంబుమీంద పోసి తీసికొని, 
రెండడుగులు నదిలోనికి. బోయి నీళ్ళు ముంచుకొని, బట్ట తిన్నగా సవరించుకొని, 
ఉతికి నబట్టలు బుజముమీ6దను వానిపయిని నీళ్ళతో నున్న బించెయును పెట్టుకొని 
తన కొటికయి కని పెట్టుకొనియున్న సిదాంతిగారి భార్యతోంగూడ గృహమునకు 
బోవ బయలుదేరెను. 


1 1858 న సంవత్సరం కాళ యు క్రి ఆయించి. వీరేశలింగం పంతులాగారికప్పిటికి 
పదేమ్ళు. 


రాజశేఖరుడిగారి వృ త్తాంతం 2 వందల సంవత్సరాల నాటిదని చివరి (వకరణ౦ళలో 
చెవాారు రచయిత. వాస్తవికత కోనం (పతి చిన్న అంశాన్నీ పాతచ్శితణలో సమన్వయింవ 
చళారు పంతులుగారు, 


24 


మూడవ|వకరణము 


రుక్కిణి యింటికింటోవుట----గృహవర్షన :ము---రా జ శేఖరుండుగారు వచ్చి కచిరి 
చావడిలోం గహార్చుండుట ---బంధయదర్శునము---స్వహస్తాపాకియైన వై శ్వదేవ 
పరుండ 
సెద్దాంతిగారి భార్య యు రుక్క్మిణియు బయలు దేఆి సోపానము లెక్కి ఏ్‌ద్రి 
డుగునమ్‌ దేవాలయముదాంక తిన్నగా నడిచి, అక్కడనుండి కుడిచేతి వంక 
సున్న వీధిలోనికి మళ్ళి కొంతదూరము పోయిన తరువాత, రుక్మిణి తూర్పువైపు 
సందులోనికి రెండడుగులు పెట్టి నిలుచుండి వెనుక తిరిగి రండుమాబులు మెల గా 
దగ్గెను, ఆ దగ్గుతో సిద్దాంతిగారి భార్యకరాడ నిలుచుండి “అమ్మాయో! నేనుం 
దునా?' అని చేనుక తోరిగి పలికెను 
రుకి్మ_మంచిడి, సోమిదేవమ్మగారూ ! నా కొజణకము మీరు చుట్టు తిరిగి 
యింటికి వెళ్ళవలసి వచ్చినది గదా? 
సోమి__ఎం తచుట్టు ? నిమిషములో వెశ్ళెదను 
రుకి్మి“పోయిరండి' 
సోమి_వీదవాం(డము; మామీద దయయుంచవలెను సుండీ. 
రుక్మి..." దానికేమి? వెళ్ళిరండి” అని నాలుగడుగులు నడచి మరల వెనుక 
తరిగి “సోమిదెవమ్మగారూ! చెప్ప  మజణఏవిపోయినాను. సాయంకాలము దేవా 
లయము లోనికి వెళ్ళునప్పుడు మీ రొక్క పర్యాయము వచ్చెదరు కౌదా?' 
సోమి__.అవశ్యము, ఆలాగుననే వచ్చెదను; నేను పోయివత్తు నా? 
అని సోమిదేవమ్మ నడచినది. సిద్రాంతిగారు గాని, ఆయన పెద్దలుగాని 
యెప్పుడును యజ్ఞ ము చేసినవారు కాకపోయినను, సోమిదేవమశ్ర పుట్టినింటి వంక 
హరితో మా(తము యజ్ఞము చేసినవారు టొ త్తిగా లేకపోలేదు సాక్షాత్తుగా ఆమె 
పితాముహు.డే యజముచేసి యేంపే 6ట నొక్ళొ_క్క-టి మోహన మూంశుపదులమీంద 
నాలుగు (శావణ పశువులను పట్టి మణి రంభాదులతో స్వ్వర్షసుఖ మనుభవింప 
బోయెను. సోమిదేవమ్మ తండి “యజ్ఞము చేయకపోయినను, తండి es 
ధసవ్యయము చేసి సంపాదించుకొ స పిళ్ళనుమా(త్రము పో గొట్ల నిష్టములేనివా6 
డయి తన కుమారునకు సోమయాజులనియు; కొొమార్తె కు సోమిదేవమ పై యనియు, 
నామకరణములు చేసెను రుక్క్మిణియు సందులొ నూడువాణలు నడచి; అక్క-డి 


25 


నుండి దక్షిణముగా తిరిగి, ఆ సందులో రెండు గుమ్మములు దా(టి పెరటిదారిని 
మూడవ యిలు వవేశించెను. 
రాజశేఖరు(డుగారి యిల్లు ఆ కాలపుటిండ్రలో మిక్కిలి సుందర మైనది. 
వీధి గుమ్మమునకు రెండు ప్రక్కే_లను రెండు గోప్ప అరుగులు కలవు. ఆ కండు 
అరుగులకును మధ్యను పల్ల ముగా లోపలికి బోవు నడవ యున్నది, ఆ నడవ 
మొగమున సింహద్వార మున్నది ద్వార బంధపు పులకు గడపదాపన ఏనుఃగు 
తలమీద సింహము గూర్చుండి కుంభస్తలనులను బద్దలు చేయుచున్నట్లు చితఆముగా 
చెక్కబడి యున్నది. ఇరు పక్క... లనుండు నాసింహముంయొక్క. శిరో భాగ 
ములు మొదలుకొని గొడుగుబల్త వబకును పువ్వులును కాయలును గల లత చెక్కల 
బడి యున్నది. ఈ కమ్ములకు' పయిగా రెండు (పక్క-లను కబిగుబ్రిములు వీధి 
'వె పునకు ముంచణీకాళ్ళు చాచి చూచువారిమీ(ద దుముకవచ్చు నట్టుగా కసీ 
పంచును ఈః గుభ్రిముల కాళ్ళకే శుభ డినములందు మామిడాకుల కోరణములు 
గట్రుచుందురు గుజముల లెంటికిని నడుమనుండు గొడుగుబల్ల మింద నడుమను 
పద్మముల కితువార్శ్వ్యములను గుజ్రముల వటికు చితములయిన యాకులును పువు్య 
లును గల తీంగెయిను చెక్కబడి "యున్నవి ఆ తీలగ పెని కాళ్ళుమోపి ఫలము. 
లను ముక్కుతో పొడుచుచున్నట్లు నడుమ నడుమ తలుకేలు Co 
ఏధి తలుపులకు బలమయిన (గంధులు చేయంబడి వానిపయిని సహిత మొక విధ 
మయిన పుష్పలత మలచబడి యున్నది 
గుమ్మము దాటి లోపలికి వెళ్ళినతోడనే చావడి యుండెను, ఆ చావడి 
కెదురుగా పెద్దకుండు ఒకటి యుండెను వర్షము కురియునప్సుడు నాలుగు వై పవ్పలం 
నుండియు చూరు సీళ్ళాకుండలో. బడి వీధి చావడి (కింద నుండు తూము గుండ 
వీధిలోనికిం టోవును, ఆ కుండున కు _త్రరవు వైపునను దక్షిణపు వై పునను ఒకదాని 
కొకటి యెదురుగా రెండు చావచ్ళుండును. అందు దక్షిణవీది కచేరి చావడి, దానిలో 
వాహోాదుల యందు తాంబూలములకు పిలిచిన బంధువులును పెద్ద మనుష్యులును 
సభిబేసి గూర్చుండగా, (కింద బోగము మేళము జరుగుచుండును ఇతర సమయము 
అలో పెద్ద మనుష్యులు చూడ వచ్చినప్పుడును, మధ్యాహ్న భోజనమయిన తరు 


1. “నా రాజశేఖర చరితము నందలి రాజశేఖరిడిగారి గృహవర్ణన యించు 
మించుగా మా గృహవర్హనమే,” 

స్వీయ చరితము _ మొదటిభాగము, మొదటి పకరణను, పుట 8, 1982 వ 
ము[దణ౦. 

వాస్తు శాస్త్ర _వక రంగా ఇటువంటి యిల్లు ఎక్కడా వుండదు ఉండటానికి వీల్లేదు 

అని కాశీభట్ల (మిహయి వ్రాత గారు ఆ కేవించారు షష: చం(దికా ఏమర్శనంలో (1896) 
దాన్ని దృష్టిలో "పట్టుకొని పంతులుగారు స్వీయ చర్మితలో యీ (పస్తావన తీసుకొని వచ్చి 
నట్టు అనుకోవచ్చు" 


26 


వాత పురాణ కౌలక్షేపము జరుగునప్పుడును, శిష్యు లప్పుడప్వుడు చదువుకో వచ్చా 
నస్పుడును రాజశేఖరుండు గారందు ప ఆ చావడికి రెండు (ప్రక్క లను 
రెండు గదులు గలవు ఆ చావడి దక్షిణపు వైపు గోడకు పొడుగునను జెక్కుల 
తలుపులుండి , తీసినప్పు డెల్ల ను సభవారి చెమట లార్భ మలయమారుతయును 
లోపలికి బంపుచుండును అ తలుపులకు వెనుక పంచపాళియు, దాని వెనుక పలు 
విధములయిన పూల "మొక్కలతో న్మేతములవ విందు" లుప్ప చిన్నదొత్డి యుండెను 
ఆ చావడిలో మూడు గోడలకును నిలువె డెతు లకు సయిని మేకులకు గొప్పు 
పటములు వేయబడి యున్నవి. అందు డశావతారములును మా_తమేకాక, 
కృష్ణుండు గోపికలవలువలు నె _్రికొనివచ్చి వొన్న చెట్లు (మీంద(గూర్చుండి వారిచే 
జేతులి తి యమొక్కించుకొను చున్నట్లును, వెన్నులు దొంగిలినందుకయి తల్లి రోటను 
గట్టివ పెట్ట దాని నీడ్చుకొనిపోయి మద్దులం గూల(దోచినటును,  మణియు "ననేకవిధ 
తత్ర కృష్షలీలలుగల పటములును, కుమార సా్యమి తారకాసురుని జంపుచున్న 
ట్రును, పార తి మహిషా*సురుని వధించుచున్నట్లు ను, శివుడు (తిపర సంహోం 
మ్స్‌ను చేయుచున్నట్లును నున్న శివ సంబంధములయిన పటములును, విఘ్నుశ్వ 
రుండు, సరస్వతి, స్‌జలక్షి గై. చతుర్ముఖుడు మొదలగుగాగల మటికొన్ని పటము 
లును గోడల నలంకరించుచుండును. ఉ తరప్పుపక్క_ చావడి మాత్రమే యుండి, 
అది తరుచుగా మూయంబడి యుండును. "ఈ చావడిరో రెండుమూడు పాతసవారి 
లెపి ప్రుడును (వేలాడ (గట్ట(బడియుండును రాజశేఖరుంయగా రప్వుడప వడు Ur 
తరం బో వునప్సుడును పెద్దమనుష్యు లెవకరయిన( దజుచుగా నెర వఊగు 

నప్పుడును ఉపయోగపడుచు డును హా _త్తసవారి వ బురకా చేయబడి 
చావడిలో (కిందనే పడమటిగోడ దగ్గజ( చేర్చబడి యుండు ఈ చావడిగోడ 
కున్న తలుపుతీసి యు త్తరపు పంచవాళిలోనికి ననా. దొడ్డిలో నుయ్యి 
యొకటి కనబడును. మ నూతిపయి నుండుగిలకలు కీచుధ్వని చేయుచుండ నిరు. 
సారుగులవారు సదా నీళ్ళుతో డుకొని హోపుచుందురు. ఆ నూతి పెడ మటివె పున 
ఢాన్యము నిలువచేయు గాటలు రెండు లోగిలిని చేరక వ. గట్టింపెబడి 
యున్నవి నూతికి సమీపముగా వీధిలోనికి పాణేద్వార మొకటి a “ఇంతకు 
మునుపు రుక్మిణి వచ్చినదా ద్వారముననే. ఇరుగుపొరుగువారు వచ్చి నీళ్ళ తోడు 
కొని పోవుచుందురు మణియు మధ్యాహ్న సమయమున చుటు (ప్రక్క-లను ండు 
స్రీలు వారిని చూడవచ్చినప్పుడును , రాజేఖరు(డుగారు కచేరీ సావడిలోం 
గూర్చున్న కౌలమున లోపలియా(డువారు వెలుపలికి వెళ్ళవలసినపుడును ఆ 
తోవనే వచ్చుచు. బోవుచుందురు. 

లోపలికుండునకు నాలుగు _పక్కలను పనసకాయలు చెక్కిన నాలుగు: 

స్తంభము లున్నవి వీధి చావడి కెదురుగా నుండు పడమటి చావడిలో లోపలికి 
ప్రోవు నడిమిగుమ్మ మొకటి యున్నది ఆ గుమ్మమున లోపలికి బోవంగానే 


27 


చావడి యొకటి కనిపించును, ఆ చావడికి దక్షిణపువై పు న గుమ్మమొకటి యున్నది 
ఆ ద్వారము లోపలికి వెళ్ళిన రాజశేఖరు(డుగారు బరుండుగదిలో. (బవేశింతుము 
గదిలో నుత్తరపుగోడ పొడుగునను దూర్పునుండి పడమటకు పందిరిపశుమంచము 
రాతిదిమ్మల మీంద నాలుగు గాళ్ళును మోపి వేయంబడియున్నది. మంచమునకు 
చుట్టును దోమతెరయును జాలరును దిగవేయంబడి యున్నది. పందిరి _స్టంభము 
లకు నడుమను లక్క పూసిన కొయ్య పశ్ళెములును బరిణిలు నుండెను పందిరికి 
మధ్యగా లక్క కాయలును పువ్వులనుగల చిలకలపందిరి యొకటి _వేలాడు 
చుండును. గోడలకు నుద్దతో వెల్ల వేయంబడియుండెను. గోడల పొడుగునను 
రుక్మిణ్‌ యు తల్లి యు నోపిక చేసి కుట్టిన గోడనంచులు తగిలించ(బడి యుండెను. 
ఆ గోడసంచుల్‌కు కొంచెము చుందుగా గుడ్డచిలుకలు దారములతో (తాళ్ళకు కట్ర( 
బడి గాలికీ సుందరముగా కదలుచుండును గోడకు పెద్ద "మేకులు కొట్టి వానిమీద 
బెట్దిన బల్లమీద కొండపల్లి బొమ్మలును అక్‌ పిడతలును గది కలంకౌరభూత 
ముగా నుండెను. గోడసంచులు కొట్రినమేకులకు దశావతారములు మొదలయిన 
సటములు చిన్నవి వేయంబడి యు యున్నవి దక్షిణపుగోడకు శ్రీ రాములవారి 
పట్టాభిషేకము తగిలింపంబడియున్నది. దానినే రాజశేఖరుండుగారు నిద్రలేచిన 
తోడనే చూచి, ఆవల మతియొక వసుపును జూతురు. గదికి బయిని అందమయిన 
బల్లకూర్చు కూర్ప(బడి యుండెను. మంచమున కెదురుగా దక్షిణపుగోడ పొడుగు 
నను గడమంచెబుద వరుసగా కావడి పె'టైలు పెట్టబడి యున్నవి ఆ పెబైలలొ 
సాధారణముగా ధరించుకొను వస్ర్రములును నాగరలిపితో బంగాళాకాగితీముల 
మీ*ద షవాయంబడిన రాజశేఖరుండుగారి సంస్క3 ప్ప _సకములును చేయంబడి 
యుండెను గదిలో పడమటిగోడతట్టున పెద్దమందస మొకటి గట్టితాశము "వేయ. 
బడి యుండెను. ఆ మందసము లొపలనున్న చిన్న తాళపు పెచేలలో నగలును 
పండుగదినములలో ధరించుకొను విలువ బటలును రొక్క_మును ఉండును చీకటి 
రాత్రులలో దొంగల భయము విశేషముగా నుండునప్పుడు  రాజశేఖరు(డుగారు 
ఆ మందసము మీందనే పజపు వేయించుకొని పరుండుదురు ముందసమునకును 
కావడి పెకైలున్న గడమంచెకును మధ్యను దక్షిణపువె పున గదిదొడ్డిలోనికి బోవు 
మార మొకటి కలదు, ఆ. చూర్లమున దొడ్డిలో (వవేశంచిన తోడనే విశాలమయిన 
చేమంతిమడి యొకటి పచ్చని" పూవులతోను మొగ్గలతోను నేతోత్సవము చేయు 
చుండెను దాని కెడమ (ప్రక్కను గొంచెము దూరమున మలె (తీగలు పందిరిమి6ద 
నల్లుకొ ని యకాలమగుటచే నప్పుడు పుష్పింపక పోయినను వచ్చని కాంతుల సీనుచ 
మనోహరముగా నుండెను 
రాజేఖరుడుగోరి పడకగది ముందటి చావడిలరో దూలమునకు.6 జిలుక 
పంజర మొకటి _వేలాడ(గట్లబడి యుండెను అందులో నున్న చిలుక సదా 
*“ఎవరువారు'  *ఎవరువారు" "వ పిల్లి వచ్చె కొట్టు కొట్టు” “కూరోయి తోటకూర' 


28 


మొదలగు మాటలను సహజ మధుర స్వరముతో పలుకుచుండును. ఆ దూలము 
నకే మజికొంత దూరమున రామాయణము మొదలయిన తాటాకుల పు _సకములు 
(కాళ్ళతో (వేలాడ. గటబడి యుండెను _పొద్దుననే ని్నిదలేచి రుక్మిణీ + చిలుకను 
పంజరమునుండితీసి చేతిమెంద నెక్కి-ంచుకొని “ "శతిలే వెన్నముద్ద”! మొదలుగా 
గల పద్యములను సహితము నిత్యమును నేర్పుచుండును ఆ కాలములో దజచుగా 
ప్రీలు చదువుకొను నాచారము లేకపోయినను, రాజేేఖిరు(డుగారు తన కుమా ర్తి 
మీ౭6ది ముద్దుచేతందానె రుక్కిణ్‌కి (కొత్త త ప స్తకము ను అన్యసాహాయ్యము లేకుండ 
సర్హము చేసీకొను శ క్రిగలుగునంతి వకు విద్యను చె ప్పెను. ఆమె స్వభావము 
చేతనే తెలివిగల దగుటచే విద్యకూడ దానికి సాయమయి చిన్నతనములతోనే 
యు కాయు ర్త విచెకమును జ్రానమును కలది యాయెను తండి యామెకు వ 
చెప్పుట చూచి యనూయచేత నిరుగుపొరుగులవారు చాటున గుసగుసలాడుకొ 

గాని, రాజశేఖరుండుగారు. టీనికు లగుటవలన నేమియు€౬ బలుక వ. 
పోయిరి. అట్రసి వారు బొత్తిగా నూరుకున్నవారు కారు పెద్దవాండ ని రాజశేఖ 
రండుగారు గౌరవముతో. జూచుచుండెడి యొకయా ప్రబంధు)ి మెల్లగా (బే రేపించి, 
ఆయనచేత అందజును నభలో గూర్చుండియుండగా. అతు కవ రక 
ఆడుపిల్ల లను జదివించు నంపదాయములేదే, మన రుక్కిణ్‌ నేల చదివించెదవు?” 
అనిపిరచిరి. రాజశేఖరుండుగారు wr లాభముల నెజీంగిన వాండగుటవలనను 
ప్రీ విద్య యే శాస్త్రయునందును నిషేధింవంబడి యుండకపోవుటయు, పూర్వపు పతి 
వతలందబు విద్యాపంతులయి యుండుటయు నెజిగినవాండగుటవలనను ఆవృష్టుని 
వాక్యములను లక్ష్యముచేయక స్త్రీ విద్యాభ్యాసమున కినుకూలముగాంగొన్ని స్మృతి 
వాక్యములను జదివి మీయభ్మిపాయ మేమని సభలోనున్నవారి నడిగెను. వారం 
దజును మనసులో స్త్రీ విద్యయన్న నేవగించువారే యయినను రాజశేఖరుండు గారి 
యభ్మిపాయము తెలిసిన పిమ్మటదానికి వ్యరి క్తముగా నేమియు జెప్పతి నలవాటు 
పడినవారు కారు గావున స్తివిద్యాభ్యాసము వలస గణనాతితము లయిన లాభములు 


1. చేతిలొ వెన్నముద్ద చెంగల్వ పూదండ 
బంగారు మొలత్రాడు పట్టుదట్టి 
సందె తాయెళులును సరిమువ్వగజ్ఞలు 
చిన్నికృష్ణా నిన్ను నే చేరి కొలుతు 


పూర్వ కాలం వీధి బడులలో ఇలాటి ము రక్షక పద్యాలు చెవ్చతుండేవారు సిల్ల లక. 


2. ఫ్రీ విద్య పట్ల పంతులుగారికి చాలా ఆభిమానం. 24 సం॥ల వయస్స్నుననే శ్రీ శ్‌ 
విద్యను సమర్షిస్తూ వీరేశలింగం (1872) పురుషార్హ ee ప్మతికలోను, కొక్క_ంద వారి 
ఆం భాషా “సంజీవినిలోను జరిగిన వాద వివాదాల్లో పాల్గొన్నారు. చంచమతీ చరిత్రమనే 
పెద్ద కథలో స్రీలు నేర్పవల సిన విషయాలన్నీ చందమతీ తన గురువుగారి నుంచి తెలును. 
కున్నట్లు వర్ణించారు. 


29 


గలవని పొగడి రుక్కిణికి విద్య నేర్పుచున్నందునకయి. రాజకేఖరు(డుగారిని 
శాఘంచిరి, 


చిలుకపంజర మున్న తాసునుండి నాలుగువారలు నడిచినతరువాత పడమటి ట 
దా్వారిమున్నది పడ మటియిల్తు ఏశాల మయి యే(బదిమంది (దాహ్మణులు భోజ 
నములు చేయుటకు, జాలీయుండును ఇంక గొంచెము సేపునకు భోజనములకు 
చేతు రనంగా వెళ్ళి చూచినమెడల మూంరెకు మూరెండెడముగా రెండుగోడల 
హొడుగునను పీింటలును ఓ6టలకు ముందఅ పిండీ ముగ్గుతో పెట్టిన పట్టును చాలుగా 
నుండును, పడబుటింటి నస పాతను గచ్చుతో గట్టిన దిపునరుగు కలడు 
ఆ యరుగుపయిని “భువ నేశ్యరి” మను కం సామూనులు సాల (గాదూదులునసు 

పెటు పెటి యుండును ఆ పెటైమీందనే రాజశేఖరుండుగారు మడితో నిత్యమును 
పారాయణచే యు శ్రీమ మదామాయణము సుుదర కౌండము పెట్టబడియుండెను 1 
రాజకేఖరు(డుగారు స్నానము చేసివచ్చి దేవునదుగుముందట టు పేసకొస్‌ 
కూచ్చుండి రామాయణమును పంచపూజయు చేసికొందురు దేవునరుగున కెదురుగా 
నున్న తలువ్చ తీసికొని యానలకు వెళ్ళినచో నొక పెరటిలోనికిం బోవుచము, 
అక్కడ సున్నముతోను ఇటికలతోను కటిన తులసికోట యొకటి నాలుగయి 
దడాగులయె త్తున నందమై యుండెను ఆ కోటతోపల లక్ష్మీ తులసియు కృష్ణతుల 
సియు (శద్ధాభ క భ కులతో. బెంపబడుచుండును, ఆ సమీపముననే కొంచెము దూరోసున 
తులసివనమొను, ఆవల నిల్రమల్లి చెట్టును, వాని చేరువనున్న నందివర్హనపు చెట్టు 
_౮౭దనల్లుకొ న్న కాశీరత్నములును రోజశేఖరుడుగారికి నిత్యమును దేవతార్పనకయి 
పృష్పస'త్రాదులను సమకూర్పుచుండెను. ఆపెని రుక్క్మిణియు. జెలెలును (పేనుతో 
hes న్న బంతి చెట్లును, బౌగడబంతిచెట్టును, జం(ద్రకాంతపు చెట్లును గోడ 
తుగునను వరుసగా నుండును పడమటింటోవంటి దే దక్షిణపువె వె పునున్న వంట 
మ దొడ్డిలోపల నర6టిటోదెలు పిలకలతో నిండియుండి చూడ పండువుగా 
నుండును. “రాజకేఖరుండుగారు (పత్యహమును ఆ బోదె మొదలనె స్నానము 
బయయుదురు 


sh 


వెనుక చెపిన చొప్పున రుకిిణ్‌ స్నానముచేసి వచ్చి గోదావరినుండి 
చెంబుతో? దెచ్చిన నీళ్ళను తులసికోటలో6ం బోసి (ముక తడిబటల తో నే 


1. తమ తాతగారిని గురించి వీపేశలింగం వంతులుగారు స్వయ చరిితలో ఇట్లా 
(వానుకొన్నార. " 


“వారు ధనకాముబుగాక కీ_ర్రికాములయి పండితుల నాదరించియు దాన_ర్మ ములుచేనియు 
ష యళోధనమును సంపావంచినవారు ఆయన యొద్ద బురాఇము చెప్పెడి శాస్తుల 
యొద్దనే నేను గాళిదాస తయ: మును జనివినాడను, 


స్వీయ చరిత మొదటి భాగం, మొదటి (ప్రకరణం; పుట 10, 1982 పఎదణం౦, 


30 


చుట్టును మూడు (పదక్షిణములు చేస్తి లోపలికి (టోయి తడిబట్ట వదలి పట్టు బట 
కట్టుకొని యొకచేతిరోం గుంకు మబరిణియు రెండవచేతిలో నక్షతలును బసుపును 
బియ్యపుపిండి యును గల గదులపెహాయును బట్టు కొ” నివచ్చి, తులసికోటతో 
నంటియున్న ముందరివేదికమీంద నీళ్ళు చల్లి చేతితో “శ భముచేసి బియ్యపుపిండితో 
పద్మములు మొదలయిన ఏంత వింతల “యుగులను బెట్టుచు నడుమ నడుమ 
జి్యతయుగా( గుంకుముతోను పనుపవుృతోను నలంకరించుచు. “గూర్చ్ఫుండి, మభథు౮ 
న్వరముతో మెల్లగా, “లంకాయాగము'ను పాడుకొనుచుండెను.! 

ఈ లోపుగా రాజశేఖరుండుగారు వెంట నున్నవారితో నానా విషయములను 
యుచ్చటించుచు నడుమ నడుమ వారి కిల చెప్పుల జోళ్ళ చప్పుడులవో నడ (గి 
పోయిన మాటలను మరల నడుగుచుళో దలువురతో. గలసి “యింటికి వచ్చి, 
పాదరక్షలను నడవలో విడిచి యొకరొకరే వచ్చి కచేరీచావడిలో రత్నకందబళశము 
మీద గూడ్ప్చుండగా6 దామును దక్షిణపుగోడ కానుకొని యొడలోనుండి నడిచి 
వచ్చిన బడలికచే6 బట్టిన చెమ్మట పోవ ను త్రరీయముతో విసరుకొనుచుం గూరు 
చుండిరి అప్పుడు నంబి రాఘవాచార్యు6డు నామముల తిరుమణి బె త్రికలు లెన 

నెడబచేతితో నద్దుకొని చేతులు నలుష్పకా నుచు రాజశేఖరుండుగారి మొగముమీంద 
తా నిగిడించీ, “'దేవరవారి కీనడుమ స్వామిమీంద క కొంచె మను(గహము 
న్‌ గ సాన్నం" అని యొక్‌ చిలునవ్వు నవ్వి లేచి నిలువబడి బటలోనున్న 
గన్నేరుపూలతోమాలెను డీసి చేతిలో. బట్టుకొని “సామివారియందు( Ben 
కటాక్ష ముంచవలను' అని వినయము తోవ బలుకుచు మెలలగా హ సమునం 

చుంచెను. " ధే 
రాజశేఖరుండుగారు భ కి తోంబుచ్చుకొని, “యీ మధ్య నున జనార్హన స్వామి 

వారికి జరుగవలసిన యుత్సవము లేమయిన నున్నవా?' అని కడిగిరి. 


1. స్రీలు పాడకునే రామాయణం పాటలన్నింటిలో చాలా ప్రాచుర్యం పొందినది 
యూ పాట. (గ్రీరాముడు అడవికిపోవటంతో (పారంభించి రావణ సంహావంతరం అయోధ్యలో 
మళ్ళీ ఆయన పట్టాభిషేకం చేసుకోవడంవరకూ ఈ పాటలో వర్ణించబడింది. రాముణ్ణి సంహ 
చించటానికి రావణుడు చేనిన వన. యో పాటకు ఈ పేరు వచ్చింది. రః 
సందర్భం అవాల్మీకల. జానపదుల పాటల్లో వాల్మీకి రామాయణంలో లేని ఎన్నో విచ్మి తమైన 
కొల్ససెలు య స! 


“మా యన్న మా వదినె పదునాలుగు 
యుండు వనము (పవేశమమ్మా 
ట్‌. ఘమ 
వారి వెంటా నేను తల్లి వెళ్ళుతాను 
దీవెనలు ఇన్వవమ్మా” అని లక్ష్మణుడు తల్లివి వే బకంటుస్న, సన్నివేశంతో 
యా పాట (పార౦భమవృతుంది. రామాయణ గావ ఇతివృత్తంగా గల పాటలన్నిటితోనూ 


ది పెద వాట 
(న 


3t 


రాఘ.__పదియేనుదినము లలో మార్గ శిరశుద్ద చతుర్దశినాండును, పూర్ణిమ 
నాండును వరుసగా తిరుమం గయాళ్వారియొక్ట.యు* తిరుప్పాణాళా రియొక్కు'యు 
తిరునక్ష(త ములు వచ్చుచున్నవి అప్పుడు పిశెషోత్సవములు జరుగవలసి యున్నవి 
నెలదినములలో ధనుర్మాసము వచ్చుచున్నది. ఆ నెలదినములును స్వామికి 
నిత్యోత్సవములును సంకౌంతి దినములలో నధ్యయనోత్సవమును జరుగవలసి 
యున్నవి. ధనుస్సులోనే పుష్యబహుళ ద్వాదశినాడు తొండరడిప్పొడియాళ్వారి 
తిరునక్షతము వచ్చుచున్నది. ఆ దినమున స్వామి యుత్సవముకన్నను విశేష 
ముగా జరుగవలెను ] 

రాజనిత మును స్వామికి దాలథోగమును నందాదిసమును (కమముగా 
జరుగుచున్నవా? 

రాఘ-___తమరు (ప్రతి మాసమును దయచేయిఎచెడి రెండు రూపాయలును- 
బాలభోగ మునకు జాలకున్నవి. ఇప్పుడు నా్యములధికముగా వచ్చుచున్నారు. 
నందాడీపము [కింద దమరు దయచేయు రూపాయితో మజియొక రూపాయిను జేర్చ 
యొకరీతిగా జరుపుకొని వచ్చుచున్నాను కాని నందాదీపములో  మజియొకరికి 
భాగముండుట నా కిష్టములేచు. స్వామికి బొత్తిగా వాహనములు లేవు; పొన్న 
వాహన మొక్కటి యుండెనా రపటి యధ్యయనోత్సవములో నెంతయైన నిండుగా 
నుండును. అది యీ యేంటికీల గాకపోయిన మీందటిశై నను మీకే మాట దక్క 
వలెను. ముందుగా చెవిని చేసియుండిన నెందున కయినను మంచిదని మీతో మనవి 
చేసినాను 

రాజ. మొన్న దేవాలయములో స్వాములలో స్వాముబేమో పోట్లాడి 
నారట 

రాఘ___ద్వారకా తిరుమలనుండి వచ్చిన స్వామి సాపాటుచేసి కూర్చుండి. 
యు౦డ6గా, పెంటపాడునుండి వేంచేసిన స్వామీ పెరుమాళ్ళ సేవ చేసి వచ్చి 


l. తివునక్ష(తం అంకే జయంతి. పన్నిద్ద రాళ్వారుల జయంతులను వైష్ట్షవ దేవా 
అయాలలో భ కి క్త శద్ధలతో | జరపడిం సం్యపదాయం. తిరు మంగయాళ్వారునే పరకాలుడిని కూడా 
ఆంటారు వై. 'వవావధనతో సంవ కాలుడు దొంగతనాలు కూడా చేనేవాఎని ఈయన చరిత్రలో 
వర్ణితం. 
తిరుప్పాణాళ్వారు హరిజన వాడిలో పెరిగిన చైష్టవభ కుడు. శ్రీరంగనాధుడిపై న 
ఈ భక్తుడు రచించిన పాశురాలను “అమలనాడిపిరాన్‌” ఆంరారు. వై ష్ట్వవ ఆళ్వారు రచించిన 
పాటలన్నటినీ నాలాయరం లేదా దివ్య ప్రబంధంగా వెస్టవ దేవాలయాలలో గానం చెస్తారు 
తొండిరడిప్పొాడి యాళ్వారు అసలు పేరు విపనారాయణుడు. భక్సాం[ఘి రేమువని యీయన. 
బిరుదు 


(దావిడి (పదబంధ సారాయణం ముగింపు ఉత్సవాన్ని అధ్యయ నోత్సవం అంటారు. 
ధనుర్మాసం అంశయే పుష్యమాసమంతా వైష్ణవ దేవాలయాలలో విశేషోత్సవాలు జరుగుతాయి. 


32 


కూ వ. వారిద్దరిలో నొకరు తెంగరెవారును ఒకరు వడ హలెవారును గనుక, 
మము [కింద పాద wae యును కూడదని మాటపట్రింపులు పటుక్‌ కొన్నారు. 

రాజ___.ఊరశకే మాటలతో సరిపోయినదా? 

రాఘ.___తరువాత గౌెంచెము చేయి చేయి కలిసినదిగాని ముదరనీయక 
నేనును నా తమ్ము(డును అడ్డము వెళ్ళి నివారించినాము. 

రాజ.__మన జనా ర్జసశ్వామివారి కేమాగతము మాన్యమున్నదది? 

రాఘ.___ఎడుపుట్ర లై న్య మున్నుదందురుగా ని అయిచుపుట్లు మాత్రము 
జోగమువాండ కింద జరుగుచున్నది తక్కిన రెండుపుట్ల భూమియు" అర్చకులది 
గానీ స్వామీది కాదు 

రాజ-___-మొన్న జరిగిన స్వామి యుత్సనములో వోగముమేళము రాలేదే 

రాఘ__వా రన్ని యుత్ప్సవములలోను రారు రాజమహాం(దవరములో+ 

గాంపురమున్నారు గనుక చిల ల్ల రవండువుల కెల్ల బండ్లు చేసికొనివచ్చుట బహు 

(పయానము ఒక్క స్వామి కళ్యాణ దినములలో రదోత్సవమునా(డు మా(తము 
వతురు అప్పుడు వారి బతెము (కింద స్వామి దవ్యములోనుండి నాలుగు 
రూపాయిలు మాత మిచ్చుట ఎ యాచారము. 

ఇంతలో నెవ్యరో ముప్పదిసంవత్సరముల వయస్సుగల చాయనచాయ 
గృహస్తు తెల్ల బట్టలు గట్టుకొని కుడి చేతిలో నున్న పొన్నుకబ్ల నాడించుచు, 
ముందట నొక కూలివాండు. బట్టల మూటను నె _తిమింద( బెట్టుకొని స్వ, నడవలో 
నుండి చావడిలోనికి చొరవగా నడిచివచ్చి అచ్చట నిలవంబిడి, “కిర్‌ | రామిగా ! 
మూట తోపలికిం దీసికొనిపోయి యెవరినై న నం బిలిచి రాజేఖరుండుగారు పరుండు 
గదితోంబెట్టి రా" అని కూలివానిని నియమించి, కూరుచున్నవారి నండఆిని (తోచు 
కొనుచు నడుమనుండి వచ్చి మున్నెతో పరిచయము గలవానివలెనే తాను రాజ 
శేఖరుడుగారి ముందజ  తివాచిమలద.6 గూర్చుండెను. రాజశేఖరుండు గారావజ 
కెన్నండును ఆతని మొగ మే యెజుగంకపోయినను పెద్ద మనుష్యుండింటికి వచ్చి 
నప్పుడు మర్యాద చేయకపోయిన బాగుండదని, కొంచేము లేచి దయచేయు(డని 
చేయిచూపి తాను గొంచెము వెనుకకు జరిగి చోటిచ్చి “యింటివద్ద నందణును 
సుఖముగానున్నారా ?* యని కుశల (పశ్నమును అపి సందర సి యీడిగిన 6 దస్వు 
పెట్టుకొ ందురే మో యని సంశయించుచు నూరికుండిరి. అప్పుడా వచ్చినాతడు తన 
పోడుముకాయను రాఘవాచార్యులవలక దొర్తి ౦చి యాతని పొడుము బుఖ్రను పుచ్చు 

కొని, మునుపు చేతితోనున్న పట్టును బాజవైచి (క త్త త పట్టు పట్టి సగము కలె 


1. గుడిపొడై నా గా బవదలదు, 
గుడిపాలాల పూజారి వదలడూ అని 
అడవి బాపిరాజు గీతం ఉన్నది. 


రాజశేఖరుండుగారివంకం దిరిగి” రాజశేఖరుండుగారు నన్ను మజచిపోయినట్టున్నార 
అనెను. 

రాజ-___బేదు లేదు అని మొగమువంక6 బాబజూాచిరి 

(కె _క్రకఇంకను నానవాలు పట్టలేదు మీరు నన్ను పది సంవత్సరద 
[కిందట రాజమ "హీిందవరములో రామమూ రిగారింటి 1 తోపల జూచినారు నే 
వొామరాజు భై రవమూ రిని. మనమందటమును దగ బంధువులము మీ తల్లి గ 
మేన త్తయల్లుండు మా మేనమామగారికి సాక్షాత్తుగా. నొక వేలు విడిచిన మేన 
కొడుకు. మున్న మా అన్నగారు సాంబయ్య గారు మీ యింట నెలదినములుం 
వచ్చిన తరువాత మీరు చసన క. నిత్యమును సెలవిచ్చుచు వచ్చిరి వ 
నపుడు మిరు పెట్టిన బట్టలను స హాతము పెనైతీసి చూపినారు దానిని జూచి వ 
బంధువుల లో నోకరు మీ9ంత యనుకూలమయిన సితిలో నున్నారని పరమాన. 
భరితుండ నయినాను 

ఆ మాటలు విని లోపలిగదిలోం బండుకొనియున్న యొక ముసలార 
చగ్గుచు లేచివచ్చి “ఓరీ భైరవమూల్తి £ నీ వెప్పుడు వచ్చినావు ?” 

ఇ 5ర__ఓహోహో | (ప్రసాదరావుగారా ? మీరు విజయంచేసి యెన్నాళ, 
సది? న్‌ 

'వసా_రెండు మాసములనుండి యిక్కడ నే యున్నాను. బంధువని 
శఖరుని జూచిపోదమని వచ్చి యితని బబవంతమునకు మాలు చెప్పలేక యిక్క 
జిక్కు-పడ్డాను. మన బంధువులలో రాజశేఖరుండు బహుభయోగ్యుండు సుమీ : (6 
కూర్వుం* డెను ) 

రాఘ___తాతగారూ | మీకు రాజశేఖరుండుగా రెటునంటి బంధువులు ? 

(పసా_.ఇప్పుడు మావాని బంధుత్వము ఏన్నారుగదా ? పీని మేనమా 
జావమటం౭ది నా కుమా _రే య త్తగారి సవతి తమ్ముడు 2 

ఈ (ప్రకారముగా సంభాషణము జరుగుచుండగా లోపలినుండి స్త్రీ కంర 
ముతో “సీతా | సీతా 1” యని రెండు మూడు పిలుపులు విన(బడినవి, అపహ్సుడు 
హా. లందుకొని, “అమ్మాయీ సతమా్మ్య” అని పిలిచి లోపల అమ్మగా 

చులకో పిలుచుచున్నారు అని చెప్పెను అస్వుడు నూతివె స వెపు పంచపాళిలోం 

ష్ష్‌ యీడు పడుచులతో (గూడి గవ్వలాడుచున్న యేడు నంవత్సరముల యీడు 


1. రాజశేఖరుడుగారి పినతండి కుమారుడు. రాజను హేం(ద్రవరం నివాస స్థానం. 

2. “బెల్ల మున్నచోట నీగలు ముసురునట్లు తమవాడొకడు మంచి దశలో నున్నప్పు 
ఉర్క జెక్క_డివో తరములనాటి బంధుతకములు తెలుకొనుచు వచ్చి బంధవులాతని న నాశ 
కంప; "అట్టి చుట్టములతో మా తాతగారిల్లు సదా నిండియుం జెడిదట.” స్వీయ చరితము, 
మొదటిభాగమి మొదటి [పకరణము పుట 9- 1882 వ ము[దణం,. 


34 


కూ చామనచాయ పిల్ల పరికిణి కటుకొని కుడిచేతిలో పందెమువేయు గవ్వలను 
నాశమచేతిలో గళ్ళుగీవిన సుద్దకొమ్మును బట్టుకొని “వచ్చె వచ్చె'నని కేకలు 
యుచు కౌళ్ళ గజైలు గల్లు గల్లుమన చావడిలోనుండి పడ మటింటి గుమ్మమువె పు 
నం బరిగె త్తుకోనీ వెశ్ళను. ఆ చిన్నది రాజశేఖరుండుగారి రెండవ కుమా రె. 
నేటు వెళ్ళి గుమ్ముమున కీవలనే నిలుచుండి 


సిత అమ్మా : ఎందుకు పిలిచినావు *ి 


ట్‌ మాణికాాంబ..నాన్నగారితో వంటయినదని, స్నానమునకు లేవచ్చునని 
గోప. 
మాణిక్యాంబ రాజశేఖరు(డుగారి భార్య. ఆమె రుక్కిణితో సమానమయిన 
'విగలదియు , విద్య నేర్చినదియు? గాకటోయినను , స అకరితు 
గాగ్రా పెట్టుటయందును, పాకము చేయుటయందును నిరుపమానమయిన (సజ్జ కలది. 
శపమున చాలవఅకు పెద్ద కుసూర్రెను పోలియుండునుగాని మొగము కొంచెము 
వతురుదిగాను దేహచ్చాయ యొకవాసి సలుపుగాను కనంబడును ఆమె ముస్పది 


ర్యూగేండ్ర వయస్సుకల దయ్యును దూరను నుండి చూచుటకు చిన్నదానివలెనే 
ఎడును. 


అంతట సీత మరల. జావడిలోనికి( బరుగె త్రుకౌ ని వచ్చి, “నాన్నగారూ | 
౨ట అయినదంట | అమ్మ స్నానమునకు లెమ్మనుచున్నది' అని చెప్పి, యెస్పటి 
స గవ్వలాడుటకయి నూతిపంచపాళిలోనికిం బోయెను 


య 


రాజ__(పసాదరావుగారూ : మీరు స్నానము చేయుదురేమో నూ తిదగ్గటకు ( 
కాణీ ఖైరవమూ ర్రిగారూ ! గోదావరికి వెశ్ళెదరా ? లేక నూ తియొద్దనే'. నీళు) 
౨ఎకొనదరా శ 


a 


భె రా___కార్రికసోమవారము గనుక గోదావరికే వెళ్ళిదను. 


అస్పుడక్కడ నున్నవారందబును లేచి, రాజేఖరు(డుగారి యొద్ద సెలవు 
శచ్చుకొని యెవరి యిండ్లకు వారు వెళ్ళిరి రాజశేఖరుండుగారును పడ మటింటిలోనికి 
నడచిరీ తోవల సానమి౯ద గంధము తీయుచున్న మాణిక్యాంబ మట్రియల చప్సు 
డుతో పడమటింటి దొడ్డితలుపు కడకు నడచి యొకకాలు గడప కీవతను రెండవ 
కాలు పంచపాళిలోను బెట్టి, కుడిచేతితో ద్వారబంధమును బట్టుకొని నిలువంబడి 
కిల / బాబయ్య గారు స్నానమునకు వచ్చినారు; వేగిరము వచ్చి సీళ్ళందిమ్ము' 
అని కేక వేసెను, ఆ పిలుపు విని, దేవతార్చనకు. బూలు గోయుచున్న రుక్మిణి 
వచ్చుచున్నాను” అని పలికి తొందరగా రాగిహరివారణముతో నిత్యమళల్లి పుష్పము 
అను తులసిదళములను దెచ్చి దేవున కరుగుమీంద బెట్టి తండ్రిగారికి సీళ్ళోచ్చుటకయి 


35 


వంబయింటి దొడ్డిలోని కిం బోయెను. మాణిక్యాంబ కంచుగిన్నెలలో గంధాక్షతలు 
గూటిలో సున్న యద్దమును విభూతి పెబైను గొనివచ్చి దేవునరుగునొద్ద నున్న 
పేంటిదగ్గఅ( బెట్టినది ౨తోడనే లోపలినుండి నలువదియేడ్లు దాంటిన విధవ యొకతె 
విడిచి కోటు కొనిస తడిబట్ట చెఅగు నె త్తిమిందినుండి రానిచ్చి ముసుగువేసికొని 
సొయిలోని బూడిద నొసటను బొట్లు పేబ్లుకొని, వెండిచెంబుల జోటితో మడినీళ్ళు 
దెచ్చి పీంటయొద్దనుంచెను . తరువాత 'రాజశేఖరుడగారు స్నానముచేసి, జుట్లు 
తుడుచుకొని కొసలు ముడివై చుకొని, అప్పుడాజ వేసిన మడిబట్ట గట్టుకొని వచ్చి. 
దేవృనరుగుముందణజ నున్నప్‌, క టటమీ6ద గూరుచుండి యాచమనము లేప విభూతిపండు 
కొంచము చిదిపి నీళ్ళతో (దడిపి చేతి యంగుష్రమును కనిష్టక యు దప్ప తక్కైాన 
మూడు (వేళ్ళతోను నాసటను భుజములను కంఠమునను తొమ్మునను రేఖలను 
తీర్చి, భువనేశ్వరము తాళము తీసి విగ్రహములను సాల గామములను సశ్శెములో 
నిడి మం|తములు చదువుచు డేవతారృనమున కారంభించెను. ఇంతలో తక్కిన 
వారందలును స్నానముచేసి వచ్చి గోడల పొడుగునను పీంటలమీందం గూరుచుండిరి. 


భోజనమునకు రావలసినవారందణును లోపలికి వెళ్ళిన తరువాత మాణిక్యాంబ. 
మడి విడిచి నడిమితలుపు చేసివచ్చి పడకగదిలో కూరుచుుడి తమలపాకులు చుట్లు 
చుండెను. ఇంతలో వీధితలుపువద్ద “లాజశేఖరుండుగారూ 1” అని విలుపుమీంద 
పేలుప్పుగా పొలము కేకలవలె నిరువది కేకలు వినంబడెను “వచ్చె వచ్చె”నని 
లోపలినుండి పలుకుచు మాణిక్యాంబ వచ్చులోపలనె, కేకలతోంగూడ తలుపుముంద 
దబదబ గుద్దులు వినబడెను ఆమె వెళ్ళి తలువుగడియ తీయునప్పటికి, నుదుట 
దట్రముగా( "బెట్టిన విభూతి చెమ్మటతో. గలిసి చప్పిడిదొడలకు వెల్ల వేయం జెవుల 
కుండలము లుయ్యాలలూగ ముడుతలు పడియున్న ముసలిమొగమును, అంగ 
నస్త్రముతో6 జేర్చి చుట్టిన బట్టల సందునుండి కనంబడు తెల్లని జుటు గలతలయును, 
లోపలి నీరు కావిదోవతుల = వ నున్న దర్భాసనముచే లావుగా “గనంబడు కృష్ణా 
జినపుచుట్రగల పటన” వీపునుండి కుడి భుజముమీదుగా వచ్చిన కృష్ణాజినపు 
శాటికొనను' గట్టంబడ్డ రాగిజారీయును నారసంచియు.6 గల యెండుకొ మ్మను గల 
సల్లని పొడుగబున వీగహ మొకటి ద్వారబంధము హొడుగునను నిలువబడి 
వాకు: తలుపు తీయంగానే యా వ్శ్నిగహము తిన్నగా పడమటింటి వెపునకు 
నడిచి లోపల రాజశేఖరుండుగారి కెదురుగా నిలువంబడెను 


రాజ___.శాను స్తు 9లుగారూ మీ దేయూరు ? 


శార్రి._వాది కొనూర్యగహోరము, మా యింటిపేరు బులుసువారు; నాపేరు 
"పేరయ్య సోమయాజులు మీ కీ ర్తి జగద్విఖా్యత మయినది. పదిమంది (బ్రాహ్మణుల 
కింతయన్నము పెట్టినను సంభావన యిచ్చినను భూమిమి6న సార్థకజన్మము మీది 
కొని నావంటి వ్యర్దుని (బతుకెం దుకు? 


36 


రాజ__కా ర్రికనోమవారము మీరు ర్యాతిదాంక నుండెదరా? 
సోమ పేద్రవాండ నయినాను, ఇస్పు డుండలేను.. 


రాజ.__-సోమయాజులుగా రెండ+బడిన టున్నారు. అట్రయిన "వేగిరము 
నూతిదగ్గజ నాలుగుచేందల నీళ్ళు పోసికొనిరండి, వడ్డన యవుచున్నది. 


సోమ__డు భోజనములు కౌనివ్యండి నా దొక్క. మనవి యున్నది. నాక 
స్వహాస్త సపాకము' కావలెను వెయ్యి కొంచెము గోమయముతో శుద్ది చేసి నాలుగు 
వస్తువులను అమరి నయెడల స్వానము చేసివచ్చి పాకము చేసికొనెదను. 


లేదు మీరు దయచేసి మా పాకములోనికే రావలెను. 


సోమ___నాకు స్త్రి పాకము పుచ్చుకోనని నియమము, మీ యింట వంట 
చేయువారు పురుమలేకడా | 


రాజ.._మా పినతల్లి కుమా ర్రె వంటచేసినది. మా యింట నెస్సుడును స్త్రీలే 
వంట చేయుదురు 


సోమ-__అయ్యా! స్తీ పాకమే కాకుండ నియోగిపాకము కూడ డ్‌ నెట్లు 
పుచ్చుకొందును? కొంచె మ తెసరు పెటించిన నేను వచ్చి దింపుకొనెదను. 
అవవ జో 


రాజ. నేయ సందర్భపడదు ఈ పూంట మీరు వేర ఎక్కూడికయిన 
విజయం చేయవలెను 

జత పనుమానించ్చి నే నెజబుంగుదును. మీది మొదటి 
నుండియు శిషసంపదాయము___మీ తాతగా "30తో కరి షులు; మీ తండిగారు 
గ గ క్రివేత మె యింట నా కభ్యంత తరము లేదుగాని యొకచోట భోజ 
కము చేసినాగన్ని మజియొక చోటను గూడ నాలాగుననే చేయుచుందురు నే 
ని" _డ భోజనపు. చేసిన మాటను మీరు రహస్యముగా నుంచవలెను కార్షిక సోమ 
వారము గనుక గోడానరికిటోయి నిమిషనులో సె స్నానముచేసి వచ్చెదను ఇంతలో 
దడ్డు కాసిండు 


అని అ సోమయాజులు కృష్ణాజినమును నార నంచియు నట్టింటంబెటి 
నోడావరికి€ బోయి సొ స్నానమ ము చేసి వచ్చి, “కృష్ణాజినమును చావడిలో క్రిందంబజిచి 
దానియం౭ద దర్శ్భాససము సవన కూర్చుండి, రము ఖమయు లో జేయిదూర్చి లోపల 
(దాక్షదూలను (దిస్పుచు కన్నులు మూసికొని జవముచేయ నారంభించెను 
('పిసాదరాపు నల్ల మందువొండనని తొందరపడుటను, వడ్డించియున్న యన్నమును, 
ప లును చల్లారిపో వుటను జూచి లోపల ఏ సళృముందటం గని పెట్టుకొని యున్న 
రు తేవివచ్చి పలుమారు పిలువగా విలువగా, సోమయాజులు కెడు గడియలకు 


శ్‌ 


. 


న! 


37 


అట చాలించి లేచివచ్చి వి _స్తరిముందఅ. గూరుచుండను అప్పు డందబునుూ 
సేచనములు చేసి భోజనముచేయ మొదలు పెట్టిరి. 


రాజ_-ఠాజమహేెం(దవరమునుండి శు తీసుకొని వచ్చిన నీళ్ళకావడి 
వెంకయ్య జాడలేదు. ఎక్కడ. గూరుచున్నాండు? 


వెంక__అయ్య: అయ్యా! ఇదిగో సోమయాజులుగారి వెనుక మూల ని స్పరి 
వద్ద( గూరుచుస్నాను. 


సోమ. ఈ పాకము దివ్యముగా నున్నది. దీని ముందట నలభీమ పాకము 
లెందుకు | 


వెంక__.సోమయాజులుగారూ: నిన్న స(తములో వండిన బిరకాయి యింత 
రుచిగా లేదు సుమండీ | 


రాజ... ఏ స|తము * 


నిన్న రాజమహేం(ద్రవరములో నొక కోవమటియింట గృహ(ప్రవేశమునకు 
సంతర్పణ జరిగినది బొల్లి పేరయ్యగాండు వంటచేసినాడు అక్కడ సోమ 
యాజులుగారును నేనును వక పం జి్మనే కూరుచున్నాము 


ఈ (పకౌరముగా నన్యోన్యసంభా షణములు గాదించుకొనుచు భోజనముచేపె 
యందును ; సడ మటింటిదొడ్డిలో చేతులు కడుగుకొని తేన్చుచు దొజ్జలు నిమురు 
కొనుచు వచ్చి చావడిలో+ గూర్చుండిరి. సోమయాజులుగారు మొట్రమొదట నాలుగు 
దినషవజఖ లుండ(దల(చుకొనియే వచ్చినను, భోజన సమయమున జరిగిన (పసంగ 
మును బట్రి నిలువ మనసొప్పక సంభావనను సహిత మడుగకయే వెంటనే తాంబూ 
లమును బుచ్చుకొని నడచిరి 


పురాణ కాలక్షేపము -- రాజశేఖకుండుగారి స్థితి = ఆయన బావమజింది దామోదరయ్య 

చర్మితము---మి తుండు నారాయణమూర్తి కధ _ ఎజుక యడుగుట- 

రాజశేఖరుండుగారు భోజనము చేసిన తరువాత ఒక్క న్నిదపోయి లేచి, 
తాంబూలము వేసికొని కచేరీచావడిలోనికి వచ్చి కూర్చుండిరి అంతకుమును పె 
గ్రామమునం గల పెద్దమనుమ్యలు పలువురు వచ్చి తగిన స్టలములలో. గూర్వుండి 
యుండిరి. అప్పుడు రాజశేఖరుండుగారు 'నుబహ్మణ్యాః' అని పించినతోడనే 
“అయ్యి అని పలికి లోపలినుండి పదియాజు సంవత్సరముల వయసుగల యెబ్లిని 
చిన్నవాం డొకండు వచ్చి యెదుర నిలువంబడెను. అతండు రాజశేఖ రుండుగిిరి 
జ్యేష్టపు_తుండు; సిత పుట్టిన తరువాత రెండు సంవత్సరములకు మజీయొక పి 2 
వాయు కలిగెనుగాని యా చిన్నవాడు ప్పరుటిలో నే సందు గొట్టిపో యెను, ఆ వెనుక 
మాణీక్యాంబకు కానుపుబేవు, త ర ముగ నమందమైనచేకాని 
మూడేండ్ల (పాయమున బాలరోగము * వచ్చినప్పుడు పసుపు కొమ్ముతో గాల్బెన. 
మచ్చ మ్మాతము నొ నటను గొంచెము వికారముగా నుండెను; తలవెండ్రుకలు 
నిడువుగాను నల గాను ఉండెను. చేతుల బంగారు మురదుగులును, చెవులను రవల 
యంటుజోడును అనామికను పచ్చదాపిన కుందనంవుపని యుంగరమును ఉండెను 


రాజ__ను(బహ్మణా్య: అందలితో (గూడ నీవు మధ్యాహ్నము భోజనము 
నకు వచ్చినాపు కావేమి ? 

నుబ.__కా రి రికసోమవారము గనుక, ఈ దినము రా(తిదాక నుండి మత్‌ 
భోజనము చేయవలెననుకున్నాను 

రాజ__లోపల బల మీంద ఆదిపర్వ మున్నది. తీసికొని వచ్చి శాస్తు9లు 
గారిని వెళ్ళి పిలంచుకొొని రా 

తం(డియాజ్ఞ[ ప్రకారము స్నుబహ్మాణ్య షు లోపలికి వెళ్ళి పుస్తకమును ద్‌సి 
కొని వచ్చి తంగడిచేతి కిచ్చి, నడవలో నుండి నడచి వీధి గుమ్మము మెట్టుదిగుచు, 
దూరమునండి వచ్చుచున్న యొక నల్లని విగహము జూం “వేగిరము రండి” ఆని 


ద వవారాననకానావానననములు 


ం 


1. చిన్నపిల్ల చేవ అని కూడా అంటారు. 
ae) దు 


39 


"కేక వేసి, తాను మరలివచ్చి శాసుంటుగారు వచ్చుచున్నారని చెప్పి చావడిలో నడు 
మగా పుస్తకమును చుందటం బెటుకొని కూర్చుండెను ఇంతలో శా సురిలును 
భుజముమ్‌6ద చినిగిపోయిన ప్రాతళాలువునుం మడత బెట్టి వేసికొని, బంగారము 
తక తుటచే నడుమ సడుమ తోసలి లక్క కనంబడుచున్న కుండలముల జోడు 
చెవుల నల్హలనాడుచుండ వచ్చి సభలో గూర్చుండెను. రాజశేఖరుండుగారు 
సాహిత్యపీరులయ్యును, ఆ కాలమునందు పెద్ద పు సకమును 1 జడివి మరియొక 
పండితునిచే అర్హము చెప్పించుట గొప్ప గౌరవముగా నెంచబడుచుండును గనుక, ఆ 
ఇా సంలు వచ్చువణకును పు పుస్తకమును జదువక గని పెట్టు కొనియుండిరి 

రాజ-__-మీ రీ వేళ నింత యాలస్యముగా వచి చౌ పకండిః 

bass పొకపర్యాయవు వచ్చి చూచిపోయినాను. తమరు 
లేవలేదని చెప్పినందున, వేతేయొక పెద్దమనుషుని gకో( గొంచెము మాటాడవలసిన 
పనియుండ6గా బుతు లేచునప్పటికి మర్ల వత్తమ చె వెళ్ళినాను ఆయనతో మాటా 
తుట కొంచెనూలస్య మయినది. క్షమించవలెను - నాయనా! సుబహ్మణ్యకు! 
ప్ర స్తకయి విప్పు 

సం పుస్తకమును విప్పుచు, “తుండకిు నేకదంతమును దోరప్పు 
టొొజ్జయు' నను మఘ స్వర స్త వపద్యు నారంభించి చదువుచుండగా శాసు 
లయమకొని యా పద్యం కడవజణజకునయిన తరువాత, “అంజలి(జేసీ _(మొక్కె_ద 
మదంబకు” మొదలుగాగల సరస్వతి (సార్జనమును, పిమ్మట “_పాంకుపయోద 
నీలతను భాసితు' యుదలుగా(గల వ్యాససో తమను, పిదప మజికొన్ని ( వం 
లను తానుగూడ కలిసి చదివెను. ఈ లోపల సుబహ్మణ్యము గతదినయు విడి 
పెట్టిన భాగమును దీసి, అర్జును (డు See వెళ్ళిన 


“ద్వాదశ మాసికవతయు ధర్మవిధిం జరుపంగ నేయి గం 
గాది మహానదీ హిమవదాది మహాగిరిదర్శనందు మీ 
పాదపయోజదర్శనము పన్నుగజేయుట( జేసి పూర్వ్యూసం 
పాదితి సర్వపాపములు వాసె భృశంబుగ నాకు సచ్చ్యు తాః 


అను పద్యమును చదివెను. అప్పుడు శాస్తు9లు పద్యములో” నున ఏ 
కర లేనివి కొన్నియుం గల్సించి దీర్హ న ములు తీయుచు నర్జముచెప్ప 
అర్హము చెప్పుచున్న కాలములో " సుుబహ్మణ్యము ల సకముయొక్క_ 
సనూతమునకు. గట్రయున్న పుడకను జేతిశోం బటుకొని (త ప్పుచు 
చూద శాస్తుంలు ఉలికిపడి ముక్కుమీ6ంద వేలు వై చుకొని “పు _సకము చదువు 
చుండ గా డాని నా(పకౌరము ముట్లు కో వచ్చునా? వ్యాసులవారు దాసీమీందం గూరు 
చుుందుదే యని దగ్గణ నున్నవారి కావిషయమయిన కథ నొకదానిని జి ప్పెను. 


భీ 


క. భారతి ము 


40 


ఆ మాటమ్‌*ద నందులో నెవ్యరో యడిగినదానికి6 (బతు త్త తరముగా, “వ్యాసుల 
వారు దగఅనుండి వెళ్ళుచుండినంగాని వారు స్మరణకు రారనియు, వారిప్సు 
డా మార్గముననే యాకాశముమీ(ద దివ్య వినూన మెక్కి వెళ్లుచున్నారనియు వెప్పి 
ఆకొశమువ ౦క జూచి కన్నులు మూసికొని మూడు నమస్కారములు చేసెను. 
ఈ (సకారముగా సంజ వేళకు ఆదిపర్వము ముగిసినందయన నాటికి. బురాణ కాలక్షేప 
మును జాలించి “స్య సపజాభ్యః” మొదలుగా గల శోకమును జదివి యెవరి 
యిండ్లకు వారు వెళ్ళపోయిరి 
రాజశేఖరుడుగారి యింటికి నిత్యమును బంధువులు సలువది తరములు గడచి 
పోయినను న ల సహితము చూచుకో నక్కఅలేకయే తమ బంధుత్యము 
జ్రాపకముంచుకొని రాజశేఖరుండుగారి మీ6ది _పేమచేత నాతనిని చూచి యాదరించి 
హోవలెనను నుచ్చేళ ముతో వచ్చి నెలలకొలంది నుండి తినిపోవుచు వస్త్రములు మొద 
అగువానిని బహుమానమును వడయుచుందురు, ఊరనుండు పద్రమమష్యులును 
సరివితులయిన వారునుగూడ రాజశేఖరుండుగారి యింట వంటదివ్యముగా జేయుదుర ని 
శ్రామీంచుచు నెలకు సగముడిననము లచ్చటనే భోజనములు చేయుచుందురు వారు 
జేయ స్తోత పాఠముల కుబ్బి రాజశేఖరుండుగారును, వారు వచ్చినప్పుడెల్ల పిండి 
పంటలును క్షీరాన్ననును మొదలగువానిని చేయించి వారిచేత మెప పావడ యం జూచు 
చుంచురు. అన్న ముడుకకపోయినను, పులుసు కౌంగకపోయినను, పస్వు వేంగక 
పోయినను కూడ వారివంట బొగుండలేదని యవ్వరును జెప్పలేమ.__.. ఊరే వచ్చిన 
జడ దార్హమునం ఎప్పుడును రుచి యధికముగా నుఎడునుగదా? కొంవజు బంధువులు 
వ వెళ్లునప్పుడు కొంత సామ్మును బదులుపుచ్చుకొని అదివఅకుం€ చదణచుగా 
చ్చుచుల జో వుచు నుందువారేయెనను అంతటినుండి తీజిక లేక బదులుతీర్చుటకయి 
మరల నెప్పుడును వచ్చెడివారు క కారు ధనవంతుడు గనుక ఆయన కెల్ల వారును 
మిత్రులుగా నుండిరి ఆ మిత Hl నొకండై నను నిజమైన 'యాప్తు 
డున్నాండో లేడో యన్నసంగతిని మాత మాయనకు ధనలక్ష్మి శేరయంచ్చిని 
కాదు. అట్రి మితోత్తము లండిజును రాజఖరుండగారికి స్తుతిపాఠములతో భూమి 
మీందనే స్వర్లసుఖటును గలిగించిన యాయన నానందింప. "జేయుచుం దామాయన 
లబచ్చెడి ధనకగకవస్తు వాహనముల నాతని (పీతికై యంగీకరించుచుందురు, నిత్య 
ముస యాచకులసంఖ్యాముగా పచ్చి తమ కషకధలను గాధలుగా6 జెప్ని చివరకు, 
చమ కేమయినను ఇమ్మని తేల్చుచుంచురు--అట్టివారు సటించెడి యాపదల నన్నిటిని 
ఆరండు నిజమయినవానినిగా నే భావించి సాహాయ్యము చేయుచుండును కొందు 
వ పిల్లవానికి వివాహము చేసి కొనెదమని యు, ఉపనయనము చేసె 
నెద మనియు తాము యజ్ఞ ములు చే సెదమనియు,  సృతములు సమారాధన 
క మనియు, చెప్పీ యాయనవద్ద _ధనమార్షించుకొని క 
మిత్రుల వేడుకకయి రాజే శేఖరుండుగారియింట రాాళులు తబుచుగా గానవినోదము 


a 


Ee 


ల 


ను నాట్యవిశేషములును జారిపోతాది నాటకగోష్తులును జరుగుచుండును. మోస 
రడు కొందటు తమ కమ్ముడుపోని యుంగరములు మొదలగు వ నస్తువులను 
చ్చి, వానిలో జెక్కి_నరాణ్ళ వెలయెజిగి కొనంగలిగిన సరసులు రాజశేఖరుండు 
'రు తప్ప మజీయొకరు లేరని ముఖ్య పీతిగా  మాటలుచెప్పి వ సువు లంత వెల 
య. మాటలనే యెక్కువ వెలకు = రార పోవుచుందురు. (గ్రామము 

వె దికబ్బందము యొక్క పేరణచేత స పసంతానముల లో చొకలెన దేవా 
య రస జేయ నిశ్చయించుకొని, SS నల ల రాళ్ళు 
పించి రాజశేఖరుండుగారు రామపాదక్షే తమునకు సమీపమున నాంజనేయు నకు 
పడికట్టింప నారంభించి నాలుగు సంవత్సరములనుండి పనిచేయుచుండెను. కాని 
ని సగముకంె నెక్కు_వ కాకపోయినను పనివాం[డ్రును పనిచేయింపం దిరుగు 
మండెడి యా[శితులును మాతపము కొంతవజకు భాగ్యవంళతులయిరి. ఈ (ప్రకార 
ముగా6 దన్ననాదరము చేసి యికరులపాలు చేయవచ్చుచున్నందున, ధనదేవత 
కొతనియం దా్శాగహము వచ్చి వెచిపోవుటకు (బయత్నము చేయుచుండెను గాని 
దిరపరిచయమును బటి యొక్క సారిగా విడువలేక సంకోచించుచుుడెను. ఈ సం 
తిని చెలిసికొని దారి_ద్య దేవత యపహ్పుడప్పుడు వచ్చి వెలుపలనుండియే వ 
చూచుచు, భాగ్య దేవత యాతనిగృహము చోటుచేసినతోడ నే కాను (_బవేశింపవలె 
నని గూరుచుండెను రుకి శ్రణివివాహములో నిచ్చిన సంభావన నీమి త్తమై రాజ 
శఖరుడుగారికి మాన్యములమిందం గొంత బుణ మైనందున దానిమీ6ది వడి పరుగు 
వంకల వతతుం స గుద స్ట 
రాజశేఖరుండుగారివలన బాగుపడినవారు పలుపు రున్నను వారిలో ఆలి 

దామోదరయ్యయు, నారాయణమూ రియ ముఖ్యులు. ఆ యిద్దరిలో దా మోదరయ్య 
రాజశేఖరుండుగారి బావమంజది: రాజక్రేఖరుండుగారి తోడ బుట్టిన పడుచునే యాతస 
కిచ్చిరి; కాని యామె ఒక్క కుమారునిమా[తము గని కాలము చేసెను. ఆ కువూరుస 
కిప్పుడు పదియేనువత్సరములున్నమవి; అతనిపేరు శంకరయ్య, అతని 'కెనిమిది సంవ 
తరములు దొంటకముం దే తల్తి దోయినందున, అతడు చిన్నష్పటినుండియు మేన 
మామగారియింటనే పెరిగినా యు. అతని శే సీతనిచ్చి వివాహము చేయవలయుసనం 
తల్లి దండ్రుల కిద్దణిక్‌ని నుండెను భార్యపోయిన తర్వాత  దామోదరయ్య రాజ 
శేఖరుండుగారి సాయముచేతనే రెండవ వివాహము  చేసికొనెనుగాని యా చిన్నది 
పెండ్లనా (టికి తొమ్మిది సంవత్సరములలోపు , వయస్సు గలది గనుక, ఈడేరి 
కాప్తరము మునకువచ్చి రెండు సంవత్సరములు మా[తమే యయినది ఆతనిక ద్వితీయ 
కళ(తమువలన సంతానమింకను కలుగలేదు దామోదరయ్య మొదటినుండియు 
మ బీదవాండు; ఆతనికి రాజశేఖరుండుగారి చెల్లెలి నిచ్చునప్పటికి రాజశేఖరుండు 

గారి తం|డియు ధనవంతుడు కొండు వారిది పూర్వము వసంతవా(డ నివాసస్థలము. 
రాజశేఖరుండుగారి తండి తన యింటికి గోడలు పెట్రించుటకయి పుట్టలు తేప్వంచు 


42 


చుండంగా నొకచోట నిత్తడి బింజతో ధనము దొజికినది ధనము దొరకిన తరువాత 
స్వస్టలము లో నున్న విశేష గౌరవ ముండదని యెంచియో, లోకులు యోర్వలేని 
తనమునకు జడిసియో రాజశ్రేఖరు(ండుగారి తండి దారపు తాదు లతో సల్లుని గూడ 
వెంట బెట్టుకొని వచ్చి యప్పటినుండియు ఈ ధవళగిరియందే నివాసముగా నుండి 
యా చుట్టుప ట్టు ల నే మాన్యములు గొని కొంతకాలమునకు మరణము నొంచెను. 
భార్య నః వుదఅకును దామోదరయ్య రాజే శేఖరుతుగారి యింటనే యుండి, ఆయన 
పటే చెప్పి ధనము నితరుల వద్ద తెచ్చి తా నపహారించుచుం బయికిం ఎలియ 
నియ్యక దాచుకొనుచుండను తరువాత అప్వులవారు వచ్చి తొందర పెట్టినపుడు రాజ 
శేఖరుడుగారే సౌమి్రద్చుకొనుచుండిరి. తోడ బుట్టిన పడుచు పోయిన తరువాత 
దామోదరయ్య చేయు న్యకమములకు సహింపలేక యొకనాండు రాజకేఖరుంషపగా 
రాతనిని కఠినముగా మందలించిరి. అందుమీంద గోపము వచ్చి guste 
తన్ను బావమజంది కట్టుబట్టలతో నిల్లు వెడలంగొట్టినాండని యూరివారంద 
మబుందటిం జూటుచు చేశాంతీరమునకు లేచిపోయి, యాలు నెలలకు టు. 
తలయును బెంచుకొని మరల వచ్చి, భూతవై ద్యుండనని వేషము వేసికొని సుయుట 
పెద్ద కుంకుమబొట్టు పెటుకొని వీధుల వెంబడి తిరుగుచుండెను. ఆ వబడే దామోద 
రయ్య తా నార్జించుకొ న్న ధనమును వేజుగ జాగ త్త త చేసి కొన్నందున అప్వుడా 
ధనముతో నొక యిల్లుగట్టి ఆ [గామములోనే (ప్రత్యేకముగా నొక చోటం గాప్పక 
చుండెను. ఆతని భూతవి వెద్యము నానాటికి బలపడినందున ఊర నెవ్వరికై న 
కాలిలో ముల్లుగుచ్చుకొన్న నాతనిచేత విభూతి పెట్టించుచుందురు ఈ విధముగా 
దామోదరయ్య భాగ్యవంతుడగుటయేగాక, జనులచేత మిక్కిలి గౌరవమును 
సహాతము వొందుదుండెను 

రెండవ యాత (డై న నారాయణమూ ర్తి మొదట సద్వ్యంశమునం బుట్టినవాడె. 
గాని దుర్మారులతో సావాసము చేసి తనకుంగల కాసువీనములను వ్యయము జేసకొని. 
పీదవాండయ్యూను పయికి ధనికునిపలె నటించుచుండెను అతనికి భాగ్యము పోయి 
సను దాని ననుసరించి యుంఎన చిహ్నములు మొతము పోనందున నారాయణ. 
మూర్తి తబుచుగా రాజశేఖరు(డుగారి యింటికి వచ్చును. రహస్యమని చెప్పి 
రాజశేఖరు(డగారి లోపలికి. విలుచుకొనిపోయి తన యకగఅను దెలిపి సాము 
బదులడుగు చుండును ఆ బుణము మరల తీజునది కొదని దృఢముగా నెజింగియు, 


రాజశేఖరుఃడుగారు మానవంతుల గౌరవమును కాౌపాడుచుండుటయందు మిక్కితి 
యభిలాష కలవారు గనుకను, అతడు చిన్నతనములో తన సహపాతిగనుకను, 
అడిగిన మొత్తమును రెండవవా రెబు(గకుండ చేతిలోంబెట్టి పంపచుందురు ఆత 
డా ధనముతో సరిగవస్త్రములు, సుగంధ(దవ్యములు మొదలగువానిని గొనుచు 
మితులకు ష్మడ్రసోపేతముగా విందులు చేయుచుండును. ఇదిగాక యాతం డితర 


43 


లును నాట్యవిశేషములును జారిపోతాది నాటకగోష్తులును జరుగుచుండును. ౩ 
గారిడు కొందటు తమ కము్యడుపోని యుంగరములు మొదలగు వ నువు 
దెచ్చి, వానిలో జక్కి.నరాళు వెలయెజిగి కొనంగలిగిన సరసులు రాజశేఖర 
గారు తప్ప మజియొకరు లేరని ముఖుపీతిగా మాటలుచెపి\ వ నువు లంత 
చేయకపోయినను మాటలనే యెక్కున వెలకు విక్రయించి పోవుచుందురు. గావ 
తోని వె పె దికబ్బందము యొక్క పేరణ చేత స పస సంతానముల లో చౌకైన 
అయ నిర్మాణము జేయ నిశ్చయించుకొని, రాజవరపుకొండనుండి నల 6 
తెప్పించి రాజశేఖరుండుగారు రామపాదక్షేశతమునకు సమీపమున నాంజనేయ 
గుడికట్రింప నారంభించి నాలుగు సంవత్సరములనుండి పనిచేయుచుండెను. 
పని. సగముకం”టు నెక్కువ కాకపోయినను పెనివాం[డ్రును పనిచేయింప6 డి 
చుండెడి యా(శితులును మాత్రము కొంతవజకు భాగ్యవంతులయిరి ఈ, 
ముగా దన్ననాదరము చేసి యితరుల సాలు చేయవచ్చుచున్నందున, ధన 
కాతనియం ద్యాగహము వచ్చి వేచిపోవుటకు (బయక్నము చేయుచుండెను 
చిరపరిచయమును బట్టి యొక్క_సారిగా విడువలేక సంకోచించుచుుడెను. ఈ 
తిని చెలిసికొని దారిద్ర్య దేవత యస్పుడప్వుడు వచ్చి వెలుపలనుండియె 

చూచుచు, భాగ్య దేవత యాతనీ గృహము చోటుచేసినతోడనే తాను (బవేశిం 
సని గూరుచుండెను . రుక్కిణిఏవాహములో నిచ్చిన సంభావన నిమి త్తమై 
“శీఖరుండు గారికి మాన్యములమి6దడఈ గొంత బుణమైనందున దానిమీ6ది వడ్డి 
చుండెనేకాని మజియొక తొందరయేమియును గలుగుచుండలేదు. 


రాజశేఖరుండుగారివలన బాగుపడినవారు వలువు రున్నను వారిలో 
దా మోదరయ్య యు, నారాయణమూ ర్రియు ముఖ్యులు. ఆ యిద్దరిలో దామోద 
రాజశేఖరుండుగారి బావమంజది: రాజశ్రేఖరుండుగారి తోడటుటిన పడుచునే 
కిచ్చిరి కౌని యామె ఒక్క. కుమారునిమా(తము గని కాలము చేసెను. ఆ కు" 
కిప్ఫుడు పదియోనువతరములున్నవి; అతనిపేరు శంకరయ్య, అతని కెనిమిీ 
తృరములు దాంటకముం౦దే తల్తి పోయినందున, అతడు చిన్నప్పటినుండియ 
మామగారియింటనే పెరిగినాయడు. అతనికే సీతనిచ్చి వివాహము చేయవల 
తల్లి దం(డుల కిద్దణికిని నుండెను భార్యపోయిన తర్వాత దామోదరయ్య 
శేఖరుండుగారి సాయముచేతనే రెండవ వివాహము  చేసికొనెనుగాని యా 
పెండ్లినా టికి తొమ్మిది సంవత్సరములలోపు వయస్సు గలది. గనుక, 
కాపురమునకువచ్చి రెండు సంవత్సరములు మాత్రమే యయినది ఆతనికి | 
కళ్శ్యతమువలన సంతానమింకను కలుగలేదు దామోదరయ్య  మొదటిను 
మిక్కిలి వీదవా(డు; ఆతనికి రాజశేఖరుండుగారి చెల్లెలి నిచ్చునప్పృటికి రాజే 
గారి తండ్రియు ధనవంతుడు కాండు వారిది పూర్వము వసంతవాండ నివాస 
రాజశేఖరు.డుగా ది తండి తన యింటికి గోడలు పెట్టించుటకయి పుట్టలు యల్‌ 


42 


"మొగ మొకవిధముగా నుండుటచూచి సంగతి నూహించి “నీది మగవారివంక 
తలంపు; శీ ఘముగానే కార్యము గ శైక్కనున్నది నీరొ శై నేతం బడనున్న'ద9 
చెప్పి తక్కిన _పసంగమువలన రుక్కిణి మనసులోని సంగతి యంతయు దెలిసి 
ురుకి సలి మగండు దేశాంతరగతు€ డయినవా ర్త నావలకే పినియున్నది కాను 
“స్ప "శ చెడుసా వాసముబేత డేళా లపాలయి(తిరొగుచునా ఎండు: నీమీందిమోహము 
చేత నెల అఎయుఎానే. నిన్ను వెవకుకొనుచు రాంగలడు అని చెప్పి సంచిలోని 
వేరు నొకదాని౨ తీసి పసుపుంనోయుతో జేతికికట్టి ప్రాతబట్టయు రవికయు బుచ్చు 
వగనితోం గలిపి కాపురము చేయుళున్న తరువాత (కొత్త చీర పెట్టుమని 
స్పి తనదారిని బోయెను. రుక్మిణియుం బవహానంద భరికురాలయి అంత 
-టిగా. తన మనోగతమును దెలిపి సందునకై యెలుకతయ " చ్లుహ్హ త్వమును. 
ఎచ్చుకొని యబ్బుర పడుచు లోపలికి ( బోయెను. నన 


4౨ 


లును నాట్యవిశేషములును జారిపోతాది నాటకగోస్తులును జరుగుచుండును. మోస 
గాం[డు కొందటు తమ కము్మడుపోని యుంగరములు మొదలగు వస్తువులను 
దెచ్చి, వానిలో6 జెక్కినరాళ్ళు వెలయెజిగి కొనంగలిగిన సరసులు రాజశేఖరుండు 
గారు తప్ప మజియొకరు లేరని ముఖ పీతిగా మాటలుచెప్పి వసువు లంత వెల 
చేయకపోయినను మాటలనే యెక్కువ వెలకు విక్రయించి పోవుచుందురు. (గ్రామము 
లోని వై దికబ్బందము యొక్క (పేరణచేత స పసంతానములలో వొకతైన దేవా 
లయ నీర్మాణము6 జేయ నిశ్చయించుకొని, "రాజవరపుకొండనుండి నల ల రాళ్ళు 
తెప్పించి రాజశేఖరుండుగారు రామపాదక్షేతమునకు సమీపమున నాంజనేయు నకు 
గుడికట్రింప నారంభించి నాలుగు సంవత్సరములనుండి పనిచేయుచుండెను. కాని 
పవి సగముకంపె నెక్కువ కాకపోయినను పనివాం[డ్రును వనిచేయింప6 దిరుగు 
చుండెడి యా(శితులును మాాతవు కొంతవజకు భాగ్యవంతులయిరి ఈ (ప్రకార 
ముగా దన్ననాదరము చేసి యితరులపాలు చేయవచ్చుచున్నండున, ధనదెనత 
కాతనియం దాగహము వచ్చి రేచిపోవుటకు (బయకత్నము చేయుచుండెను గాని 
చిరపరిచయమునుఐట్టి యొక్క_సారిగా విడువలేక సంకోచించుచు3డెను. ఈ సంగ 
తిని చెలిసికొని దారిద్య దేవత యపహ్సుడప్పుడు వచ్చి వెలుపలనుండియే తొంగి 
చూచుచు, భాగ్య దేవత యాతనిగృహము చోటుచేసినతోడ నే తాను _బవేశింపవలె 
సని గూరుచుండెను రుక్కిణివవాహములో నిచ్చిన సంభావన సిమి త్తమై రాజు 
శే ఖరుండుగారికి మాన్యములమందం గొంత ఒబుణమెనందున దానిమీ6డి వడ పెరుగు 
చుండెనేకాని మజియొక తొందరయేమి యును గలుగుచుండ లేదు. 


రాజశేఖరుండుగారివలన బాగుపడినవారు పలువ రున్నను వారిలో నెల్ల 
దామోదరయ్యయు, నారాయణమూ ర్హియు ముఖ్యులు. ఆ యిద్దరిలో దామోదర య్య 
రాజశ్రేఖరుండుగారి బావమంబది: రాజక్లేఖరుండుగారి తోడబుటినే వడుచునే యాతని 
కిచ్చిరి; కౌని యామె ఒక్క కుమారునిమా(తము గని కాలము చేసెను. ఆ కుమారుని 
కిప్పుడు పదియెనువత్సరములున్నమవి; అతని పేరు శంకరయ్య, అతని 'కెనిమిది సంవ 
తృరములు దాంటకముందే తల్తి పోయినందున, అతడు చిన్నప్నటినుండియు మేన 
మామగారియింటనే పెరిగినాడు. అతనికే సీతనిచ్చి వివాహము చేయవలయుగని 
తల్లి దండ్రుల క నుండెను భార్యపోయిన తర్వాత వ. రాజు 
శీఖరుండుగారి సాయముచేతనే రెండవ వివాహము  చేసికొనెనుగాని యా చిన్నది 
Fee గొనా6టికి తొమ్మిది సంవత్పరములలోపు *+వనయస్సు గలది మ. ఈడేరి 
కాపురమునకువచ్చి రెండు సంవత్సరములు మాత్రమే యయినది ఆతనిక ద్వితీయ 
కళ్యతమువలన సంతానమింకను కలుగలేదు దామోదరయ్య  మొదటినుండియు 
మిక్కిలి వీదవాండు; ఆతనికి రాజశేఖరుండుగారి చెల్తలి నిచ్చునప్పృటికి రాజశేఖరుండు 
గారి తండ్రియు ధనవంతుడు కాండు వారిది పూర్వము వసంతవాండ నివాసస్థలము. 
రాజశేఖరు.డుగారి తండి తన యింటికి గోడలు పెట్టించుటకయి పుట్టలు (కవికందు 


42 


కము సర్వో తముగా నున్నది అందులో కేంద్రాధిపతిక (తికోణాధిపతి సంబం 
ధము కలిగియున్నది. ఇతరులయిన తృతయ, షష్ట, ఏకాదశ, అష మాధిపతులతోడి 
“ంబం౦ధము లేదు _ ల్లో కేం_దోడతికోణ పతయ సృంబంధేవ" పరస్పరం ఇత 
: ౮వ్రసక్సా శే ద్విశే షటీభదాయకాః॥ అని కాస్త్రపకౌరమక(డు మిక్కిలి యద్భష 
౨చు డు. _ తక్కిన చిల్లర చేష్టలకు రూపమునకును నేమి? వుతేి నాలుగేండ్రు 
౦ (బడిన నెంత బుద్దిమంతు( డగునో యెవరెజు(గుదురు * నా మాట విని చిన్నే 
"ని నాతని కిండు. 
రాజ _-- నేను దాపిరాజుకొడుకునకు పిల ల్ల నియ్యను నా చెల్లెలు పోవు 
“పుడు తన కొడుకునకు ఎత నిచ్చునట్లు నాచేతచేతిలో చేయి వేయించుకొన్నది 
వామోదరయ్యయు సీత నిచ్చి శంకరయ్యను మీ మీ యొద్దనే యుంచుకొమ్మని నిత్య 
చును మొగమాట పెట్టుచున్నాడు ఇప్పుడు నేను పిల్ల దానిని మజీయొకరి! 
చృనయెడల నా చెల్లె లు పో (బట్టి యట్లు “చేసితినని కలకాలము చెప్పుచుందురు 
"దిగాక మా శంకరయ్య బహు బుద్దిమం'తు (డుం స్సుర(దూపి( విద్యావినయ సంప 
కడు పిల్ల నాతనికే యిచ్చెదను జాతకమును మీరు మణీయొకగారి శ్రద్దతో 
డవలెను" 
అప్పుడు సిద్దాంతి తాను మతీయుక విధముగా. జెప్పిన కార్యములేదని 
సికొని కొంచెమిసే పాకాశమువంక. జూచి యనుమానించి '-ఎతజననము క్క తికా 
(తము యొక్క యే పాదము *' అని పక్నించెను. వ 
రాజ-__ద్వితీయ పాదము 
సెద్దాం----శంకరయ్యది పథమ పాదము. అవును, అనుకూలముగానే 
స్ట [1 ఏకర్షచై కషాదేతు est దంపతో రేక సక్ష[ తే 
పాడే శుభావహాః ॥1ైఅను శాస్త్రమునుబట్టి దోషము లేకపోగా వభావహా 
౫ కూడనున్నది తప్పక సీత నీతనికిచ్చి వివాహము చేయండి. 
రాజ_.-ఈ సంవత్సరములో పెండ్లి కనుకూల మయిన ముహూర్ధ మెప్పు 
డున్నిది ? 
సిద్దాం---" శో నూఘఫాల్లున వై శాఖ జ్వేష్టమాసా శుభ _పదాః॥' అనుటచే 
మాఘమాస మనుకూలముగ నున్నది “బహంళ పంచమీ మంగళవారమునా(డు రవి 
కుంభలగ్నమం దున్నాండు. ఆ ముహూర్తము దివ్య మయినది... శ్లో॥ అజగో 
యుగ కుంభాళి మృగరాశి గతే రవౌ ముఖిఃకర్మ గహ స్వన్య -రాశకేన కదాచన॥ 
అని (పమాణవచనము. 
రాజ----మీ కుమా రె జబ్బు నిమ్ముళముగా నున్నదా ? 


సిద్దాం----కమ కటాక్షము వలన నిమ్ముశముగానే యున్నది నాండు మీరు 
న బే రాగి బహుసమర్హుండు. అతండు మాయింట (గ్రహమును నిమిషములో 


47 


వెళ్ళగొట్టినాండు భూత వై ద్యులందజును మా చిన్నదానికి ( బట్టిన (గహమును వద 
లించుట “యసాధ్యమని విడిచి పెట్టినారు. అతడు మూ(డుదినములు జల మఫఖి 
మం(తించి లొ తోపలికిచ్చి రక్ష రేకు 'కట్రినాండు నాంటినుండియు పిల్లది సుఖముగా 
నున్నది 

రాజ--మా చెల్లెలు సుబ్బమ్మకు దేహా మస్వసగా నున్నది మన (గామ 
ముతో నవ్వరును మంచి వెద్యులు కనంబడరు నాకేమి చేయుటకును తో.చో 
కున్నది. 

రాఘ----బైరాగిచేత మందిప్పించరాదా ! అతండు మీరు సొమ్మిచ్చిన 
మాత్రమున పుచ్చుకొనండు. ఈ యూర నెందణికో ధర్మాముగానే యాషధము 
లిచ్చి దీర్ద వ్యాధులను సహితము కుదిర్చినాండు. 

రొజ__గట్టివాండయిన యెడల నీ వాతని నొక్క పర్యాయము మధ్యా 
హ్నృము మా యింటికి టెం బబెట్టు క్‌" సివచ్చి సుబ్బమ్మాను చూ పెవవా? నాలుగు 
దినములనుండి దాని శరీరములో రుగ్మతగా న్నందున వంటకు మిక్కిలి 
యిబ్బందిపడుచున్నాము. 

రాఘ--అవశ్యముగా దీసికొనివచ్చెదను అతని కాభేషజములు లేవు. ఎవర 
పిలిచినను వచ్చును. 

సిద్దాంతి----౨తనికడ స్వర్హముఖీవిద్య కలదని చెప్పుచున్నారు మహన 
భావులు గోసాయీలలో నెటువంటీవారై. నను నుందురు. 

రాఘ__--ఆొత (డు వతిదినమును దమ్మిడియెత్తు రాగి కరలించి బంగార 
చేయునట 2 ఆత౭ండప్పుడ ప్పుడు (వాహ్మణు లకు దానధర్మములు చేయుచున్నాలి 

ఈ ఈ విద్యయే లేకపోయిన నాతనికి ధనమెక్క_డనుండి వచ్చును ? 

రాజ----రాఘవాచారి : దేవున కధ్యయ రోత్సవము ఎ (కమనుగా జరుగి 
చున్నావా ? 

రాఘ__-తమ యన్నుగహముండ(6గ ఉత్సవముల కేమిలోపము ? నిరుడు 
పుష్యమాసము ములో సం|కాంతినా (టి యుత్సవము ప్రత్యేకముగా తమ _(దవ్యముతో 
జరిగినది. నిన్ననో మొన్ననోలాగున కనంబడుచున్నది. అప్పుడే సంవత్సర 
మయినది. రే సం(కాంతి--కఈ సంగతి తమతో మనవిచేయుటకేవచ్చి సుబ్బమ్మ 
గారికి జబ్బుగా నున్నందున సదుయము కౌదని యూరకున్నాను, 

రాజ-__కిందటి సంవత్సరము నూటయెంబది రూపాయల నిచ్చినాను ఈ 
సంవత్సరము మాలోపల వివాహములు తటసమయిసవి గనుక నూబణబురూపాయలి 
మ్మాతమే యిచ్చెదను. ఏలాగునయిన దానితో సరి పెట్టవలెను, 


రాఘ_._చి తము, దానికేమి *? అలాగుననే శ 


48 


శాలి 
రాజ__._రాఘనాచారు;లూ : జె రాగి నవశ్యముగా నేండ మా యింటికి తీసి 


కొనివచ్చి నీవు మజియొకననిని తి పికోవలెనుజుమీ = (పా దైక్కుచున్నది. శ్‌ 
ముగా వెళ్ళు.__సిదాంతిగారూ | మీకు సందేపహాముగా నున్న వపక్తమున శంకరయ్య 
జాతకము మబియొకసారి జూడుండి; ఎవరితోనై న నారోచించవలసి యున్న 
యెడల లచ్చయ్యశాప్రిగారికి కూడ ఆ జాతకము ప ఆ 

సిద్దాంతి__చి త్రము, నా కటువంటి సందేహము లేదు 

రాపి-..అట్రయన, ఇప్పుడు బనకుపోయి తరువాత చర్శనమిండి. 


అని చెప్పి పంపిన తరువాత సభవారందణను తమ యిండ్ర కుం దోయిరి రాజ 
శేఖరుండుగారు భోజగముచేసిచేయి కడుగుకొను నప్పుటికి రాఘవాచార్యు లాబై రాగిని 
వెంటంబెటుక్‌ నివచ్చి యింట (బవేశ పెశెను నిత్యమును కాజా 
రాతనికి సకలోపచారములును చేయుచు భ క్రితో ననుసరించుచుండెను సుబ్బమ్మకు 
వ్యాధి వెంటనే నిమ్మ శించినను న్వర్తము చేయు విద్యను నేర్చుకోవలెనను నాన క్తితో 
రాజశేఖకుండుగా రాతనిని విడిచి పెట్టక, యింటనే యుంచుకొని నిత్యమును పరుపు 
సంచదారయు వేళకు _నమర్పించుచు. నెగళ్ళకు వలయు సుల్లలను సమకూర్చుచు, 
బహువిధముల భ క్రిసే సయుచు నాతని యను(గవా సంపాదనకుందగిన (ప్రయత్న 
ములు చేయుచుండెను ఈ (ప్రకారముగా౭ గొన్ని దినములు జరుగగా నింతలో 
జనార్దన కసాామివారికీ 6 గళ్యాణోత్సవము సమీపింటినది ఆ యుత్సవమును జూచు 
టకై “చుటు! ప్రక్కల (గామనులనుండి వేలకొలంది జనులువచ్చి (ప్రతి గృహము 
నను గక తీసినట్లు దిగియుండిరి. 
మూఘకుద్ధమున నేకాదశినాండు రథోత్సవమునకు వలయు (ప్రయత్నము 
అన్నియు జరుగుచుండెను. నాలుగు దినములనుండి రథమంతయు నలంకరించి 
దాని పొడుగునను పచ్నెవన్నాల గుడ్డలను చితవర్లము గల కాగితములను అంటించి 
వెదురుకట్లల కొనలకు హానుమది ఇగహమునే గరుడవి_గహమును గల ధ్వజ 
వటములసు గట్టి రధమునకు(దగిలించిరి. దేవుండు కూర్చుండు పెవె వైపున గెలంకో 
నున్న కదళిక _సంభములను నిలిపి వానికి మామిడిమండలతోను వివిధ పుష్పముల 
తోను తోరణములను గట్టిరి ఆ యరంటి కంబెములకు నడుమను తెల్లని లక్క. 
గుట్లిములు రెండు రధము సీడ్చుచున్నట్లు ము9గాళ్ళు మీది కె తుకొని” 'మోరలు 
సారించి వీధివంక(జూచునుండెను. ఆ రథమునకు. బదియడుగుల మారమున వెదురు 
సపేళ్ళతో నల్లబడి పయిని గుడ్డ మూయంబడి వికృతాకారము తో నున్న యాంజ 
నేయవ్శిగహాములోను గరుడవీ_గహములోను మనుష్యులు దూరి చూడవచ్చిన 
పల్లె వాం్యడ్రును పిల్లలును జడిసికొనులాగున నగిరెగిదిపడుచు లక్క తలకాయలు 
దేప్పుచుండిరి. అప్పుడు పూజారులు ప పల్ల కిలో నుత్సవవి(గహముల నెక్కించుకొని 
వాద్యములతో  గొండదిగివచ్చి రథమునకు మూండు (పదక్షిణములను జేయించి 


4 49 


స్వామి నందు వేంచేయింపంజేసిరి చెంతలనున్నవారండును [కింద నుండి 
యర (టిపండ్లతో స్వామిని గొటుచుండగా రథముమీ6ద( గూర్చున్న యర్స్చకులును 
తదితరులును చేతులతో దెబ్బలు తగులకుండ6 గాచుకొనుచు నడుమ నడుమ 
జేగంటలు నాయించుచు గోవిందా యని కేకలు వేయుచుుడిరి ఆ కేకలతో రథము 
నకు గట్రియున్న (మోకులను వందలకొలంది మనుష్యులు వట్టు కొని యిండ్ల కస్పు 
లును వీధి యరుగులును కూలునట్టులుగా రధము సీడ్చుచుండిరి. అంతట బోగము 
మేళ మొకటి రథమునకు ముందు దూరముగా నిలువ(ంబడ, మద్దెల మీంద6 జేయి 
వైచుకొని యొకతె యాడసాగెను. మధైెలమీ(ద దెబ్బ వినబడినికోడ నే దేవునితో 
నున్న పెద్దమనుమ్య లందును మూకలను (తోచుకొనుచు వెళ్ళి యాటక క్రియల 
ముందు మున్నున్నవారిని వెనుకకు ౧బంపి తాము పెద్దలయి యుత్పవమునందు గాన 
వినోదమునకు కొటత రాకుండ సమర్థించుచుండిరి 
అప్పుడు రుక్మిణి సమస్తాభరణభూషి తురాలయి. ఉమ్మెత్త పువ్వువలె 
నందమె బెడబెడలాడుచున్న కుచె ఎలి మీఃగాళ్ళ పె నొటయ, ఎడ మభుజము మీది 
నుండి వచ్చి జరీచెట్లుగల సరిగంచు పయ్యె దకొంగు వీ(పున జీరాడ, కట్టుకొన్న 
గువ్వకన్నద్దిన నల్త “వీర యామె ఆం కొక  వింతయందమును గలిగింప, 
కాళ్ళ యందియలును, పాంజేబులును, గల్లుగల్లున (శావ్యనాదము చేయ కుడిచేయి 
తప్పుం గడమభాగ మంతయు. ఫుతప్రత.. c డాంగ్‌ కనంబడకయున్న వంగపండు 
చాయగల గు త్రపుపట్టురెక సీరెడతో pos (బకాశింప, కొప్పులోని 
కమ్మ పూపుల "తావి కడ ఎక 56౬ బరిమళము అనంగుచు గంధవహుని సార్రకనాముసి( 
జేయ, నడచివచ్చి వీదిలో నొక స నిలుచుండి రథమువంక జూచు 
చుండెను, ఈ దేశములో సాధారణముగా స్త్రీలు తమ భ రలు (గామనున లేన 
స్వుడు విలువచీఠలు కట్టుకొని యలంకరించుకొనుట దూష్యముగా నెంచువారయినను, 
ఇతరులయింట జరుగు “శుభకార్యములయందు పరంటమునకు వెళ్ళునస్పుడుగాని, 
(గ్రామములో జరిగెడి స్వామి కళ్యాణమహోత్సవమును (గ్రామదేవతల తీర్ణములును 
జూడ (బో వునప్పుడుగాని యెరువు తెచ్చుకొనయైన మంచి బట్టలను, మంచి నగలను 
ధరించుకొనక మానరు అస్పటి యామె సౌందర్యము నేమని చెప్పుదును: నిడు 
దలై సోగలై న కన్నులకు గాటుకరేఖ లొక సాగను నింప, లేనవ్వుమిషమున 
నర్దచం(దునిః బరిహసించు నెన్నుదుటను జాలచం(దు యాకృతినున్న కుంకుమ 
బొట్టు రంగులీన, శృంగారరస మొలికెడి యో ముద్దమొగముయొక్క  యస్పటి 
యొప్పెదము కన్నుల కబివుదీలి( జూచితీటవలసినడేగాని, చెప్పి తీఅదు. రథ 
మామె దృషిపథమును దాటి పోయినతోడనే ద్వాదళోర్హ్వపుం,డ్రములను దట 
ముగా ధరింపంచి దాసరులు ఇనుప దీప _సంభములలో దీపములు వెలిగించుకొని 
నడుమునకు( బట్టు వస్త్రములను బిగించుకొని యొుకచేతిలో నెమలికుంచె యాడిం 
చుచు రెండవ I గుడ్డచుట్రలు చమురులో ముంచి వెలిగించి సెగ సోకకుండ 


౨0 


నేర్చుతో దేహమునిండ నంటించుకొనుచు _పజలిచ్చు డబ్బులను దీప _స్తంభముల 
మట్లలో వేయుచు నడచిరి. ఆ సందడి యడంగినతోడనే రుక్కిణీతల్సి యు, మరి 

కౌందజును తోడ నడువ బయలుదేజ్‌, ఉత్సవము నిమి త్తమయి పొరుగూళ్ళనుండి 
వచ్చి గుడారములలో! బెట్టిన కంచరిదుకాణములను సండ్ల యంగకళ్ళను దాయి, 
మెట్ల సాడుగునను పక్కలయందు బట్టలు పఅుచుకొని యఅచుచు కూరుచున్న 
వికలాంగులకు సెనగపపును గవ్వలును 1 విసరివై చుచు. కౌశి కావళ్ళు ముందు 
బెట్టుకొని పుజణ్యాత్కులను పాపాతుశ్రలను న్వర్గ మును నరకమును జూ పెదమని 
పటములు చేతంబెటుకొని వచ్చెడివారిని పో యెడీవారిని నడ్డగించెడు కపటయీ(త్రికు 
అకు తొల (గుచు, కొండమెగి. దేవతాదర్శనార్హము వెళ్ళేను. అక్కడ నిసుక 


విన రాలకుండు మూ(కతోనుండి బలముగలవారు దేవునకు, బండ్రియ్య వలెనను 

నపేక్షకోదూటి సందడిలోంబడి దేవతాదర్శన మటుండ(గా మేందితోనుండి 
యూవలంబకినంజాలునని నడుమనుండియే మరలి యీావలకువచ్చి సంతోషించు 
చుండిరి వారికంయి బలవంతు లయినవారు గర్భాలయమువఅకును బోయి పండ్రను 
పూజారి చేతిలోంబెట్టి యావల6 బడుచుండిక. అర్చకులును ఒకరువిడిచి యొకరు 
న. చెమటల చే దడిసిన బట్టలను పిండుకొని వెలుపలి గాలిలో కొంత 

సేపు హాయిగానుండి దురల గర్భాలయములో. (బవేశించి యాయక్క_లో బాధ 
పడుచుఎడిరి. ఈ (ప్రకారముగా వచ్చిన యర్భకులలో నెకయ మాణిక్యాంబను 


వేం వెసం మాదిరిగానే గవ్వలు కూడా ఒకప్పుడు (దవ్యంగా చెలామణిలో వుం డేవి. 
ఏనుగుల వీరాస్వాముయ్యగారి కాళీచూతా చర్మితలో సప్రైసలద గవ్వల మారకం (క్రమం 
కరాడా ఇచ్చారు. 

“కృష్ణానది వాటినది మొదలు హైదరాబాదు వరరు పకీరులు నిండి యున్నారు గనుక 
నవారీమీద నెవరు వచ్చినా అడుగడుగుకు పకీరులు పోగడి భిక్షం అడగక మానరు. వారికి 
కొన్ని గవ్వలయినా యిచ్చిపోకపో తే ఆవమానము తోచుచున్నది. చెన్న పట్టణపు రూపాయి 
Er: ఆక్కడి షై పజ సలు 50. వయిసా 1కి 20 పుండేల గవ్వలు. పండే 1కి గవ్వలు 4" 
ళని హైదరాబాదులో తాము మజిలీ చేసిన రోజులను గూర్చి వీరాస్వామయ్యగారు | వాశారు. 

పుటి 88. 


సం॥ దిగవల్లి వేంకటళివరావ్వ (£941). 

చిన్నతనంలో చీట్ల పేక (వలోభంలో చిక్కుకున్నానని చెపుతూ వీరేశలింగం స్వీయ చత 

(కలో “నా మిక్రుడును నేనును మొట్టమొదట పందెబులేకయే చీట్లాకుచుండినను తరువాత 
శపథమమున భింతగింజలును తదనంతరమున గవ్యలును బెట్టి యాడజొచ్చితిమి. అప్పుడు 
పదునారు గవ్వల వెల యొక దమ్మిడికి సమానముగా నుండెను; గవ్వలిచ్చి యప్పుడంగడిలో 
నే వస్తువునై నను గొనవచ్చును” ఇత్యాదిగా _పస్తావించారు. పుట 47, |వ* భా; మొ, సం- 


(1882). 


వ్‌ 1 


జూచి యామె చేతిలోని పండను బుచ్చుకొని తోపలికించోయి స్వామికి నివేదనచేని 
వానిలో6 గొన్ని పండ్లను తపసు కు మరల  దెచ్చియిచ్చి యందజ 
శిరస్సులమీందను శరకోపము నుంచెను. అంతట మాణిక్యాంబ వెనుతిరిగి యాలయ 
ద్వారమును దాంటుచుండెను. రుక్కిణ్‌ యామెచెజంగు పట్టుకొని వెనుక నిలుచుండను. 
ఒక(పక్క సీతయు మజియొకవక్క నొక ము తెదువయు నిలుచుండిరి. ఆ సమ 
యములో నెవ్యండో వెనుకనుండి రుక్కిణిమెడలోనికి చేయిపోనిచ్చి కాసులపేరును 
పుటుక్కున (తెంచను. రుక్కిణ్‌ వెనుకమరలి చూచునప్పటికి చేయియు. గానుల 
"పేరునుగూడ నదృశ్యము లాయెను. రుక్కిణికేకతో పదిమందియు వచ్చి దొంగను 
పట్టుకొనుటకయి _సయత్నము చేసిరి. కాని యా దొంగసహితము వారిలో నేయుండి 
తానును దొంగనే వెదకుచుండెను. అప్పుడు రుక్కిణి మొదలగువారు _పదోష 
సమయమున నగలుపోయినందుకయి మణింత విచారించుచు నింటికి. బోయిరి. 


52 


వాయ్ము బోయినందుకు మంతజ్ఞులు చేదిన తంతు_రుక్యి ణి మగడు పోయిన 
వార నొకడు చెప్పుట--రుక్కిణికి రుగ్తత వచ్చుట--సోదెయడుగుట_ 
మగడు తటుట--- మాత వె ద్యము----సువర్ష విద్య----బై రాగి సాము 

జీ 2 హవ! నయా 
నదృుశ్క్ళుండగుట. 


మజుంనాడు (ప్రాతఃకాలమున రాజశేఖరుంరుగారు దంతధావనము చేసికొనుచు 
ఏరి యరుగుమిందం గూరుచుండియుండం6గా సెద్దాంతి తనతోంగూడ మఆియొక 
టచాహ్మణుని 6 దిపికొనివచ్చి యరుగుమీద నొక్కప్రక్క_లు చతికిలంబడెను, చేతిలో 
వెండిపొన్ను వేసిన _పేస జె త్రమును పటుకొని. తలయును గడ్డమును గోజ్బును 
బెంచుకొని కనుబొమల సందున గోప్ప కుంకుమజొ టు పెట్టుకోని గంథితముగా౭ 
శవూరుచున్ను యీ వి_గహమును నఖ*ఖపర్యంతమును శతా ది యాయన 
యెవరని రాఖశేఖరు(డుగారు సిదాంతి నడిగిరి! _ “వీరు మహామం'త వేత్తలు; మళ 
యాళమునందు*€ గొంతకాలముండి మంత రహాస్యముల నామూలా(గముగా 
(గహించినారు వీరు కృష్ణా తీరముననుండి యా శార్థదుయి విజయం చేసినారు వీరి 
మేరు హరికాస్తు 9 లవారు;  ఏనీవజకు బహుస్తలములలో పోయిన వస్తువుల నిమి 


1. వీరేశలింగం తల్లి గారికి దయ్యాలున్నాయన్న నమ్మకం ఉండేది. దాంతో ఆమె 
అప్పుడప్పుడు చాభపడుతుండేడి. 

1872 వ సం॥ లో కోరం౦ంగిలోని ఆంగ్లో వెర్నాక్య్యలర్‌ స్కూలు వధానోపాధ్యా 
యుడుగా వీరేశలింగం పనిచేస్తున్న రోజుల్లో కనకు తటస్థవడిన ఒక భూత వైద్యుణ్ణి గురించి 
విపులంగా స్వీయ చరితలో "పేర్కొన్నారు పంతులుగారు. 

“ఆక్క_డివారు గొప్ప భూత వై ద్యుడని నా యొద్దకొక యోగిని, గొవివచ్చిరి. ఆ 
బాహ్యా యోగి ముక్కి_లి కండ పుష్టిగలవాడు, పూటకు నేరు బియ్యపు అన్న ముసక తక్కువ 
కాకుండ తినెడివాడు, గడ్డ మను గోళ్ళను బెంచినవాడు, కాలిక కజ్ణి వానలు తొడిగి, చేత 
బెత్తమును బట్టి, కాషాయ వస్త్రములను గట్టి, నొనట గొప్ప తంతును బొట్టు పెట్టి చూచుటకు 
మహా భయంకరముగా నుంతెడివాడు. గంజాయి _తాగాడివాడు; ముప్పుదికిని నలుజదికిని నడిమి 
(సాయముగలఆ యా పురుషుని నా వద్దకు గొనివచ్చినవ్చుడు నాళ దుంతములయందు గాని, 
దయ్యములయందుగాని సహక లేకపోయినను నే నాతని మా ఇంట నుంచుకొని భోజనము 
పెళ్టైదనని యు, నా తల్లి దేహా ము స్వస్థపడిన తరువాత మంచి బహుమానము చేసెదననియు 
చెప్పితిని. ఆతడందుకొవ్వుకా న్‌ ga యురి (బవేశించెను” స్వీ, చ, మొ. భా పు. 58, 1982 
మయు[దణం. 


53 


షముతో చెప్పించి యిచ్చినారు; వీరు నాలుగు సంవత్సరముల నుండి వాన్యప్రస్తా 
(శమమును స్వీకరించి యున్నారు ” అని తా నాతనిని రెండు దినముల నుండియే 
యజఆజీగినవాం. డయినను జన్మదినము నుండియు నెజింగియున్నవానివఠలె నాతని చరి 
(తమును చెప్పి, “నఖలో మైర్వనాం(శ్రమీ” యను దక్షస్మృతి వచనమును జదివి 
గోళ్ళును వెండడుకలను బెంచుకొనుటచే వాన పన్తు. డగు నని తల్లక్షణమయును 
జెప్పెను అప్పుడు పహారిళాసు స్తు9లు తన మంత సామర్థ్యమును గొంత చప పొగడు 
కొని తా నావజకు పోయినవస్తు వులు కెప్పించినా నన స్టలము ముల పటిక నొకదానిని 
బహుదిసములు పయానపడ్‌" వల్లి ంచిన వానిషలె తడ పుకోకుండం జదివెను. 
అప్పుడు సిద్ధాంతి రుక్మిణి వస్సవు పోయిన సంగతి జెప్పి దానిజాడ చెప్పవలయు 
నని ప్రార్డించెను. తోడనే హరికాస్తులు తన ముక్కు పుటమయులయొద్ద (వేలు 
పెటుకొని చూచి, ఆకాశ మువంక౭ జూడింా నిగిడించి (వేళ్ళు పత యేమో 
తెక్కి_ంచి నిమిషమాలోచించి “పోయినవస్తు వు ఇక్కడికి వచ్చుచుంటోవుచునుండు 
వారి చేతనే చిక్కినది కాని యిల్లు దాంటిపోబే'దని చె పరః ఇంతలో రా: శేఖ 
తుండుగారి ముఖపక్షాళన మయినేందున నందజుంగలిసి లోవలికిం బోయిరి నడవలో 
నిలుచుండి హరిశాస్సు 9లు వస్తువును చెప్పించి యిచ్చుటకు తనదే భారమనియు, 
sa వచ్చ్‌ యంత్రము చేసెదను క కౌంబటి యాసమయమున కింట నున్న 
"సేవకు అందణను సిద్దముగా నుంచవలయు ననియు. జెపి, “లోపలి నుండి 
కొంచెము వియ్యమిప్పుడు తెప్పింపుండు” అని కోరెను. సిద్దాంతియ లోపలికి. బోయి 
యొకప'శ్ళెములో బియ్యమును దిసికొనివచ్చి శాస్తు9ల కోరిక (ప్రకారము గృహా 
మున. గనంబిడ్డ భృత్యవర్షమును బిలుచుకొనివచ్చెను ఆ మీందట శాసు సు 9లు తవు 
మంత (పభాపయును గొరచెషు చిత గింపవలయునని వనవిచేసి, అకుడ నున్న 
and నెవ్వర్నెన న నొకవస్తు వును చెసి Sa దాచిన యెడల నారి పేరు 
అ చెప్పి, తాసు పేథిలోనికి( బోయెను అప్పుడు రాజశేఖరు.డడుగారు తన 
యుంగరము నొకని చేతికిచ్చి పదిలముగా దాపించి, యాతడు వచ్చి కూరుచున్న్న 
తరువాత శాస్తుంలను లోపలికి 6 విలిచి యుంగరమును దాంచిన వానిని జూపమని యడి 
గిరి. శాస్తు9లు తోడనే యక్టాడనున్న పదిమంది చేతులతో బియ్యమును బెట్టి యొక 
రొకరేవచ్చి బియ్యమును పశ్శెముతో చోయవలెనని చెప్పి తా నేమో మం(తమును. 
జపించుచుండెను. ఆపహ్పుడందటును వరుసగా వచ్చి బియ్యము షశళ్ళములో౭ బి టో సిరి. 
వెంటనే యత డుంగరమును దీసినవాం డీతండని చూ పెను అప్పు డక్కడనున్నవా 
రందజును నద్బుత ౭ సా(క్రాంతులయిరి రాజశేఖరుండుగారును అతడు మహామంత 
వేత్త యని యొప్పుకొని నమస్కారము చేసి, పోయిన నగ యాతని మంత్ర 
శక్తి చేత వచ్చునని నమ్మకముతో మధ్యాహ్నమున. దప్పక రావలయునని పలు 
మారు (పార్షించ్చి తీసుకొనిరమ్మని సిద్ధాంతితోను జెప్పెను. సిద్దాతియు శాస్తం 
లును ముఖవిలాసముతో సల్లాపనుఖము ననుభవించు కొనుచు నింటిక్‌ నడ 


54 


చీలి, ఇక్కడికి వచ్చునప్స్పుడే సీ ద్దాంతియు శాస్త్రీయు రహస్యముగా నన్ని సంగతు 
లను మాటాడుకొని రాజశేఖరుండుగారిచ్చు బహుమతిలో చెజీసగమును బుచ్చుకొను 
నట్లు సమాధానపకిరి కౌంబట్టి రాజకేఖరు(డు గారికి నమ్మకము పుట్టించుట కయి 
ముందుగా చేయవలసిన తంకును కూడ (బలుకుకొన్న తరువాత, వస్తు వును దాంచిన 
వాండు పళ్ళెములో బియ్యము పోయంగానే వెనుక(ం దాను టో సెదనెనియు వాడే 
దానిని తీసి దాంచినాండ9 చెప్పవలసిన దనియు సిద్దా తి యింటి వద్దనే నిర్ణయము 
చేసినందున ళాస్తు9 లాతనిసాహాయ్యముచే త నిమిషుసులో నుంగేరమునూ దీసిన 
వానిని చూవంగలగేను మధ్యాహ్న భోజనము చేసి బయలుడేటి కావంసిన పరికర 
ములతో సిద్ధాంతియు హారిశాసు సు 9లును వచ్చి రాజ 'శేఖరుండుగారి యిల్లు చేరిరి. అంతకు 
మునుపే యింబంగల పరిచోరకులును తక్కినవారును రావంవబడిర్‌' పహాఏళశాసు సురలకు 
వినబడు నట్టుగా సిద్దాంతి రధోత్సవ సమయమున రుకి శ్రణీతో నవమి వళ్ళిరో 
కాసులపేరు పోయిన నప్పు డెవ్వ రవ్వ రచటనుండిరో యాసంగతులు వెంటవెళ్ళినవారి 
నడిగి తెలిసి కొనుచుుడను అ 'త సిద్ధాంతి వచ్చి రహస్యముగా శాసు సు ్రలచెవిలో 
నొకమాటచెపిష మరల వెళ్ళి యేమేమో సంగతులను మాటాడుచుండెను ఇంతలో 
రాజశేఖరుండుగారు వచ్చి వారినందబని లోపలికి రండని పిలిచిరి. హరిశాస్తు9లు 
అమ్మవారి పెహెను తీసికొని యిప్పుడే వచ్చెద నని చెప్పిపోయి గడియసేపు తాళి 
యిత్తడి పెకైను పటుకొని కుడి చేతి కొక రాగికడియమును దొడుగుకొని మరల 
వచ్చ అలికి దిగవిడచియున్న చావడిరో నల్లని పచ్చని (యుగ్గులతో నొక్క 
విగహయు వేసి, దాని నాభినొనముం దాను తెచ్చి న యి తడి పెపేను బెటి మూత 
తిసి “జయజననీ' యన కేకచేసి కొంతసేపేమా కన్నులు మూసికోని జదీముచేసి, 
రాజశేఖరుండుగారివంక(ంజూచి యొక తెల్ల కాగితము తెమ్మని యడిగెను ఆ 
కాలములలో కొండపల్లి కాగితమయులుతప్పు మవజియొకరీతి కాగితములు లేవు రాజ 
"శెఖరుడుగారి కుమారుడు లోపలికి (నోయి యొక తెల్ల కాగితము దీసికొని వచ్చి 
యిచ్చెను అప్పుడా కాగితము సందణును జూచుచుండగా సమానులే. న యని 
మిది ముక్కలుగా6 జించి యం దొక్క_ముక్క.ను దనయొ గ్గ నుంచుకొని తక్కిన 
యేడు ముక్కలను వారికిచ్చివేసి, తానుపాసించు దేవతయొక్క_ శ క్రిచేత ఆ 
కాగితపు ముక్క_మీందికి వ సువును దొంగిలించినవారి "పేరు వచ్చునని చెప్పి, యా 
ముక్కను ఇ కడి సెమైలో బెట్టి నిమిష ముందుంచి యొక మం(తసును జవివి 
యా ముక్కును మరల బయికి ౯ దీసి తన చేతులతోనే పట్టుకొని యందజకు జూపి, 
దానిని (కిందనుంచి మూలలను కుంకుమ్మురాచి,హోరతి కర్పూరపు తునకతో దాని 
మీద వీజాక్షరములను యంత్రమునువేసి (కింద నుంచి, యొకరొకరే నచ్చి దాని 
మీద జేయివై చి పొండని యాజ్జాపించెను స్పష్టముగా గనబడుచున్న యా తెల్ల 
కాగితము మీంద నెల్ల వారును చచ తులువేసి పోయి యేమి జరుగునో చూతమను 
వేడుకచేత. దమస్థానముల గూరుచుండి జూచుచుండిరి అందణును ముటుకొని 


55 


పోయిన తరువాత హరిళాసు లా మ. దీసి సాంబ్రాణి ధూపమువేసి, హారతి 
కర్పూరము వెలిగించి దానిమేంద ఆ ముక్కను. నాలుగైదుసారులు మోపి రాజ 
శేఖరుడుగారి చేతికిచ్చెను ఆయన చేతితోం బుచ్చుకొని మా నప్పటికి దానిమీంద 
పెద్ద యక్షరములతో “చాకలసరడు' అని వాసియుండెను ఆ కాగితము పయికే త్త 
గానే యెల్ల వారికిని స్పష్టంగా వంకరయక్షరయులు కగంబడుచుండెను దగ్గరనున్న 
వారితో నొకరు దానిని పుచ్చుకొని చదువుసప్పటికి చాకలి సర్వండొకడు తప్పు 
మిగిలినదారందజును నమ మ్బ్చుత టట పసులయి చపుటలుగొటి ట్ర్‌ శాస్తు9ల 
జ తసి, ఉపాసనా బలషమమ  వేయిన్‌ నోళ్ళం గొనియాడ (జొచ్చిరి కొంద అ క్కడ 
నున్నవారలొ “పి. డె గగదీసిన దొంగ; అప్పుదు వెనుక నిలు చున్నాలొడని వానిని 
నిందింపసాగిరి సితవచ్చి కాసులపేరు పోయినపుడు సర్విగాండు పండ్లు చేతిలో. 
బట్టుకొని దూ వెనుక నిబువంబడినాండని చెపెెసు  అందుమింద నందును నగ 
హారించినవాండు చాకలి సర్విగాయ తప్పు దమబయొకండు కాండని నిశ్చయించిరి. 
ఇంటసుస్నువారును రాజశేఖరుండుగారును కూడ ఆ న. నమ్మిరి ఆ 
వస్తువును శీ భఘముగా6 ఎచ్చియిదు్యుని యడిగినప SSE చాకలివాండ కంటికి 
నేలకు నేకధారగా రా Ss క జాన దష. నె బున బిడ్డల లంద ను 
భార్యమీ6దను ఒట్టు ప నపానగెను,. కొని యదియంతయు దొంగదముడునం 
యెల్ల హారాను నశ క ర ఎస? నయన భయమిున వాని సన్నివిధదుంల 
ఇడిగినిదు వాండు తాగు నిరవరాదిఎనియే చెపి 5పేకుచుచు వచ్చిసందును, కాది 
శా స్తుర్ణిలు రాజశేఖరుందుగారిని చాటుకు “మాటి యని పిలుచుకొనిపోయి “మె 
సెలవయిన పక్షంగా వీనికి పయోగముచేసి ర యో స్తువుసు చెప్పించెది నని 
చెప్పెను. వాయు చిస్నతనముసుండియు మిక్కిలి సమ మ్మకముగా బని చేసిసవొండయి 
నందున వాొనికేహానియు( జేయ నొడ (బడక gr రుయుగారు వానిని కొలువు 
సుండి మా(తము తొలగించివేసిరి, వాడు తాను నిరపెరాఢి నవియేడ్చుచు నింటికి. 
బోయెను. మొదట సిద్ధాంతి శాస్త్రుల చెవిలో రహస్యముగా. జెప్పిసెది చాకతి 
wa బాయుమనియే. అత ( డమ్మవారి పెమైను ఉచ్చు మిషయింద వెఒు 
లికి (పోయి యొక కౌగితపు నమక మీద నిరులి పతతి రసముతో “చాకలి 
వ. లని యక్షర జ్ఞానము చక్కగా తేకపోపుటచేత " శో బాఒ త్తు పోగొట్టి 
(వాసి యాజ పెట్టి పెపెలో, బెట్టుకొనివచ్చెను. రాజశేఖరుండుగారి కొమరుండు 
కాగ్‌ తషును తీపికొ నివచ్చినప్పుడు తానాపేరు (వాసిస కౌగితమంత ముక్కను 
జింవుకొని తక్కినదాని నిచ్చివేసి, దానిని = పెకులో పెట్టిసెస్సుడు మార్చి మొదటి 
తన కాగితసును పయికి( దినెనసు అదియు “మునుపటి "కాగితషువలెనే యున్నం 
దున నెవ్వరు ఇనుమాసపడలేదు. ఆ కాగితయుమీ(ద హారదికరూరముతో వీజాక్ష 
రములు వ్రాసినది యుల్లి పాయకంపు పోవుటకేకాని మణీయొకందునకు( గాదు. 
తరువాత సాం(బాణి ఫొగలోొను కర్పూరపు దిపషముమీ6దను పొగచూరంబెట్టుట 


మ 


56 


మున్ను కసబడకుండ సున్న యక్షరములు స్ఫుటముగా6 గవబడునద్టు చేయుటకయి 
టా. ఈ (పకౌొరముగా తన మం(త(ప్రభావను we ళా సుం లంతటి 

సకార్ణూమును జేసిసందుకయి వ స్తువు దొరకకపోయిససు రాజకేఖరు(డుగా రాతిని 
దోవతులచాప్తను కట్టబెట్టి నాలుగురూపాయల రొక్క-యు నిచ్చిరి. ఇంటికి 
చోయిసెై తరుజాత పారిళా స్త్రులును సిద్దాంతియు వ వాసిని తం సా. పంచు 
కొనిరి. 

ఆ మణజునా టు జాదఎవొ ద్దెకి క్‌్క_న తరువాత రుక్కిణ్‌ యొక్కతెయు పడమ 
టింటి పంచపాళిలో6 గూరుచుండి యొజుకత చెప్పిన గడుపు నిన్నటితో వెళ్ళి 
వోయెనే యింకను మగడు రాండాయెనే యని “ కలపోయుచు వసువు బోయి 
నందునకయి విచారించుచుండెను. ఆ సమయకషుంన నిజువది సంవత్సర హ్‌ వయిసు 
గల యొక చిన్నవాండు లోపలికి వచ్చి చేతిలోని బట్టలమూ (టను (క్రిండ(బడవై చి 
సే డ్రిణీ 'మొగవమవంక (6 జూచి య టు? నేడ్చెను. అదిచూచి రుక్మిణి సంగతి 


న్‌ 


స్‌ 

యేమో తెలిసికొనకయే తానును వేడ్‌ ;జొచ్చెను ఆ రోదనధ్యని ఏవని యింటనున్న 
వారందజును త ల. లన స్తీకొని వచ్చి యెమియని యడిగిరి అప్పుడా 
చిన్నవాడు (గుడ్ల నీరు ne గద్గదస్వరనుతో రుక్మిణి మగండు 
న్నసింహనా్వామ కాశనుండి వ చుచు తోవలో పుష్య శుద్ద నవమి 
నాయందు (గ హ౭ కి జాడ్యము చేత కాలధర కాము నొ ననియు, దహనాదికృతకామిలను 
తానే ఏర్వహించితినవీయు జపం ఆ మ విన్నత్‌ తోడనే యింటనున్న 
వారందజును నొక్కనారిగ గొల్లుమని య డ్చిరి. ఆ య్మాకందనధ్యంని విని చావడిటో 
సున్ని రాజ ఢఖ (రుడుగారును పౌరుగిండ దారును వచ్చి కారణ౦బునుదెలిసికొని పలు 
“తెజుఐగుల విఐపించిరి. అప్పుడక్కడనున్న పెద్దలందణజును వారినో దార్చి వారిచే 
సా్వానవములు చేయించి వేదాంత వచనముల నుపదేశంపసాగిరి ఇట్లు కొన్నిదినములు 
జరిగిన తరువాత బంధువులు మొదలగువారు రుకి షైణికి శిరో జములు తీయించు 
విషయమయి రాజశేఖరు(డుగారితో 6 (బసంగించిరిగాని, ఆయన తన కొదూ 'ంమీంది 
ఆపేమచేత చిన్నతనవఎలోనే యా పని చేయింప నొప్పుకొననందున, నందును 
గూడ దానివలన నొక చాధకము లేదని చెప్పి యాయన చెప్పిన విధమే మంచిదని 
యొప్పుకొనిరి. 

మస దేశములో పతిరహితులగు యువతుల మ. తలంచు కొన్న 
మాతని పగవారికయినను మనస్సు కలుక్తు మునకమానము పతికోకమును మణబచు 
సెట్టుచేసి ర ర. తలిదండులే న దుఃఖసము, దముతో 
మరనింియున్న తమ కడుపున బుట్టిన క్‌ తో రను కరుణమాలి సమసాలంకారము 
అకుసు దూరురాండ్రనుజేసి తలగొతిగించి కురూపిణులనుజేస మునుంగువేసి మూల 
“గూర్చుండ బెట్టుదురు రెండుపూంటలను కడుపునిండ తిండియయిసన( బెట్టక మాడ్చి 
యందజిభోజస్‌ములు నయినతరువాత మూండుజాముల కిన్ని మెతుకులు వేయుదురు. 


57 


మనసయినను మంచిబట్ట కబ్లుకోనియ్యక అంచులేని ముతకబట్రనే కట్టు కోని త్తురుం 
'వేయేల? మగడు పోయునవారి జీవనముల నే దుఃఖ భాజనములనుగా 6 “జేసి, వాౌరసి 
జీవచ్చవములనుగా నుంకురు ఎవ్వరును పెట్టినవిగాక పుట్టుకతోనే భగవంతు 
డలంకారము దయచేసినటియు, చిన్నప్పటినుండియు చను చతురాసి దువ్వి Sa 
ముతో సమానముగా పెంచుకొనుచున య చక్కని శిరోజములను నిర్షయుండైన న 
మంగలివాని కత్తి కొప్పగించుటకంటె మాసవతులకు పాజత్యాగమే చేలని 
తోచును; ఇంట౮గల కషమయినెటియు , సీచమయినటియు పనులన్నియు భ్‌ 
మీదనే పడును; పుట్రినింటం జేరగానే, వదినెలు మరదర్శడుకు దాసినిగా.6 
జూతురు; గారవమనుమాట యుండదు; శుభకార్యములయందు నలుగురిలో. దల 
యె త్తుకొని తిరుగుటకు నోచుకొనకపో (గా, మొగ మగపడిన మ యమున తం 
మిక్కిలి యెల్ల వారును చుశ్శకునమ] దూషింతురు ఈ హేతువుచేతనే “విధవ” 
యను కరు వినుటక క తుకేలే గర్వ కరోరముగా నుండును; ఎవ్వనినై న 
“విధవా' యను పేరను విలిచిన మాత్రమున "ఘోరమయిన తిట్టుగా నలు 
వాడు మంజిపడును 1 


ఈ స్థితి తియంతయు కన్నులకు గట్ట టనల్రగపడి, ఆవ రమా? ము. తెలిసిన 
దస మొంంలుకొని రక శ్రలో రా!తియు( తగ ప్ర గదిలోనుండి వెలుపలికి రాక్‌ 
ని(చాహారములు మాని న్‌ శోకించుచు గృశింపసాగెను. విచారాపసునకు( 
వోడు దేహవుసె నేదియో వ్యాధి కూడ నాగ్రయించెను ఆమె లేవలెగంత బలహీను 
రాలగు వణకును వ్యాధి సంగతిని నెవ్వరును కనుంగొస్నవారుకారు కనుగొన్న 
తోడనే రాజశేఖరు+డుగారు ఘనవె వెద్యు. డని (ప్రసిద్ధి కక్కి: ఇ జంగ యము బసవయ్యను 
పిలిపించి చేయి చూపించిరి అతయ రుకి శ్రణీ పరున క్ష మంచమటబమె:ద గూరుచుండి 
యెడ మచేయి పట్టుకొని నాడిని నిదానించి చూచి వాతనాడి విశేషముగా నాడుచున్న 
చని ష్‌. యామ్‌కు, బెక్కు డిస నుండ్‌, కీశజ రయ వచ్చుచుస్నాదనియు 
వెంటనే కనుగెపకపోవుటచేత జ్వరము దేహములో జేరి రచఘ దనియు జెపి 
వ ద్య(గంతవ మునుండి_ శ్లో పారాదార్వి మహాబలా తికటుకా జాజీరసోనా స్తధా। 


1. “కడపున పుట్టిన కన్న తల్లి దం డ.లకైననా ముగ్గబాలికఅయందు కరుణ పుట్టివారిని 
సాల చని సుఖ పెటవలనన్న బా జసింపగూడచదా? సిన్న మన వరం నెంతో 
[పేమలో ఇంచి [పాణములనెల్ల ను వాడిమీద నే చెట్టుగా నియుండి భర్త ర పోయినాడన్న పాడు 
వార్త వన్న మాతమున సదుస్తాలంకారములను తీనవేని విరూపినిజేసి ముసుగువేసి మూఆ 
కారుచుం డి బెట్టి చచ్చియు చావకుండ....దుఃఖభాజనముల జేయుటకై  తల్టిదం(డుల "కెట్లు 
మనసొప్పుచున్నది” అని ప్రీ పునర్వివాహళాస్త్ర సం్యగహము, ప్రీ 'పునర్వివావా విషయకోవే 
న్యాసము, త్రీ పృనర్వివాహ విషయక (పథమ విజ్ఞాపనము, ప్రీ పునర్వివాహ విషయక 
చ్వితీయ విజ్షాపనము మొదలై న రచనలలో యీ విషయాలన్నిటినీ వీఠేశలింగం పదే వడే 
(వసావించారు. 


58 


విష్ణుక్రాంత సినాడికా గృహభవోథూమ సులస్యాద్వయం | నారంగస్య శరాటప[క్ర 
మరేలు త్యక్ప్మత నిధుండికా। భార్చీపక్వాపటచ్చదాచ్చ సకలాన్‌ శీతజ్వరా స్నాశ 
యేక్‌॥_ అను శోక మును జదివి, తేప్పి_ పవలగిసన వస్తువుల నొక కాగితముమీద 
(వాయించి యప్పాటి కింటికి. బోయెను ఆ మధ్యాహ్నమునకే రాజశేఖరుండుగారు 
వస్తువ వులపన్నిటిని చెప్పించి వైద్యునకు వ రృమానము సంపినంచదున, అఆత(దు 
వచ్చి వస్తువులను చూర్ణ నై చేయించి పొట్రములు కటించి, తేనె యనుపానముజేసి 
మూండ్రువేళలను మూయె పొట్లయు లిమ్మని చెప్పి, నూనె గుదు్కుడి, బచ్చలి, 
పులుసు, కంద, పనస మాడతడు తగులగూడదని ఒథ్యమును ఏధించి, (పతి దిగి 
మును రెండు పర్యాయన వులు వచ్చి చేయిచూచి అతు కట్టుకొ' ని పోవుచుండును 

"మొదట రుక్కిణ్‌కి రక కొం చక స్వస్త సతపడ నారంభించినది కాని తరు 
ర్మాతులు పలవరింతలు మొదలయినవి పుట్టి “జ్వర మధికము కాసొగెను, అప్పుడు 
వెద్యుని బిలిచి జ్వరమింక మ నిమ్మశించతే దేమి యడుగగా, అక(డు “'రేవత్యా 
మసురాధాయాం జ్యరో బహుదినం భవేత్‌ అని చదివి యీ జ్వరము రేవతీ నక్ష 
(తమున వచ్చినదికాపి బహుదిగుసులకుంగాని పోదని చెప్పెను కాని యాతని 
మూటలయం దంతగా సమ్మ roa _(గామముళోనున్న మరియొక వె దని 
బిలిపించి, రాజశేఖరుండుగారు చుకి్మిణేిని జూపించిది. అతండు చేయి చూచి" ేత్య 
జ్యరమని చెప్పి. మూడు పుటలలో మడి ్క్టైణీది వ|జశరీరము చేసెదనని (పగల్భు 
వచసెములు పలికి, అతనియొద్ద మాబలేకాని మందులు విసారయుగా లేనందున 
వాడుక (పకారడుగా “లంఘనమ్‌ పరమౌషధి మన్న యొక్క సూత్రము 

శరణము గావించుకౌని లంకణయులు కట్ల నారంభించెను, ఆతు నవజరపక యి 
కావలెసని పలుకుచున్నను లక్షయం “చేయక, దినదిన (కమమున రుక్కిణ్‌ 
శుషి_ం౦చి హారం మటి.త బ.హీనురాలగుచుండుట చూది యాతని వె వెద్య 
మును మానిపి౨చి, మరల మొదటి వెద్యునినే రావింప6గా నతడు వెంటనే 
పథ్యము పెట్టంచి రాక ధవ కుం నారంభించెను ఆయోషధ బలమును 
వ్యాధి కొంచెము మళ్ళుముఖము పట్టినను, ఒక పట్టున నిశ్శేషమయినది కాదు. 1 


న చిన్నతనంలో తనేకం జబ్బు చేసినప్పుడు ఆనాటి క్‌ వె వైద్యున్ని గురించి వీరేశలింగం 
సళయచరి। తలో పసావించటమేకాక, వె దుల కపటాలను, సార పరతాఃనస్సి సూరి వివేక 
పపం టి వ. వ్యానాలు (వాకాడు. ఇ వ జ న 

“ఇంగీ, ము వై ద్యులును తెలుగు వై ద్యులును కూడా బహుమానమలు నా కనే కౌష 
ధములిగ్నిరి గాని యెవరి మందువలనను రోగమించుకయు నివారణము కాలేదు. శరీరములోని 
ర కృమాంసములు హారించికుపోయి శల్యావశిష్టుడనై నేను పూచికపుడకవలెనయితిని. 

--ఘన వైద్యులు నన్ను విడిచిపెట్టిన తరువాత మా యింటి సమీపమున నె వాసము 
చేయుచుండినట్టియు మొదటేనుండియు నాతు “మందులిచ్చుచుం డినట్రి య గండాపు వెంకన్న 
గారనెడు వై ద్యశిభామణి న నాకు కూరగాయ వే వైద్యము చేయుచువచ్చేను. తుద కాయన వై ద్యయు 

అననే దేహ స్వాస్థ్యము కలిగినది. * స్వీయచరి(త పుట $0. |[వ. భా; మొ. సం. ‘(1532 


$9 


ఈ లోపల మాణీక్యాంబ యొకయాదివారమునా (డు నాలుగు గడియలకు. 
దెల్లవాజబుననంగా లెచి సుబ్బమ్మను వెంటబెట్టుకొని యెవ్యరును వెళ్ళకముందే 
మూరిదు (గా దాము వెళ్ళవలెనని బయలు దేలి. కొమా రెమీ(ది _పేమచేతం దాను 
స్వయమమిగా నే కోరలమ్మ గుడికి సో చె యడుగటకయి వెళ్ళెను. ఆ గుడియొద్ద 
నున్న మాలడి మాణిక్యాంబ dee మె దట ర తన కావేశమయి 
నట్లు కసెంబడి తాను రుకి కలి పెనిమిటిఒని బయలపడి, కాని దెశసులో దిక్కు 
మాలి నిపక్షినయి చచ్చిపో తినని యేడచ్చుటయేగాక తాగు రుక్కిణివుంది మోహము 
చేత వచ్చితిసనియు, ఆమెసు దనయొద్దద( దీసికొని బచోయదసనియు.( జెప్పెను 
ఆ సంగతులు చ్ళప్వునపష్మ ఎడు మూణిక్యాంబయు సుబ్బమ్మ యు (గూడ నేడువసాగిరి. 
ఆ యుదేకరుత శాంత పొంది పిమ్మట వారా మాలడానికి సమక్పింపవలసినదాని 

సెర్పించి యింటికి. చోయిరి రుక్కిణికిని రాయులు కలలలోను పగలుసహితము 

కన్ను మూసికొముసపుడుడు మగ దెదుటం గసుం బడుచుండను ఒకానొకప్పుడు 
మాటాడునసటు నపొాత మామకు దపెంబడుచు వ చ్చెనుగా ని యామాటల నామె 
(గహింవంచలిగినదికాము ఆమ యొకానొకస్పుదెవ్వరో గుండెలమీద నెక్కికూరు 
చున్నటు తలంచి ని|చలో( గేకలు వేయుచుండును 
ఇట్లుండగా వ. హరిశాడుంలు.. వికృత వేషయుతో  మరలవచ్చి 

రుకి క్య్యచేయిచూచ భూతినాడి యాడుచున్నదని చెప్పెను చై రాగిచేఆ విభూతి 
పెటించి లోజలికి 2 కాని, ఆండువలన రుక్కిణ్‌ కేమియు గుణ మగ 
పడలేద. ఒకనాండోక బుడబుక్కలవాంయు నె త్రీయుంది తలగుద్దలో ౧ బక్షియీ.క 
లును, బుజములుంళచ _పేపబె త్త తముల కటయు?. వీవు బె త్త ములకు (వేలాడ 
గట్టిన పెద్ద తోలుసంచియనుండ డక్క వాయించుచు వచ్చి, మాణిక్యాంబ శకున 
మడిగినప్పుడు ౩ గీతలసు బొమ్మలసు వెసియుస్ను జ తపాల క్‌ స్తకము చూచి తీర్త 
ముసకు వెళ్ళిన దిసిషుంన రావిచెటుంుందినుండివచ్చి యొక కామినీ గహము సో (కిస 
చనియు డిగందుడుప్ప పెట్టె వోవుపనియు. జెప్రి యొక 'వేరుముక్క యిచ్చి 
దానిని వెండి తాయెతులో( బెట్టి (oe c గట్లుమని చప్పి యొక రూపాయ 
చుచ్చుకొని పోయెను. ఆ పకారః గా మాణిక్యాంబ ర్‌ం శ్రిత దిగందుడుప్త్ప 
పెపినుగాని యందువలనిను గార్య మగపడ లేదు. "is దిసేయుస సుబ్బమ్మ కావే 

శమ వచ్చి వెంకమేశ రులు బయల6బడి యదియంతయి€ దన మాహాత్మ్యమె 
యనియు, కొండకువచ్చి తనకు నిలువుదోపిడిచ్చెదనని తల్లీ (మొక్కుకొన్న పక్ష 
యమున సర్వాయి నివ ర్రియగుననియు. జ ప్పైను. ఆ (పకారమే చేసెదనని మాణీ 
క్యాంబ (మొక్కు_కొని తన నగలలో నొకదానిని ముడుపుగకైను. గాని దానివల 
నను రుక్మిణి దెహస్టితి యసుకూలదశకు రాలేదు. అంతట హారిశాను సు9లు వచ్చి యీ 
రాతి చిన్నదానిచేత. బలికించి దయ$ఃమును వదలగొ కైదనని "ప్రతిజ్ఞ చేసి, తాను 
నాలుగు గడియల (పొద్దువేళనే వచ్చి చావడి యలికించి “దానినిండ రంగు యుగ్గు 


650౮ 


శాలలయిన పురువులు చూచినను భయపడు నటు గా వికృత మయి న 
ము నొకడానిని వేపి తాను స్నానముచేసి జుటు దిరియం౭డోసికొని కుంకు 
ముగమంకయు నొకశుబొట్టు పె పెల్టుక్‌ కొని, రుకి క్క్‌ణిని స్నానము చేయించి తడి 
నా పటున ముదము గూరుచుండ (జెటి మొగమునకు ఏభూతి రాచి చుట్టును: 
వ తపు _మోగునట్టు మనుష్యులను నియమించి, కన్నులు మిజుమిటు గొన 
వల గొప్ప రీసవపకు పెటించి, మంచివారికి సహితము పెతోదేకగు చేయు 
ఢడూపయులు వెయుచు, చుట్టుపట్ల యిండ్ల లోని పిల్ల అండటును జడిసికొనులాగున 
“ప్రల “హం” అని పెద్ద గొంతుకతో వీజాక్షరముల నుచ్చరించుచు, సతర 
జస త్తము పుచ్చుకొని కోటంటో యినట్టుగా రుకి్యిణిమీదింకి వెళ్ళి “ఉన్నది 
యున్నట్టుగా ( జెప ప్పి మసి 'శేకచే నను. " ఆవటజకే దెహస్క్ట్టృతితపిష్న్టా వికౌరముిుగా (6 
జూచుచున్న యా రుక్కిణి తల్లి సోదెకు త చెప్పిన (ప్రకారముగా తాను 
నృసింహస్వామిననియు భార్యమంది మక్కువ తీణక వచ్చి యావహించినాండ 
ననియు, తనతోగూండ నా మెను దిసికొనిపోయెదనని యు పలికెను. అంతనా పెత్యో 
(బేకము పో వునటుగా రుక్కిణ్‌ మొగమునకేమోరాచి యామెకు తెలివివచ్చినమీందటి 
లోపలికి గొనిపోయి శె క త్యోపచారములు చేయుడని దగ్గణి నున్నవారితో( జెప్పి 
హరిశాసు 9లు ఇంటికి ( టోయెను రుక్మిణి యాదినమును మలునా(డును దల 
హీన దెగాను మత్తుగాను పడియుండెగు. మలునా(టి యుదయుయన మరల హరి 

శాసురిలు వచ్చి రుక్రైణీని పట్టినది ముండి(గహ మనియు, మహోమం(తను చేత. 
గాని శాబరములచేత సాధ్యము కాదనియు, అయినను తానుజేనన తపస్పంతయు 

రోసా వదల6గొకైద ననియు6 జెప్పి, ర్మాతికి తొమి్యిదిమూరల [కె త వస్త్ర. 
క అఖండము నీమి త్తము మణుగు నేయియు పుష్పములును, ఆజుమూరల 
జనపనార తాడును, నాలుగుమేకులు. రెండుకుంచముల నీరుపటు తోతైన యిత్తడి 
పళ్ళెమును సిద్దముచేయించి 'రెండవ[తోవలేని యొకగదిని గోమయముతో నలికేంచి 
యుంచుండని రాజకేఖరుండుగారితో ( జెప్పిపోయెను రాజశేఖరుండుగా రాాపకారము 
సర్వము జా(గ త్ర త్ర పెటైంచి యాత నిరాక కెదురుచూచు చుండిరి అతడు ర్యాతి 

మి్మదిగంటలయిన “తరువాత వచ్చి గదిలో అఖండదీపమును వెలింగించి, అమ్మ 
వారి పెకైను దాని సమీపముననుంచి, బియ్యపు(యుగ్గుతో గదికి నడుమ నొక 
చిన్న పటు పెట్టి యందులో రుక్మిణిని గూరుచుండ బేట్టి కొంచెముసేపు తనలో 
నేమో మం|తమును జపించి దిగ్బుంధనము చేసి గది నాలుగు మూలలను మం(తో 
దకచును చల్లి రుక్మిణి నావలకు( le నని చెప్పి, ఆమెను లోపలికి 
గొనిపోయిన తరువాత గదితలుపు లోపల గడియవేసికొని గడియసేపుండి వెలువ 
లికి వచ్చి పయిని తాళమువేసి, ఆ క (బతికియున్న కౌలములో నృసింహ 
మం[తము వచ్చియున్నది. కౌంబట్ట యది యే దేవతకును లోంబడినది కాదనియు, 
తన యావచ్చ క్రి కి వినియోగించి గదిని విడిచి రాకుండునట్లు బంధించి మవ్యాత్రము 


(షై 

(3 
wren (ol 

tp 


61 


"వచ్చితిననియ, తా సివలనుండి శరభసాళ్యమును (బయోగించినచో ఘో5 యుద్దము 
చేసి లోంబడునుగాని మజీయొక విధముగా లోంబడదనియు చెప్పి “ఓం... 
ఇం. ఘసిహుంం_ఫట్‌ _సర్వశ్మతు సంహారిణే_శరభసాళా ఇయ_పక్షిరాజాయ._. హూం... 
ఫట్‌ _స్వాహాో_! అని శరభసాళ్వమును పునశ్చరణ చేయనారంభించెను. రెండు 
మాజులు మంతయు నుచ్చరించునప్పటికి గదిలోనుండి యొక మనుష్యుని మతి 
యెవ్వరో కొట్టుచున్నట్లు చిన్న చిన్న చెబ్బలు వినంబడినవి; ఆ పిమ్మట నూక 
పెద్దదెబ్బ వినబడెను. ఈ (పకారడముగా నరగడియి సేపు దెబ్బలు వినబడుచువచ్చి 
సద్దడ (గిన తరువాత _గహము సులభయుగానె దొరికెన్నియు దానినిప్పుడే తీసికొని 
పోయి గోడాజరెలో( గలిపెదననియు. జెప్పి వాండొక్క.ండును, గదిలోనికిటోయి 
యందలి సమ స్ప వస్తు పులను దీసికొని హరిశాస్తు9లు వెళ్ళిపోయెను ఆ మజు 
చటి దినము మొదలుకొని క్రమక్రమముగా రుక్మిణి జబ్బువదలి యారోగ్యమును 
బొందసాగెను. తరువాత నా(జ్రాహ్మణుం డొకదినము రాగిరెకుమీ(ద నొక 
పక్కను ఆంజనేయ విగహమును వీజాక్షరయులును రెండవ(పక్కను ఎటుకూడి 
నను ముపష్పదినాలుగు వచ్చునట్లుగా( బదునాజు గదులుగల యీ (క్రిందినున్న రీతి 
యం|త్రమును వేసి, ఆ రక్షరేకును రుక్మిణి మెడకు. గట్టి యున్నంతకాలము నేవిధ 


౧ | ల్‌ కా వా 3 
| 
8 ఆ ౯ మా | 
| | 
QO ౧౪ ఢా (gp 
[ 
౧౩ 


మయిన గాలియు సో(కటని చెప్పెను. కొమార్తె యొక్క (గహబాధ నివారణచేసి 
నందునకయి రాజశేఖరుండుగారు శాస్తు లకు దోవతులచాప్ప కట్ట(బెట్టుటయేకాక నూట 


1. “నాక మర్మత మహిమ యందలి విశ్వాసము పోయిన తరువాతనే నా తల్లి యొక్క. 
(భమను నివారించు నిమి _త్తమయి నేను శరభసాళ్వ మంతము నుపచేశమయితిని.ో అని 
కోరంగిలో తనకు తటస్థఎడన భూత వైద్యుడి వృక్సాంతాన్ని వివరిస్తూ స్వీయచరితలో మంత 
తర్మితాల మోసాలు బయటపెట్టారు వీరేశలింగం (వుట ఈక) _ (వ. ఛా విశాలారిధ (వచు 
రణ . 1882) 


62 


భడియాటు రూపాయలను బహుమాన మిచ్చిరి. ! శాస్త్రలారాతి అమ్మవారి పెటైను 
చెచ్చినప్పు డందులో వేసి కొన్ని బొమ్మరాళ్ళను మాతము తెచ్చుకొనెను. ఆవలి 
కందటను బంపివేసి తాన నొక్క డు6ను తోపల(6 గూరుచున న్నప్పుడు తలుపువేసికొస్ని 
గదియొక్క._ మటిమిద్దెకు నడుముగా మేకులను దిగ (గొట్టి యా మేకులకు జనుపనాఠ 
_తాడును గటి, కొత బట్టలో గొంత ముక్క్ళ-ను “జించి వానికిల  గెంచెము 
కొంచెము దు కార ముగా బొమ్మరాళ్ళను ముడివై చి గుడ్డను డిటయుగా . నేతిలోగుంచి 

యుకకొనను జనసనార[త్రాటికి (వేలాడ (గట్టి, దానికి సూటిగో [కింద భూమిమీ (ద 
య. నీళ్ల పోసి నీళ్ళలో పువ్వులను చక్కగా బజచి, ఆ గుడ్డకొనకు 
చేపమంటించి హరిశాను స్తు 9లు వెలుపలికి వచ్చాను అప్పు దీవలకు వచ్చిన“ రెండు 
మూ(డు నిమిషముల "కెల్లను గుడ్డ యంటుకొన(గా మండుచుండెడు జకురుబొటు 
నీట్‌లోంబడి క మనుషు[్రలంయమీద దెబ్బ వేసినటు చప్పుడు కాసాగెను, ఆవలి 
చెమ్మరాళ్ళ వజకును కాలినప్పుడారాయి యూడి సిళ్ళలోంబడి గొప్ప ధ్వనిని 
జేయుచు వచ్చెను. కాని పశ్మెములో నడుగునం బువ్వులుండుటచేత ని త్రడి 
పళ్ళెము మీంద వాయించిసెం తమా(తము నంబడినదికాదు, ఆ గుడ్డంతయు 
మండిపోయిన తరువాత అతడు లోపలికి బోయి మసి మొదలగువాని సి పూర్త 
ముగా నెత్తుకొని వెడలిపోయిను. 


రాజశేఖర(డుగారు సువర్హ విద్యను (గహింపవలెనను నపేక్షతో నిత్యమును 
బెరాగికి సమసోపచా రములను జంపించుచు, అతని సమయము కని పెట్టి యనుస 
రించుచు, అత(డొకనాడు గంజాయి (తాగి యుల్లాసదుగా( కూర్చున్నప్పుడు చేర 
జోయి వినయముతో “బావాజీ: లోకములో సువర్హముచేయు విద్య యున్నదా 2” 
అని యడిగెను. అతడు మందవహాసముచేసి “ఉన్నది' అని చెప్పెను ఆ పయిని 
మాటల ధోరణిని “ఆ విద? శ్ర యొక్క స_గతి యెటువంటి'దని రాజశేఖరుండుగారు 
టే కి శ్రద్దలతో చేతులు జోడించుకొని యడిగిరి అందుమీంద నతండు 
సంగతి ౩ పం మరహన్య మయినను నీకు. జెప్పెది నని పూర్యయగములలో 


1. “తమ మర్మితములయందు పటిమ లేదని యెరిగి ధనార్జ నమునకయి మాయ వేష 
ములు వేనీ పరులను మోసపుచ్చుచుండువారు సహితము యితరుల మం్మతములయందు పాట 
వముకలదని నమ్ముచుందురు.” అని కోరంగి ఆంగ్లో వెర్నాక్యులర్‌ స్కూలు (ప్రధానోవాధ్యా 
యుడుగా వీరేశలింగం పనిచేస్తున్న రోజుల్లో తన. త టస్ల పడిన ఒక దయ్యాలపోతు కవట 
మాం తికడ్‌ వృతా ౦తం స్వీయచరిత్రలో వర్ణించారు. వీరేశలింగం తనపై శరభసాళ్వం ఉప 
యోూగింజాడని భయవడి ఆ మాం తికుడు జబ్బుపడిటం, ఆ భూత వెద్యుడిపై చాలివడి తన 
ఇంట్లోనే వుంచుకొని వైద్యం చేయించడం స్వీయచర్శ్నితలో రాశారు పంతులుగారు. 


“ఆతడు పూర్ణముగా స్వస్థత వడిన తరువాత నాతనికొక (కొత్త త్తబట్ట కట్టబెట్టి యొక 
రూపాయి రొక్క గ్రామిచ్చి పంపి వేసతిని. ఇరభనాశ్వ మంత మెరుగ న సేక్షించువారు. నా రాజ 
శేఖర చరి[తమునందు పజూడవచ్చును ” ఆన్నారు స్వీయచరి[తలో. పుట 5%, (పు, భా.-1982 


63 


స్పర్శవేదివలన నినుము బంగారమగుచు వచ్చెను గాని యీ కలియుగములో 
స్పర్శవేది లేదనియు, పూర్వను శంకరోచార్య లవారొక యీండిగవానికి నువర 
ముఖ్‌ యను విద్య నుపదేశింపంగా వాంయ చిరకాలము బంగారమును జేసి కడపటి 
యోగులరో గలసి వారికుపదేశించి దేహము చాలించెననియు, తన గురు వా విద్యను 
తన కుపదేశంచెనుగాని మం(తముయొక్క పునషృురణయు పూ రికానందున, దనకడి 
యింకను ఫలింపలేదనియు, తానిసుడు పసరులతో మామే బంగారమును జేయ 
గలగినియు, రాజశేఖరుండుగారిమింది యను(గహమయము చేతనే చెప్పినట్లు జెపి ప్ప 
ఎల్ల వారులుదన్ను బంగారము చేయుమని బాధింతురు గాన ఆ సంగతినీ మహా 
రహస్యముగా నుంచవలెనని కోరెను రాజశేఖరుండుగారు తానా (ప్రకారము గోప్య 
ముగా నుత్రిచెదసనియు పమాణముచేసి తనకు సువర్ణను చేయు యోగమును జెప్పు 
డని బహు విధముల వానిని (వార్జంచిరి. దానిపయిని «a బైరాగి యది గృహస్టులు 
చేయంగూడదనియు, చేసినయెడల వంశక్షయ మగుసనియు( జెప్పి త నయెడల 
విశ్వాసముగలవారికి తానే బంగారమును జేసి యిచ్చెదను గాని యోగమునుమ్యాత్రము 
చప్ననని చెప్పెను. 

అందుమీ౭ద దింగారమునై న6 జేయించుకోవదెనను నాళపు ట్ర మజింత డద్దా 
భ కులతో నాతని నా్యశయించుచు నొకనా 6టి యుదయకాలమున కాజేతకుల 
గారు పాలును శక్క్టరయు దీసికొనివచ్చి యిచ్చి కూరుచుండియుండంగా, ఆ 
జై రాగి రాజశేఖరు (డుగారిమీ(ద దనకు, బరిపూర్ణాను (గ హమ్మ సగం ముఖ 
చిహ్నము “లన గనంబఅచుచు నొక బేడయె త్తు బంగార మును బేడయె తు తు “వెండిని 
చెమ్మని య యడిగి యాత తెచ్చిన తరువాత వానిని రెంటిని నొక గుడ్లలో కటి 


ధనా నా = జానా తంటా. ద లాను తా వాతావరనం ధా జానా మాలలు తడతాడు కాబా చు కవ లస తాత తరాాాడాతా త ముాతాతా నేనలా పతా దస నడప తనా తాత దదాతి తత 


1. ఈ శతాబ్దం మొదటి సంవత తరాల లో రాజమం. డి యున్చిపల్‌ కక్షలను వివరిస్తూ 
జంట ర (ప్రకాశం సంతులు సందర్భానుసారంగా ఆ రోజుల్లో బంగారం తయారుచేసి 
ఇస్తామనే కపట యోగుల [పాబల్యం వుండేదని ఒక వృతా ౦తం' (వాశారు తనకు మున్సిపల్‌ 
రాజకీయాలలో అత్యంతాప్పుడైన య్‌లూరి లక్ర్మీనరసింహంగారిని దొంగ బంగారం కేసులో 
ఇరికిం వదటానికి (పతివక్షంవాళ్ళు పన్నిన యెత్తు గడ్‌ [పనా విస్తూ [ప్రకాశం పంతులుగారు ఈ 
విషయాలు [వాశారు- రాజశేఖర చరిత రచనౌకొలం 1878. “వకాళంగారి స్వీయదరి|తలోని 
వృత్తాంతం 1801, 1902 సం॥లకు చెందింది" 

“నా పార్టీలో నాకు బలంగా ఉండే యేలూరి లక్షీ ]నరనింహంగారిమీద మళ్ళి ఒక శేను 
దియలు దేరదీశారు- ఆ రోజులో రాగి బంగారం చేస్తా మనే మంతగాళణ్ళు వాళ్ళ మాయల్లో 
పడే ఆమాయకులూ ఉంటూండేవాణు- శనివారపు పబ ఎస్టేటులొ కి ఇల్లాంటి మంథతగావొకడ 
సద్ద మై, దాగి బంగారం చెయ్యడానికి పూనుకున్నాడు. ఒక గదిలో చేవతని సెట్ల, ఇంట్లో ఉంచే 
జంకు జవాహారీ అంతా ఆ దేవతకి ఆలంకరించి పూజ చెయ్యాలని చెప్పి తత 
ఆంతా సేకరించాడు. నాలుగురోజులు జపం అయ్యాక ఆ బంగారం ఆంతా మూటకట్లుకొమి 
ర్మాతి రాత్రి పయాణమె మాయిమెపోయాడు.” 

పుట 185-_ నా జీవితయా[త-(1857) 


64 


రాజశేఖరుండయుగారు చూచుచుండంగా న! జెనీ కొంత సేపుండగిచ్చి యొక 
పసరును దానిమీ(ద కొంచము సేపు తాళి పటకారుతోం దీసి రెండుబేడల 
యెత్తు బంగారమును చేతులో దెశైను అందు మీ(ద రాజశేఖరుండుగారు మజింత 
యాశ కలదారయి, తమ యింటగల - బంగారమును: వెండిని. గలిపి యళముగా బండా 
రు జేసిపెటుడని వానిని దహువిధముల వేండుకొనిది. అట్లు వేండుకోంగా 
సుకో (గా గోదా సాయి యాతని (ప్రార్థన నంగికరించి యింటంగల్‌ బంగారును 

ని జేర్చి యుక మూట గట్ల నియమించెను ఆతని యాజ్ల్ఞాను సారముగా రాజ 
శఖరుండుగారు తమ యింటగల 'నగలును వెండిపా(తడు లును" ధనమును (పోగు 
చేసి యొక పెద్ద మూటను గట్ట యింటనున్నివారు సహిత మెలుగ6ంకుండ రహా 

స్యముగ టై రాగియొద్దకు 6 ద్దీసికొని వచ్చిరి అత(డు వెంటనే పిడకలడాలి పెట్టించి 
మ రాజకేశతండుగాక చేతులతోనే దానిలో? బెట్టెంచి పటడువేసి ఆత 
నను లోపలికి. బోయి విసనగజ్ఞను ea పంపెను 'రాజశేఖరుండుగారు కవన 
కత్తిను బట్టుకొని మరల వచ్చుస్‌ప్పటికి బె రాగి గ్‌ట ముతో నూదుచుండెను; పిడ 
క సందుననుండి మూటయు కన (బడుచుండెను అప్పుడు బై రాగి మరికొన్ని పిడ 
కలను పెనిబెట్లి మంట చేసి, తాను వేమగిరి కొండమీద నున్న స... 
గొనివచ్చుట క వెశెవననియు, తాను బోయి వానిని గొనివచ్చి సరు 
వపిండినం గాని యంతయు బంగారము కౌదనియు, దాను వచ్చులో పల జ. 
వేసి మంటచేయుచు జా_గత్తతో6 గనిపెట్టుకొని యుండవలయుననియు( జెప్పి. 
మూలికల నిమి త్రమయి వెళ్ళేను. ఆత(డు వనమూలికల కయి వెళ్ళి యే వేళకును 
రానందున, రాజుకీఖరు(డుగారు తామక్క_డ నే యుండి, బె రాగిని పిలుచుకొనివచ్చుట. 
కయి మనుమ్యులను బంపిరి వారును గొండయంతయు చేదకి యెక్కడను అతని 
జాడను గానక మందుచెట్టు దొరకకపోవుటచేత దూరపు కొండలకు. జోయినా6డేమో 
యనుకొని మరలవచ్చి యా వా రను జెప్పిరి. ఆ బైరాగి బంగారముచేయు మూలి 
కలు దొరకనందున గా(బోలు మరల రానేలేదు అతని నిమి తమయి యొక దినము 
వఆకు వేచియుండి రాజశేఖరుండుగారు పటము దీసి చూచునప్పటికి దానియందు 
బంగారమును వెండియు లేదుగాని తెల్లని భస్మము మాత్ర ముండెను. సులభముగా 
రజిత భస్మమును సువర్హ భస్మమును “సయినందున రాజశేఖరు.డుగారు సంతోషించి 
పదిలముగా దానిని దాచికీ కాని, యేమి కొారణముచేతనో యా భస్మమందు బరువు 
గాని సువర్షాది భస్మములయందుండు గుణముకాని కనబడలేదు. 


విడవ (పతర ణము 


రాశికేలచుడుగారి ఎదతనము 


సుబ్బమ్మ మరణము -__ బింధమ్మితుల [పవ రానే 
రాజమహేౌం[దవర (వయాగాము గహక స్నానము. 
పూర్వము ప్ప _సకములయండు___ శో ఆధివ్యాధిశ తె త్రెర్ణంస్య దిపిధి 
రారో గ్యమున్యూల్య se అవ సర్య(త (పతంతిత త ఏవృతద్వారా ఇవ వ్యాపదః॥ 
ఇత్యాదులకు జ. యాపదల కెల్ల ను మూలమని బోధించు వచనములను జదువు 
నపుడు పురాణ వైరాగ్యము గలిగి రాజశేఖరుందుగారు దార్మిద్యమును గోరుచు 
వవ్చెరకి లకి క్షి శ్రవలేంగాక యామె యష్పయైన పెద్దమ్మవా రిప్పుడు న్నాశితసులభు 
రాలు గనుక, ఆతని కోరిక (ప్రకారము దరేదదేవత వెంటనే (ప్రత్యక్షమయి ఆ యాతని 
యభిమతమును సిద్దింపంజేసిసది. కాని తాను మునుపసుకొన్నరీతిని కేదజిక 
మాతని కంత సుఖకీరదుయినదిగా( గనిపించలేదు ఇప్పుడు ఎనుపటివతె నిచ్చు 
టకు ధనము లేకపోయినది గనుక, ఈవరకు నాతని నిందుండవు చందుడవసి 
పాగడుచు వచ్చిన స్తు నుతి పాఠకులందబును మెల్ల మెల్లగా నాతనిని విడిచి పెటి, 
అతఫివలన ధవికులయి బాగుపడినవారి యొద్దకు ౬ దోసొగిరి అయినను రాజశేఖ 
రుండుగారు చేయిచాచి యాచించినవారి నూరకో పొమ్మనలేక నోటితో లేదనునది 
చేతితోనే లేదనుచు, తమ కున్నదానిలోనే వేళకు వచ్చి యడిగిన వారికి భోజసము 
పెట్టుచుండిరి. అందుచేత నతిధి యెంత వీదవాండయిన ఎంత న 
కానీ మునుపటివలె విందులకు విజయంచేయు మ్మితులవంటివా రెవ్వరు నిష్వుడ 
సంతో షపడుచుండలేదము. ఈ దానధర్మములకు సహితము కొంత ధనము హం 1 
యున్నవి. కౌంబట్టి, ఇంటంగల యి త్తడిసామానులను కుదువబెట్టి రాజశేఖరుండు 
గారు సాముక్ర తెచ్చుచుండిరి. అందుచే నానా టికి గృహమునంగల | నా త్తు తక్కు 
వ కాపాడవలసిన భారము తగ్గుచుండెను 1 ఇట్లు కొంతకాలము “"జరుగంగా 


1. తమ తాతగారు చనిపోయిన తరువాత తండులు వుద్యోగంకోసం కృషిచేస్తున్న 
రోజుల్లో తమ కుటుంబాన్ని ber. వీదతనం ముసురుతకన్న వైనం వీరేశలింగం తన 
బాల్యాన్ని వర్థిస్తూ స్వీయచరితలో _పనావించారు. 

మం. గృృహవ్యయముల నిమి త్తముయి మా తం! _కులు మొట్ట మొదట మా షై 
రిల్లు కే పెంపుచేయుటకొరకు నిలువయుంచిన కలపను వికయిరెచిచేనిరి; పిమ్మట దొడ్డిలో వ 


వైపు ది కొంత భాగము అమ్మివేనిరి; అటుపైని వెండి బంగారపు వ స్తువులను ee 
యు చేయసాగిరి.” 


ff 


by 


పుట 10-|ప.భా; మొ. సం. 4982. 


గించుమించుగా నింటంగల జంగమరూవమయిన నా త్తంత క యు బుట్టలు ను తట్టలును 
కొయ్యలునుగా మాబ(జెచ్చను అప్పుడు సహిత మూత(డు యాచించినస్పుడు 
చేదని యెవరి మనస్సులకును నొప్పి “కలుగంజేయ నిష్టమలేనివాండయి , షముున్నె 
చుడు ససత్యమసనన్నమాట నెణు(గనివాం డయినను దరి[దత్వ దేవత యొక్క యుప 
దేశముచేత ధవదానసములక బదులుగా వాగానముల మా[తమే చేయ నారంభించెను. 
ఆహా! మనుమలచేత దుష్మా-ర పాములను “జేయించుటలో దారి(ద్యుు్చ  మిళిచినది 
చుణియుకటి లేదుగదా? ఆతం డీ[పకారయుగా సర్వవిధయుల చేతను బాధపడు 
చుస్నిను, ఆ సంగతి ని కాొరురటబుంగకుండుట కయి భి ఫోజనపదార్హముల లో. దక్కువ 
చేసిమైన మంచిబిట్టలను గబ్టుకొనుచు అప్పుచేసి యైన నీదసాదోల కిచ్చుచు( బయి 
రీతి వేషముతోం (బవరి రీంచుచుండెను అది యేమి మూయయోకాని లోకములో 
వ. తాము సుఖపడుటకయి వహించుదానికంయ6 దాము సుఖము ననుభ 
విరచు నున్న ట్రై తరులకు( దోంచునట్లు చేయుటకయియే విశేష (కద్దను వవాంచి, 
న గలుగు సౌఖ్యములను లాభములను వేదాంత గంధములు వర్షించి 
చెస వచు ధను పాపమునకు. గుదురని దూషించుచున్నను, జాతిపిత టప హు 
మా్యతము మనల నీదారిద్య దేవత యెప్పుడు వదులునాయని నిమిష మొక యుగ 
ముగా గడుపుచుండిరి; కాంబట్ట యాత(  డింతవణజకును లక్ష్యమయుతో జూడని 
యచ్చష్షదేవత నిప్పుడు మజివమజి రారు దాని నాతం డెంతయాసపడి 
చేఊచువచ్చెనో యా యదృష్టదేవతయు నంతదూరదుగా(€ దెలంగ నారంభిం 
చెను 


అటి సమయములో నే సుబ్బమ్మకు రోగము తిరుగ. బెట్టినది. డబ్బులేక 
యిబ్బంది పడుచున్న సమయములోనే యుపదాసమును నుప్పిడులునుచేసి దినమున 
కిరువదిసానములు చేసి తడిబట్టలు కిటుకొని రోగపడి యెక్కువ కర్చును దెచ్చి 
పెట్టినందున కామెమీంద నెంతో కోపము వచ్చి రాజశేఖరుండుగారు విసుగు కొను 
చుండ (గా,పనినిమి త్తమయివచ్చి తిరిగిపో వుచున్న యొక(_్రాహ్మణుడు దగ్గణనుండి 
వని యామెను దూషించిన లాభములేచని చెప్పితాను వంట(బాహ్మణుండ నుగా గుది 
రెదననియు, ఆమెను మనసు వచ్చినన్నాళ్ళు రోగపడనిండనియు.( జెప్పుటయేకాక 
వంటను నలఫీము పాకములను మించునట్లు చేయ తా నున్నందున నిష్టమున్నచో 
నామె మృతి నొందినను బెందవచ్చునన్న "యభిిపాయమును సహితము సూచనగా. 
గనబజిచెను అతని దెట్టిసత్యవాకో- కాని యాదినము మొదలుకొని తగువై ద్యుడు 
లేనందుననో, ఆ _బాప్మాణుండే పథ్యపానములు జరుపుచు వచ్చినందునో వ్యాధి 
(పబలి యొకనా(డామెకుం (బాణములమీందికి వచ్చెను. ఆ దినము నక్ష్మ్తతము 
మంచిదికాదని పురోహితుడు చెప్పినందున, ఆమెను వీధిలోనికి. గొనిపోయి గోడ 
(కథను భూశయనముచేసి యొకచాప యడ్డము పెట్టిరి. ఆమెయు రాతి జాము 
ఒవొద్దుపోయిన తరువాత లోకొంతరగతురా లయ్యెను. ఆ దినము తెల్ల వాణి నదనుక 


2 67 


నింటనున్న వారందజును పీనుంగుతో జాగరరడం చేసిరి. మబునాండు (ప్రాతఃకాలము 
నుండియు సమ _స ప్రయత్నములు చేసినను, ఊరనున్న (డాహ్మణులరొ' నె నెవ్వరును 
సాహాయ్యమునకు వచి్విినవారుగారు; రాజశేఖరుండుగారు తామే వెళ్ళి యొకచోట 
జోగమయుదాని యింట పీనుంగుల విస్పన్నెను పట్టుకొని సంగతిని దెలువ(గా 
ఆతడు బేరముల కారంభించి పదియాజురూ పాయలకు శవమును మాచుట కొప 
కొని లేచివచ్చెను. ఇపుడు సహిత మాం(ధ్రదేశపు (గ్రాహ్మణులలో ముఖ్యముగా 
సారు రులలో నెవరియింటనై. నా ఎవ్వరై ॥ నను మృతినాందినప్పుడు బంధువులును 
కులమువారును తక్కిన మతములయందువళె డమంతటవచ్చి సాయముచేయిట 
లేకపో (గా వచ్చి! జార్డించినను రాక నాకులు చెప ఎటయు మొగము చాటు వేయుటయు 
[దాహ్మాణజాతీకంతకు నవమానకరముగానున్నది. సమసాపదలలోను ఘోర తరమయి 
యా యాపదకే యెవ్యరును తోడుపడనపడెక మతములో నుండుటవలనబయోజన 
మేమి? ఉండకపోవుటవలన హానియెమి? ఆదినయు శవమింటినుండి కదలునపస్పటికి 6 
దిగలురెండుజాము అయినది. దహనముచేసి మరల వచ్చునప్పటికి. బడమట 
నాలుగుగడియల వొద్దున్నది, తరువాత విధ్యు క్తముగా సంచయనము మొదలయిన 
యపరకర ర్మలన్నియు జరిగినవి 1 
వునుపటివలె రాజేేఖరుండుగారిని చూచుటకయి బంధువులును నంతగా 
వచ్చుట మాని వేసిరి; వీధిలో గన(బడినపుడు సహితము చూడ నట్టు తొలంగిపోవుటకే 
(పయత్నించుచు విధిలేక కలిసికొని మాటాడునప్పుడు సంగ్రహము గా రెండుమూడు 
మాటలతోనే సరి పెట్టుచువచ్చిరి ౩ బూర మాయన మాటాడున; పుడెల్లను ముఖి 
సుతులను జేయువారు తరువాత సమ్మతిని గన(బజచు శిరఃకంపయులను మా(తము 
జేయుచు నాతని మాటలను మందహాసమయుతో వినసాగిరి. కొన్నాళ్ళకా శిరఃకంప 
ములును మందవోసయులును పోయి యూరక యూకొట్లుట (కింద మాజినవి; అటు 
పిమ్మట నా యూకొట్టుటలు సహితము నడ గి హీత బోధలు బలిసిశవి; కాల 
(కమమున హితబో ధలు సహిత మడుగంటి యొకరీతి ఇరిహాసములుగా బరిణమించి 
నవి. రాజశేఖరుండుగారును దారాపుతాదులును ధనములేనివా రయినను తామొక 
దుష్కార్యమునకయి ధనమును దుర్వినియోగము చేయలేదుగదా యని మనసులో 


ఓ “మన దేశములో శవములను స్యశానములకగొనిపోయెడు విధమును, శవములను 
ఖననము చేసెడు విధమును, నాగరికులచే గర్భింపదగినవిగా నున్నవి. మరణసమయముల 
యందు బంధువులు తోడుపడి శవములను మోయక (_పేత పత్నుల నగల దెగనమ్మించియైన 
డబ్బిచ్చి పనికి మారిన యవనవి(తుల చేత మోయించుటయు ..* ద్రాహ్మ్యణులలోని యవశ్య 
సంస్కర ణీయములై న దురాచార ముో 

స్వేయచర్శిత, (ప= కా. పుట 108 ఈ విషయాన్ని ళఇూర్చి వివేకవర్దనిలో కూడా 
పంతులుగారు ద్విజులలోని గొవ్న దురాదారము, (ఏపిల్‌ 1880) శవహ్హాన సాహాయ్యము 
(నవంబర్‌ 1880) మొదలైన వ్యాసాలు (పచురించారు. 


68 


న్‌ నాకవిధమయిస భె రగడునవలంటించి యున్నదానితో నే తృప్తి ఓవహాంచియుండ (గా, 
వారి స్‌ సౌఖ్యయనుగని “"యోరువలేనివారు కొందకబ మిత్రులని పేరు పెటుకొనివచ్చి 
వారును పీరును మిమ్ము దూషించుచున్నారని చెప్పి వారి నెమ మదికి భంగము 
గలిగించుచు వచ్చిరి; రాజశేఖరు(డుగారు చేసిన వ్యయయు దను బూర్యము దాతృత్వ 
మని వేయినోళ్ళం "కొగడినవారే యిప కుడు దానిని దుర్వినియోగమని నిందింప సాగిరి; 
ఆయనవలన ౬ బూర మెన్నివిధములనో లాభములను చొందినవారు సపాొతము 
జశేఖరు(డగారు వీధిలోనుండి నడచుచున్నప్వుుడు _వేలితోం జూపి యాయనయే 
న ధనమంతయు. దాడు చేసికొని జోగియైన మహానుభావుడని దగ్గజ నున్నవారితో, 
జెప్పి నవ వ్వ మొదలు పెల్టర్‌ వబకును సీతను దన కుమారుని కమ్మని నిర్భం 
ధించుచు వచ్చిన డామోదరయ్య, ఇప్ఫుడాపిల్త ను దనకొడుకునకు( జేసికోనని వారి 
వీరి ుందజను బలుకజొచ్చెను ఆ సంగతి కర్ణ పరంపరచే. రాజకేఖరుండుగారి 
వణకును వచ్చినందున మ. యొకదినము పోయి యడుగగా తానీసంవత్సరము 
వివాహషు చేయనని సప్పెను సుబహ్మణ్యమంతటి యచద్భషవంకు డు 'లోక 
కో మలి వ. లేరని జాతకషు (వొసిన సిద్ధాంతియే "యతనికి ( గన్య 
ఎక యింటికిబోయి యాతనిది తాను జూచినవా నిలో నెల్ల జబ్బుజాతక 
మనిచెప్పి పి లనీకుండ జేసెను. రాజశేఖరుండుగారు ధనములేక బాధపడుచుండియు 
వాొపలనడుగుట కిప్టయులేనివారయియూరకుండ (గా నిజమైనమి(తుడొకడై నా నుండక 
పోవునా యనియెంచి మాణిక్యాంబయు, సుుబహ్మణ్యమును రాజశేఖరుండుగారి 
కడకుందోయి. నారాయణమూ ర్రినిగాని మజి యెవ్వరినై ననుగాని బదులడిగి యే 
యాత నయిన సుబ్బమ్మ మూసీకమునకయి తెండని పార్తించిరి ఆయన వారి 
మాటను డీసివేయలేక దామోదరయ్యను నారాయణ మూ రిని మికులవలె నటించి 
తఆసవలన లాభమును పొందిన మజికొందజీని బదులడిగి చూచెను గాని, అక్క_6 
లేనపుడు వెనుక మెము బదులిచ్చెదము మే.ఒఎ బదులిచ్చెదమని యడుగనిదే పలు 
మాటు సంతో షపూర్వ్యకడిుగా 6 జెప్ఫుచు వచ్చినవా రిప్పుడు నిజముగా గావలసి 
నచ్చినది గనుక పోయి యడిగినను వేయి క్షహార్పణలు జెప్పి విచారముతో 
లేదనిరి, పలువురు రాజశేఖరుండుగారి యింటికి వచ్చుట మానుకొన్నను, గొంత 
కాలవబవజణకును గొందజు వచ్చుచుండిరి, కొని తమ్మెమయిన బుణ మడుగుదు 
రేమో యని యిస్పు డావచ్చెడువారు కూడ రాకుండిరి కాబట్టి మును షెప్ఫుడును 
మసుమ్యలతో నీండియుండి రణగుణధ్యని గలిగియుండెడి రాజశేఖకుండుగారి 
గృహమిప్పుడు (త్రొక్కి చూచువారులేక నిశ్శద్దిము నుండెను అయిన నాసితి 
యందది చిరకాల ముండిసదికాదు; దాని ie ర్రబల మెట్టిదో కాని తరు 
వాత మరల సదా మనుష్యులతో నిండి "మునుపటికం'బను సమ్మర్షము గలిగి 
బహుజనధ్యనులతో మ్మాబ్ముమోయు చుండెను మునుపు మనసులో నొకటి 
యుంచుకొని పయి కొకటి చెప్పుచు. గపటముగా. (బవ _లర్రించువారితో ను," బట్ట 


69 


యిమ్మునసి కూడు పెట్టమని యాచించు దర్శిదులతోను నిండి యుండెనుగాని యివ ఎద 
మనసులో సున్నతానినే నిర్భయముగా 'మొగముమిద సెనెడు ుజావ ర్రనడు గ“ 
వారితోను బట్రలును ఛఖోజనపదార్హములు గొన్నందునకయి యీవలసిన సొమిమ్మని 
యధికారమును జూపు భాగ్యవంతులతోను నిండియుండ నారంభించెను. గృహ 

నకు మనుష్య సమృద్ధి కలిగినట్టుగానే రాజకేఖరుండుగారికి వ స్తునమృదియు 
నానాటి కధికముగా6 గలుగ నారంభించె ను మనుపటివలెం బగటిపూటయందు( 
బడార్భ సందర్శన మంతగా6 గలుగకపోయినను తదేకథా [చముతో నుస్నిందుసె 
రాజీలు కలలయందుమా[తవు తొంటికంచు సహసగుణాధికంగాం కలుగు 
చుండెను. ఆ జాధ లటుండ(గా, మున్ను రుక్మిణి శిరోజయులను తియించక 
బో వుటబయే బాగుగ వున్నదని బ్లాఘించిన శోఆయులే యిప్ప్సు డాతనిని(6 బలు 
విధముల దూషించుటయె కాక సభవారికి నూజురూపాయ అపరాధము సమర్పుంచ 
కోనియెడల శ్రీ శంకరాచార్యాగురుసామికి వాసి జాతిలో నుడి వెలివెయించెద 
మని బెదరింప(జొచిిరి * బుణ పదాత లతో పచ ప యిల్తాక యడఏగా 
నున్నందునను, పవీవిలోనికి. బోయిన నుగుణయులను సహి ము దుర్గుణములనుగానే 
పలుకుచు హేశనచేయు మహాత్ములతో నిండియయుండి యూ రొకమహోసయి(దయముగా 
సున్నంచునను ఇగొరవముతో (బతికినచోటనే మరల లాఘవముకో జీవనవు 
చేయుటకంటు మరణమయినను మేలుగాం గనంబడినందునను, ఏలాగునె నమ 
బుణవియు క్రి చేసికొని యూరువిడిచి మజియొక చోటికి దోవలె ౫9 ఆయన 
నిశ్చయించుకొనెను. కౌంబట్టి వెంటనే రామళాస్త్రియొద్దకు బోయి యింటి తాకట్లు 
మింద నయిదువందల రూపాయలను బదులువుచ్చుకోని, నా రుత సంవత్సరము 
నా6టికి వడ్డీతో గూడ దిరు_ సెట్టును, గతువునా(టికి సామి్మియ్యలెని పక్ష see 
నిల్లాతనికి శ గయ మగునిట్టును' ప్యతమును (వ్రాసియిచ్చెను. ఆ (ప్రకారముగా నాయ్మి 


బమలుతెవి దానిరో తు వందల రూపాయలతో బుణములన్నిటిని దీక్చ 

వేసెను. బదులిచ్చిన మబజుసటి నాంటినుండియు నిల్లు చోటుచేసి తన యధీనము 
(+ 

చేయవలసిసదని రామశాస్త్రి వ రమానమును పంప్పచుండెను పూర్వము స్కాంద 


- మొట్టమొదటి సారి ప్రీ పునర్వివాహం తాము నిర్వహించినప్పిటి సాంఘిక పరిస్థితు 
అను ne పంతులు స్వీయ చరి(తలో విపులంగా వర్షి ౦చారు* 

“కొన్ని దినములలోనే ముప్పది మందికి శ్రీ శంకఠాచార్యస్వాములవారి యొద్దనుండి, 
జహిష్కార స్మతికలు కూడి వచ్చినవి. మా యూరి సభాపతులు మొదలైన వారాష్మతికలను 
జాచి పరమానంద భరితులయి వానిని (ప్రకటించుటక (శ్రీ విజయనగరము మహారాజుగారి 
జారికా పాఠశాలలో సభబేసిరి .$2...=* వారిని వెలివేసితిసునియు సుకం 
వారియిండ్ర కెవ్వరును పోగహాడిదనియు వారి నెవ్వరి యిండ్రకును విలువ గహడదని యు. 
"కేకలు వేయుచు ఇల్లలమీడ నెక్కి గంతులు వేసి యరచిరి క్స్‌ 1413 (ప. భా మొ* సం, 

— 1828 


70 


పురాణమును జదివినప్పటినుండియు రాజశేఖరుండుగారి మననుళోం గాశీయ్యాత వెళ్ళ 
వలెనని యుండెను. ఆ]కేరిక యిస్వుడీ న గట్టి నజ వేఅన్మున్నుందునకు సంతో 
షించ్చి రాజశేఖరుండుగారు సకుటుంబముగా గంగాస్నాసము చేసివచ్చుటకు నిశ్చ 
యించి తారాబలుును చం[ద్రబలమును వాగుగదున్నయొక  చరలగ్నవంనందు( 
_(బయాణముసకుం ముహూ_ర్తముపెట్టి “్యపతిసన్నవమీ పూర్వే” యని యుండుట చేత 
తిధిశూల లేకుండ జూచుకొని సపూర్వేశనిసోమేచ” యనుటచేత వారశూల 
తగులకుండ ఫాల్లుణశుద్ద (తయోదశీ బుధదారమునా(డుమభ్యాహ్నము నాల్లుగ డియల 
(పొద్దు వేళ బయేలుదేజుటకు బండినొక దానిని గుదిర్చి. తెచ్చిరి వారీవణకు 
జేసిస యాత్రలన్నియు గోదావరి యొడ్డుస నుండి యింటియొద్దకును, ఇంటి యొద్ద 
నుండి గోదావరి యుడ్డు నకు నేకాని యంతకన్న గొప్పయా(తలను జే*ఎస వారు 
కారు. 


(1 


బండిని తెప్పించి దొకిట 6గట్టి పెట్టించి (ప్రయాణ ముహూర్త. క వ. 
మునుపే బఅడిలో ర వ స్తువులను "వేయవలసినదసి లౌజశేఖరుండుగా 
పలుమాణు తొందర పెట్రినమీందట మాణిక్యాంబ తెమలివచ్చి బండినిండను సుద్ద 
తట్లలను బుట్టలను చేగిదలను నింపి మజియొకబండికి. గూడ ౬ జాలుసన్నిటిని వీది 
గుమ్మముతో నుంచెను; బండిలో క్కవలసిగ యి కడి పాతముబంసు బటల 

పెక్టాలును లోపలనే యుండెను; ఇంతలో రాజశేఖరుండుగారు వచ్చి యాబుట్రలు 
మేదలగుదానిని బండిలోనుండి దింపించి వారు వెళ్ళిపోవుచున్నారని విని చూడ 
వచ్చిన బీదసొచలకుం బంచి పె పెట నారంభించెను ఆ వణకు లోపలనుండి కదలి 

రాకపోయిగను  రాజశేఖరుండుగారు వ స్తువులను బంచి పెట్టుచునా ఎరిన్ను మాటను 
విన్నతోడనే యిరుగుపొారుగు ల ట్రాహక్రిలో త్ర తములు వాయు వేగడయినిం బరుగె త్తు 

కొనివచ్చిరి. బండిలో స్టలము చాలక (కింద; మంచిని తట్రలు మొదలగువానిని మాణీ 
1 దస ్ననుసరీంచుదున్న వారికి ( బంచి చి పెటెను. తరువాతంబెక్రైలునుని రో 

సామానులును బండిలో నెక్కిింప (బడిన వ;ముసుపు సాలుగుబండ డలోనెక్కించినను స సరే 
పోని సామాను తిప్పుడొక్క బండిలో నికే చాలక దానిలో “సలుగరు గూరుచుండు 
టకు స్టలము కూడ మిగిలెను రాజశేఖరు.డుగా రెంతో తొందర పెట్టుచున్ననుమాణ్‌ 
కంది తన కాక? ప్పరాం్యడ్రయిన యొ కరిద్దలు పొరుగు స్ర్త్రీ లవద్దసె లపు పెచ్చుకొని వచ్చు 
టకే (ప్రత్యేకముగా నలుగుగడియలాల సము చేసెను ఈ రోపుగా మంచయులను 
బండీగూటి సయిని గట్రంచి, పిల్ల లను బండిలో నెక్కించి, రాజశేఖరుంయగారు కోప 
పడినందున మాణిక్యాంబ వచ్చి బండిలో గూరుచుండెసు బండివాని యొద్దకు 
వచ్చినప్పటి నుండియు (గొంచెము వట్టిగడ్డిపరకలతోసు కావలసినంత జలముతోను 
మితాహారమంను గొనుచు పథ్యము చేయుచున్న బక్క యెడ్తు మెల్ల గా బండిని లాగ 
నారంభించెను. బండివాండును వాని వెనుకనే నడచుచు క్పేతవేయుటలో, బరమ 
లుబ్ధుండుగా నే యున్నను కొటుటలో మాతు మిక్కిలి యౌొదార్యమును గన 


న్నీ 


71 


బజణుపపాగెను. ఊరి బయలవజకును వచ్చి, రాజశఖరుండుగారి వలన బిచ్చము 
లను గొన్న నిరపేదలయిన తక్కువజాతులవారు. పలువిధదఎల వారిని దీవించి, 
విచారముతో వెనుకకు మరలిపోయిరి. నల్లమందు వేసికొనుటచేతనో (త్రాగుట 
చేతనో సహజమైన మ త్రతచేతనో యీ మూ(డునుగూడం గలియుట చేతనో 
(తోవపొడుగునను తూలుచు గునుకుపాట్లుపడుచు. నడుచుచున్న బండివాండు 
మొ త్త నక్కి. కూరుచుండి, బండిలోనివాదికి ( 'గావలసినంత పరిమళమయును ఆకాశమున, 
జిన్న ెచేఘములుమ గలుగునద్దుగా సగము  కాలియిన్న పాంతపొ గచుట్టలను 
నాలిగెంటి ని గుపష్టునగుప్పున. గొల్చి బండివఐొని పెక్రైకుం జేరగిల౧బడి హాయిగా 
నిదపోయెను బండియు మెల్లగా (పాకుచున్న కే "కనంబడుచుడెను ఇంతలో, 
జీంకటియు౭ బడెను కొంత సేపటి రాజశేఖరుండుగారు (కింద6 జూచునప్పుటికె 
బండి కదలుచున్న జాడ కనంబడలేదు అప్పుడు కుంభకడ్తంవలె ని(దపో వుచున్న 
యా బండివానిని లేవ. బూనుక్టో గో శేకలేమియు( బన్‌బేసినవికావు కావి. వాసి 
కాలిమింద కొటిన చెబ్బలు మా తము వాసిని కదలి యొక్క మూలుగు మూలిగి 
మరయుక్క... (పక్క_టరుండున్ద్డుచేసినవి. మహో పయత్నడముం ద వానినిలేపి (క్రింద 
దిగిచూచువజకు బండి_తోవ తప్పువచ్చి యొక పొలడులోమో(శకాలిలోతు బురదలో 
దిగ (బడియుండెను. అప్పుడ ందణుసు దిగి యావచ్చ క్రి | సుసయోగించి వెండుగడియ 
లకు బిండినికొంపిలో నుండి లేవనే శి మార్గమునకు నాగు కొొనివచ్చిరి. కాని 
oe డా మ్యాతవంఎ తాలు బండిని గొనిపో వుసితిలొ లేక కమ్మే మజీ యొకరు గొని 
పోవలసిన యవస్టయందుండెను, కౌంబట్టి వీంకటిపడువణకు బండి శమచేసి వారిని 
లాగుకొని వచ్చినీందుకు (బత్యుపకారముగా నిప్పుడు చింకటిపడ్డందున సార: తక్‌ 
నీడ్చుకొని పోవలసిన వంతు వచ్చెను ఇట యవస్థ పగలు" సంభ వింపక రాతి 
సంభవించిసందున కెల్ల వారును మిక్కలి సంత్తోషించిరి అందజి బట్టలకును బురద 
చేత జిన్నువియు బేద్దవియునై న పలు విధయులే స పుష్పము లద్దంబడిసెవి. బండిలో 
నెక వచ్చినవారి కెబ్లుస్నిను చూచువారు లేకపోయిరి కాని యున్నయెడల వా 
కెంతయెనే వినోదము కలిగియుండును. బండివాడు ఖీ.నివంటివాండు గనుక రాజ 
శేఖరు(డుగారి సాహాయ్యముచేత బండిని సులభముగా నీడుుచుండ గా, సుబహ్మ 
ణ్యము వెసుకజే3 యెడ్రను ప్రీలను నడిపించుకొని వచ్చెను. వారు సడిచియే వెళ్ళిన 
యడల జామువోపలనె “రాజమహేం(దవరము వెళ్ళి చేరియుందురు గాని బండికూడ 
నీడ్చుకొని పోవలసివచ్చినందున రాతి రెండుయామములకు రొజు శేఖరుండుగారి పిన 
తం(డ్రికుమారు(డగు రామమూ ర్రిగారి యిల్లు చేరిరి అప్పుడందణును మంచిని (చలో 
నుండిరి కౌంబట్రి బండి చప్పుడు కాంగానే తలుపు తీయ(గలిగినవారుకారు. కొంత 
సెపు తలుపువద్ద బొబ్బలు పెట్టిన మీందట చావడిలో6 బరున్నవారెవ్వరో లేచివచ్చి 
తలుప్పతీసిం రాజశేఖరుండుగారి మాట వినంబడినతోడనే లోపలిగదిలో. బరుండి 
యున్న రామమూర్తిగారు లేచివచ్చి, అన్నగారిని కౌంగిలించుక "ని వారావజకేవ త్తు 


72 


అని రాసి పెట్టుకొనియండి జా (పొద్దుపో యిన మించటనుగూడ రానందున, ఆ 
నవ బయలు దేజలేదని నిశ్చయించుకొని భోజనయములుచేసి తా మింతకుషమునుపే 
పడుకొన్నామని చెప్పి యంత యాలస్యముగా వచ్చుటకు గారణమేమని యడిగిలి. 
"తాము కలన పాకలు తమ బట్టలును మో త బురదతో డిగంబడిన 
కాళు పాను జెప్న ee దానిని మాత మాలస్య కారణముగా. జెపి బండిని 
ప మ సంగతిని స 3 మ. ర డాచిరి 


తాను వ శమవదతన నలు తన షా, యెడ్డంతటి మంచివి మజెక్కడను 
చొర కవనియు జెప్పి తన్నును తన యెడ్డసు గొంతపేపు ₹ కాఘించుకొెని బహుమతి 
రావలెనని యడిగెను. తడవుగ మాటాడనిచ్చిన యెడ ల కంపం బండిని 
తాగు లాగుకొని వచ్చిన మాటను చెప్పునేమోయను భయమున సామాను దిగిన 
తోడనే బహుమతిని సటాత మిచ్చి రాజశేఖరుండుగారు వెంటనే వానిని బంపివేసిరి 
(కొ తగా మగడు పోయినవారిని పుణ్య స్రీలు భోజనములు అయిన తరువాత 
మొదటిసారి చూడరాదు గనుకను, ఆ రాతి మంచిదినము కౌదుగనుక, సువాసినుల 
నందాజను గదిలోనికింటోయి తలుపు వేసికొండని యొక విధవ ముందుగా రుక్మిణిని 
లోపలికి. దీసికొనివచ్చి మబియొక గదిలోనికి బంపి తలుపు దగ్గణగా వేసెను; 
తరువాత తోపలినుండి యాండువారు వచ్చి మాణీక్యాంబ మొదలే నడారు పడ మ 
జింటి లోనికి దీసికొనిపోయి రుకి క్కిణీకిం దటసించిన యవస్టకయి Ee మొద 
లె నవి చల్లారిన పిమ్ముట, వారి నిమిత్త క్ర మావటకు చేసిన వంట మిగిలియున్నడి 
కాన వారికీ వడ్డించి రాజకేఖరు(డుగారి "సమ త్త మప్పుడ తెసరు పెట్ట రి. అందబును 
భోజనము అయన తరువాత మూ(డుజాయులకు పరుండి 'సుఖనిిద జేసిరి. 
రాజశేఖరుండుగారు కొన్ని దినములు రామమూ ర్తిగారి ఇంటిలోపల నే 
యుండిరి ఒకనాడు పడవమి(ద గోవూరునకు. బోయి యచట. బూర్వము గొత 
ముండు తపస్సు చసన స్టలమును మాయగోవు పడినచోటును జూచి గోష్పాద 
క్షేత్రమునకు స్నానముచేసి రాతికి మరల వచ్చిరి మరియొకనా(డు కోటిలింగ 
క్షేత్రమున స్నానమునకు చోయి యచట నొక శాసు సుల వలన (6 బూర మాంజ 
నేయులొక లింగము నె త్తుకొనిపోయి కాశీలో వేయుటయు అప్పటి నుండియు కాశీ 
పిట్రణము (వసిద్దిగనుటయు మొదలుగా గల కథను వినీరి ఇంకొకనాండు రాజ 
త నరేంద్రునీ కోటకు(చదోయి అందులో, బూర ము చితాంగిమేడ యున్న 
తావును సారంగధరు.డు పావురముల నెగురవేసిన చోటును జూచి, పూర్వము రాజ 
రాజనరేం[డ్రున కమ్మువారు _పత్యత్షమయి నీ వెంతదూరము వెనుక తిరిగిచూడ 
కుండ నడుతువో యంతదూరమయమిు కోట యగునని చెప్పుటయు, ఆతండా పకా 
'రముగా నడచుచు వెనుక గొప్ప ధ్వని యగుచుండంగా గొంత సేసటికి మనస్సు 
పట్రలేక వెనుక తిరిగి చూచుటయు, చుట్టును బంగారు కట్టుతో నించుమించుగా 


73 


ముగియవచ్చిన కోట యంతటితో నిలిచిపో వుటయు, మొదలుగాంగల కథను దగబ 
నున్న వారివలన విని, రాజశేఖరుండుగారు. సారంగధరుని కాళ్ళను జేతులను, 
నజికిన స్టలమునే చూచిరావలెనని బయలుదేజి సారంగధరుని మెట్రపంబోయి 
యక్క_డ నొకనిమ్రైచెట్లు కింద సారంగధరుని కాళ్ళను చేతులను ఖండించిన చాప 
రాతిని దానిచుట్లును గడ్డిసహితము మొలవక నున్నగానున్న (పడేశముసు దాని పు 
సయుననే సిద్దుండు సారోంగధరుని గొనిపోయి స్నానము చేయించిన కొలంకును జూచి 
వచ్చిరి రాజమహే టొం[దవరములో నున్న కాలములో రాజకేఖరు(డుగారు పట్టణములో 
నుండెడి జనులకును పల్లెలలో నుండెడి జనులకు నడనడియండేమి "వ్యత్యాస 
ముండునో చూడవలెననీ హం. చర్యలును బరి కింపసాగిరి కా 6బట్ర 
వ సు A నిజమయిన (పపంచ జ్లైావషు కొంతవణఅకు6 గలుగ నారంఖిం 
చెను ఆ పట్టణములో _-ఏరవడిగి తెచ్చుకొన్‌ యెన జేతికి మురుగులు నుంగరమయు 
లును వేసికొని, చాకలివాని యొద్ద పడీ ౨కు ( దెచ్చుకొనియైనను విలువబట్రలను గట్టు 
కొనువారె మిక్కిలి గొరవముసేకు, చాతులుగా నుండిరి లోపల సోరమేమియు 
లేకపోయినను చెవులకు మంచి కుండ లములను జేయించుకొని తలకు గొప్పు ళాలు 
వను జుట్లుకొన్నవారు మహాపండితులుగా నుండిరి,' ఎ ల్లవారును ధనికుల యిండ్ల కుం 
బోయి జీవితకాలములో నొ స్వుడును దేవాలయము "తొక్కి. చూడకపోయనను 
భగవన్నామమును కలలోనై నను స్మరింపక వి పోయినను వారిని పరమ భాగవనతో 
త్తములని భ్‌ క్లాగ్రేనరులని” హొగడుచుండిరి నిజమెన వుదాషంసులయొక్క. యు 
కపీశ రులయొక్క-యు నోళ్ళును కడుపులుసు సదా కోకములతోను పద్యమయులతోను 
మాాతమే నిండియుండెనుగాని బాహ్యాదంభము లేకపో వుటజేత నన్నముతో నొక 
పృుడును నిండియుండలేదు; దినమున కెనిమిది దొమ్మరగుడి సె సెలలో దూతినను, 
సాాసెము చేసినట్లు జుట్టుచివర ముడివై చుకొని బిళ్ళగోచులను బెటుకొని తిరుగువారు 
పెద్దమనుష్యులన్‌ పాగడొందుచుండీరి. వేయేల? చాటున తక్షదుష్మా_ ర్యనుంలు 
చేయుచున్నను, బాహ్య వెషధారణమునందచు మాగతమయు లోపము లేకుండనున్నచో 
వాది (ప్రవర్త రనషమును సంపూర్ణ ముగా నెజీంగియు నట్టివారి కందజును సభతో 
హితము ముంచి నడవడి గలహారికిం చేయుదానికంశు. నెక్కున మర్యాదను చేయు 
స నీతి విషయవఎన వారి (పవ _ర్థన యెంత “హేయమయినదిగా నున్నను 
మత విషయమునందు మ్మ్యూతము పయికి క్‌ భక్తులుగానే కన(బడుచుండిరి. నిలువ నీడ 
లేక బాధపడుచుండెడి (ప్రాణమితులకొక కుటీరమును గట్రించి యియ్యలెనివారు 
సహితము, రాతివి(గ హములు కౌపురముండుటకయి వేలకొలంది వెచ్చపెట్టి దేవాల 
ఓ. బసవరాజు గవ్యరాజుగార నే తను ఆప _ప్తమి(త్రులు చనిపోయినప్పుడు తిఫ వార 
నక్ష్మతాల పేచీ పెట్తి శవాన్ని కదలనివ్వకోండా బాధ పెట్టిన ఆ ఊళ్ళోని నభావతులను తీవంగా 


ఆక్షేపిన్తూ "తిర్యగ్వద్వన్మ హి సభ, అనే (ప్రహసనం చించి వివేక వర్గనిలో _కటిందారు 
వీరేశ లొంగం. 


74 


యములు కటించుచుండిది; కట్టించినవారు పోయిన తరువాత వసతులు లేక పాడుపడిన 
శం నూట యిరువదిమూ.టిని లక్క పెట్టి రాజశేఖరుడుగారు కోటి 
లింగములకు (గూడ బూర్య మెప్పుడో దేవాలయములు పాడయిసంపున నా (అకార 
ముగా. నిసుకడిబ్బల యందు బడియుండినవై యు౨డవచ్చు నని సంశయించిడి; 
అక్క-డ వేశ్యలు తప్ప మబజియెవ్వరును స్త్రీలు చదువకుండిరి;పే అబ్బవా రభ్యసించిన 
విద్యయంత యు వ్యభిచార మును వృద్దిచేసి పవరువమలను దము వలలలో. బడ వేసికొని 
పట్టణము పాడుచేయుటకొణ కే పనికివచ్చు చుండెనుగాని జ్రానాభివృద్దికిని సన్మార 
(ప్రవ ర్తనమునకును లేశమయినను తోడుపడుచుండలేదు 


అక్కడ స పమివజకు నుండి రాజశేఖరుండుగారు కాశకివెళ్ళుటకు [పయాణ 
జాతో 
జెర, 


మయిరిగాని, సంవత్సరాదివణకు ండుండని రానుమ్హూర్జిగారు బలవంత పెట్టినందున 
నాతనిమాట తీసివేయలేక 
మూ(డుజాముల వేళ సంపూ 
వరిలో పట్టుస్నానయు చేసి తమ పితరులకు తర్పణ లిచ్చుచుండిరి; కొందజు 


ముొపబకొనిరి ఫాలుణబమాుళ అమావాస్యనాడు పగలు 
ఇ) 


ఖో 


రకరగహణయు పాను. జనులందబును గోదా 
ళు 


86% 
yt 


పుణ్యముకొటకు నవ్యగ్రహజపములు చేయుచు (బ్రాహ్మణులకు నవధాన్య ములును 
దానము చేయుచుండిరి. కొందజు ఛాందసులుసు వృదాంగనలును సూర్యునకు 
యు 
వప తువచ్చెనని కన్నుల నీరు పెట్టుకొనసాగిరి; వారిలో చెలిసినవార మసుకొనువారు 
స 3 
సూర్యునకు6 బట్టిన పీడను వదలంగొట్లుటకయి. మఇ్యతయమిలను జపించుచుండిరి; 
వారికంటును దెలివిగలవారు (గ్రహణ కాలమునందు తమ కడుపులలో జీర ముకాని 
౬ఐ 
పదారయిలుండిన దోషమని యెజింగి దానిషుఎదు మూండుజాయుల నుండియు నుప 
ళు 
వాసములు చేయుచుండిరి; ఎల్టవారును భోజనపదార ములుండు ప్యాతములో దర్నా 
(ఆ 
గడ్డిని చేయుచుండిరి; కడుపుతో నున్న స్రీలు "పెకి వచ్చినయెడల అంగ హానులయిసి 
పిలలు పుటుదురని యెంచి పెదవా రటిన్తీలను గదులలో. బెటి తాళము వేసి కదల 
వ్‌ యు అ రు వు 
మెదలవలదని యాజ్ఞాపించిరి; మజికొందజు మం(తవే తలమని పేరు పెటుకొన్న 
జానీ యి 
వారి కేమయిన నిచ్చి మం(తోపదేశమును బొంది శ్రీఘయముగా సిదించుట కయి 
న్‌ 

1. “ఆ కాలమునందు రాజమ హేరిదవరములో పాఠశాల యనగా వేళ్యల చదువ, 
కూటమవియే యర్థము. వెళ్యల వృదత్తగీతాదుల కై పెట్టింపబడిని పార శాలలప్పుడా పురవరము 
నందెన్నియో యుండెను. వేద పార శాలలకను శాస్త్రపారశాలలకును చిల్లిగవ్వ యియ్యనొల్ల ని 
శంద్ధ్యశో_తియులు సహిత మధికారుల మెవునకయి యీ వేశ్యల వార శాలలకు నెలకయిదులు. 
పదులు రూవాయలు చందాలిచ్నాచుండిరి* "పుట 69 స్వీయచరిత, వ, భా, మొ నం, 
— 1982. 


75 


తొమ్ములబంటి నీటిలో జపము చేయుచుండిరి గహణకాలముస నో షధులయంచదు 
వశేషగుణ ముండునని యెంచి కొందజు మూఢులు స్నానముచేసి దిస మొలలతో 
జుట్టు విరియంటోసికొని చెట్లకు థూపదీసములు సమర్పించి వేళ్ళను దీయుచుండిరి; 
((గహణ సమయమున దానముచేసిన మహాపుణ్యమయు కలుగునని చెప్పి (_బాహ్మణ 
(యిపులు తమ బట్టలు తడియకుండ( బయికెగ గట్టుకొని మోకాలిలోతు  నీళ్ల్ళులొ 
నిలుచుండి సంకల్పమును జెవ్పుచు మూఢులయొద్దను త్ర లయొద్దను జేరి నీరు 
కానులను _గహ్‌ంచుచుండిరి. పూర్వాచారమును బట్టి రాజశేఖరుండుగారు తామును 
స్నానము చేసిరిగాని, పయిని చెప్పిన కృత్యయును జేయువారందణును మూథులని 
యించి (గహణ విషయమయి యచ్చటి పండితులతో వాదములు చేయ నారంభించిరి. 
అత (డు జ్‌ జోోతిషళా స్త్రమును సమ్మినను పురాణదులను మా్య్నాతము శ శా స్త్రవిరుద్దముగా 
నున్నప్పుడు నమ్మకుండెను, కౌ(బటి..శో॥ పశ్తా ఎద్భాగా జ్లలదవదధస్సంస్టితో 
భేత్య పాదందో । థానోర్చింబం స్పురదసితయా ఛాదయ త్యాత్మమూ రా అను 
ద్దాంత రోమణి శోకమును, కో ఛా భాదకో భాస్కర సందు రథస్తో ఘ ఘనివద్భవేత్‌ 
హః వ (ప్రాజ్మాఖశ్చం(దో విశత్యస్య భవేదసా __ అన మూర నబ్దాంల 
మును చదివి, భూగోళమున కుపరిభాగయున సూర్యు (డుండు నప్పుడు చం(ద్రుందు 
న ఫం సూయ్యనకును భూమికిని నడుమ సమకళయఎదు వచ్చునేని 
న గలుగునుగాని రాహువు (మింగుటచేత గలుగదనియు, 
పౌరాణికులు చెప్పినదే (గ్రహణమునకు( గారణ మయినయెడల రాహుకేతువుల 
మనసులలోని యభిప్రాయయములను చెలిసికొనుటకు మనము శ కులమ రా వ. కౌంబిట్టి 
(గహణమిప్పుడు కలుగునని ముందుగా ( దెలిసికోలేకపోయి. యుందుమనియు, 
సూర్యగ్రహణ మమావాస్యనాండును, చంద్ర్మగహణము పూ ,రిమనా (డును పష మాత్రమే 
పట్టుటకుంగారణ ముండదనియు, రాహుకేతువు లాకాశమున “"నెప్పుడును గనంబడక 
వో యెల్రరు నెజబుంగుదురుగాన సూర్య చందులను (మింగంగలగిసషంత 
పెదవియె యయి యుండినయెడల [(గహణ సమయమున నవెల కనం౭బడకుండు 
ననియు, రాహువే (మింగు నెని మన పంచాంగ రీతిగా నీ గహణ మొక దేశమున? 


గనబడి మరియొక దేశమునంగనబడక పోవుటకు హేతువుండదనియు, రాజశేఖరుండు 
గారు బహుదూరకమషుు వాదించిరి అక్కడనున్న పండితులలో నెవ్యరికిని యుక్కులు 
తోచంకపోయినను, విశేషముగా కేకలుమా(తము వేసిరి, అక్కడ నున్నవారి 


bie 


కా వాదమెమియు. దెలియలేదు కనుక బిగరగా నజచినందుస శాన్ఫుల పేళ్ళవారే 
a వాలీ 


76 


గటివారని మెచ్చుకొని రాజ శేఖరుండుగారి వాదము బెద్భవాదమని 
ఒకరిని వఎెక్కి-రించుటవ లన( గలుగవలపిష సంతోషయు తప్ప మి 

మైన సంతోషము తమకు లేదుగనుక, విద్యాగంధ మెబంగని మూర్షశరోమణులు 
రాజశేఖరుండయగారని బహువిధములం బరిహాసించి పొెందందగిన యానందము. 
సంతొటిని సంపూరముగా ననుభవించిరి, ఇంతలో (గహణ మోక్ష కాలము సముపించి 
సందున నెల వారును విడుపు సానమునకై పోయిరి. గుద్దమోక్ష మయిన తరువాత 
మంందయగా స్నానము చేసి సివచ్చి యాడువారు వంటచేసినంచున దిపములు పెట్టించి 
యెల్ల వారును (పథమ భోజనములను జేసిరి 


1. తన సంఘ సంస్కరణ (పయత్నాల నిమిత్తం బందరు వెళ్ళి ఆక్కడ ఒకటో 
ండు సభలలో స్రీ పునర్వివాహావశ్యకతను ర్చి కాము (పసంగించిన ఉదంతాలను, తమ 
ినుభవాలను పేర్కొంటూ వీరేశలింగం స్వీయచరి(తలో ఇట్లా వ్రాశారు. 

సభాపతులై న కష్టల నర సయ్యగారు మొదలై. న (వాహ్మ * ణులలోని (వన్‌ద్ధ పురుమ 
"ందరు తమ శిష్యబ్బందముతో 7హడ వేంచేని నా యువ పన్యాసమును సాగనీయక చవ త. 
ఏ ల్లరిచేయ నిశ్చయించుకొని వచ్చియున్నారని నా మితులు కొందరు నాకా మహాపురుమలను 
రలు తు. న 
ధారణ ముగా పండితులు వాదములో తాము పరాజయము నొండినను తమ యోటమి నొప్పు 
"నక “శేషంకో సేన పూరయేత్‌” అను న్యాయము నవలంబించి [కిందబడినను తామే గెలిచితి. 
ని కేకలు వేయుదురు.” పుటలు 190, 1501 (వం, భా మొసం -- 1982. 


77 


ఎనిమిదవ (వకరణము 


సంవత్ప్చరాది---రాజ కేఖరుండుగారి (ప్రయా ఆము — రాజానగరమునకు నమీవ 
మున నొకరాజు వడం గొట్టి వజిపోవుట —నల్ల బెజువు సమీపమున నెతయోగి 


దిన [బడుట = దొంగలు కొటుట---ముక్కిణి మరణము. 


సంవత్పరాదినాడు తెల్ల వాజిన తరువాత రామమూ _ర్తిగారు మంగలివానివి 
పిలిపించి రాజశేఖిరు(డుగారికి ఏ, స్ముబహ్మణ్యమునకును దానిచేత. తలయ:టించి3 
ఇంటనున్న మగవారి యభ్యంజన స్నానము అయిన తరువాత, ఆండువారందబును 
తలలంటుకొని నీచృదోసుకొనిరి. సాషాననులయిన పమ జట వేపపువ్వును [కొత 
మామిడికాయ ముక్క-లును (కొ త్తచింతపండు పులుసుతో నందణుశు దేశాచారము 
ననుసరించి భక్షించి రెండుజాములకు పిండివంటలతో భోజనములు కావించి పండుగ 
చేసికొనిరి పండుగదినములలో జనులు మజింత యెక్కు.వ సుఖపడవలసిన దాని 
మమూలుగా, ఈ దేశములో వేళతప్పించి భోజనములు చేసి యట్టి దినములం దము తదను 
అను మతింత యాయాస పెట్టుకొ” దురు మధ్యాహ్నము చల్ల పడినమీ (దట రాము 
మదమూ రిగారు రాజశేఖరు (డుగారిని వెంటబెట్టుకొని నూతన “పంచాంగ(శ్రవణ మున 
కయి "వేజబుగోపాలసా న్చిమివారి యాల యమునకు వెళ్ళిరి. ఆ వబకే యొక సిద్దాంతి 
పసుపుతో గలిపిన యక్షతలను పశ్ళెయు ముతో ముందు పెట్టుకొని ___._ 
శో (్రీకళ్యాణ గుణావపహాం రిపుహూరం౦ దుస్ప్వ్వప్న దోషాపపహాం 
గంగాస్నాన విశేషపుణక ఫలదం గోదానతుల కం నృణాం 
ఆయుర్వ్య్భృద్దిదదముత్తమం శుచికరం సంతాన సంప_త్నదం 
నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్ష్యతాం॥ 


అను శ్లోకము జదివి, సం(కాంతి పురుషుని లక్షణమయును వివరించి సంవత్సర 
ఫల మునుజెప్పి. ధాసన్యాదులయొక్కాాయు వృశ్చికాదులయొక్కయు వృద్దిక్షయముల ను 
జచెవ్‌, జన్మనక్ష(తములను తెలియనియెడల నామనక్ష(తములను తెలిసికొని యెల్ల 
జారికిని కందాయముల యంకములను ఆదాయవ్యయములను జెప్పెను. అక్క_డ 
నున్న కా(నులు మొదలగు వారు సిద్ధాంతిగారిచేతిలో నేమెనంబెట్టి తమకే కందాయము 
నందాను సున్నలు రాకుండ జేసికోనిరి. పంచాంగ(శవణ మయినతరువాత రామ 


78 


మూ రిగారు -- “సిద్ధాంతిగారూ: కలియుగము (పొరంభమయి యిప్పటి కెన్నీ 
సం వత్సరము పత కో అని యడిగిరి. 

సిద్దాంతి ఇప్పటికి కలియుగాది గత సంవత్సరములు కడా కౌలిదాహాన 
శతాబ్దములు ౧౫౪౧, rE శక సంవత్సరములు ౧౬౭౬. 

రాము. నునదేశయములో చుచ్చుల యధికార మింకను ఎంతకాలముంనునో 
కాలమానమునుబట్ల చెప్పగలరా? 

సిద్దాంతి... మనదేశముతో తురుమ్మ_ల దొరతనము అయిదు వందల 
సంవత సరములకు లోపలపోదు. ఆ పిమ్మట పూసపాటివారి వంశమున వేపకాయంత 
తోంకఠకగలవా డొక(డుపుటి, ఆ సకుహిదూచలసునుగల సర్వ్యప్రపంచమును మరల 
జయించును - 

అంత (పదోష సమయమయినందున పంచాంగము కటి పెట్టి యందజును 
తమ తమ యిండ్లకు నడచిరి. 

రాజశేఖరుండుగారు విదియనాడు కాశీయా[ తకు Mais నిశ్చయించుకొని 
యంద రెనిివిధముల జెప్పినను వినక (పయాణ ముహహూర్తనమును పెట్టుటకై 
గుడిలో పంచాంగమయిను జదివిన పిడప ర్తి శ్రీరామసిద్దాంతిని పిల్‌పెంచిరి ఆంతడును 
తిధీవార నక్షత్రములను చక్కగా? నాలోచించి యా రాతియే పదియాజుఘటికల 
తొమ్మిది విఘటికలమీంద య్మాతకుయోగ్య సమయ మని ముహూరముంచెను 1 
ఆ సమయమున కుటుంబముతో బై లుదేరుట క్షే మకరముకొదని యెంచి, రాజ శేఖరు డు 
గారు పొరుగింట నొక వస్త్రమును దానిలో చుట్లబెట్టి యొక ప్ప _స్తకమును నిగ్గమన 
కరచి తెల్ల వాజిన తరువాతనే బె లుదెరుటకు నీశ్చయించిరి అప హ్పుడు రామమూ రి 
గారు బండీసీమి త్తు వ _ర్రమాన ము పంపందోయా వలదని వారించి బండినెక్కా 
పోయినయెడల యా(తాఫలము దక్క-దు గాన కాలినడకనే పోయెదనని రాజశేఖరుండు 
గారు చెప్పిరి. ఆ రాతియే వారికందటికిని(ం (కొ త్తబట్లలు కట్ట (బెట్టి, రామమూ రి 
గారు |పాతఃకాల ముననే వారికంమె ముందుగాలేచి వారు వపయాణమగునప్పలతేకి 
సిద్దముగా నుండిరి. అప్పుడు రాజశేఖరు(డుగారు తాము ధవ శేశ్వరమునుండి తెచ్చిన 
పొతసామ(షగియు, మంచములును, బట్టల పెటైలను తాము మరల వచ్చువరకును 
భ(దముగా జాగ త త చేయవలయునని రామమూ రిగారికి ' చెప్పి యొప్పగించి, 
దారి (వయాణమునకు ముఖ్యముగా కెవలసిన వస్తు పులను మా(తను తమతో 


కాశీభట్ల (ఐబహ్యాయ్య శా గారికి వీరేశలింగం పంతులుగారి సంఘసంస్క_రణం, 
భాషా క ఆసలు గిట్ట వు. రాజశేఖర చరితను విమర్శిస్తూ (ఏహ్మయ్యశాత్ర వ్‌చేక 
చర్మదికా విమర్శనం పేరిట ఒక bese (ప్రకటించారు. 
రాజశేఖర చంత్రలో రాజశేఅరుడగారు చూనుకొని దియబుదేరిన ముహూర్తం 
దుభ్యుతూ ర్తమసీ, ఆది చోరవంచక౦టో వడింది క బు, దొంగలు కొట్టారని, వీరేశలింగా 
నికి జ్యోతిశ్నాప్రుజ్ఞానం పూజ్యమసీ యూ విధంగా ఆక్షేస్‌ంచారు బ్రహ్మ య్యశాశ్రీ. 


79 


నుంచుకొనిరి. మాణిక్యాంబ మొదలగుదారు బై లుదెటునపుడు రామమూ కగాడ౬ 
భార్య వీధివరకువచ్చి వారు దూరదేశయా(తను జేయ(బూనుటను దలంచుకొని 
కంటదడిబెట్ల మొదలు పెకైను అపుడు వారందబును గుమ్ములోనున్న కారి 
యొద్ద సెలవుపుచ్చుకొని, ఒ .టి_బాహ్మణు( డెదురుగావచ్చుచుండ(గా నతండు 
పోవువరకును నిలిచి యావల నొక పుణ్యస్త్రీ రాగా మంచి శకున మయిసదని 
దారిసాగి నడువ నారంఖించిరి రామమూ రీగారు వారి నూరిబయలవరకును సాగనంపి 
దూర దేశ (పయాణయును జేయుచునా ఎర గాన భ్యదముగా es బుద్దులు చెప్పి 
వెనుకకు మరలి యింటికి వచ్చిరి రాజశేఖరుండుగారు (త్‌ శోవపొడుగునను చెట్లు 
మొదలగువానిసి భార్యకును బిడ్డలకును జూప్తచు దారినడువసాగిరి 

రాజ. చూచితిరా యొ మజ్ల్‌ చెట్టు ఆమూలాగము చిగిరించి. పగడషుత 
వలె సున్న, యెబ్లనివండ్ల గుత్తులతో నంత మనోహరముగా నున్నదో। 

సుబ కనాను / దౌని చేరువ నున్న మామిడిగున్న చీనాంబరః ఎనలెనున్న 
లెంత చిగుళ్ళతో మజీంత వింతగానున్నది కొనబొమ్మనుజేరి కోయిలయొక్కటి 
మధురమైన కంఠధ్వనితోం జెవులపండువు సేయుచున్నది 

రుకి నాన్నగారూ : రామచిలుక కొమ్మమింద తలకిందుగా నిలుచుండి. 
జామపండు నేపకారముగా ముక్కుతో పొడుచుకొని తినుచున్నదో చూడండి. 

సత అన్నయ్యా! నా కౌ మామిడికోయ కోసియిచ్చెదవా? 

సుబ. అమ్మాయో చెట్టుకింద చిలుక కొట్రస దోరకాయలున్నవపి 
తెచ్చుకో (సత పరుగ తుకొని పోయి నాలుగయిదు కాయలను తెచ్చుకొని కొతేక 
చూచి సంచదారవలెనున్నవని చంకలుకొటుక్‌"నుచున్నదడి ) 

మాణీ.____ ఎక్కుడినుండియో యిప్పుడు గుప్ఫున మలెపువ్వుల వాసన 
కొటిసెది ; 

~ సుబ... అద్మూ ! వేగిరము రా అదిగో పొగడ చెటుమీ(ద నొక యడ వి 

మల్లెతీగ అల్లుక్‌ కొని, గంపలకొలంది తెల్లని పుష్ప వఎలతో నేండియున్నది. మస 
యింటివద్ద నెన్నినీచ్ళ పోసినను, మల్లెపువ్వు లీలాగున పూయవుగదా | 

త ఆహా |; వొగడపు వ్యు లెంతసువాసన గలిగియున్నవి | 


సుబ. ఇప్పుడు పదిగడియల _దూద్దెక్కి నను, గాలి యెంత చల్ల గా 
కొట్టుచున్నది 1] మస యింటివద్ద నెన్నండై న వేసవికాలయుతో గాలి యింత చల్లగా 
నున్న్‌దా? 

రాజ___స ర్వె్య్యదియములకు సౌఖ్యము కలుగునట్లు గా, మార్గస్తుల సంతో 
షముసకై యిటువంటివాని నన్నిటిని సృజించి నిర్త తుక ొకాయమానక హిక్షముచేత 
స్వేచ్చగా ననుభవింప (పసాదించిన యీశళ రుని మహ త్త్వము నెఆి6గి కొనియాడ 
మన మెంకవారము ? మన మెన్నడును నిల్లుకదలకపోవుట చేత నిటువంటేి సౌఖ్య 


80 


ముల నేమియు నెజబులగనివా రె యుండియు, నమునయె యెల వాదకంశును మిక్‌ సతి 


న్‌. 
సుఖసడుచున్నా మనుకొని గర్వానదుచుంటిమి. ఈ యడవులచోనే సదా కాప్పక 
పలి? దినదంధువై శ్ర క్‌ మాత్వుని యను (గహమువఐన( న నన యూ సౌఖ్య 
అ నను భవించుచుండెడి యా వసచరులైన కిరాతులు మొదలగు వా రెంతటి 


వం న ఆహో! (గ్రామములో 'ననుదును మన కీ వసంతకాల మింత 


] 


మనోజ ముగా నుండలేముగదడా ? 


a సెిత_అమ్మా: నేనిక నడవలేను. నన్నె త్తుకో 

మాణి__ఆ చెట్లుదా(క నడచిరా, అక్కడ నె న త్తుకొనెదను రుకి్మిణీ: వెనుక 
పడుచునా? వేమి ? రెరడు: తుగులు తేగిరము పెటు. 

రుక్కి_... అలచాటు లేకపో పుటచేత కాళ్లు పొక్కు. లెక్కినవి వేగికడు 
నడవలేకున్నాను. 

రాజ___పసులకాపరివాని నడిగినాను. ఊరొక డరోసున్నదంట | రండు 
జాములు కొవచ్చినది ఏలాగునై నను కొంచెము _శమచేసి నాలుగడుగులు వేగిరము 


మాణి_సిత నెత్తుకొని సడుచుచున్నాను. ఆ(కరి యగుచు చున్నదని యిది 
యడ్సుచున్నది మసి కుడేచే తివై ష పున దూరమున నేమో మనుష్యుల మాటంచప్పుడు 
వినవచ్చుచున్నది. అది యూరేమో మనమీ పూట అక్కడ దెగుదమా ? 

రాజ___.ఎవ్వ్యరో మనుమ్య లక్కడ తొందరపడి పరుగే తుచున్నారు; వారిలో 
నెవ్వరికైన నొకయాపద వచ్చియిండ మ శీఘముగా వెళ్ళుదము రండి. 

అని వేగముగ నడచి వారు మనుష్య అ కలకలయు వినంబడుచున్న (పదే 
శదునకు సమీపవవుగా6 టోంగా, మార్తమునకుం గాంచెము దూరములో దక్షిణపు 
దిక్కున మూగియున్ని గుంపులోనుండి “*ళుదిబేయుటకు మజ్జిగ” యని కేకలు 
దేయుచు కొందరు పఅుగే త్తుకొని వచ్చుచుండీరి. రాజశేఖరుయేగారు వొం[డను 
జూచి యా సందడి యేమని యడుగగా, వారిలో నొక గొల్ల వాడు “రాచకుమారుం 
డెక(డు వడ గొట్టి యా రావి చెట్టుకింద పడిపోయినా (డని శ 'ప్పైెను 

రాజ_మీ రాతిని గొంతుకలో, గొంచెము సీళ్ళ పోయలేకపోయినారా ? 


గొల్ల---మొట్రమొదట మేము సీ శియ్య6టోగా, ళభ్యూదు లము కాబట్టి మా 
చేతినీళ్ళు (కాగనని యా రాజు పుచ్చుకొన్నాండు కొండు. తరువాత దాహమునకు 
తాళలేక మా చేతినీళ్ళు [తాగుట కొప్పుకొన్నాండు. కాని మా వారిలో పెద్దవాండు 
వచ్చి శూద్రుడు రాజనోటిలో నీళ్ళుపోసిన పొపము వచ్చునని చెప్పి నీళ్ళ శుద్ది 
చేయిటకై మజ్జిగ నిమిత్తము మమ్ము( బంపినాడు మా పల్లె యిక్కడికి పావ్‌ 
(కోసుదూరముస్‌ నున్నది. మెరు (బాహ్మణులుగా( గనంబడుచున్నారు. మేవద్ద 
నేమయిన మంచితీర్ణ మున్నయెడల, వేగిరము పోయి యాతని గొంతుకలో నాలుగు 


చుక్కలు పోసి పుణ్యము కట్టుకొ నుండి. 


6 81 


ఆ మాటలుఏని రాజశేఖరుండుగారు. దక్కిణిచేతిలో నున్న మంచినీళ్ళ 
చెంబును పుచ్చుకొని, చెట్టుదగ్గరకు పరుగె త్తిపోయి గుంపురోనుండి (తో ss 
కొర్ర ముందు నడక గుుపుపేడు మను చెట్టు వీడను కటికినేలను పరుండి చేతి 
నోరును జూపి ప నిమి తముసె సె (గజేయుచున్న యొక మనుష్యునిం జూచిరి ఆ 
మూంకతో కండు నీళ్ళముం తన జేతిరో, బటుకొని “ఈ రాజు క క 
న ఏ దోషము వచ్చి వ సీళ్ళుపోసి (బితికించెద? నని 
చేరువకుం జోవుచుడెను. అపు డెొక ముసలిజవా( డడ్డమువచ్చి వానిచేయి పటుకొెగని 
నిలిపి, *ఈవటకు( బూర జన్మలో మన వగ. “పాపములను జేయుటిబేతనే 
మక్‌ పు ఉ్‌హా _దజన్మము ము వచ్చినది. 1 ఇప్వు డీరాజును జాతి; భష్టునిజేసి యా 
పాపషఒ సహితము కటుకోఏలెనా ? నా మాట విని నీళ్ళు పోయవల "దని వారించు 
చుండెను ఇంతలో రోజు కన్నులు తేలగిలవై వ్‌ తస నోటివద్ద 'కెత్త6బోయి వడ 
కించుచు [కింద( బడవై చెను అపుడు రాజశేఖరులగా రు వెంటనే & పోయి మంచి 
నీళ్ళతో ముం గా నెంముకొనిపో వుచున్న పెదవులను తడిపి నోటితో. గొంచెము 
ie) పోయగా గొంత సేపటి కాతండు మెల్లగా చప్పరింపనారంభించెను. అంతట 
రాజశేఖరుంయగారు తన చేతిలోని యుదకముతో 'మొగమును దడిపి మజటికొంచెము 
వీరు రోపలికి. వోయంగా (నాగి కన్నులు విప్పిచూచి రండవపక్క కొ తిగిలి మటు 
కొంత"పేపునకు 'సేవతేటి, ఆ రొ తన జీవములను నిలిపినందులై రాషశేఖరుందు 
గారికి కృత జ్ల తతో బహునమసారారములు చేసి లేచి కూరుచుండెను ఇంతతో 
పిల్లకు దోయనవారు మజ్జి గయు, కన్ని పండ్రను డీసి సిరెనివచ్చి యిచ్చిరి ఆ రాజు 
కోన్ని పండ్లను లోపలికి బుద్చుకొని వ మజ్జిగ తాని ) స్వస్తతప డెను అంతట నక్క 
డున్నవా రందజును తమ తను (లోవలను టో ఈక లోపల మాణిక్యాంబ మొద 
అగువా రొకతరువునీడను గూర్వుండి టా. కొంత తర్చుకొనిరి రాజ 
'శేఖరుండయగారు మిక్కిలి బఐబడలియున్నవ వారయ్యును, సమీపవబలో నెక్కుడను ఊరు 
లేదని విన్నందున నేవేళకె కెనను రాజానగరమునకు( బోవ నిశ్చయించుకౌని, తమ 
వారినందజిని లేవ నియమించి యా రాజుతో ముచ్చటలాడుచు దారిసాగి నడవ 
నారంఖభి౨చిరి. 


రాజ__రాజుగారూ 1 మీ పేరేమి *మీ నివాసస్టల మెక్కడ * మీరిక్కడి 
కొంటిగా నెందులకు వచ్చినారు ? 


రాజు_నా పేరు రామరాణజా; కాది పెద్దాపు రమునకు సమీపముననున్న 
కట్టమూరు ౫ నానస్టలము; మా కక్కడ నాలుగుకా ండ్త వ్యవసాయ మున్నది;2 రాజ 


!. సరిగ్గా ఇటువంటి సన్నివేశమే ఒకటి నరహరి గోపాలకృష్ణమ్మ శ్ర*+టి. రచించిన 
కంగరాజు చేరి (తలో కూడా వర్థి తమైంఏ- ఆ నవల్మపచుర ఆకాలం 1872. 
2 కాడి ౬ సత కాడ్‌ గట్టు the ridge between two fields, 
a boundary or land mark plu కౌండు. అని (ట్రైన్‌. ౨. 269 
edition of 1905. AES Reprint.1979. 


గై 


«. revised 


మహేఎశదవరములోనున్న మా బంధువుల, జాూచుట'కై పదిదిన్యయుల!ైందటహోయి, 
నిన్న తెల్ల వాజుజామున బయలుదేరి మరల వచ్చుచుండగా నొక పెద్దపులివచ్చి 
వన్నెదిరించినషి న వ్‌ యు త్రరీయ మును వేగముగా సం జుట్లు కొని 
యాచేయి పృలినోటికంద చ్చి రెండవ వచేతిలోని క తతో దానితొము్యనం బౌడిచితిని; 
క పం మిక్కిలి బిలదముకలది కాబటి యాపోటుము. అక్షరము చేయక (తోవపొడుగు 
ఎను నెత్తురు గాలువలుగట నన్నడఏలోనికి బహుచూర మిడ్చుకొనిపోయెను; ఈ 
పోష నేను క్‌ త్రితో దానిని పలుచోట్ల దెడిచినంచున నడువతేక యొక వృక్ష 
సమీపయినంబడియెను. me బహు వయాసముతో, జేయివదలుకొ। ముటక్రై కుడి చేతి 
లోని క త్రి వదలిపెట్టి దానినోరు పెగలించి చేయూడ దిసికొంటిని; ఇంతలో మును 
పటిదానికంశును బలమైన మణీ యొక వ్యాఘము చేరువ వొదయందుండి నామిందికి 
డుమికెను; కొని దె వవశము చేత గొందెము గుజితప్పి నా (పక్కనున్న చిన్న 
గోతిరోం బడెను; మూ, తిం బుచ్చుకొనుటకు సమయము చిక్కనసందున వెంటనే 
నేను వృక్షమున కెగం కాకి అది మరల దూ(కుతోపల పెకొమ్మను జేరి కూర్చుం 
టిని? పులియు విడిచిపోక వృక్ష మ్ముకిందనే క్స్‌ (ఈ పెట్లుకొ నె గూరుచుండెను; నేండు 
తెల వాజిన తరువాత పదిగడియల (పొచెక్కూ 'వజణకును అవి యా (_పకారముగానే 
యండి చివరకు విసిగి లేచిపోయినది; నేను నిన్నటి యుచయ నుండియు నిదా 
క నృక్షకాఖయందే యుండి, పృలిపోయిన గడియకు మెల్లగా వృక్షము 
Er కత్తిని చేతంబుడ్చుకొని బయఎచదేలి గత దినముతయు నెండ చేత మలమల 
మాడినందమన నాలుక పిశచకల్లి నడచుటకు కాళ్ళయఎదు నత్తువలేక యే రీతినో 
డేహాము నీ వృక్షచ్చాయక6 జేంవె చి పడిపోయితిని. నాకు చేతిమీంద మాత 
మివిగో రెండు గాయయులై నవి. 
అని చెప్పి చేయిచూపి పెకి చేతికబ్బరాగున నగపడుచున్న యొజయందున్న 
నిదీసి చూ పెను; రాజశేఖరముండుగారును దాఏఎ పుచ్చుకొని చూచి యాతండు 
చెసిన సాహసకార్యమునకు మిక్కిలి యాళ్చర్య పడ సాగి 
రామ. -నాకు మీరీచిననున పోయిన (ప్రాణములను మరల నిద్చినారు; మీకు 
నా ప్రాణము లిచ్చినను, మీరు చేసిన యుపకావము యొక్క బుణము తీబమ. నా 
యంచు దయచేసి నేను కృతజ్ఞతా సూచకముగా జేయు ననుస్తారనుల నంగీక 
రింపుడు. అదృష్షదేవత యితరులను ధనదానము మొదలయిన కార్యములచేతం దమ 
కృతజ్ఞతను దెలుపునట్టు గాం జే యిప్పుడు దదవాండనై యున్న నన్ను మాత్రము 
మీ యంతటి మహోపకారికి వట్టినాట చేతనే నా కృతజ్ఞతను దెలుపునట్టు చేసినం 
దున కెంతయు( జింతిల్లుచున్నాండను అయినను నాబేతినె నై న యుపకారము మికే 


83 


దైన కావలసియున్నచో నా (పాణములకైన నాశపడక చేయసెద్దద:గా నునా 
డను. మీరిప్టు చెక్‌ డికింటోయెదరు 2 
రాజ... కాశియాతకయి బియలుడేజినాము. 
రామ.___ఈ వేసవి కాలము (ప్రయాఆణమున కెంతవమా్యతవఎను మంచి సమ 
యము కాదు. ఈ యెండలో మీడ గాడుపుకొటి పడిపోవుదురు, (తోవపొడుగునను. 
దొంగల భయము వశేషయు ముకు రాజమహేం దవరకులో గెవఐరెన  బంధువ్వ 
లున్నారా ? లేక మీకదే నివాస సలపూ ? గా 
రాజ... గోజుటి రామమూ రిగారిని మీ ₹జుంగుదురా ? ఆతండు నా పిన 
తండి కొమాచుంషు. వారి యింటనే "నేను పడియేను దినములుండి బయలు దేజినాను 
మా స్వస్తల: సు ధవశేశ వైరము. 
రోమామీ “పేరేమి ? వీరండలును మీకేమగుదురు ? 
రాజాననా పేరు రాజశేఖరుండు; వాడు నా కొమారు(డు; ఆ యాండుపిల్ల లీద 
యను నా కొమా ర్తలు; అడి నా భార. వ 
రామ--మీరింత వేసవి కాలములో యాతకు బయలుడేయుటకు కారణమేమి ? 
మ్‌ వె ఖరి చూడ మిక్కిరి సుఖము ననుభవించిన వారుగా. గనబడుచున్నారు 
రాజ--నేను మొడట ధనికుండనే యొదును కొని నావద్రనున్న ధనమంతయిు 
నా కొదూర్తె వివాహములో నిచ్చిగే సంభావనల  (కిందను Em స్తుతులు చేయ 
దానముల  [కిందను వెచ్చ పెట్టి వీదవాండనయి, కడపట 
య్మాతకు బయలుదేణినాను. నిత్యమును వారి స్తుతి పారములను ఎన్టికిరించి నేను 
తుషిపొందుచుంటిని; న నా ధనమును స్వెకరించి “వారు తృప్తి పినొందుచుండిరి. ప 
క్రొక్ర బై రాగి బంగారము చేసెదనని నాయొద్దనున్న వెండి బింగారముల నపహారిలడ 
వానికి ౬ బదులుగా నింతిబూడిద సి నిచ్చిపోయి “నన్ను నిజమైన జోగిసిగాం జేసెను 
రామ.___.మున్నెప్పుడు మీరు దూరదేశ (వయాణములను చేసిగవారు కారు. 
నా మాట విని మీరీ వేసవికాలము వెళ్ళవజవై న భీమవరములో నుండుండు. అడి 
గొప్ప పుణ్యక్షేత్రము; ఖీమనది సమపమున త న యాలయ 
మున్నది; దానికిని పెద్దాపురమునకును (కోసెడు దూరము కలదు. ఎద్దాపురమును 
పాలించుచున్న కృష్ణగజపతి మహారాజుగారు వ “రాల వారు తకు 
(పజల క్షేమమును వీచారించు నిమి త్తమయి ఇ నూజుచేషము వేసికొని తిరుగుచుందురు 
వారియొద్ద మా బంధు వొకండు గొప్ప పనిలో pu ఎడు. మీరు భీమవరములో 
నుండెడి” పక్షదున మావానితో మాటాడి సమయము వచ్చినప్పుడు మీకొక యుదోో 
గమును జెప్పించెదను. 


ఖా 


1. విరెశలింగం వంతులుగారి తాతగారు కూడా ప్పృతుల వివాహాలలో సంభావనల 
కింద ఆధిక వ్యయం చేసినట్లు స్వీయదరి!తలో వంది. 


ర్‌44 


రాజకశేఖరుందుగారు మంచివారు గనుక పెద్దాపురము వెళ్ళినమందట నాలో 
వంచెదమవి ని యప్పుటికి చెప్పిరిగాని, యా రాజుస్టితినిజూచి యాత డు డుదోకిగముం 
"దెప్పించునన క యాశనుడూ్నూ తము పెట్టుకొన్న వాచుకారు ఈ మాటలు ముగియు 


రాను గామ సమీపమునకు వచ్చినాము. ఆ చెట్లు ఇటువు గటుమ6ప్‌ఏ 
హం 


రాజ-=-మీరీ పూట మాతో భోజనము చేసెదరా? 

రామ-నాకు గ్రామములో బంధువులున్నారు; అక్కడికి వెళ్ళి భోజనము 
చేసి, చ ల్లవాటు వేళ మెల్లగా బయలుదేకి వచ్చెదను. మీరు ప్రీ లతో బియలుదేశినారు. 
కౌంబట్త్‌ “భోజనము చేసిన తోడనే (పయాణమయి పొద్దుకుంకక ముండే వేండిమం 
గలమును దాంటవలెను అక్కడ దొంగలభయము బహువిసారము మ రేలాగున 
నయిన (శమచేసి చీంకటిపడకముందే పెద్దాపురం చేరి యొకనాండ క్కడ నుండు.6డు. 
నేను మిక్కిలి డస్సియున్నాను గనుక మీతో నివ వుడు రాలేను. రెపటి దినమువచ్చి 
మిజు గలిసికొ నెదను 

అని రాజకేఖరుండుగారి] నమస్కారము చేసి, అందరివద్దను సెలవు 
పచ్చుకొని తోవలో భ్యపమని పలుమాజులు చెప్పి రామరాజు తనదారిన పోయెను. 
వంఖలె న తరువాత భోజనములు చేసి వారందజును బయలుదేరి దఊొండలో దేహము 
నిండను చెమ్ముటపట్ట. అడుగడుగునకు ముంతెడు. నీళ్ళు తాగుచు సడుమనడుమ 
వృతచ్భాయలను నిలుచుచు అడుగొక యావమడగా నడిచి నాలుగుగడియలు (బొడ్డు 
వెళ్ల నెల్ల చెబుపు చేరిరి ఆ చెబువు గటునకు (కిందుగానున్న యొకజామ్వ్యి చెటు 
ముద లను తాటావో పందిరిలో దేహామయునిండ  విభూతిపూసికొని కంఠమునను చేతు 
లను శిరస్సునను ర్ముడాక్షమాలలను ధరించుకొని గూరుచుండి వారిని చేసైంగచేసి 
పిలిచి, దగణనున్న చాపమీంద గూరుచుండ నియోగించి యొక యోగి కుడి చేతిలోని 
తులసిపూసల తావళమును (దిప్పుచు నోటితో శేమేమో జపించుకొనుచు నడుము 
నడుమ నొక్కాక్క(పశ్న్న వేయ నారంభించెను. 

యాగి___మార్శస్తులారా!: మీరు మిక్కిలి యెండంబడి మార్గాయానముచే 
బడలతియిున్నారు. కొరచేము సేపిక్క_డ విశ్రమించిపొండి. సకుటుంబముగా బయలు 
దెకినట్లున్నది. మీ రెక్క_డికి( బోయెదరు? 

రాజ___కాశీయాత పోవుచున్నాము. 

యోగి.___అట్టి దూర దేశయా (త ధనవంతులకు గాని లభింపదు (తోవ 
వొడి గునను సత్రములు లేవు. మిరేమెన ధనమును సేకరించుకొని మతి బయలు 
చేరినారు కారా? 


85 


రాజ_మావంటి బీదవారికి విశేషధన మెక్క-డినుండి వచ్చును? అయినను 
మేమ నూలు రూపాయల నామ్ము తెప్పుకొన్నాము. ఏలాగున నైనను దానితో శే 
గంగాయ్యాత చేసికొని రావలెనని యున్నది. 
యోగి__మీరు బహుజ్యాగ త్తగా నుండవలెను. ఇక్కడికి రెండు కోనుల 
దూరములో నున్న వేండిమంగలయువద్ద జాటసారులను దొంగలు కొట్టుచున్నారు. 
గడియసేపు తాళుదురే ఏ) మా శిష్యులను తోడిచ్చి వ పంపెద మి 
అని చెప్పి యా యోగి తావళమును దురల జపముచేయ నారం 
భించెను, ఏ వేళకును నాతని శిష్యులు రానందయన, రాజపేఖరు.ండుగారు మననుతో 
తొందరపడుచుండిరి (బొడ్దును అంతకంతకువాలు చుండెను 
రాజ___సా్యమీ! మె శిష్యు దీవబికును రాలేదు. రెండు గడియల వొద్దు 
న్నది వేగిరము నర్తమానము బంపెదరా? 
యోగి__అవశ్యముగాం బంపెదము. 
అవి చివాలున లేచి జువ్విచెటునకు నూటుజారల దూరములో నున్న యొక 
డిపెయొద్దకుం జోయి “గోప్తాలిగా యం యొక పిలుపుపిలిచెను. లోపలినుండి 
చినిగినగుడ్డను కటుకొని దబొగ్గువంటి శరీరముతో బుఖ్లముక్కు-ను మిట్రనొసలును 
తుష్పతలయు గొగ్గిపళ్ళును “గల యొక కిరాతకుడు బయటికి కను. వానితో 
నేమేమో మాటాడుచు పందిరి వణకును దిసికొనివచ్చి. రాజశేఖరుండుగారు విను 
చుండగా “వీరికి సహాయముగా. బంపుట కయి మనవ వాం[డను పు క్కడ 
నున్నట్లుగా రమ్మని పంపెను. 
రాజ. స్వామీ! మీ శిష్య లేవేళకు వత్తురో చంకటి పడకముందే వేడి 
మంగలము దాంటవలఠలెను; మేము నడచుచుందుమా? 
యోగిఅవును, మప చెప్పినమాట నిజమే; మీరు నడచుచుండ్రుడి.. 
వార్యడ్రువచ్చి మిమ్మిప వ్వుడే కలిసికొందురు. 
అప్పుడు రాజశేఖరు(డుగారు పెండ్ల ముతోను బిడ్డలతోసు బయబుదేటి 
దొంగల పీరు జ్జ పికి వచ్చినప్పుడెల్ల స తటతటి( గొబ్లుకొన బుజ సరు లా 
మె6ిది మూటలను = పలుమాయు తడవని" చూచుకొనుచు, చీమ చిటుక కమన్న వెనుక 
దిరిగి చూచుచు, కొంచెమెక్కుడ నయినను పొద కదిలిన నులికిపడుచు నడుచు 
చుండిరి; ఆ యోగిచేం బంపబడిన కిరాతుండును వేగముగా నడచిపోయి (తోవలో 
నొకచోట దిట్రముగా కల్తునీళ్ళు (తాగి తూలుచు తల పంకించుచు చింతనిప్పులవలె 
నున్న యుడు తిప్పుచు' సం'కేతస్టలమును జేరి, అక్క.డ నొక పాకలో నిదురించు 
చున్న మనుష్యుని చేతితో గొట్రీలేపి, “ఓరీ; ఒక (బాహ్మణుండును కొడుకును 
థార్య యు నిద్దరు కొమా “రైలును నూబురూపాయలతో వెళ్ళుచున్నారు. కాబటి 
మీరు చీమలచీంత దగ్గణకు కు వేగిరము వెళ్ళవలెనని మన గురువుగారు. చెప్పినారు” 


86 


అని చెప్పి పోయెను అత డామాటలు విన్నతోడనే కొంతసే సమో యా కేచించి 
సంతోషపూర్వుకముగా లేచి, ఆ [తోవలను సంకేతస్టలములను నెబింగియున్నవాడు 
కావున మాజుమాటాడక క తి చేత, ఐటుకొని పాక వెడలి బయలుడేజెను. ఆ 
కిరాతుండును అడ్డు డుతోవను "బోయి దారిలొ, “గనంబడ్డ వ మజియొక నితోంగూడ( జెపి 
తిరిగి యోగిని గలిసికొని యాతని యు త్తరువు (ప్రకారము విల్లును నము్మలను 
ధరించి వారని మార్లణు . చీములచింత యొద్దకు . డిసికొ ని పో వటకయి పరు 
గె త్తుకొని పోయి సంజచీంకటి వేళ వారిని గలిసికొనెను 


గలు రానందున మా గురువుగారు మి కాణపుదలకయి 
నన్ను బంపినారు. భా Den వచ్చి మిముుగూడుకొనా ఎను దొంగలు 
కొట్లు స్థలమునకు సమీపములో నున్నాను. అయినను మీ కేదియు భఖయముకేదు 
మన్‌ మె మార్గమును విడిచి కారి మారమున. జోయి భయపడవలసిన సలమును 
దా6టినతరువోత పెద్దబాటలో వెళ్ళి చేరీదము క్ట 


రాజ----ఏలాగున నియినను మమ్ము సుఖముగా దీసికొని వెళ్ళవలసిన 
భారము నీది. నీ వే _తోవను రమ్మన్న నా (తోవనే వచ్చెదము 
ప్పుడా కిరాతుండు వారిని పెద్ద(కోవనుండి మరలించి యిలుకు దారివి 
వెంట బెట్టుకొని పోవుచుండెను. ఇంతలో నుబ్బుపటి దారి కానరాక గాఢాంభధ 
కారబంధు ముగా సుం డెను. చెట్ల మంది పక్షుల కలకలము లుడిగెనుగాని గుడ్ర 
గూబ మొదలగు కొన్ని వక్తలు మాత్రము మేంతకయి సంచరించుచుండెను. 
చిమ్మటలు కీచుమని దశదిశలయంచును ధ్వని. జేయంజొచ్చెను; అడవిమృగముల 
యొక్క కూంతలును పాములయొక్క ఫూక్కారములును కర్తకఠో రములుగా 
వినంబడుచుండెను నడుమనడుమ మేఘములలోనుండి తళుక్కని “మెలుపొక్కటి 
'మెజసి కొంచెము 5 (తోవ కంనబడుచుండెను. ఈ రీతిని కొంచెము దూరము నడ 
చిన తరువాత దూరమున వెలుతు రగపడెను; ఆ వెలుతురు సమీపించిన కొలడడిని 
గొపు మంటగా నేర్పడుచు, ఒక గొప్పు చింత చెట్లునకు సమిపముగా నుండెను. 
చీకటిలో నీప్రకారముగా నడచునప్పుడు రాజశేఖరు(డుగారి ప్రాణము లాయన 
దేహములో లేవు; తక్కినవారును అఅచేతిలో _పాణములు పెట్టుకొని కాళ్ళీడ్చుచు 
నడచుచుుడిర. ఆ రాతి యాపద నుండి తప్పించుకొని యేదైన య. 
చేరితిమా యి(క నెప్పుడును దారి (ప్రయాణము చేయమని యెల్లవా రును నిశ్చ 
యము చేసికొనిరి. ఊరు చేరినతరువాత (గామదేవతకు మే(కపోతును బలి 
యిప్పించెదనని మాణిక్యాంబ (మొక్కు_కొనెను ఈ (ప్రకారముగా వ్యాకులపడుచు 
వారు నడచి యొక విశాలస్టలమును జేరునప్పుటికి , చింతచెట్టు, కింద మంటముందణ( 
గూరుచుండి యున్న రెండు వ్యిగహములు లేచి, దేహమునిండ కంబళ్ళు కప్పు 
కొని నోటిలో చుట్టలంటించి బుజములమీ(ద దుడ్డుకషరలతో వారివంక నడచిరా 


87 


నారంభించెను. వార్యడను జూదినక మ వా కందజణకుకు సయి_ ప్రాణములు ప్రెని 
పోయినవి; వెనుక నున్న కరాముండు చొంగలని కేకవేసి వెచుుకవాండు వెనుకనే 
పాతీపోయెను. ఇంతతో నాదొంగలతలో నొకడు ముంచుకువ వచ్చి రెండుచేతుల 
తోను క్రమ పూ ఎపట్రి, మాటాడక ముఎదున్న రుక్మ క్రణ్‌ నేత్సి ఎంద సత్తువకొలంది 
నౌక పెటు పెదిను ౨ పెటుతో "మొనల సెల్‌ కన యరంటిచెడ్డోవల జ నేల 
కొలీగి సిశ్చేషురా అయి పకియుండెను ఇంత నో నివేనైతో క రా కాని “ఆగు 
“ఆగు మం కేకలువేయుచు, మెయింస్పమెలట సనట్టు _ఎదబద్‌ దొంగలలో నొకనిని 
మెడమీద ఖడముకో వేసెను ఆవేటుకో కిరన్సు పచ్చకాయవలె మీది కెగరి 
దూరముగా బడంగా మొండెము భూమెలింలద బది చిన్మున గొటములతో. గొటి 
నట్లు రక్త ధారలు [ప్రవహింప కాళ్ళతో ను చేపలకోను విలవిలం గొట్టుకొనుచుం 
డెను. శతు కు వాయువపాణీయము యుండుటయు, తా నొంటిగా. డగుదవియు, వాట 
టు. మజిబువదరు మగవాం (డుందుటయు చూచి కిరాతునితోల గూడికొని 
రెండవ దొంగవాండు కాలికొలంది) దమూంయెను. ఖడ్గపాణియైన యాప్పణ్యాత్కుండు 
వాండను కి కొంతదూరం వెంబడించెను గాం వాండు నిమిషడబతోం జూపమేర 
దూరము దాంటి యదృశ్యులయినంయన వెనుకకు మరల వచ్చి రాజుశ్రేఖమండు 
గార కలిసికొనెను. 

రామ__రాజేఖ ఏండుగారూ।! _బొద్దుండగానే యీస్తలయు ను దాంటవలసిన 
చని నేకు మధ్యాహ్నూముననే బహొం ఎధ౫ న చోదిందితిని దా? మెరు నానూట 
లను అక్ష కయిచే యక యాయాపదను చచ్చి పెట్టు" ంటి5 

రాజ_..ఓహో హో, రామకాజూగారా! మీరు మా పాలిటి చె వయువలె న 
యమునకు వచ్చి మా యుదజీ(వాణయుింఎను నిలువంబెబ్రిరి మీరెంకొక నిమిష 
రాకుండిన మే మందజ..ఎ నాదురా శ్రిరులచే కులరో( బడిపోయి యు౨దుము వ 
వేళ నిక్కుడ కెటు రా6 గలిగితిరి ? 

గ 

రామ__మీతో వచ్చిన కిరాతుడు యోగిచే దొంగలను బిలుచుకొని వచ్చుట 
కయి పంపంబడి యెండలో సడువలేక కవాకలో( బరుండియున్న నన్ను6 దన 
వారితో నొకవిగా [భమి*చి తన గురువు కొందిలు( _్రాహ్మణు(లను దోయకొనుట 
కయి యా చింతచెట్టువద్దకు వెళ్ళుచున్నాడని చెప్పెను ప విన్నతోడానే 
యా బ్రాహ్మణులు మీర యని యూహాంచి నా కచట గాలు నిలువ దొంగలను: 
వారింసవలెనను నుద్దేశయితో యోగియున్న తావునకు. బోతిని, ee నావజికే 
దొంగలు వచ్చి యోగితో మాటాడి పోయినా రన్నవా ర్తవిని గుండెలు పగిలి నేను 
వచ్చులోపల మీకేమి యుపదవమువచ్చునో యని మారాయాసము నేమియు లక్ష్యము 
చేయక యొక్కపముగున వచ్చి యు కస మయదుసన మీకు దోడుపడంగాంచి నా 
జన్మము కృతార్హత గనను గదాయని 4 సంత్‌ తోషించుచున్నా (డను, 


శీ 


ఎ తడవిచూచి 


రుండుగారును గూడ దగణజకు. 


మ్‌ 


పదంం౦ 
అ 


Co 
టీ 


a] 


_—_ 


షై 


శ్ర్రణిని నఖ 


R 


ను, రామరాజును రాజ 


ల 


నూణ్‌కాంబ రు 


మ్‌ 


చె 


గాన 
మరాజును నాడి 


[. సే 


యిట 


గలు 
a 
నని నిశ్చ 


అఆలు 
కూ 
ళన స్‌ 
న్‌్‌ అటు 


నిదా 


శ 


త మాధ్వ్యస కంచము 
అత” 


య్‌ 


Ul 


స 


చా 
ewe 


వ్ర 


లువంయగూడ దనియు తెలవా 


y3 


డగా, రాదురా 


లు 
ష్‌ 


ల్‌ రు 


నిండియున్న 
మెందట మరల 


లు చేయవచ్చు ననియు చోధింపజొచ్చను. 


చ 


స్‌ో 


ఇన్‌. 


వారాతని మాటలను 
ఆ రెండవకూ౭కతో 


me 
వారి ధైర్యసారము కవ 6గిపోయెను. 
ముతో రుకిిఆిని కుడిచి 


జు 


౨కే కష 


అ) 


= 
ఆజ! 


ల్‌, 


మ. 


ళా 
జో 
మ. 
fuer నా ఆల వారే 


cu 
al = శ 
rere 
స 


లా 
అలీ 


వజ 


షా 

చ! 

వ 
చుచు. 


a 
గ 60 
ఇ § 
w 
Gn: 
f2 ౧ 
ల్లి 
y3 
A i 
సలి 
g 2 
ey 
తి 
ws స 
pg 0 
2 చే 
fa 
a పీ 
[స hb 
Hf 
గ 


బ్యా మ్‌ 
చున్‌ er 


తుదకు 


గం | గ్‌ 


రు 


ధెలె 


స్థ చై 
TRG: 
VR: 
న్యా 
R 
# ళ్ళ 
స 8 
oth 
ee a 
v 
వ 3 
య 
0 ళా 
న 
స ర్‌ 
a 2 
wy fn 
స్ట్‌ 
Aa 
ల సో 
A 
9 fh, 


89 


1 
. 


రు గదా 


o> 


తిపి)ంచుకొనుటక (పయత్నింతు 


తొమ్మిదవ [పవకతకరణ ము 


రాజశేఖరుండుగారు. ెద్దాసరము చేరుట--రుక్యిణి దేహమును వెదకివచ్చి 
కానక దుఃఖించుట- -వెద్దాపుర ములోని వా_ర్త్శలు---ఫీమవర మ నకుంబో వుట - 
అక్కడి విశేషములు---నుుఐబహ్యైత్యాడాను పిరాపురము పంపుట. 


రామరాజు నాంటిరా(తి మెల్లగా రాజ ఖరుండుగారిని కుటుంబ సహితముగా 
గొనిపోయి పెద్దాపురము చేర్చి, తిరుపతిరాజు ఇయలువునకు సమీపముగనున్న 
స్యతములోదింపి, కాకీప్రయాణము మాని భీమవరములో నుండు.డని బహువిధ 
ముల6జెపి్రి* యొుప్విి౨చి తన దారిని బోయెను ౬క్క్లునా 6టి పయాజణములో నే 
కూ౭తురుపోవుటయు తక్కి_నవారు (బాణములు దప్పించుకొని బయలంబడినను 
కాళ్ళన్నియు వాచి యడుగుతిసి యడుగు పెట్టలేన కంత దుస్టితిలో నుండుటయు 
దలంచుకొని యాత పేరన్న భయపడి రాజు శీఖరయ్‌ందుగారు 3 కొన్ని దినములలో భీమ 
వరముచేరి యందుండి సమయమయినప్పుడు రాజూగారిని చూచుటకు నిశ్చయించు 
కొనిరి. రుక్మిణి ఏఐ పోయినదన్న విచారముచేతను మా కారాయా సము న బడలియుండుట 
చేతను వారా రాతి వంటలు చేసికొని భోజనము చేసనవారు కారు వారికెవ్వరికిని 
కంటికి నిదయును పటలేదు ఆ ర్యాతినొక యుగముగా వేగించి రాజశేఖరుడు 
గారు. కోడికూసినతోడనే లేచి తామొక్క_రును బయలుచేజి రుక్మిణిని 'వెదకుటకయి 
వేండిమంగలఅపు మార్గమున నడచిరి. 


అటు కొంతదూరము నడిచి రాజశేఖరుండుగారు పసులకాపరి వాలుర నడగి 
మార్గమును గనుంగొనుచు అడవిలో బవే?ంచి, నాలుగుగడియల పొదైక్కు 
వణకు దొంగలుకొటిన స్టలము చేరె యక్క_డ రుక్మిణీ దేహమును గానక యినుకలో 
నెత్తురు చుక్కలను మాత్రము చూచి దుఃఖముతో నలు[(ప్రక్క_-లను రుకి క్‌ కణేని 

వెదకికొనుచు( దిరిగి యెందు నేమియు6గానక మరల నెప్పటిచోటునకు వచ్చి, 

అచ్చట గాంత "సేపు పచ్చిక బయలను గూరుచుండి యాపచ్చికసు ఆ క న కన్నీటితో 
దడిపి రుక్మిణి దేహము నే మృగములో యీడ్చుకొనిపోయి యుండునని నిశ్చయము 
చేసిలొని యీ దుర్వా ర్తను, గొనిపోయి యెట్లు భార్యతోను బిడ్డల తోను జెప్పుదునా 
యని కొంతసేపు దుఃఖించి మెల్లగా లేచి కాళ్లు తడంబడ నడచుచు (తోవహపొడు 
గునను రుకి్మిణియొక్క. సౌందర్యము మును సుగుణసంపదలను దలంచుకొని కన్నుల 


౨ 


90 


సిరునించుచు న రెండుజాముల కేలాగుననో యింటికి దేహమునుచేర్చి 
నేడవలో చాపమీంద చతికిలంబడి యేమో చెప్పంచదోయి మాటరాక పెదవులు 
కొనుచు య. అప్పుడు మాణిక్యాంబ తొందడరపటి 
లోపలికి పరుగె త్తుకొనిపోయి కంచు చెంబుతో మంచితీర్ధము తెచ్చి నోటి కందిచ్చి 
వయిటచెజ(గుతో మొగముమీందిజెమ కాట కుడిచి విసనకజ్లలో విసరుచుమ గనిమారాయా 
సమును కొంతవరకు కోంగాబను, అంత నడండాను కంత ధెర్భము నవ కలం బించి, 
కన్నుకొలుకులనుండి నీరు కోలువలుకట్ట గడియ కొకమాట చెప్పున దుః ఖమును 
[మింగుకొనుచు రుక్కిణీ వార్మను జెప్పేను అప్పు డందజును పెద్ద పెట్టు ట్ల 
గొల్లుమం దోదనము చేయ నోరంభించిరి అది విని స్యప్ప (దాహ్మణుండు 
పట్లవారు వచ్చి, వారికి వచ్చిన యాపదను దెలిసికొని బహువిధముల చారి 
నూరార్చి భోజనమునకు? లేవందీసిరి. వారును వి స్తశృ్శయొన్ష కూరుచుండి తినందో 
యిన మెతుకులు క కొంతసేపు కూరుచుండి వీచారముతో వి _సళ్ళమ. 
వడిలి పెట్టి తేచి అప్పుడు నూతి పెరటిలోనికిం. బోయి వారు చేతులు కడుగుకొను 
చు డగా కేకలు వేయిచు వీధిలోనుం౨డి పరుగులె త్తుచున్న మనుష్యు లయొక్క-_- 
కలకలము వినవచ్చెను ఆ సుందడియేమో చూతమని వీధలోనికి వచ్చునప్పటికి 
తూర్చువయిపున దూరముగా మంటయును మిన్నుముట్లు వాగయును కనబడెను. 
ఇంతలో స్మతపు న వచ్చి కుమ్మరివీధి వసుత డుచున్నది, చూచి 
వత్తము ర దున రా జంఖరుండుగాదిన పిలిచెను కాని యాత డెంతదయా రర 
హృదయం డయిగెను కొండంత దుఃఖముతో మునిగియున్నవొాండు గనుక, నిల్లు 
కదలుటకు మనసు గొలుపక యూవరకుండెను సుబహ్మణ్య మావణ కెన్నండు 
నాపదల సెనుభివించి యెొజుంగని పసివాండగుటచేత పరుల కాపద వచ్చిన 
దన్నమాట ఏనినతోడ నే తనయాపద దుజచిపోయి, చేతనయిన యెడల దారికి 
సాహాయ్యము చేయవలెనను నుద్దేశముతో తానా (బాహ్మణునితోం గూత బయలు 
దేశ పోయెను వారక్కడికింటోయి చేరునప్పటికి వేలకొలంది జనులువచ్చి వేడుక 
చూచుచుండిరి కా, వారిలో నొక్కరయిసను ఆరుుటకు ౩ [పయత్నపడుచుండలేదు. 
ఇండ్లకు వేసిన వెదురుబౌంగులయ కణుపులయొన్ద పగిలి పెటపెటధ్వనులతో 
తుపాకులు (మోగినట్లుక మాగుచండెను _హతకాట్లాకులు ప పయికి లేచి గాలిలో తారా 
చువ్వలను తలంపించుచుండెను ఎండలవేడిమి చేత సమిపముననున్న చెటు 
వెండిపోయినందునను ఇంకిపోంగా మిగిలిన నూకులతోని నీళ్ళు చేద మునుగుట 
కయిన ఏవీఎబేక మ ల సమీపము గొ నున్నందునను, నీళ్ళను తెచ్చు 
కోలేక అంటుకొస్నై మ వారై పెణకలను లాగుటకు (సయత్నవడు 
చోండిరి ఆ చేరువ యిండ్తవారు తమ యింటిమి6ఏ తాటాకుల సయిన దీసిన మరల 
వేసికొనుటకయి (శమపడవలసి వచ్చుసెని వానిని ముటుకోక, కాలుచున్న యిండ్ల 
వారు వేండుకొ న్నెను ఇయ్యక దాచి పెట్టుకొన్న కడివెడు నీళ్ళను బట్టుకొని నడికప్పుల 


9l 


మెంది కకి క్కి తమ యి ల్ల టుకొనువబకును నుండి నీళ్ళకు అడ క్కడ నే దిగవిదిచి 
రోదనములు చేయుచు 'దేగుచుండిరి. మజికొందరు తమ, ECE సామానులు 
కాలిపోవునను  భయకముచేక వె చె 

వస్తువును దెచ్చి రెండ వవసుపుకొరకుం వెప్దనప్పేటిక్‌ 5 


Man = ) ణు , ల p 
మహోలు లు కందం ర చూసు నహెాతులెక పవీపరో వమఎయున్న వసు పులకు క 
ద 


le 


_2 
ఇటు కమ రట 
'ను(బ్రహ్మణ్యమును దూ 
కొలుటను గు__ం౦ద సస 
స్మృతి __ ఈ (ప్రకారముగా రెండుజాముల వేళ ఇం ధ్రైందుకు కాలినవో 
“కారణము మికు. చెలిసినదా? 
సు_బఎ_కుమ్మురావములు కాల్చునప్పుడు (ప్రమాదవశమున నిప్పంటుకొని 
“తాటాకుల యిండ్రుగనుక కాలియుండవచ్చును. లేడా యెవ్యరయినను పోట్లాడి 
యుండ్త కు నిస బబింయుంచదురు 
సత లా మ్‌రు చెప్పిన రెందకారణములును సరియయిసెని కాపు, ఈ 
గాదముమున కేదో శ త్తగా నాక (గహమువచ్చి యా (పకారముగా తగుల 
బెటిసదికాని వేణుకౌదు. 
= స్ముబ--- నీవు నాతోనే యివషుడిక్కదికి వచ్చితివిగదా : ఎవ్వరిని అడిగి 
తెలిసికోకుండ (గహమే యించ్లు తగులంబెటినదని నీ వెట్లు రూఢిగా జెప్పంగలవు? 
" స(శ్రాామా (గామముసంగతి నాకు దెలియదా? ఈ గామమె పేంటి 
వేసఏకాలములో నాలుగుసారులు తగులుపడును (సతి పర్యాయమును గ హమునక 
జాతర చేసి యూరివారు దానిని సాగనంపుచుందురు. ఇది (గహముచేతనే కాకపో 
యిస పక్షమున, వర్షకాలము లో నేల తగులపడకూడదు ? 
సుబ ఇండ్తుకాలుట] 2గహముచేతనే యయినయెడల, ఒకసారి జాతర 
చేసిజంపిన _గహాయు “మరల వచ్చుటకు గారణమేమి? వర్షకాలములో ఇండ్ల 
కసఎలు వాగికో నానియుందును కనుక 
నత___కారణములు గీరణములును నాకు దెలియవుకి నాకెప ప్వుడును యువ 
యు కులన్ని 6 ద€నొప్వి; కాబట్ట నెను జెపిసినమాటల కడ్డ మాడ వక్ర సత్యమని 
నమ్ము ఇప అడు నిమ్మక పోయినను "రేపు కాతరగు చుండగా కన్నులార చూచి 
నసడయినగు సమ్మెదవు 
ఈ [పకొరముగా సంభాషణ జరుగుచుండగా అగ్నిహోతుడు తన చెలి 
కాండగు వాయుదేవుని సాయముచే కుమ్మరి పేటను సంపూర్ణముగా దహనము చేసి 
అ పిపొంది _పళాంతి నొందెను. ఇండ్లు కాలినవారును సా తువో యినవారును 
చారు చుచుండగా౯ కౌందిబు చుట్ర కాల్చుకొనుటకు కావలసినంత నిప్వు దొరికిన 


92 


శఖరుంయడుగారు వియ-ంకునకు6 బంపిరి 

ఆ ముజునాంయయ పగలు రెండుజాములవేళ రాజకేఖరుయగారు భోజనము చేసి 
వీధియరుగుమి(చ గూరుచుండియుండగా., ఆ డారిగి తుడుములు డప్పులు (మాగు 
చుండగా కొందు బండిమింద కుంభమును బెట్టుకొని (తాగి కేకలు వేయుచు. 
నిడుచుచుండిరి; వారి వెనుకను జనపంఘము మూంకలుక టి తమ చేషలలతోని కబ్లలతో 
(తోవపొడుగునను ఇండ్ల మీ(ద కొట్టుచుంజోవుచుండిరి ఆ మూకలలోన్ముండి సతపు 
బ్రాహ్మణుడు నడుమువకు బట్టదిగించుకొ ని చేతిలో పెద్దకట్ల పెబ్లుకొనీ దేపహమం౦తి 
టను జెమ్మట కాలువలు గట్రవచ్చి ను 'బ్రహ్మణ్యము చేయి "పట్టుకొని “నిన్న నను 
జెప్పినప్టు డబద్ధమంటి వే, ఇప్పుడయిన నా దూట నమ్మొదవా?' యని (కిందికి 


సు!బ__ఉండు; నేను వచ్చెదను. ఈ యుత్పవ మెవ్యరిది ? 
—నిన్న చెప్పలేడా? ఇండుకాల్చు _(గహము (గ్రామమునకు వచ్చి 
స్‌ తవం. గా చేయుదురు 'ఒక చేతితో ey రెండవచేతితో 
_పేపబె త్తమును సట్టు కొని ముందు నడుచుచున్న యతనిని జూచినా 

సుబ. పెద్ద కుంకుమబొటు పెట్టుకొ న్నతయయ కాదా? చూచినాను. 
అడ 6డవరు? 

స(త__అత(డెయీ తంతు ms మం(తజ్ఞా(డు; (కొ తగావచ్చి 
యిండ్లు క కాల్చుచున్న దేవతను కొంచెము సేపటికి వెళ్ళంగొట్టును. అతని "పెరు. 
వీరదోసు. 

సు!బ__ఈవటి కేమితంతు చేసినారు ? 

సత___ఇంటిక్‌శికటికి వ బియ్యము చొప్పున ఏడిండ్రలో అడిగి 
పుచ్చుకొని, (కొ త్తకుండ తెప్పించి (గామమునడుమ వీధిలో పొయ్యి పెటి ఆ కుండతో 
అడిగిపుచ్చుకొన్న బియ్యము, మునుగకూర, తెలగపిండికలిపి జామువరకు వంటచేసి, 
ఆ కుండను దిగువదించియుంచి నడివీధినలికి యెబ్లిముగు, తెల్లయుగ్గు, సలయుగ్గు, 
పచ్చయుగ్గు, ఆకువసరుముగ్గు తెచ్చి వానితో 'బేతాబసి స్వరూపము (పాని దేలాళ 
యంగతము' వేసి పూజచేసి 'ధూపదీపఫల నె నై వేద్యములు సమర్పించి ఏడేసి రావి 
యాకులతో కుట్టిన యేడు వి స్తశృలో వండిన కుంభమును వడ్డించి, నడివీధిలో నొక 
క్వెయ్యనుపాతి. దానికి బేతాళ యం(తమునకు (గహమును' (వాసిన యాజ్ఞ నుగట్టి 


93 


ఈయన జరిగించవలసనవని యంతయు జరిపినాండు. తరువాత చుము కుంభయమును 
బండిలో నెత్తించుకొని యీ కట్టితో గృహములమింద కొట్టుచు ఊ రేగుచున్నాము 
ఇ(క (గామచేవత గుడివద్దకు వేళ్ళనతరువా త చిితము జడగును. 

సుట్ర--అలా గయన నేనును వచ్చెదను 

అని సుబహ్మాణ్యము వారివెంట బయలుదేజెిను. అందజును (గామడేవత 
గుడి చేరినతరువా + యంతజుడు బిగ్గరగా _(గామదేవతశే ఎర (వ్రాసిన యౌజ్జ్ఞను రః 
[పకారముగా€౬ జదివెను. 


యం(తజ్ఞుండై న పిరదాసుగారు పెదాపరము [గామదేవత అయిన మరిడీ 
భుహోలక్షి కి చేసిన యూ జార (గామములో ఏడ (గహము చేరి యిండ్లు కౌలు) 
చుండగా ఈ (గామమునకు చేవతవయియుండియు నీవూరికే చూచుచుండుటకు 
సిమి త్తములేదు. ఆ గహయునకు సీశరపున కుంభము కటుబడి చేయించినాము. 
ఆ కుంభము ఆ (గహామునకిచ్చి మాజుమన్యమయిన కొండలమింది దానినిపంపి వేయ 
వలసినది. ఆలాగున పంపించఏపక్షమున, శ్రీ చేతాజుని చేతగాని శ్రీ) హానుమానుల౪ 


చేతశాని కరినమయిన శాఫీదును పొందగలపు. 
EN యక్షరాక్షస దుషానాం మూ షకాశ్శలభాశ్ళుకెః 
డీమికీట పంత గానా బూ జ్లాసిద్ధి రి్షఖీషణ 11” 
అని చదివిన తరువాత, యం,_తజ్ఞాండు కు వి సళ్ళను ఏడుచోట వేయించి ఆ 
య్‌డింటిలోను కుంభము పోయించి, బండి తోలుకొని వచ్చినవానీ చేత న ల్లకోడి 
నొకదానిని కోయించి దాని ర _క్రమును కుంభముమ్‌6ద పోయించి, “ఓ (గహమా।: 
దీ వీ కుంభము పుచ్చుకొని క్‌ కొండల మందికి బో” అ యాజ్లాపించెను. అక్కడికి 
'వెళినవారందలును చెజువులొ స్నానముచేసి యిండ్లకు వెళ్ళిరి సుబహ్మణ్యమును 
(వాహ్మణునితో స(తముసకు వచ్చెను. 
ఇంటికివచ్చి సు_బహ్మాణ్య మా సంగతియంతయు6 జెష్వినతరువాత రాజ 

శఖరుండుగారు కొంతసేపు జనుల మూఢ త్వమును గుజించి యాలొోచించి, ఇంతలో 
రుక్మిణి తల(పుబాణీన దుఃఖమువచ్చి ధెర్యాము తెచ్చుకొనవలెనని యెంతసేపు 
[పయత్నము చేసినను చేతగాక ఎక్కడికయిన వెళ్ళిన దుఃఖము మణఎపోవచ్చు 
సని తలంచి పటణమును జూచుటకు బయలుదెజిరి. ఆతడు స్మతమును దాంటి 
నాలుగడుగులు సడచినతోడనే యొక యింటి వద్ద దంప తులిద్ద జు వాక్క-లహమున 
కారంభించిరి; అంతకంత కాకలహాము ముదరి ముకరితి యు యుద్దము క్రింద మాతినడి. 
భార్య తికెక్కువ చేసిని కొలందిని భర్త దెబ్బలెక్కున చేయుచుండెను. మగని 
"క్రేకలుషు 'హెర్యయేడుపును మని పఏీధివార౦ందణును గుంపులు గుంపులుగా చూడవచ్చిరి. 
అంతమంది వచ్చినను వారిలో నొకరును వారిని వారింపసవలెనని తలచుకొని వచ్చిన 

వారు లేరు గనుక, అందటును వేడుకచూచుచు నమూ(తము నిలుచుండిరి. అంత రాజ 


94 


ఖరుడుగా రాసలమును విడిచిపెటి ముందుకు సాగిరి ఆవల మటి నూజువారల 
చూరిము వెళ్ళా ఒకచోట వీధి యరుగుమీ(చ ౩ పదిమంది పెద్దమనుష్యులు ఇ చేరి సభ 
లె కూరుచుండికి జారు నాగరికులు గనుక వారి (పసంగ "మెంతమనో హరముగా 
ముండునో వినియానండింపవరెనని తలంచి రాజశేఖరుండుగారు వీధిలోనే నిలువంబడి 
వొనబుచుంతంక ఆ సధికులంచదణజును తామెనను పాగడుకొనుచుండ్రరి; లేదా స్నేహితులు 
పహాగడగా సంతోషమెనను చొందుచుండిరి; వారందయణయి నబ్లానందించుచుండ(గా రాజ 
శేఖరుంయగారు తన్నెవరును పొగడువారును పొగడుకొన్న వినువారును గూడ 
కేనందుస6 జన్నంబోయి యింక నిందు నిలవంగూడదనుకొని యక్కడనుంచి బయలు 
దేజీరి ween నాతండు _తోవపొడుగునను నాలుగై దు రమణీయ సొధములను 
జాచి తోనలికిజటోయి వానిని చూడవలెనని బుర్ధిపుట్ట గుమ్మ మెక్కి తాను పండికు(€ 
శసనిందు మేడనుచూడ చెడుకపడి దచ్చితిననియుం జెప్పి చూచెను గాని, ఆ పట్టణస్సు 
లఅండణును ధనికుల శక ఆపేమగలవారు గనుక ఆయన పాండిత్య 
“మేమియు పనికిరాక మేడలయొ 
సూర్యా సమయ సమయవుము కౌవ? 
వచ్చి చేరవలసినచ్చె మయా 

అపుడు స్మ్యత్రప్త ల రాతి వంటలేదు గనుక తీటుబడిగా వచ్చి 
కూరుచుండి రాజశేఖరుండుగారితో ముచ్చుటలకు మొదలు పె'టను 

రాజ__మి సబణముతో గొప్ప పండితులున్నారా ? 


గ్రా వెలుపలి భాగములను మాతము చూచి 
న దున వెనుకకు మరలి తిన్నగా స్మృత్రమువ 
ఎసందు ము రలి తిన్నెగా సః మువద్దకు 


9 : 


సత___ఉన్నారు ఆస్థాన పండితుం;డయిన హారి పాప పయ్యు శా సు9లుగారు 
రేరా? ఆయన యస యుడు నవ రితోను (దైసంగింప పండు గనుక అండతకంకును 
గొప్ప పండితుడి 'వాడుక. ఆయన యొకసారి యీ స(కములో జరిగిన సంతర్పణ 
మునకు భోజనమునకు వచ్చినప్పుడు విశేషముగా మాటాడ పోయినను భుజించినందున, 
ఆయన గొప్ప పండితుండనియె నేనును నమ్మినాను. 

రాజ.._..ఆయనగాక మజియెవ్వరయిన నున్నారా ? 

స్మత__మాగురువులు భానుమూ రిగారు వేదాంత శాస్త్ర్రమందు నిరుపదూన 
మయిన (ప్రజ్ఞ గలవాడు నాము మొన్నరో గము వచ్చినప్పుడు పుణ్య ల రోకము 
వచ్చుటకు తీగిసె సదుపాయమును చేసి పదిరూపాయలను పట్టుక "ని న్‌ హలం 
ఆ మలునా౭డే దొంగవ సు వొకటి ఆయన యధీనములో కనంబడినందున దుర్మార్లు 
అయిన రాజభటులా యన నను నిష్కారణముగా తీసుకొనిపోయి రాణజాలో సపెటినారు. 

రాజ.__-గురువు లెప్పుడును శిష్యులకు6 దమః వేలితో స్వర్గమునకు "తోవ 
చూపుచుందురు కాని తాముమాతము స్వర్లమార్గ ము, మాటయటుండ (గా దామున్న 
యీ లోకమునే తోవంగానక గోతిలో పడుచుందురు తార్కికుండును వె యాకర 
ణుడును నగుట సులభముకాని యోగ్యుండగుట యంతసులభము కాదు "ఆ మాట 
యటుండనిచ్చి మి పట్టణములోని వారి సతిగతులను కొంచెము చెప్పుము. 


95 


స్మత___కష్టపడి పనిచెయువారు తాము తెచ్చుకొన్నది అన్న వసాంచలకు 
వహ్రాల్రప్తి జాధపదుచురదుదు; పాటుపడ ని ర తుం పూరు ల లా ంచిన నః 
ననుభవించుచు విలువబట్టలను పంచభక్ష్య సరమాన్నములును గలిగి సువించు 
చుందురు. తాతముతా తల నాటినుండియు పరువుతో (బతకినవారు కొండజు 
జీవనము జరగక రాజుగారిని చిరకాలమునుండి య్మాశయి౨ చుచున్నారు; కాని 
యంత యనుసరించినను రాజు నికరయు6ండ చదువురాదనిచెపిిి వారిక కొలువు 
లియ్యుకున్నాండు. న లై 


రాజ..అదృష్టవం తులము కావతెనని చేయు [ప్రయత్న  మొకటితపస్ప 
వెతె ప్రయత్నము లేనివా "రెవ పనా భాగ్యవంతులు కారు. భాగ్య దేవత చూాజా 
పని లేక తనకొణకే కాచుకొ యున్న పారెయొద్దనుండి పాజిపోయి, యింట గూరు 
చుండి యొడలు వంచి పని ig చేరును దాని కేమిగాసి మిగిలిన వృతాం 
తమును చెప్పుము. 

సత. మా పట్టణము న నెనేకులు రాషతులను పురా కొలక్షేపషమును 
జేయుదురు ఇక్కడికి పగ్గణనే యొక పెద్దమనుష్యు6 డున్నాలడ ఆయన 
యెప్పుడును చదువక పోయినను తాటాకుల ప్ప స్తకము నొకదానిని విప్పి సర్వదా 
ముందు పెట్టుకొని కూరుచుండును మన పొరుగంట కౌంపురమున్న సముతుదారు 
గారి తలి కి" పురాణ మన్న నెంతో యపేక్ష; ఆమెకు ని _దరానపుడెల్ల ను ను 
పురాణ చదువుమనును, పురాణ మారంభించిన తరువాత మంచి కధపట్లు రాగానే 
గోడసు చేరగిలంబడి హోయిగా ని(ద్రపోవును 

రాజ____ఇక్క-డివ ర్రకు అటువంటివారు 

స్మత__వ _ర్తకులు తమ సరుకులను మా్యతమే కాదు, మాటలను సహితము: 
విశేషలాభమునకు పేక్రయింతురు. అయినను వారి కెంత లాభము Era ఆ 
లాభము మా(తము వారి యాశకు6 దగియిండదు. ఈ సంగతి నాజింగి యిక్కడి 
పెద్దమనుష్యులు కొందణు మొదట వారి వర్తకళాలకం పోయి యొకవస్తు వును 
గొని వారజిగిన వెల నిచ్చి వేయుదురు; ఆపియిని చిన్నవసు వు నొకదానిని 
అరువు తెప్పించి, దాని సొము్రను మఅునా డే నంపివేయుదురు; అటుపిమ్మట 
(కమ్ముక మముగా పెద్దవన్తువులను దెప్పించి నాని వెలలనుగూడ యు క సమయము 
ననే యిచ్చివేయుదురు ఈ (ప్రకారముగా నమ్మకము కుదిరిన తరువాత పెండ్తి 
చేరో మశియుక శుభకార్యము రో చెప్పి విలువ వసు వులను వినారముగాం 
చెప్పించి కడపట నాయ్య్మియక యపహరింతురు 

రాజ...ధనము సిమి త్తయు ఈ (పకారముగా నసకమహున కొడిగటిన కీ ది 
పోదా? ల శా 


96 


స! కుకీ రకేమి ? దానిని కొనుజకయి ముందుగా ధనము సంవాదించిన 
సు ne 2 
వ నో భొెకిజ్వు ఇక ఆ 
యెడల తరువాత నిమిషకులో కావలనిగంత కీరి ని నౌనవచ్చును. 
బాయలే 
రాజ __మీ రాజుగా రె౫తో ధరా త్కులనియి ప్రజలను నాయ మూర్లమున 
లో a 
నడిపించువా దనియు ఎవఎకును ఏనుచుండును జాతి రాజధాలియెగ యీ పటణ 
అ) (శవా అలీ 
నంచె యిడఘాంకృత?ములు జరుగుచుండగా రాజుగాము సపా:౨చి నారకునా్న్నారా? 


మహారాజుగారి తండిగారి కాలములో పూర్వము జరుగుచుండెడి ఘోవక్యచ్వుము 
లలోని పుడు గుమ్మడికాయలో నావగింజంత పాఐయినిను లేవు, ఆ కాలములోనే 
మీరీపబణ మునకు వచ్చియుండిన యెడల మంచిబట్రలు కట్టుకొ ని పటి గల్నీపకార 
వం గని గా వీవలో నిర్భయముగా నడవ౭గలిగి తుల ఈక రాజుగారు సహస 
ముఖదమంల కనుగొని నీత్య మును ద దుర్యార్లుల ననేకులను శిక్షించుటచేతనే యిప్పుడు 
నరహత్యలు మొదలయిన ఘోరపాతకము లేఎయు జరగ! కున్నవి. 

రాజ. ఈ సట్టణఃయులో వేదవిపొతకర్మానుష్లా నములు చక్కగా జరుగు 


చుండునా? 
సు [15 కాలా యదుుతయందు యడావిదిగా జరుగుచుండును 
రాజ. అట్లయిన, నివిస్తుడు సంధా ధ్యావందనయు చేసెనావా? 


స్యత__ఎన్నిడో nile gee rT 
స 


యిపెంటిదాంక జాపక ముంచుకొన్నా ననుకొన్నారా? 
క జ 
రాజఎిటపోసీ; ఆద కమునేయిన విడిచినావా? 
ఇ 
సత ఒక్క అర మును మా తమేకాయ, సంధాఃచందన నుంత యు 
స య భి 


ఈ సంభాషణము ముగిసిన తరువాత (పొద్దువో యినందున రాజశేఖరుండ 
గారులేచి వళ్ళి భోజనముచేసి, తరువాత నొక్కరును పరుండి యాలోచించుకొని 
మోనముల కెల్ల హ్‌ పుట్టినిల్ల యిన యా పట్రణమును సాధ్యమయినంత శ్రీ ఘముగా 
విడిచి పెట్రవలయునని నిశ్చయించుకొనిరి? కాంబట్టి క. (డు [పాతఃకొలముననే 
యొకబండిని కుదుర్చుకొనివచ్చి, కుటుంబసపాత్‌ ముగా దానిమందనెక్కి. జాము 
(వా డ్రిక్కువణకు ఖీమవరము చేరిరి. బండిమీ6ద Sa డ్రొత్త తవారు వచ్చినారని 
యూరిలో నెల్ల వారును జూడవచ్చి వారి నివాస సలమును గు ఈ చియు ఆగమన 
కారణమును 'గుజించియు (ప్రశ్నలు నం. చెపినదానినే మరల మరల 
నడిగి నవారికెల్ల ను జెప్పులేక రాజశేఖరు.డుగారును మాణిక్యాంబయు విసిగిపోయిరి. 
హారందజు నట్లు పనికట్టుకొనివచ్చి (పశ్నలు వేయటకయి ముందడుగిడుచు వచ్చి 
నను, రాజశేఖదుడగారు తమకు బసకావలె నని యడుగంటోగానే తిన్నగా విని 
పించుకోక లేదని వెనుకంజవేయ నారంభించిరి. అంతట రాజశేఖరుండుగారు బండిని 


7 97 


వీడితో నిలిపి, తామ బయఎగేజ్‌ బస నిమి తమయి యెల వారి యింటికి బోయి 
రెండు జాములవజకు నడుగుచుండిరి గాని వారిలో” నొక్కరును ఆ పూంట 
వండుకొని తినుటకయినను స్టలము వచ్చినవారు కారు [కె త్తగా వచ్చినవారు 
గనుక రాజశేఖరుండుగారు బసస్‌మి త్తమయి తిరుగునప్పుడు ఫీధులలో గిరువచేయం 
జడియున్న పెంటకుప్పలను జూచి " యసద్యాపదుచు వచ్చిరిగాని యరువుస 
కుపయోగించుటకయి వపొరుగూళ్ళకు తపక గొనిపోయి యమ్ముకొనెడి 
యాయూరివారి కవియే కనకమున్న సంగతిని తెలిసికోలేకపోయిరి. అట్లా దుర్గంధ 
మునకు ముక్కు_మూసికౌని గడచి _గామకరణముయొక్క_ యింటికి (వోయి “హరి 
యింతిపేరచఎగ యేదో యుక పాత బంధుత ఇమును తెలుపుకొని “మొగమాట 
పెటంగా ఆతండాపూంటకు తమయింట వంటచేనికొనుట కంగీకరించి, పొరుగున 

స్త్వ యొక చెదికరాహ్మాణుని పిలిపించి రాజశేఖరుండుగారు. కాయపురముండుట 
కయి వారి _రాతయిం మ్మని చెప్పెను అత (డాయిల్లు దాగు చేయించినంగాని 
న ప కురాదనియు, తనిభార్య సమ్మతి లేక యుయ్య వలనుపడ 
దనియు, త ను జెప్పెను; కావి రాజే ఖరుంద ఏ7 రాతనిని 
అనన స్టా రడోపకెర మును గూర్చి 'రండుగడియల సే వుపన్యాససు 
హ్‌ యిల్లు బాగు చేయిం చుట "పేరుచెప్పి రెండురూ పాయలు చేతిలొ (బెట్టి చెపిన 
వాక్యము 'అన్నిటికన్నను చేతిలోబెట్టిన సొమ్మాతనిని నిమిషములో సమాధాన 
పటీఒసెది కాబట్టి రాజశేఖరుడుగారు వెంటనేపోయి. బండిని తోలించుకొనివచ్చి 
యాపూ6ట కరణములోపల వంటచేసికొని భోజసముచేసి దీపములవేళ సకుటుంబ 
ముగా ఆ (గాము పరోహితులయింట' (బవేశించిరి. ఆ యిల్లు పల్ల పునేలయందు 
గటంబడియున్నది; గవొక్షములు దొ _తిగా లేనేలేవు, వాస్తు శాస్త (పకారముగా 

చ అమకు యజమానుని చేతి కందులాగున( గట్లంబదిన యా యింటి గోడలే 
పొట్టివి గనుక గుమ్మము లంతకన్నను పొట్టివిగా నుండెను కౌ ంబట్ట్‌ యెక్కడను 
వంగినడవనివారు సహిత మక్క-డ వంగి చేడుచుచుందురు;. లోపల్‌ గోడ లెత్తుగా 
నుండక పోయినను దొంగలభయముచేత. గాంటోలును జ వలనుపడ 
కుండ దొడ్డిచుట్టును నున్న గోడలు మా(తము మిక్కిలి యెత్తుగా (6 బెట (బడినవి: 
కాని యింటీవా రాయల్తు విడిచి పెట్టె వెళ్ళిన తరువాత చూచువారులేక కూూలి 
యిప్పుడు మొండి గోడలుగా నుస్నండున తోపలికి గాలి వచ్చుట కవకొశము 
కలిగినది పూర్వ మిల్లుగ అవా రందున్నప్వు డెవ్వరో యొకరు సదా రోగబాధితులై 
యుందుచు వచ్చినందునను, గృహాధిసతియొక్క కూ6తు రందులోనే పోయినందు 
సను ఆ యిల ల చ్చిరాలేదనియు, దానిలో నేదో (గహమున్నదసియు నెంచి దానిని 
విడిచి మజీయొక చోటికి టోవయత్నించుచుండిరి కూతురు పోయిన నక్ష(తము 
ధనిష్లాపంచకములో నాక'మెనందున _ద్రాహ్మణుం డాజునెలలవజకు ఆ యింటిని 
పాడుపబచి తరువాత సహితము పిల్ల లతో నందుండుటకు మన నసాస్పృక చేతొక 


98 


యిక కటుకొని యంచు కాయర ముంచేరు. రాజశేఖికుంకుగా రాయంటి రో, (ఇవే 
కంచన తరువాత కొన్ని గవాక్షముల నె త్తించి నాలి వీ. కకిగించుకొనుటయేగాక, 
_ పోవునటుగా యిల్తైళ్తు చేయించ, వంటకు _తేకముగా దూరమున 
దొడ్డిలో నొకవాక వేయంచిత. ఈ ఖర్చుల(కించను భోజనాదికము కిందసు తెచ్చు 
అ రూపాయము వ్యయపదుచు౨ డె చెసను — రెందుమూకు మాసములలో 
జీవనెమున కిబ్బంది కలుగునటు కన(బడుచుండె 
అది యొక పల్రెగనుక ఫీమువరములో re పాలు మజ్జిగలు కాసి 
సాని దొరకవు “"పాండిగలవారికి చిట్టును పొటును యిపవ్బెన యెడల వొరింత 
కనా మజ్జిగ పోయుచుందురు. రాజశేఖరుండుగారు (పతి భానువాశమునాడఃను 
"పదడాపకముస్‌కు( బోయి సంతలో జారముసకు సరిపడిన వస్తువుల నన్నిటిని కొని 
తెప్పించుకొ సుచుంచుము. నెలదిఇములు (గామముకో కొంపుక  ముండుషప్పటికి రాజు 
'శేఖరుండుగారికి పలువురు పరిచితులుగా నేర్పడిరిః: దారాయన సితిగతులను దెలిసి 
కొని విదారపడి, రాజబందువు(ండు కారాగృ్భహాధికారియునై న శోభనాదిం రాజుగారిని 
చూడుండని దోచించిరి వీమవవరడును చేకియే శాామలకోట యని యొక దుర్గ 
ఏయండను. దానిలో లూ ంబగుడి యుండెను కాబట్టి దానికా కరు కలిగియుండెను. 
అది యాకాలనుతో పెద్దాపురరాజు గారి యొక [ రాజ్యుమురో నేరము చేసినవారి 
చుంచు ఇజపాలగా నుపయాగపడుచుండెను. ఇప ము. వడిపోయినందున, అది 
యుండు స్రానమున నొక్క (గ్రామము కట్టంబడి యున్నది; దానికి చామర్హ కోట యని 
పేరు ఆ కోట కధికా రిగానున్ను శోభనా నా(దిరాజుగా 3 కొక (గామము కూడ నుండెను. 
రాజశేఖరుండుగారా (గానుములో కాంపురయున్న కాలమందు రామరా జప్వు 
డప్పుడు రా_త్రులువచ్చి చూచి వోవుచుండెను. ధనము (కదు కవముూూ తణిగి 
వోవుటకు చింతించి, మాణిక్యాంబ (పతిసినమును శోభనా దిరాజుగారిని జూచి 
యుద్యోగము నిమి త్రమయి (న్రయత్నము చేయవలసినదని బలవంత పెట్టుచుండెను. 
అతడు రెండు మూడుసారులు పోయి సమయమయినది కొదని మరల వచ్చుచుండెను. 
కడపటిసారి రాజశేఖరుడుగారు శోభనా దిరాజుగారి దర్శనార్హము వెళ్ళివచ్చినప్పుడు 
దంపతుల కిరవురకును యీ (_పకారముగా సంభాషణ జరిగెను. 
చూణి.__మికు రాజుగారిదర్శన మయినదా? 
రాజ___అయినది. నేను పీధగుమ్ముసులో నిలుచుండి యక్కడనున్న యొక 
పరిచారకుని జూచి లోపలికి వెళ్ళవచ్చునా యని యడిగితిని భాగ్యవంతుడవయిన 
పక్షమున. దిన్నంగా లోపలికి వెళ్ళవచ్చుననియు, వీదవాండ వై నయెడఅ నిక్క_డనే 
నిలుచుండవలసిన దనియు వాండు చెప్పెను. నేను గొంచముసే పారోచించి చొరవ 
చేసి రాజుగారున్న చోటికి. బోయి నిలువంబడితిని. 


మాణీ___రాజుగారితో మాటాడి మీ సంగతులన్నియు చక్కగా మనవి 
చేసినారా ? 


99 


రాజ___నేను గదిలోనికి వెళ్ళి నా సితిగతులః డై 
నందువేమో; రాజుగారితో గాయ_ఎందు చేతన మై నేసెంత "సేపు చెప్పుకొన్నను రాజు 
నోటినుండి యొెకమాటయు బములురాలేదు. నేసు మాటాడ మొదలు పెటివతోడనే 
మంచము దగ్గణసున్న కుక్కు యొకటి మొలగ నారంభించినవి. కౌంబ బ్‌ నితోశే 
నేను మాటాడినాననుకొన్నాను, కాని యది యేమి చెపకదో డానిభాష నాకు రాగం 
దున గహింపలేక పోయనాొన్త. ఇట్లు దాస యభిపాయము తరియక యగుకానిం 
చుచు నిలుచుండ, రాజు తన సేవకుని నొక్కని బిలిచి నాకు. చెరిసినభాషతో ఈ 
(వాహ్మణు నావలికింబంపివేయమని యాజ్ఞాపించెను. జరుగంబోవు సంగతిసి 
(గహించి వాడు రాకముందు మృదువుగా నేనే వెనుకకు మరలి తిన్నగా యింటికి 
వచ్చితిని. 

అంతటి సన్మానము జరిపించిన రాజుగారిని మరల వెళ్ళు య్యాశయింప బుది 
పృటక రాజశేఖరుండుగారు ముందు జీవనోపాధి యెటు కలుగునా యని యాలోచించి 
సుుబహ్మణ్యము నక్కడి కై నను దంపివలెషిని తలి మాణీకా గ్రంబతో 
యామె యనుమతిని కుమారునితో నా సంగతిని జెప్పి5 పతన ౩ అహ 
ముతో నొప్వుకొన్నందున, అందును నాలోచించుకొని చివరి కతనిని పిరా స్తవము 
సకు( బంప నిశృయించుకొనిరి. (ప్రయాణము నిశ్చయించిన దినమున రాజ 
గారు కకమారుని బిలిచి యనేక విధముల నీతులు చోదించి బుద్దులు చెప్పి, క Ne 
మార్గమున (బవ రి రింప వలసినదని పలుమారులు జెప్పి, నమస్కూరించిన కుమారుని 
నాశీర్యదించి అయిదురూ పాయలను ఖర్చునిమి త్ర త మిచ్చిరి; మాణిక్యాంబయు దగ్గర 
నున్నదానిలో నేమియు లో సముచేయక కావలసినన్ని దీవనలిచ్చెను సు; (బ్రహ్మణ్య 
మును వారి నెడజాయవలసి వచ్చినదిగదా యని కంట6దడి పెటుకొ ని చలెలిని 
ముద్దాడి తనకిచ్చిన రూపాయలలో నొకడానిని చేతిలో బెట్టి వారివద్ద సెలపు సృచ్చు 
కొని “వెనుక తిరిగి చూచుచు దారిసాగి నడచెను. 


106 


మరత [(పఠవణము 


కాకా. దిరాజారో మె చ __సిత వివాహా పయత్నయు - రామమూ _ర్దిగారి 
__రామరాజాతో విరోధ ౨  రాజశేఖదుండుగారిని చెఆజరాలతలోం 

జెట్టుట - సీత నె తుకౌనిపోవుట. 30693 

ఒక యాదివారము నాయ నాలుగుగడియల ఫొ వెక్కి నతరువాత రాజశేఖరుండు 

గారు. పెద్దాపుకవమునంకు బోవుచుండ+గా, శోభనా (దిరాజు పషీధియరుగుమీందనున్న 

యున్నకాసినముపె సని గూరుముడి చూచి అంపతావాని! నొక్కని బిలిచి “ఆ 
మార్గమున బోవుచున్న _గద్రాహ్మణు]  దీసికొవి అమరం చెప్పెను వాంయను 
మపోవేగయుగాంటోయి “రాజుగారి సెలవయినది రమ్మ”ని విలిచెను. రాజశేఖరుంయుగా 
రెట్లయిన నాతని యను_గహము సంపాదించుకోవలెనసియే కోరుచున్నవారు 
గనుక పిలిచినదే చాలునని వెళ్ళి, అతదు చూపిన బల్ల మీద కూరుచుండిరి. 

శోభ__.ఈ సదింను థీమవరవబవచ్చి సోమభట్లు గారి లోపల కాప్పరమున్నవారు 
మీరే కాదా ? 

రాజ___అవును వెనుక నేనొక పర్యాయము తమ దర్శనము చేసినాను. 

భోభ___జ్ఞాపకమున్నది. మేమప్పుడు మిక్కిలి తొందరపనిలో 'నుండి 
మీమీ€ద కోపపడిహిము అం తేకాకుండ ఆ వచ్చినవారు మరని మాకప్పుడు తెలియ 
లేదు మీ పోష వర్షములో చేరినవారంతమం౦ంది యునా ఎరు 2 పుండ్ర "దిగిన 
కౌమూ రె కూడ ఎవ ద కాడా ? 

"రాజ... ఇప్పుడున్నది వివాహము కావలసిన యాకూ (తురొక్క_తయే. నా పెద్ద 
కుమా రె మొన్న (తోవలో దొంగలు కొట్రినప్పుడు చనిపోయినది. ఏదయిననొక 
యుద్యోగమును సంపాదించుటకయి నా కుమారుని ఇక్కడకు వచ్చిన తరువాతనే 
పిఠాపురము పంపినాను. 

ఈ8 [(పకారము సంభాషణ జరుగుచుండగా కొంతమంది పెద్ద మనుష్యులు 
వచ్చి అరుగుమీ(దనున్న బల్ల మీంద గూరుచుండిరి అప్పుడు రాజుగారు వారితో 
తాము చేసిన యమ్య్చుతచర్యలను గురించి బహంవిధముల (పశంస చేసిరి. చెప్పిన 


1. చిన్నయసూరి. నితివందీకలో యీ ప్రయోగం పుంది. కావలిహా 
అంపతావాడు _ 1 A 30% of a slave దాని వుతుడు అని (బ్రౌన్‌ నిభంటువుళ్యు 


191 


మాటలలో నేమియు చమత్కారము లేకపోయినను, అక్కడ నున్నవారా లోపమును 
లోనవ్వుతో మాత్రము పూరర్తిచేసిరి; వారందటు నవ్వినప్పుడు తామొక్కరు 
నూరకున్న బాగుండదని నిః ముగా నవ్వురాకపోయినను తెచ్చుకొని వారు నవి కషప 
డెల్లము రాజశేఖ రుడుగాదను నవ్వుచు వచ్చిరి ఆ రాజు తన్ను రాజశేఖరుంయడయుగారు 
తెలీసినవాండనుకొనుటకయి (పతి “విషయములోను గాంచె కొంచెముగా నూటాడి 
యన్నియు దెలిసిన వానివలె నటింపసాగను; తన కేమి మం జెస ఎటకు తో౭చ 
నప్పుడు అక్కడనున్న దారి మొగములవంక: జూచి నవ్వుచువచ్చెను. అప్సు 
డాయన పాండిత్యమును సభవారందణు నూరక పొగడుచుండిరి. ఇఐతలో6 గొందలటు 
గాయకులువచ్చి సనంగితముపాడుట కారంభింపనియెడల, వారి పొగ డలు సభ 
చాలించువరకు నుండుననుటకు సందేహాములేదు. వారు పాట నారంభింపంానే 
యెల్ల వారికి ని ఇండ్ల మీద ధ్యానము పాణ నారంభించినది, అయినను రాజుగా 
మనుకొందులోయస యందణును క కొంత సేపు శమచేసి మాటలు చెప్పుకొనుచు 
నచటనే కూరుచుండిరి ఆ పాట విని విని తాళలేక కడసట నొక పెద మనుమడు 
చొరవచేసి, “వారు మంచివారని యగేపనిగా (శమయిచ్చుట న్యోాయముకాదు. 
కౌంబట్రి, యీ పాటికి పాట చాలీంప ననుజ్ఞ యియ్యవ చ్చు” సని చెప్పెను సభ 
వారందరును అది యు శ్రమని యేకవాకకముగా( "బలికి ర. అంతట సభచాలించి 
యందణజును సెలవుపుచ్చుకొని వెళ్ళింబోవునపుడు రాజుగారు రాజశేఖరుంయగారివి 
“అప్పుడప్పుడు వచ్చి దర్శనమిచ్చుచుండెదరు కాదా?” యని యడిగిరి, “ముఖ్యముగా 
వచ్చి దర్శనము చేసికొనుచుండెద' నని చెప్పి ఆయన నాటింకి పెద్దాపురము 
(పయాణముమానుకొని పది గడియల (ప్రొ దెక్కువణ కిల్లుచేరిరి 

నాడు మొదలుకొని |పతిదినమును రాజశేఖరు(డుగారు ,(పాతఃకాలము 
నను సాయంకౌలమునను గూడ బోయి కోభనా(దిరాజుగాక దర్శనము చేయుచు 
డిరె. ఆ రాజుగారును మిక్కిలి దయతోనాతని నాదరించి మంచిమాటలతో సంతోష 
పెట్టుచుండిరి. ఆయన రాజ కార్య విషయమైన పవని జూచుచుంచసనపుడు సహితము 
రాజకేఖరుండుగారి వద్దనే యుండి సంగతి కొను(గొనుచుందురు; (గామాదులలోని 
(సపజలు [వాసికొన్న ఫిజ్ఞాపనసతిక లను కొలువుకాం[డు చదువునపుడు (వాసకొన్న 
మనవి కడపట రెండుమూడు పంక్తులలో మా;తమే యున్నను బిరుదావళి 
మాత్రము మొదటి రెండుప_తములలోన ను పూర్ణముగా నిండియిండుట తెలిసికొని 
రాజుగారికి (గామములో ని కౌాపులకన్న విరుదు"పే పశ విశేషముగా నుండుట కానం 
దించుచువచ్చిరి. రాజకార్యపుంబని యై యెనతోడనే రాజుగారు సభవారితో ముచ్చట 
కారంభింతురు. ఆత డెం తసేపుచెప్పినేను తన (ప్రతాపవ నే చెప్పుచుండును; ఆకధ 
లన్నియు నావజకు పదిసారులు విన్నవే అయినను మొదటిసారి నవ్వినటే (ప్రతి 
పర్యాయమును సభలోని వారందటును నవ్వుచుందురు; అందులో గొందటు పోత 
పాఠములను జదివి రాజుగారిమనస్సును సంతోష పెట్టుచుందురు. అండణఖజును ముఖి 


102 


సుతులు చేయుచుండగా తా మొక్కరుదా(త మూకకుండుట న్యాయము కౌదని 
యెంచి, రాజశేఖరుండుగారు స్తుతివిగ్య యంచు పాండిత్థాడు చాలనినారు గావున 


నసత్యము ఎ నకు భయప డి యాడ (దు "మజ త సా సో _తార్డు (డు 
కానందున మంచిబట్రల పం కట్టుకొ నుటను కొంత శ్రాఘంచి5, ఇటు త. రాజ 
"శేఖరు యప. గారు రాజాస్తా నమునందు మలంగుచు వచు పటచేత లః భాధథమును 


హొంచకహపోయినను సభలో పదిమందిని నవ్వించుమార్షమును మ్య తము నేర్చు 
కొనిం; క కౌ(బటి యస్పటినుండియు6 దా మొకమాటను చెప్పుచు ముందుగా దామే 
నవ్వుచు వచి, 3 అది చూచిఅండణజును నప్ప్వషుచుండిరి రాజాగారవ్చుడ ప్పుడు ధరో 
సన్యాస సులసహితము చేయుచుందురు. లోకములో నెవ్వరెన్ని పాట్లుపడినను 
భోజనమునిమి త్తే కౌంబట్టి, ఆ విషయమున స్తు. దోషుసులేదనీ' వాదించు 
చుండిరి సిద్దాంతము మసస్సుననా టి యుండుట  చేతనేకాంటోలును రాజుగారు 
పతిడినముమే లేచినవమొదలుకొని పదిగడియలవణకు [పాతరో ఎజనముసకు వలయు 
యసంభారముల నిమి తమే పయత్నము ఆ స న్స భోజన మయినది మొదలు 
కొసి మధ్యాహ్నాము ఫలాహార టు. యని చింతించుచుందురు; 

లాహాోర మమునప్పటినుండియిు ర్యాతి త భోజనమునకు వ్యంజనములేవి కలవని 
యారాచించుచుందుచు. 


ఈ రాకపోకలచేత రాజేఖరు+డుగారికి రాజుగారివద్ద మిక్కిలి చనువు 
గలిగను. ఆ సంగతి నెణి౭గి (వాహ్మణులు రాజశేఖరుండుగారి యింటికి (౧ బోయి 
పలువిషయములు ముచ్చుటించుచు, వారిలో. గొందజు సిత నెవ్యరికిచ్చి వివాహము 
చేయ6(6దఐంచినా రని మాటవంబడి సడుగుచుందురు; ఇపుడు చేతితో డబ్బు 
లేనందున, ఎవరికిచ్చి వివాహము చేయుటకు తల పెట్టుకోలేదని యాయన బదులు 
చెప్పుచుండును . ౭క నాడు రాజశేఖరుండుగారు" భోజనముపవేసి కూరుచుండి 
యుండగా దొమ్మగంటి సుద్చారాయండను సిద్దాంతి వచ్చి జ్యో తిక్మాస్ర్రము 
నందలి తన యఖండ పాండి తమును దానిపలన6 చనకు(6 గలిగిన గౌరవమును: 
పొగడుకొని అంగధదేశమునందలి గౌెప్పువారందబజును జాతకములను తనకు, 
బంపి ఫలములను దెలిసికొనుచుందురిని ,చెస్పి దానికి నిదర్శనముగా( బెక్కు 
జాతక చక్రములను విజయనగరాడి దూర డేశములనుండి [పభువులు (వాసినట్లున్న 
జాబులను జూపి ఫలముజెప్పుట కయి ఆయసయొక్క జన్మనక్ష_తమునుకూడ 
తెమ్మని యడిగెను 


రాజ.___నా కి కిప్పుడు జో తిషశా స్త్రమునందలి నమ్మకము పోయినది; నావద్ద 
కొల్రగా ధనము పుచ్చుకొని (వ్రాసిన మావాండ జన్మప్యత్రికలతో ఫలము లేవియ 
నిజమయినవి కావు; మెము కాశలీయా[తకు బయలుదెరునపుడు మంచిముహూ_ర్రము 
పెట్టుకొని యిల్లు బయలుదేరినను (తోవలో గొప్నయాపదలు వచ్చినదఏ; అందు 


103 


చేత జ్‌ జో్యోతిషముమీ.ది నమ్మకము బడినది. బటియ మొన్న పెద్దాపురము 
నుండి యిక్కడికి వచ్చునపుడు ముహూర్తము న. బయలుడెరినాను 

సుబ్బ___నాది అందర్‌ క నేను చెపిిన్మపశ్న 
కాని పెటిన ముహూ ర్తముకాని యీవర కెస్నడును తప్పిపోలేదు; నేను జాతక 
ములో న (దాయుదునో యస్నెయక్షరములును జరిగితీరవలెను. 

రాజ మిరు చపుదుభలైయు నిజమైనను నాక్క_రలేదు. నాకు ముందు 
మేలు కలుగుసనెడిపక్షమున. వచ్చెదు ననుకొన్నది రాకపోయెనేని మిక్కిలి 
వ్యసనముగా నుంచును; నిజుబుగా వచ్చెనేని, ఆవటికే దాని నెదురు చూచియుం 
డుట జేసె వచ్చిపప్పు డధికసఎతోషము కలుగడు కీడుగలుగునం చెప్పడు పక్ష 
మున నిజముగా వచ్చినప్పుడు యఃఖపడుట యటుఎండంగా ఇప్పటినుండియు 
విచారవడవలనసి వచ్చును; ఒకవేళ రాకపోయెడు పక్షమున వ్యర్థముగా లేంపోని 
చింత పడవలసి వచ్చును; ఆ వట్టివిచారముచేతనే కీడు గలిగినను గలుగవచ్చును 
గాని, య. టచేత మెలుమా తము కిలుగనేరదు. 

డి 


పోసిండి; మీ కునూ రెకు పెం జియీడు వచ్చినట్టున్నది, ఇంకను వివాహ ప్రయ 
త్నము చేయక ee ప 

రాజ__ఆ విషయమెయ నేనును విచారించుచున్నాను అనుకూలమయిన 
సంబంధము కనంబడ లేదు; చేతితో సొయుక్రసహితము కనబడదు మీ ఎజణుక 
ఖైక్కడనె సను మంచిసంబంధము లేదుగదా ? 

నుబ్బ-_సం--బం--ధమా? ఉస్నదికాని, చారు గొప్పవారు. మీ సంబంధము 
చేసికొందులో లెదో, అది ముకు సమకూడినయెడల దుకు సర్వవిధముల ననుకూల 
ముగా నుండును. 

రాజ-__వారిదేయూరు? మన 'మెమ్మిపయత ఇముచేసిన ఆ సంబంధము 
అభ్యమగును 2 

సుబ్బ__వారెది పద్దాపురము వారి యింటిపేరు మంచిరాజువారు; వారికి 
సంవత్సర ముసకు శెరకువేతయూపాటుతు పచ్చు + మాన్మములున్నవి; ఇవిగాక వారియొద్ద 
రొక్కు.ముగూడ వినారముగా నున్నదని వాడుక, “విన్నవాండు పధమనరు(డు; 4 
స్ఫుర(దూపి; అతనకి క్క_ యన్నగారున్నారుగాని, ఆయనకు సంతానము లేదు. 
ముందు సమ _సయునకును రి చిన్నివా(డే క ర్రయగును. పెండ్రికొమారుని ఎరు 
పద్మ రాజుగారు. ఆ సంబంధము మన శోభనా రాజుగారు (వయత్నము చేసిన 


1. ఆ కాలంలో ఇది గొవ్న్బ యోగ్యత. బాల్య వివాహాలు కాకు, బాలింత మరణాలు 
అధికం కాబస్లు పురుమలు రెండో వివాహం సర్వ సామాన్యంగా చేసుకొనే వారనుకోవాలి. 


104 


ఏత్షమంన ఎ యదృ్చషబలవమువలస రావలెనుగాని మబీయొక విధముగా మికు 
వూ 


రాజ ౨లాగయిన పక్షమున. ఈ సంగతి ముందుగా మురొకసావె రాజు 


వారును వెళ్ళి చెరిరి అప్పుడు కొంతిసేెస్త పలువిభముల (వపసంగములు జరిగిన 
మెదట రాజశేఖరుండుగారి కొమా_ర్తె సంగతి సిద్దాంతి మెల్లంగాం దెచ్చెను 
సుట్బ__రాజశేఖరుండుగారకి పెండ్రి కావలసిన క"మార్రెయిన్న సంగతి 
"దెవరవా రెటు6గుదురా ? 
శోభ___ఎలుంగుదుము; ఈ మధ్య విన్నాము. ఆ చిన్నదానికి బెండ్రయీడు 
ఎచ్చినదా ? 


1. ఆనాటి ఆగవర్హ్షాల వారిలో బాలికా వివాహాలను 7బార్మె ఎటువంటి ఆభ్ర్మి వాయా 
లుండేవో నామినేని ముడ్డు నరణ౦ంహనాయని వారి హిత సూవన ఇట్లా తెలుపుతున్నది 

“వివాహముకాకమును పే చిన్నది రజస్వల అయిన పక్షమందు త ల్లినండులు తోడ 
బుట్టిసవాయు ఆ చిన్ని దానితో నదీగర్భ మందు (బువే?ంచఎలనినదని ఒక పురుషుడు నిర్ణ 
యించినాగు. 4 

పిల్లలు రజస్వలలు కాకమునుపే వారికి వివాహాలు చెయ్య పలనినదనిన్ని వివాహము 
కాకమునుపే కన్యలు రజస్వలలై న పక్షమందు త్లిదండులున్ను తోడబుట్టినవామన్ను ఆ కన్య 
లతో నది పవేశ షఒ కావ _ంసిదునిన్ని సర్ణ్టయములు౦డిడమువ ట్ల ఆటువంటి కుటుంబ ములవారికి 
అనివార్య లె న ఆప తులు కలుగుతున్నవి ” పుట 220 _ వివాహ ప్రమేయము. ఈ "పాత 
సూచని* 1862 సం॥ (పకటితం. | 

“బావ్మణ కన్యలకు ఎనిమిది మొదలుకొని వది నంవత్సరముల మట్టుకు మాాతమే 
వివాహయోగ్య కాలమెనబు దశె కోనాళ్వ వైత్విత్యాది వవనమళదు అిఖించబడియున్నదనిన్ని” 

. a యు ఖై 

సామినేని వారు అభ్నివాయపడ్డామ (పుట 183). 

ఆనాటి పడ్యితులను "బార్చి పరేశ లింగం వంతులుగారు కూడా స్వీయదరి తలో ఇట్లా 
(పస కంచేశారు. “రజస్వలయినె తరువాతనే బాలికల: వివాహములు చేయుట నిజమయిన 
సంస్కాారమును పరులకు మార పదర్శకమునగును. అప్పుడది చిన్న సంస్కారము గాక పెద 

(అ ఎ (we 

సంసాా_రమే యగును, 


105 


శొభ.___ఎక్కుడనై న సంబంధము విచారించినారా ? 

సుబ్బ-_- పెద్దాపురములో మంచిరాజు పద్మరాజుగారున్నారు. తమరు (పయ 
త్నము చేసెడిపక్షమున, ఆ సంబంధ మనుకూల పడవచ్చును. 

శోభ___అవును; అది దివ్యమయిన సంబంధమే కాని, వా రీచిన్న దారిని 
చేసికొనుట కంగికరింతురా ? 

రాజ. తమ రేe లాగునై నను ప్రయత్నవ చేసి మూకీ మేలు చేయకతప్పదు. 
తమరు సెలవిచిిన తరువాత చారు మజియిక ఏవిధముగా. దల (చుకోరు. 

శోభ__ఈపూట పద్మరాజుగారిక్కుడ కే వచ్చినారు మీ యెదుటనే వారితో 
చ ప్పైదము. కీ 1 స్వామిగా: మనవబొవగారితో మంచిరాజు పద్మురాజుగారు మాటాడు 
చున్నటున్నారు. వెళ్ళుటో నప్వుడొకసారి యవశ్యముగా దర్శనమిచ్చి మతి వెళ్ళు 
మన్నానని మనవి చేసిరా. 

అంపతావా౭ండు వెళ్ళిన కొంత "సేపటికి ముస్పదియేండ్ల యీదుగల నల్లని పెద్ద 
మనుష్య దు చలువచేసిని తెల్లబట్టబు కట్టుకొని పది వేళ్ళను ఉంగరములు, చేతులను 
మురుగులును, మొలను బంగొరపు మొల(తాడును పెట్టుకొని సచ్చాను స్ట్‌ కోభనా(డి 
రాజుగారు దయచేయు(డని మర్యాదచేసి యాయనను “తమ దాప్పనం గూర్పుండ 
బెట్టుకొ"నిరి. 


పద్మ-_-తమ  సెలవయినదని సామిగాడు వ ర్రమాన నము చెప్రిసందునం 
వెళ్ళుచున్నవాడను మరలి వచ్చివాను నాతో నేవయిన. సెల వియ్యవల సింది 
యున్నదా ? 

శోభ____వీరు కొంతకాలమునుండి మా (గ్రామములో నివసించి యున్నారు. 
మిక్కిలి దొడ్డవారు పఏీరిపేకు రాజశేఖరుండుగారు మిరు సంఐంధముకొరకు విచా 
రించుచున్నారని తెలిసింది. వీరి క్‌ కొమా ర్తెయున్నది చేసుకోరాడా? పిల్లి మిక్కిలి 
లక్షణవతి; వీరిది మొదటినుండియు మంచి సం(నదాయసిద్ధమెన వంక 


పద్య__సలువురు పి ల్లనిచ్చెదమని తిరుగుచున్నారు. = వివా wee 
చేసికోవలెనని యిచ్చ లేకపోయినది; ఆలాగే కానియెడల, నాకు చిన్నతనము 

వివాహమయి యీపాటికి సంతానయోగము కూడ కలుగదా ? మేవంటివా mee 
మెడలు విబుచుబచేత విధిలేక యొప్పుకో వలసి వచ్చినది. అయినను తనమరీలాగున 
'సెలవిచ్చినారని మా నాన్నగారితో మన చేసి యే మాటయు రేపు విశద పతిచెడను. 


నా పుశతికకు రజస్వలమయిన తరువాతనే వివాహము చేయుచున్నానని చెప్పి చేయు 

వానిని సహించి యూరుకుండికి కులమువారు కులమునుండి వెలి వేయుదును.“ (పుట. 101) అని. 

శ్రీ పునర్విబాహ సంస్కార (పయాసదళ అనే (సకర ణప్పపారంభవాక్యాలుగా (వాశారు. 
స్వీ. చం (ప్ర భాః_ (1982) 


1065 


శోభ___ఈసారి నామాట వినకపోయినమయెడల, మి స్నేహమునకును మా 
స్నేహమునకును ఇదే యవసానమ9 మీ నాన్నగారితో నేను మనవి చేయు నా్వాననసి 
ముఖ్యముగా చెప్పవలెను. 

పద్మ----చి త్రము, ఆయన మి యాజ్ఞ మమీజి నడువరు సెలవు పుచ్చు 
కొ నెదను 

పద్మరాజు వెళ్ళిపోయిన తరువాత సఃబంధమును గురించి గట్టి ప్రయత్నం 
చేయవలయుగవ9ి రాజశేఖరుండుగారు న్స్‌ శోభనా (దెరాజు గాన చిహందిధ= ora 
ార్థించిరి. ఆతండును తన యావచ్చకి కిని ఏనియోగించి యూ సంబంధమును 
సమకూ ర్చెదనని వాగ్దానము చేయుటయేగాక, ఆ సంబంధము దొరికివయెడన 
రాజశేఖరుండుగారికి మూనువటికంటెను విశేషగౌరవమును (టసిద్దియు గలుగంగలదని 
దృుఢము గాం జెప్పెను అంతట _పొద్దుకుంకినందున తటి భోజనము 
నిమిత్తము లేర. తక్కివవా రందరును పేలవు పుచ్చుకొని యెవరియిండ్ల కు వారు 
పోయిరి; 


మబునాండు నాలుగు గడియల టూదెకి్మిన తరువాత రాజశేఖరుయగారు 
వెళ్ళినతోడ నే, ఫభొభనాద్రిరాజుగారు చియిని పు నవ్వుచు లోపలినుండి వచ్చి 
“నిన్న మనషు పంపిన వ రవమానమున రాతియె (పత్యుత్త తరము వచ్చినది ముంజ” 
చ)్వనడి? సుని వచ్చినది?” అని రాజశేఖరుండుగా- 

aod నడిగిరి “నేనంత ఖండితపటఒగా వ రమానము పంపిన తరువాత 
వారు మబియొక లాగున జి పై్రదరా? చేసికొ నియెద ఇ మని జాబు (వాసి సంపినారు” 
అని యొక తాటాకుచుట్టను చేతికిచ్చెను దానిని చదువుకొని రాజశేఖరుండుగారు. 
పరవమానందభరితు కయురీ అప్పుడే రాజుగారు సుబ్బారాయండు సిదాంతిని పిలిపించి 
వివాహమునకు ముహాూ రమ పెటు(ండని నియమించిరి. ఆతడు పంచాంగమును 
జూచి యాతో చి వైశా ఖబహంళే స_పమి గురువారము ర్మాతి 24 ఘటికల 
1ఏ విఘటికల స పునర్వసు నక్షత మేఘలగ్నమందు ఇ ముహూర్తము నుంచెను. 
వెంటనే పెండ్రిపనులు చేయుట కారంభింపవలసినదని అప మీకు క. కిబ్బం 
డిగా నున్నయెడల (ప్రసుత మె నూరురూ పాయలను ప్రయా మె చేతిలో 
బారం నెమ్మదిగా గాం ఎవచ్చునని శోభనా(దిరాజాగారు కా రూపాయ. 
లను రాజశేఖరుండుగారి చేతిలోంబెటి “సామిగా?' అని జ బిలిచి “నీ ష్‌ 
వారము దినరులతును పంతులుగారితో కూడ నుండి వా రేపని చెప్పినను చేయు 


చుండుము *' అని చెప్పి యొప్పుగించెను.. స సర వానిని తీసికొని. 
యంటి5 (6 బోయిరి. 


ఆ దినము మొదలుకొని (ప్రతిదినముసు రాజశేఖరుండుగారు పెద్దాపురమునకు 
వెబ్ళుచు కందులు మొదలుగా గల వానినెల కొనితెచ్చి ఆదివారపు సంతలో 
9 


107 


సారగాయలను దెపించిరి. ఈ విధముగా మ. నాగించుచు పంచమి 
వాడు సితెను పెండ్రకూంతురుంగా జేసిరి. ఇంక రేవ పురా(తి పె డయ స్‌గా షష్టినాండు 
త య కట్టుకొని a మనసును పెటుకొని ముక కూలివాడు చీకటిలో 
totes నని మయుక రాటాకుచుటను 
త చేతి కిచ్చెను. ఇంతరో మె చోపంనుండి నచ్చి పత చేతిలోని 
యు_తరమయును పుచ్చుకొని రాజశేఖరుండుగారు. పెద్దాపురము వెళ్ళ రాలేదనియు 
a సమయమెగదె గనుక వచ్చిందాంక వ "నిలుచుండ వలసిన దనియు 
జెపి) లోపలికి బోయెను. రాజశేఖరుంయగారు. చేగిర 
తొందర గడు మంఊటిను జూద మాణిక్యాంబ దారికి తవ్వెడు బియ్యముసు. డబ్బును 
పృృదు్నారే మో స నస 
ఏ కొల్లు దిగబెట్టి బి పోయినాయడని 
యొక చేశికబిను చెచ్చి వాయు మరల వచ్చి న. డియ్యవచ్చునని పడక 


wha రాంకపోగా కూరలివొ6త్తు 


. 


చం 
కొంత సేపటికి రాజశేఖరుండుగారు వచ్చి, భార్య రాజదమహేం్యద్రవరషునుండి 
యు తను వచ్చినదని చెప్పి చేతి కియ్య (గానే దీపము 'వెలుకురునకు. బోయి 
సగము చదివి చేచులు వడ(కయా జాజును (కింద పడవయిచి కస్నూూల లనీరు పెటుకొన 
నారంభించివ. జాజులో నేమి విషయ అుస్నదో విగవలెన9ం చేరువను స్‌లువ. 
బడియున్న వ. ౦బ మగనిచేషలు చూచి తొండరపడి యేమియు తోంచక 


ఖేవవడి యెను. న్‌ గద్దవస్వరముతో మన రామమూ రి విళూచి జాడ్యముచేత 
ఇమ) 
i ముధా స్రహ్నాపఎ కాల నో నాండని చెప్పను. అంత వారిద్దరును గౌంత "సేపు 
చారుంను బొ పొందివ్‌. 


ఆ మయినా6డు _ప్రాతఃకాలయున నే రాజశేఖరుండుగారు బయలుదేజి శోభనా (ది 
రాజుగారి యింటికింటోయి తన పినతం(డి కొచూరుండయిన రామమూ ర్తిగారి 
మరణమంవలన సంభవించిన దురవ సను జెప్పి ముహూర్త మశుభదినపులలో వచ్చుట 
చేత వివా దాకౌర [నకు సంభవించిన యాలన్యవంఎనెకును నషమునకును కొంత 
చింత పడి పెండ్లి కుమారుని వారు తరలి రాకుండ వెంటనే వ ర్తమానము చేయుడని 
కోరిరి. రోభనా(దిరాజుగారును ఆయనను గొంచెమూరార్చి తక్షణమే పెద్దాపురము 
నకు మనుష నిది పంపిది; పిమ్మట రాజశేఖరుండుగారింటికి. చోయిరి. 

తరువాత వచ్చిన యాదివారమునా(డు రాజశేఖరుయడయగారు భోజనము చేసి 
కరావల రావళ్ళను కూలివాం్యడ చేత మోపించుకొని వానిని విక్రయించి సయుటకయి 
పెద్దాపుం ౫ సంతకు. బోయి యొక యంగడివానికి బేరమిచ్చి సిలువ6బడీరి. 
ఆ సమయమున నొక గృుహస్టు తలగుడ్డ చుట్టుకొని నిలువుటంగి తొడుగుకొని చేర 
చచ్చి * "అన్నయ్యా ! యో ముతతనో బక్క_డది?” అనీ యడి గను రాజశేఖరు(డుగా 


108 


రాయతడ మొగడువంక(ంజూవి అిచ్చుపడి 
ఆ పెదమనుమాయడు “గంధషచుక. పెటినారు. దునకు మెల యె 
ఖా ళా 


వచిాసెచితో అని య౧గెను. 


అ 
మొన్న గురువారయునా (డు సితకు వివాహము నిశ్చయించు కొని పెండ్రి పనులన్నియుల 
డస్సి విదముగా నుండగా బుధవారమునాండు రాతి యెవ్వంచో పర్మ్కార్తు వక్త 
నెను లేన్‌ సమయమునవచ్చి నీవు పోయినటు టౌసియున్నె జాబు నొకదానిని 
మీ వదినా చెతికిచ్చి పోయినా.డు. 


రాము ఎవ్వుడో పెండ్రి కావంచమునకు విఘ్నము కలిగించవలెనని 


యూద సం్మతిమును చేసియుండెను. 
రాజ గిట్రనివాం డెవండో పన్నుగడ  పన్నినాంయ ఇంటికివచ్చి. 
నీ వడినెగారని సీతను చూచివత్తువుకాని ౦ రా 

రామ... నా కిప్పుడే. రాజుగారితో మాటాడి మరల నిమిషములమీ(డ 
రాజమహేం(ద ల వెళ్ళవలసిన రాజకార్యమున్నది నెలడిచముల తో మరలవచ్చి 
మిమ్మందరను జూది రెండ దినవములుండి పోమెదను 

అని చెప్పి రామమూర్తిగారు తన పనిమీద రాజసభకు వెళ్ళిపోయిరి. 
జశేఖరుండుగారును తిన్నంగా భీమవరమునకు వచ్చి భార్యతో రామమూ రిగారి. 
రను జెప్పి వివాహకా రామునకు భంగము కలిగించిగ దుర్మార్గుని బహు విధముల 
డఊాషింప౭జ్‌ జొచ్చిరి ag కూరివా౭డు దిగ ంబెటిపోయిన కర్టను తీసుకొని వచ్చి 
ఎంత స జూ పెను. దాని నాత. డాసెజాొ లువటి, చేత బబ్దుకొని చూచి, నాకు 
రామరాజు చూపి కృత్తిక ఆ యిడియేయని బార్యతో జెప్పెను. వారిరువురును 
ఆతోచించుకొని శ స్‌యు త్తరము ను తెచ్చినవాండు రానురాజేకాని మడి 
యొకండు కౌండని దృఢ పజుచుకొనిరి. 

రాజ.__-రామరాజు మనవలన నుపకారమును పొందిసవాండే? యిపేల 
చేసెనో? క్ష 
ఓ “= మాణి__నాటిరా్యాతి మన యందరిపాణములను గాపాడి మనకెంతో 
(ప్రత్యుపకారమును చూపినా(డు. ఆతండీ యపకారము తల(చుకొనుటకు నాకే 
మియు కారణము నూహించుటకు తో(చకున్నది. 

రాజ-___.మనశ(తువులవద్ద ధనము పుచ్చుకొని యీ దుర్మార్షమున కొడికట్రి 
యుండవచ్చును. సాము _పాణమువంటి మికతులనయినను పగవా "ినిగాణజేయుమే 
గడా ? 

మాణీ.__ నేటికాలమునకు ధనాశ యాతని కీ దుర్చుద్దిని పుట్టించెను గాంటో 
లును. అదిగో రామరాజు వచ్చుచున్నాడు. ఆతని నడిగిన సమ స్తమును తేట 
పడును. 


ఇ 
రు 


109: 


రాజ__ఏమభయ్యా + రామరాజుగారూ: మావలన మహతోపకారమయును 
పౌెందియు మా కొర్యవిఘాతము చేయుట మీకు a 

రామ.____మీకు నే నేమి కార్య విభూతము చేసినాసు 7 

రాజ_రామమూ శ్రి పోయినబ్లు జాము సృషించి నే నింట లేనస్వుడు 
“మూవార్మడ కిచ్చిపోలేదా? 

రామ__నేను మీయింటి మొగమయినను చూడలేదు ఇటువంటి చేనిదోష 

యుల నామీ6చ నారోపించిన, మీకును నాకును తిన్నగా జరుగదు నుండీ 

రాజ._మీరు" మాయింటి మొగమే యెజుగనియెకల, మీచేతి క్రి యిది 
యిక్కడ కేలాగు వచ్చినది? 

రామ.-అయిదారు దినములనుండి నా చేతికజ్డను గానక దాని నిమి తమి 
సతెల(పయత్నములును జేయుచున్నాను. సరిసరి; కిలిసినది మీ రాక యెతు కొని 
చారని తప్పించుకొనుటకయి యెకుకు నామీందను _దోషారోనణము "చేయు 
-చునా్నషారా ? మీరమో యింతవరకును యోగ్యు లనుక"నుచున్నాను. 

రాజ_నాౌ వద్ద నేమి యయోగ్యతను కని పెట్టినా వు? ఇంకముందు నీవెప్తు 
డును మాయిల్లు తొక్కా చూ డ్‌ వద్దు 

us స్‌ు స్‌ వనంటోకు. నీ యింటిజోలి యెవరికిం గావలెను? 


అని చివాలున లేచి రామరాజు వెళ్ళిపోయెను అతని వెనుకనే బయలుదేరి 
రాజశేఖరుండుగారు శోభన్నాదిరాజుగారి యింటికి. దోయి, జరిగి యావద్వ్భత్సాంత 
మును వినిపించి, మరల ముహూర్తము పెట్లుటకయి సిద్రాఎతిన పిలిపించవలెనని 
"చెప్పిరి. 

కోభ_... మీలోపల ముహూ రము పెట్రిననాంటి రా(తియె సిడాంతికి జ్వరము 
తగిలి, వ్యాధి (ప్రబలమయి SS మధ్యా 
హ్నృమున ఆయనను భూశయనము చేసినారు అప్పుడాయన బంధువు అలక 
చదువుకొన్న బాహ్మణుస కిటువంటిచావు యోగ్య మయినదికాదని యాతుర సన్యాస 
మిప్పించినారు ఆర్మాతి నుండియు రోగము తంగ యిప్పుడు కి”ంతవ్యాధి కుదింయే 
యున్నాండట. మీరిప్పుడే పోయి యూమాసముళో వివాహా ముహూర్త మెప్పు 
డున్నదో విచారించి రండి. 

రాజ._.--చి తము సెలవు పుచ్చుకొ నెదను 

అని లేచి తెన్నగా సుబ్బారాయుడు సిద్దాంతిగారి యింటికింబోయి చావడిరో 
పీటలమిందగోడకు6 జేరగిలబడికూరుచుండి యున్న యాయనకు నమస్కరించి, 
దేహము స్వస్తముగా నున్నదాయని రాజశేఖరుండుగారు కుశల (పథ్నము చేసిరి. 

సుబ్బ....కొంతవజకు నెమ్మదిగా నున్నది. నారొగము (పబలముగానుండి 
ey తెలివితపి) యున్న్నయస్పుడు, నాసొత్తు నపహారింపవ లెనని నాజ్ఞాతులంద 


£10 


ఎను జేరి నాకు సన్యాస మన 9 నారెండవ పెండి భార్య కాపురయునకు 
వచ్చి యాణునెల లయినది. దానితో ప టుమని అ ంవత్ప్సర మైన సె సౌఖ్య మను 
సహిత 


భవి" పలేదు. నా దేహము బలపడ(6గా గానే యిటస ముండ నీయక ౩ నన్ను తశీమి 


కయుదురు. 

రాజ_జరిగిపోయినదానికి విచారించిన ఫలమేమి ? మీరిక సంసార 
సుఖములను మబఏ, మీరున్న యాశమమునకు ముఖ్యముగా గావలసిన (ప్రణ 
వమును జపించుకొనుచు ము క్రిదార్లయును జూచుకొండి. 

సుబ్బ--- నేనిప్పుడు సర్వాసంగములను వ విడిచియున్నాను. నేను మకు. జేసిన 


సుబ్బ---చేసిన పాపము చెప్పినంబోవునని పెద్దలు చెప్పుదురు. మిరు 
మొన్న సీతనిచ్చి వివాహము చేననతండు ధనవంతుడు కొండు. ఆతడు. శోభ 
నా(డిరాజుగారికి ముండలఅను కార్మ్బువాడయ అందు ధరించిన వస్త్రములు మురు 
గులు, మొదలయినవి రాజుగారివే రాజుగారీతం(తమును పన్ని నన్ను మీదగ్గరకు 
బంపిన నేను వచ్చి మం చేసినాను. ఇంతకును దెవసంకల్ప “మట్లు 
న్నది కౌంబట్టి కార రాము జరిగి పోయినవి. మరన్న్లు జరిగి పోయినదానికి విచారం 
చిన ఫలములేదు. 

రాజ___.శో భనా(దిరా జంక టి దుర్మార్గుడా? ఆతని సంగతి నేను మొదట 
దర్శనమునకు వెళ్ళినప్పుడే తెలిసినది. ఈ కపటము తెలియక రూపాయలు చేతిలో 
బెట్టినప్పుడు నామి(చి యను (గహముచేత నే యిచ్చుచున్నా6 డనుకొన్నాను రామ 
రాజు ధర్మమా యని వివాహ కాకపో బట్టి సరిపోయినది కాని, లేకపోయిన 
యెడల నిష్కారణముగా పిల్లదాని గొంతుక కోసినవార మగుదుమే. 

సుబ్బ. వివాహము “కాలేదని మేలువార విన్నాను. నిశ్చయమైన కార్య 
మెట్లు తప్పిపోయినది. 

రాజ.____మాజ్జ్ఞాతి యొక యు కొాలమయుచేసినట్లు మయిల వ చర్రమానము వచ్చి 
నందున మిరు పెట్టిన “లగ్నమున శుభకార్యము కాలేడు. మరల “కొత్త త ముహూర్త 
యును పెట్టించుకొని రమ్మనియె యాదుర్మార్లు(డి ప్పుడు నన్ను యు వద్దకు 
అంపినా (డు. 

సుబ్బ.___ఆపాపకర్మ్కునిమాంట యింక నాతో. జెస్పకు(డు. ఆ పాపాతు్యుని 
_(పెరణమువలన మియింట ముహూ త్తు పెట్టిననా6డే నాకు రోగమారంభ మైనది. 
కాబట్టి మీయెడల చేసిన మోసము సీకో శిక్షగా ఫభగవంతుండు నాకీ యాపదను చ్చి 
పెట్టినా డనుకొని వివాహము కాకమునుపు రోగము కుదిరెనా మీతో నిజము చెప్పి 
చేసీ పాపపరిహారము పొందవలెనని కోటి వేలుులకు (మొక్కు_కొన్నాను ఆలాగు 


Ill 


నను కుదిరినది కాడు. అటుతరువాత “వారిజాక్షులందు 
వి త్తమానభంగమందుం జకితగోకులా(గజన్మ రక్షణ 
పౌంద దధిప॥”ొ 1 అను శుుకనీతిని దలయకొని వివాహ 
తిని గదాయని కొంత మనస్పమాధానంము చెసికొనా 
రును మీకో బద్మరాజు విషయమై _ప్రసావంచినవారు కారు, 

రాజ ఇపడేపోయి టూ సంగతి ళోభన్నాద్రిరాజు నంగి యనవలసిన 
నాలుగుమాటలును మొగముమేందనే యని వేసి వచ్చెదను 

అని వెంటనే పోయి ళోభన్నాడిరాజు వీథి గుమ్మములో నిలుచుండియుం 
డగా జూచి “మరేమో గొప్పవారనుకొని మీమాటను నమ్మి మోసపోయినాను మీతో 
నింతక్టా లము సే హముచేసినందుకు, నౌ కమా రను నిర్భాగ్యునకిచ్చి వివాహము 
చేయించు కొజకా (పయత్నము చేసినారు ఇ” అని నిర్భయముగా౬ బలికి రాజశేఖ 
రుండుగారు వెనుకకు మరలిరి శొభనా దిరాజు మరల. బిలిచి “దూవద్దః బుచ్చు 
కొన్న రూపాయలనిచ్చి మజిపొము్క” అని నిలువం బెకైను. మరిచ్చిన రూపా 
యలును నాయొద్దనున్న రూపాయలుసు కూడం గలిపి వానితో వివాహమునకు 
వలయు వనువుల నెల కొన్నాను. ఇప్పుడు నా యొద రొక్కము 

వాల a2] ళు 


Cl, 
ద 
eb 
ర్జు 
య 


1. ఆచ౦ట లకీ సపితీగార రాజమ హేంర్యదవరంలో వీరెశలింగంగారి దెగ్గర దా 
వీరేశలింగం క్షాసుళ్లో పారాఎఐు చెప్పేటప్పుడు ఈ పద్యాన్ని విమర్శిసూ ఉద్వేగంగా మాట్లాడే 
క దా య ఖ వావ 


వాడేవారని రాశారు, “వీరేశలింగయు పంతులుగారు మాతు తెలుగు పండితులు. క్లాస్‌లో ల 
ములు చెంఎవనా రెండు మూడు పద్యములు చదివి, ఏదో సోషక్‌ రిపారమ్‌  వషయమును 
గహార్భి ఉపన్న్వాసము (పారంభించగా గంటంతా దానిమీద లెక్చర్‌ తోగ గడిదిపోయేది. 
“వారిజాకులము, వై వాహికములందు.... * ఆనే పద్యమును చదవి హింనూ దేశమునందు 
సక్య(వవ ర్శనము, హిందువుల ఆవారము ౨ _ వీనెం గూర్చి హేళన చేదా క్లాసులో పెడ్డ 


ఉపన్యాసములు ఇచ్చేవారు. పుట 89 - 19738. 

వల్లూరి సూర్యనారాయణరావుగారు కూడా స్వీయచరితలో ఇనా (నస్తావించార 
సంతులుగారిని గూర్చి 

“ఆ 1878 సం॥లో నేను రాజమహేర్మ్నదవరము గవర్నమెంటు కాలేజీలో, నాల్ల వ 
ఫారములో చేరినవ్నటినుండియు కందుకూరి వీరేశలింగం సంతులుగారు మా రోహాధ్యాయు 
లుగా నుండి ఒక్కా తెలుగే గాక మరికొన్ని (గంధ యిలలో కూడ పారఘులను చెప్పు 
లలి 

ఈయన యలవాటును బట్టియు, మేము పాఠములను సరిగా వల్నిం చకపోబట్టియు, 

పులో యేవియో లోకాధి రామాయణములలో దింసేవారము. మా కేమల మనస్సులకు 
టునట్లు మాకు ఉగ్గుపాలతో సంఘ సంస్కరణలను గురించియు సాంఘిక మూఢ విశ్వాన 
ములను గురించియు చ్విత విచితముగ యీయన ఉపదేశించుచుండిరి. పూర్వపు రాతి 
బొమ్మల నన్నిటిని (బద్దలు కొటు కే యాయన పరమావధి. ఆంధ్ర కవుల అతిశయోక్తులు, 
అలంకారము బు యీయన తలకెక్కవు. వాని నెల్లపుడు యీసడించేవారు” 
పుట 165 _ (1886) 


112 


చెలిసినవి మొదలుకొని పె3మిటికీ 


ఈ సంగతి జరిగిన మూడవనాడు స రో దయమయిన తరు వాడ సత 
ఖు ళ్‌ 


పేధిగుమక్టములో నిలచుండగా నెవ్వరో యిద్దరు మనుష్యులు వచ్చి “మి యన్న 
గారు విఠాస్తరమునుండి వచ్చి యానలి వీధిని కిరణయుగారి యింటిలో. గూరుచుడి 
ఏస్నుక్య్కడకు దీసికొని రమ్మన్నాడు.” అని చెప్పు సితను దీసికొదిడోయి యూది 
బయటనుండి యెత్తుకొని పాజబిపోయిరి. ఈ దుఃఖవా ర మాణిక్యాంబక దెలిసి 
తోడనే యామె భూమిమింద పడి మూర్చపోయి. కొంతసేపటికి ఎంసి పెనిమిటి 
యొక్క వియాగముసెకు( ఒం తికాశోకము తోడుపడ నెవంరెన్ని వి 

ఇను మానక కన్నీరు కాలువగట్స వి౭లంపించుచుండెను . 


ళ్‌ 
|, 
[గె 
na 
(౫ 
pe 
& 


వదునొకండవ (వపదరణముు 


సుుబహ్మ్యణ్యము విరాపురను అవేకించుట--ఒక మి|తుందు కనణజడి యింటికి 
గానసవోయి యాడరిందుట_-వీలా రా డరాజాచర్య _ రాజుగారి ధనము ఫోవుట 
అంజన ము వే మయముట ఎ ఈ కోయిన ధనము నీలాావైరాజు దొడ్డిలో మడ కెంత 


mp మ్యూతో( /ంహాడ దచెచతుట 


న్‌ ల్ల ఈల్‌ ము జ న. 
తలిదం[డు అను అుడ్కొాని బయలుదేరదిననా (6డు సుుబహ్మాణ్యము తోదదప్పి 


యెచ్చటికోపోయి చద  కసలసంజవేళ పిరాపురము చేరెను అప్పుడు కొందణు 
దుష్టాత్యులొకచొట గూరుచుండి యాతని వాలకయమును జూచి తమలో. దాడూలో 
చించుకొని “యీాత (డు పల్లెటూరి వాయయుగాం గన ంబడుచున్నాడు ఈతని బెదదించి 
మనమే మయిన పుచ్చుకొందము” అని నిశ్చయము చేసికొనిరి వెంటనే యా 
గుంపుతోనుండి రాజభటు6డొెక ౭ పైకివచ్చి ముందుకునడిని ను బహ్మాణ సై నా. 
మార్షమున కడ్డముగా నిలిచి గంభీరధ్వనితో “ఆ వచ్చెడువా రెవరు?'అని అదిగెను 

సుబ_నేను బాహ్మణు(డను; భీమవరమునుండి వచ్చుచున్నాను 

భటు _ఇ.త చీకటి పడిన తరువాత వచ్చుటకు కారణమేమి ? 

సుబ తిన్న (గా బయలుదేరినది చుదలుకొని నడచివచిన యెడల 
(పొద్దుండగానే యూరు చేరియు౨దునుగాని, దారితప్పి పెడదారినిప 
నింత యాలస్యమయినది. 

భటు _ ఈ (౮ మములో నీకు బంధువుకెనద న్నారు 2? 

సుబ___వఎవ్యరును బంధువులు లెరు. రాజుగారి నా 
దించుకోవలె నని వచ్చినాను. 

భటు._నీ భుజము మింది మూట యొవరిది ? 

స్కుబ-___నాదే. మజియొకరిమూట నాయొద్దకెందుకు వచ్చును * 

భటు___నీది కాదు. నీవనుమానపు మను షమ్యుండవుగా గ నలటచమన్నా పు, 
నిన్ను నే నిప్పుడు వదిలిపెట్టను, తిన్నగా ఠాణాకు సదువు 

ను[బనేను దొంగను కాను. చిన్నప్పటినుండియయు నింత (పతిష్టతో 
(బతిక్‌నవాండను, నన్ను విడిచి పటు. 

భటు_చీ (కటి పడ్డతరువాత (గాముబనకు వచ్చినవారిని వించి పంటగూడ 
దని మా రాజుగారియాజ్ఞ పిడిచిపె ఇదు పక్షమున నా కేమిచ్చెదవు, = 


గ్‌ 
ర్‌ 
{9 
ళు 
ప్‌ 
( 


గే 
% 


కేసే టీ 


నుబ__వాలు గజణాలిచ్చెదను నన్ను ద ఉిచి పెట్టు 

రద వాలుగురూ పాయలకు తక్కువ వల్ల పడ మ నీవు చూడంచోయిన 
చొంగ వుగాల గనంబడుచున్నావు మూట నక్క-డ పెట్టు; పెటకపోయిన నిన్నెమి 
చేసెదనో చూడు. 


ఆవరకు  బాహ్యూభూమికి వెళ్ళి తిరిగవచ్చుచున్న  యొకపురుషు 
డింతలో నామార్లముననే యింటికి దోవుచు. ఆ సందడిఏఏ యచట నిలుచుండి 


శ్‌ డయా మనుమ్యని నట్లు తొందర పె పెటుచు 2న్నారు?'* యని అడిగెను. 

సుబ చూచినారా. యా మనుమ్ము (డు నాలుగు రూజాయలిచ్చినం గాని 
నిన్ను పోనియ్యానని నిర్బంధ పెటుచున్నాండ 

పురు.._సు_బ్రహ్మణ్యమా ? నీదా | కంఠ స్వరయునుబట్టి యానవాలు పట్టి 

నాను ఇక్కద కొక్క_(డవును రాతి వళ నెందుకు వచ్చినా వు? ఇంటికడను ౦కి 

చెప్పకుండ పాతిపోయి రాలేదు గదా ? ఇంటికి రా పోదము ? 

సుబ_...ఉమాపతిగారా ? మీరిక్కడ నున వ్నారేమి? మీరింకొక నిమిష 
రాకపోయినయెడళ౯,. వాయ బెదిరించి నా యొద్ద నేమెన గా జేయును జుండీ. 

ఉమా ఏడీ; నిన్ను తొందఅ పటిచిసహ 'డెన్వండు 2 

సుుుబ__మనయి మాటలాడుచువదుట చూద మెల్ల మెల్ల గా జాజి దూరము 
నుండి పారిపో వుచున్నాండు. 

ఉమా.___పోనీ, వానీ సంగతి రేస విచారించి కనుగొందము, 

అని మాటలాడుకొనుచు బారిద్దజును గలిసి యింటివంక నడచిరి ఇల్లు చేరు 
చోవల సుుబహ్మణ్యము తనతం(ఢ్రి కసి కుటుంబమమునకును నాంటివజకు సంభవించిన 
విపత్తులును (ప్రస్తుతపు స్టితియు తానక్కడకి వచ్చిన కారణయు చెప్పెను అవి వినీ 
యుమాపతిగారు ఈ మిక్కిలి వ్యసనపడి తాను చిన్నత నయులో రాజశేఖరు(డుగారివడ్డం 
జమ వుకౌన్నప్పుడునస్నె యెశ్వరషమంతయు బోయి యింతలో నింత వీదతనము 
సంభవించినందున కొశ్చర్యపడి తనకు విద్యాదానము చేసిన గురువు విషయమై శ కల్‌ 
వంచన లేక (పసయత్నముదేసి చేతనయిన యుసకారదును జేయవలెనని మనేసు 
నిశసయించు కొ నెను కౌంబట్టి, సు_బహ్మణ యును పలువిధముఐ నాదరించి, తాను 
పిరాపురపురాజు గారియొద్ద నిరువదిరూ పాయల యుద్యో గములోనున్న సంగతిని 
జెప్పి, అతనికింత యనుకూల మైన పని చేయించుటకె. రాజు గారియొద్దం (బయత్నము 
చేసెద ననియు, పనియెనందాక తనయింట నే యుండవలసిన దనియు జెపెను. 
ఆ (ప్రకారముగా (పతి. ఏ. నమును సుబ్రహశక్రణ్యము థోజనముచేసి యుమాపతిగారె 
త డల గూడ ఠాజసభకు6 బోవుచుండెను. పీరికాపురాధీశ్యరుడయిన విజయరామ 
రాజుగా రొకనా.6 డాతని జూచి, యీయన యెవ్వరని యుమాపతిగారి సడుగంగా, 
ఆయన వారి సితిగతులను మొదటనుండియు జెపి) “తమ యానస్హాన ములో చేది 
యయిన నొక యుద్యోగ మీతని కిపింపవలయిు' నని మనవి డే సను, 


115 


ఉపాపతిగారి యింటినుంచె రాజుగారికోటకు€ దోవుమారముతో నాక ప 
మడయుండెను ఆ మేడ సద్దకు6 జుచ్చుకొని నెలదినముల సుం వచుతో నెక 
రాజుగారు తన సేవకులతో (గూడ కౌపురముండి రెండుమూడు దినుల కించల 
[దాహ క్రి సంతర్నణ మొకటి దసెఇు సా సొమ్ము లేకుండ వచ్చిపప్పుడు ప్రష్యా 
భుజించుట యెల్ల వారికిని సహజగుణమే కౌందటి ఆ యూరి(వాహ్మాణో ర రవంలును 
నిత్యము నింటివద్ద ఘృతవము. సనభిఘరించుకొనువారే యయ్యును నాయ సాతమ 
డేర్వకా ౯౫ వేయతాగిర. ఆ ఆ సంతర ఎణిమువలనే రాజుగారి కేర్తి గామనుంతటనుూ 
వ్యాపించెను; కాంబట్టి వతిదినముసు పలువు ్రరువచ్చి యోయనను నాశ్రయించి పోవు 
చుండిరి. ఆయసపేరు సీరా(డిరాజుగారు. ఒకనాడు స్లీలాద్రిరాజాగారుభో: జనము చేప 
పధి యరుగుమీ(ద పచారుచేయుచు నిలువ, ఆ[తోవను రాజసభకుం దోవుచున 
సుబ్రహ్మాణ్యముసు దూరమునుంద. చూచి “మాట,యని చేసైంగజేసి పిలిచెను, 

నీలా__పూర$ము మి మ్మెక్క గ్రాడనో చూచిన. బ్రున్నిది, మె కాంపు గామ 
చది * 

సుబనాజస్మభఘోమి ధవ 
రా పేరు సుుబహ్మణ్యము, 

సీరా__అ వును జ ప్పికి వచ్చినది మీరు రాజశేఖరుండుగారి. కొమాళ్ళు 


ఖ్‌ 


స్కుబ._-ఇక్కడనే భీమవరములొ నున్నాళు. మీ రాయన నెక్కడ 

నీలా_ధవశేశ ఇరములోనే చూచినాము మెము సంవత్సరము వైందట 
యా(త్రార్థమె బయలు డదేటి పదిడినడులు ధవ శేశ్వరములో నుండి గౌతమిశ్నానమును 
చేసికొని. కోటిఫలి మొదలగు సృణ కే తగు లను చే పంచుకొని, మాస కిందట 
పొదగయను చర్శించుటికయి వచ్చి యజణ్బ్నటినుందియు నిక్కుడనే యున్నాము 
మి తం(డిగారికి మాయెడల గురుభావము. మేమక్యడ నున్నదినముఎ౨లో తంగా 
రెప్పుడును మాయొద్దనే యుండెదిబారు 

సుబ సంవత్సరము (క3ద్రట మునుక్షం జూచినట్లు నాకు జ్రావకయులే యు, 
మీరెక్కడ బసచేసినారు ? 

సీలా__మికు జ్రాపకము లేదుగాని మాకు చక్ర. గా జ్ఞాపకమున 
కెద్దయి చెల్తెం (డుండవలీను వారు ఓ బాగునా నరా 

సుఖ. పెద్ద ద్రచెల్లెలు గ పకి సిణ్‌ చసపోయిన డి: చిన్న చెల్లలు బాగున్నాదె 

సీలా_మీరు నాసంగతి. బాగుగ వైటూే(గును విజయనగకప్ప రాజుగారు 
మా మెంమామకొమాచ్చు మొగలితు అలు రాజాణాలి కిచ్చినచి మా సవతిమేవికోడలు. 

సుబ నేనిప్వుడుస భకు( దో వుచుణ్నాను. దుతీయొకప్పుడు సావకాశముగా 
దర్శనము చేసికొని మాటాడెదను. ఇప్పటికి నేలవి చ్చాదరా? 


ఇ చ్‌ స్‌ 
అమన 


శ్‌ శే ర 


జని సెలవుపుచ్చుకొని సుబహ్మాణాము రాజుగారి కొలువుకూటముసు 0 
'పతిడినమును తప్పక సభకు( టోవుచు, ఉద్యోగనులతో నెల్ల 
హము చేసి, అన్నివిధయుల ఒనులను నేర్చుకొనెను అక్కడి కొలువుకౌకు 
డంచబును ఏ కాగితము (వాయవలసివచ్చిసను నుదబహ్మణ్యణునే పిలిచి 
తుదురమురు వైరం క టవతిసీ వచ్చినను త కట్టించు 

అందుచే సతనిత్‌ జీతమేమియు లేకపోయినను జీతగాండ్రకంటె 
ఈ (పకారయుగా సందటకిని దయవచ్చు 


ను 
ఇటుగా నెవషరే వవ చెప్పినను జేదముచు వచిినందున వారందబుసు గలస 


అ 
సూ చిస్నావాయి. బహుకాంమునుంవ య్యావయించి సంస్థానము కం పెట్టియున్నాం 
జ ని కాజాగారితో మనచే దానిమీంచ రాజుగారు సమయము నచినవ్పు కుద 
"మును జెప్పించెద మపసయు. అందాక దివాణమును క పెటుకొని యుండవలసిన 
సవియు సెలవిచ్చిరి. ఈ లోపల సుబహ్మణ్య మొకనా (డవళ్ళి మరల నీల్మాది 
కాజాగారీి దర్శనము చేసెను 

జలా ఏమయ్యా ల్‌ సుుబహ్మణ్యముగారూ ; (గామములో విశేషము 


ను(బ_ ఎంత లేమి యు లేపు. ఉద్యోగము కయి రాజుగాది సననుకరుచు 


నీ-__మీడింతఉ యనుసరించుట మెందుకు ౩? చూర దేశమునకు వెళ్ళ 
గలరా? నిమిషముచో విజయనగరపసు మహారాజాగారి వద్ద గొఎ పని చెపిిం 
సెదయు ఆయన మాకు పొతలి కొమారుయదు, 

ఈ కడపటి వాకము. పూర్వము మేనమామ కొమారుండని చెప్పినదానికి 
| నుస్నుందున. ఆతం డబద్దమాడుచున్నా+డ ని ou ననుకొనియు 
చ డాట మంచిది గనుక కొంచెము సంతోషించి సుబహ్మణ్యము మారుపలుక 


ti 
3 
fs 
ef 
rr 
{ ఫి 


సీరా__అనుమానించుచున్నా రేమి? మీతోడు. మీను తప్పక గొప్ప 
యుద్యోగము నిష్పంచెదము కాళహస్తి రాజాగారయిన రామవర్మగారికిని మాకును 
సత్యం తిమెంతి, చిన్నపుడు వారును మేమును నాొక్క-బండి చో నెక్కినాము. ఈ 
సంగతి పరమరహాస్య. ఎవ్వరితోను జెప్పవద్దు. 
సుుబ___చి తము ఇక్కడ పని కలిసిరానియెడ ల నవళ్య్థముగా వెళ్ళిదను. 
నీలా మికింకొక రహస్యము చెప్పెదను బాల్యములో మేమును గాళ 
హా స్తిరాజుగారును కలిసి జాదమాడెడివారము ఆయన సంగతి మనకెందుకు(గాని, 
అసుడాయన బోగముదానినుందుకొన్నాడుసుమా 
మబ----త మరు (వొద్దుననే యక్షతలు ధ3ంచినాదరు. పార్టివము చేయు 
యున్నారా ? 


వేపే 


లొఎఎ-పూరపషైము. పార్లివవము చేయుచుంటిమి కాని యిపుడు శివపూజ 
గనాతము చేయుచున్నావు. మీ రాజుగారు కూడా చివఐపూడా ధురంధరుల6ట కౌదా ? 


(0 
“మ. 
fe 
th 
Ge 
eh 
య 
ర 
కి 
p9 
ah 
fo) 
ల 
(Ct 


సు!బ__కోటలోనే యుండును. అకుడ టిరకాంమునుండి నమ్మకముగా 


a hE సతర చున్ని ము మువలిదం ము కావలియింందు దు, 
య 
విలా. ఏజయగగరఐ మహారాజుగారు is తగా నొక కోటను గటందల ణి 
అలాల ఆజ 
మేము చూచిన సటణములలోనున్న కోటల పటనులను (వాయించి తీసికొని రండని 
వు (న 
మటణిమతణి చెప్పినారు మొస్ననే పెదాపురవు కోటపటవును చెప్పించినాము. మీరీ 


గ్‌ 


0 
కోబపసటమునుకూడా (వ్రాసి pes ? 
సు[బ---చి తీయు కాగితము తాౌలనదను ఎపి-పుడు. ఇప పడే వౌసి 
(= వ 


యిచ్చెదను 

అని, కౌగితమును కలయును సిరా: బుడ్డియు తెప్పించిన బిఒడట తాను జూచిన 

వంతయు జ్ఞాపకయునుబ ట్టి పటమును (వాసి ౨నీలా(ద్రిరాజుగారి చతికిచ్చెను. ఆయన 

దానిని జూచుకొని యా యా స్తలడుల యుపయోగమయులను గుబించియు పని యొకశ్చా 
గట్టి తనమును గూర్చియు (ప్రశ్నలు వెయజొచెసు సుుబహ్మణ్యమును చనకు« 
'దెలిసినంత వ అకు సదు త్తరములను జెప్పుచు వచ్చెను. 

నీలా.ఉత రపువై పు న వీధి వక్క నున్నిదేకదా ధనాగారము? 

సుబ... అవును 

వీలా ___అంతయు బాగుగానుస్నది; కాని కోటగోడ యెల ంత పెటినా రు? 

నుబ_సుమారు కండెండడుగు లుండవచ్చును న 

నీలా. మన మీ కోట పటము (వానిక్‌ న్నన సంగతి యెవ్యరికిగి చెలియనీయక 
రహస్యముగా నుంచవలెను. రాజులకు తమ కోటవంటిది మజీయొకటి యుండుట 


అని చెప్పి, లోపలనుండి తమలపాకులును పోకచెక్కలును సశ్శెముతో. 
చెప్పించి తాంబూల మిచ్చి, కోటకి టించునప్పు డీపటము వ్రాసె యిచ్చినది మీరే 
యని రాజుగారితో. జప్పెవము ను డీ యని పంపివేసెను సుబహ్మాణ్య మా 
మాటలకు సంతోషించి సెలవు పుచ్చుకొని, తనకొక వేళ గొప్పయుద్యో్టోగ 
మగునేమోయను నాతో పరిపరివిధముల నాలోచించుకొనుచు మెలగా నింటికి 
వచ్చెను " 


1:8 


ఓ 
పటుకొని రాణా ముకొనిపోవ మొదలు పెటి 
బ్తలోం డే దద్దు న నొప్పు కొండని 

కాస కారం నిరవరాధుల నెంద. se లం ల 
పూత కపపెటలేకపోయిర. ఉత్తరపు చెలి కోట గోడకు నిచాశ ప 
చెంగచు లోపల _దవే3ంచికర్లు అడుగుల జాడ కనంబడుచుండెను గచ్చురొ కట్టిన 
భనిమున్న గదియొక్కం రాతిగోడలో చన్నతలు పెత్తుటకు తగినంత వాణీద్వాద 
మొకటి 5 క"టబఎయుండను ఆ దాషరదును తవ్వ్యుటకు బలమయిన పెనివారడు 
ముగ్గురు ్హూనుకి కొన్నచో నధమపక్షము రెందుజాయముల “సేపయిసనను పసస్టును. 
రాతి యంత సేపు మేలుకొని పనిచేయుటకు దొంగల నీచ యేమయిపోయనదా 
యని విచారింపసవలసిన యక్క_ఖజవేదు. వారి నిచ యంతయు ద్విగుణయుగా వచ్చి 
కావలివాం్యడ నాగ్రయించినది కొటబులోపల రూపాయల సంచులు చస్పుడె డె నప్పుడు 
ధనలక్ష్మి మూలుగుచున్న దని జడిసికొని కావలియున్నవారు భ_ద్రమెన క 
తలుప్పువేసికొని ప్రాణములను కాపాడుకొనిరనియు, నన నా నాక పవాదము 
పెట్టినది ఇదెంత నిజమో యాశ్వరునకు( చెలియును! ఎది యెట్ల యినను ధసఅక్షిషై 
మ్యాత్ర చూ రాతి నర వాహనారూఢురాలై నూతన ద్వారమున కోటవిడిచి వెళ్ళి 
పోయిన మూట మాత్రము వాస్త వము ఎనిషావిధముల (ప్రయత్నము చేసినను 
రాజకీయ భటులకు దొంగలజాడ యెొక్కడను గానరానందున, విసిగి తుదకు వారు 
తమ నాయకుని కడకు వచ్చి తాము పడ్డ [పయాసయంత యు6 జెస్పుకొనిరి. అందు 
మింద నాతండు చేయవలసినపని యేమియు తోంచక కొంతే శీపాలోచించి, దొంగలు 
పటుకొనివోం యిస సొమ్ము తెప్పించలేకపోయిన యెడల రాజుగారవలస మాట 
వచ్చును గాంబటి రాజకీయ నియోగులలో నొకరిమీంద పట్ల సిశ్పయించి, వారి 
నదిని వేజువేజ పిరొ్య-ని యెవరిమీంద బెటిన నెవరిక్‌ కోపము వచ్చునో 
యని జడిసి, వారితో తోకువయైన వారిమీదికి తోయనెంచి; యాపని వ. 
యుచితనుకాచని యింటికి పోయి మాటాడి యంజనను వేయువాని నొక 
పిలుచుకొని జాములోపల మరల వచ్చెను 

నాయ.__ఏవిమోయి భీమన్నా :రాతి రాజుగారియంట ధనము పోయినది 
నీ వా ధన మపహరించినవానిని చెప్పంగలిగినయెడల, నీకు గొప్ప బహుమతి 
దొరక (గలదు, 

భీమ___ఆదింత "సేపు? సొము్య తెప్పించుకోగలిగినయెడల అంజనము వేసి 
నిమిషములో 'పేరు చెప్పించెదను. 


ర్‌ 


2 
ట్ర లం ౮ 
bx! 
yt 
fo వ 
గ్ర 
బటల 
శ 
స్ట [| 
gu 
సత్‌ 
EE 
} 
తో $3 
కట 
రల, 
ST 


eth 
వా 
ర్స 


గి 


క్ల 


119 


నాయ..._అంజన మిప దు స్‌ యొద్ద పెద్దవిగా నుష్నాదా? 1 

భీమ.__ఉన్నది అది పిల్లి క కన్నులా వాసీ'కేగాని పొందు అటువంటివాని 
నెవ్యని నె నను పిలిపించవలెను 

నాయకు. డామాటలు వివ యొకభటుని బిలిచి, “సెక పోయి చాకలి సామి 
గానిని తీసికొని వాన్‌ పి పి కన్నుల అనీ నియమించెను, వెయ వెంటనేపోయి 
రెండుగడయలసేపనకు సావి మిగానిని వంటంబెబు కొని వచ్చెను ఈ లోపల నంజ 
నము వేయువాండు డాసిదానిచేత గదనొకడానిని నలికించి, అందొకమూలను నూనెతో 
గొప్ప దీపమును వెంంగంచి తాను న్నాగముతేసి వచ్చు దీపు వఎందట పిండి 
ముగ్గుతో నొకపటు సె అందాఎజనేయ వి, ఆహ మును కాటుకళరాబమనమును ఉంచి 
పూజ చేయుచుండెను "చాకలివాండు వచ్చినతోడంనే యాత (డదు తనసపూజను చాలించి 
పట్టులో వానిని గూరుచుండంబెట్టి బరిణలోని కాటుకను వాని కుడిచేతిలో రాచి 
నిడొనించచూచి దానిలో నేమి కనంబడునో దాని నెల్ల తనకు. జెప్సుచుండుమని 
యు కరువు చ నన్ను 

భీమ. రేయి దీపము దగరగాం బెణి దాని మ పు జస్పనాల్ప 
డేమయిన: గనంబడుచున్నదా? క 

సామి లేదు. కాటుకమూ!తము కనబడ పచున్నది 

ఖీమ.__చూపు చెచరనీయకు, ఇప్వు డేమయినం గనబడ.చున్నదా? 

సామి_క నబడచున్నటది పెద్దబంగారప్ప "రేకువఠతె నున్నది. 

ఫీమ___ఆ రేకు నడమ నేమయిగ నున్నదా? 

మ్‌ 


Un 
ర 

ల 
(fa 

ణి 

c 


నీమ__ అవిసిచెట్టుకా దశోకవృక్షము ఆ వృక్షము కొన్కులలో నవరు 
న్నారో చూడు. 

సామి. పెద్ద కోంతియున్నది 

నీమ___.కో (తి యనంహోకు, ఆంజనేయులువారంను నీ మనసుకో నమషా 
రము చేసి యేమిచెప్పునో తెలిసికో. 

సామి_.ఏమో పెదవులు కదల్చుచున్నాతు ఆ మాటలు నాకు చెలియవు. 

భీమ___రాజుగారి సామ్మెవ్వ రెళ్తుకొ నిజోయినారో యడుగు 


కారం దట రల దద దా దాతల తతా లాలా టా చానా దానాలను దా మతా తాతా గద అగజానన సమా జనతన డా దత పకా. 


The 4210 ointment used, for the purpose of discovering 
any thing that 18 concealed అంజనకాడ. a conjurer. he who 
finds that which is concealed by putting this ointment on his 
hand or on his eyelashes అంజనము వేసి చూచు 10 Search for hidden 
things అఎ |బౌను నిఘంటువు. 


120 


సామి-రాజుగారిపద కొంవస్ము జారిల లమ 
వీచు._వారింటిపే రదుగు 


న్‌్‌] 
గానిని తనవెనుకకు6 దిపికొని, సొమ్ము తిసినవాని 
ఫ్‌ చెప్పు శారంథిుుచెను భటుఐ క IE * 58 
ది 


రిగెనది కౌ* వన యీ టరనుండి యా_ప్రక్క_కుం 
దిరుగసాగెను సభలోని యువ్యోగస్తు లందజును వీం _డ్రిద్దజుసు గలిసి యామాట 
శచాకలివానీకి నేష్పె పెటిరకావ యిందు సతామేమి.ము వదా తఐంచికె సాధారణ 


లం జ్‌ Pa త రాం! 
చూపనారంభించిరి అందుచేత నాత(డు వట్టి నీలాపనింద వచ్చెగదాయని సి 


ర్యాతిభోజన మయిగక రువొత నొక్కడును స. తనతో దానిబ్లు చింతింవ 
మొదలుపెపెు, ఆ గోడకు కన్నము: ఎనన డెవ్వడయియుఎడున ను? ఒకడంత 
సాహనవు6 ఐబనిని చేయంజాలడు అటువంటి బలమయిన రాతిగోడకు కన్నము 
కసిన్‌ -నా భం. దుగ్గురుండ క తప్పదు ఆ ముగ్గుకు నెవ్వ్యరే యుందురు? కోట 
గినవారే కాని చుభయొకరు కారు నాటగు దినముల (క్రిందట 
లా|డైరాజు నాచత కొటపుటమును _నాయించుకొన్నెపుడు భధనాగారవబను. గూర్చి 
రెండుమూడునారు అడిగెను, అతడ ట్ల గససటకు (6 గారణ మేమి? ఈ దొంగతనములో 
సతని కేదో నంబంధయు గలి! గయు౦డ వలెను. అత (డు గోడయెరు కూడ నడిగెను. 
చొంగతనషములో సంబంధమే లేనియెడల గోడయెటు త తో సతిని క్‌మి (ప్రయోజనము? 
అంతియకాక యా సంగతి [(గాదుములోే పొక్కకమును పే దకువజాయున బహి 
హ్యామికి వెళ్ళుచుండగా నన్ను బిలిచి యతండు రాజాగారిలోపల దొంగలు పడ్డా 


121 


రట యని యడిగినా(డు; అతండు దొంగలలోల జేకంయుండం౧ పవత్తమున, అంకి 
పెందలకడ నాతని తకాసంగతి యెట్లు తెలియును? నేను సాయంకాల మింటికి వచ 
నప్పుడు ప షి నాతని జూాచినాను, అప ఎడాతని చర్య మంగా 
నున్న. ఈ యన్ని హేతువుల చేతను విచారించిచూడి (గా ఈతంయయ దడొంగలగురు 
వినుటకు sey "రేస రాజుగారి నడిగి రౌండు రాజభటు=సు క 
కొని యెవ్వరిక్‌ని దిలియకుండ నాతని యింటిటుంద పడి పె”దైలు ట్‌ క సం స 
పరీక్షించెదను అప డు క్‌ కొంతసొమ్ముయినే దొరకగచను  అందబుంద. నాంది 
నిందయెననుహో వును. అని యాలోచించి యారాతి యెల్లో వేగించి తెల్లవారిన 
తోడ నే రాజుగారిదర్శనడబచేసి తనయందు దోషము. లేశనుయినను లేదని " చెప్పు 
కొని తనవశమన6 గొందంబ భటులసిచ్చి Ml GG ను త _త్రరువిచ్చి 
నచో దొంగలను సొత్తుతో గూడం పిట్టుౌనెదనని దృఢముగా జెప్పెను రాజుగా 
రాతని దూటయుచు గొరవహుంచి, తక్షణమ పదుగురు భటులను వప్పించి, 
'మెరండణు నీయన చెప్పినళైల్లచేసి పర్యవసానము దూకో మనవ చేయవలసిన 
దని గ్ర యు తరువు చేసిరి సు దైహ్మణరాు FI SI తిన్నగా సీరా(ది 
రాజున్న యింటికి. బోయి వీ;ఇతలుపు వేసియిండంగా. వారినందజిని ఇంటిచుటును 


కావలి పెటి యిదజీి*ి వెంటందీసీకొని వాణి దాజషరిశమలి డౌడకో పవేకించెను 
అ © G 

అపుడు ఎల్మాదిరాజు పెరటిలో నిజచుండి (క అఉముమ్నలు వచ్చుటచూచి 
ud లొ దీ 


త తరవడసాగను 


నీలా సు బహ్మాణ గ్పగారా? _పొద్దుననే 


టం 
సుబ_-తమ దచ్శునము నిమి త్ర చే దోడితలో నేమిచేయించుచున్నారు? 


a 
సి త్తనును లు చల్లి ఎచుటకయి దొడ్డి ఆవిషంచినాను ఏమిగింజలు 
ఖ్‌. 
చలి ంతునా యని యాలి చంచుచున్నాను 


అని యాతొందవలె తనవిషయమయిను బహువచన! పయోగమును దుఅచి 

బోయి తన నిజమయిన సతి కనుగుణముగా మాటాడెను సుబహ్మణగము మాయి 
మాటాడక భటులతో లోపలంజొరబడి పెటుంస్నియుం  దీయుంచి పరీక్షింపంగా 
వానిలోమున్ను తమ లొపల చై రాగ యదు కొనిపోయిన వనువృలును మ 
వసువులును గానంబడెను గాని రాజుగార సాతే మియిళ గనబడ చేయు తస 
సొమ్ము దొరుకుటంబట్రి సీలాదిరాజే దొంగయని నిష్పయము జేసి వస్తు వులు భూమిలో 
పాతి పెట్టి “తవ్విన యాౌాసవాలు  తెచయకుండ, మబుగుప బుచుటికయి దౌడ్దయం 
తయు “చవ్వించి వి త్రనములు చల్తుటకని మిష పెట్టి వ యూహ 
చేసి యతండు భటులచేత దొడ్డియంతి యు (తం స అందొకచాట రాజుగారి 
నోవల( బోయినిసా తంతయు" గఎగ్రయయిసు బోకుండ త 1 భూమితో 
క | వెంటనే కరూరివాం(డ్రచేత సాముగ్టను మోయించుకౌొనీ నిలాాడైరాజుసు 


శీను చ 


వే 


డాతనిభ్భమ్యలగు బటురొని తీసికొని వస్పుటకయి భటుల నియోగెంచి సుబహ్మా 
ణ్యము రాజుగారి యింటికి వళ్ళి ఇడదన సర వృత్తాంతయును నివేదించి, కావళ్ళతో 
సొమ్మును ముందు జెద్‌ దొంగల నొసష్పగించెను నీలాాదిరాజును సేవకులును తమ. 

ట రాజుగారు మిక్కలి సంతోషించి 


న. 
Fm ఒలు దాం ల హలా దష అఆ ఏ జం దొరికన జ 
నరము ను కొపసకొరి క మంపచడదు కె నీ5 “అంత 


హస ws గొప్రబవావాపముచెప్కు కాను పెదాపరయు రాజునకు? 
య 
గప్పముగమైం సాడుంతరాజు గనుక దారిన విమర్శింపల దన కడికొరము లేదని 
దొంగ౭ను" ss టా నెప్పగంవ  వారికండబకు సు_బహ్మ్మాణావమును 
“ 


జో 


ఐంపను సను యఏహ్మాణ్యమును ఉమాపతగారియొద్ద 
సెక పయాణముయి బయలుదేరి విఫెగుమ్మమువద్రకు వచ్చునస్పటికి పెనుం_ 
చూలబరి యొకటి యంద పడెను, అప ఎడు (పయాణ మాపి గాంిపాటుయొక్క- 
ఫలము 'కనుంగొనుటకు ప్పరోహిదునకు వ ర్రమానము పంవంగా నతండు. తాటాకుల 
పంచాంగమయును వటువొని వచి శితస్సుము(ద వోపడలేదు గనుక మరణభయము లేడ 
ర 
క్‌ 


ల 
వ్వ 
నియు * స్నావముజేప దీపము పెటుకొని _వాహ్యాణుుకు కొంచెము సువ 
“ 


చేసిగవక్ష ముప ఒత్తి పాటుయొప్కాదోషము పోవునరియు. జెప్పెను సు_బహ్మ 

ణ్యము ఎంటనే కిక స్నానము చేసివచ్చి రాగిలో సువర్త ముండునుగనుక 

నాలుగుడబ్బు లా (బాహ్మణుని చతిలోనే పెటి గాయ్య్మతి చేసికోని తరువాత నెంతో 
నకల వ 


మెండ యొక్కింను ఆ పూటనే పెద్దాపురము మునకు వెళ్ళ బయలు దేజెను 


బల్‌, 
1. A lizard, వాలబల్లి the white kind మాలబల్లి the mottled. 
kind rosa} the speckled kind అని |బొన్‌ నిఘంటువు, 


బన్ని వాటు పలితాలు ఇటా ఉంటాయని యుతి బందాంగంలోనూ నేడు కా గ్రా 


mg 


యీ వివరం తహ్ననినరిగా చేరుస్తున్నారు. తాటాకుల నాటినుంచీ ఇవె ఆనవాయితీగా వస్తున్న 
) చ 


చ 


దని ఇప్పుడీ రాజశేఖర చరిత (పస క్రినిబట్టి తెలుసుకోవచ్చు. సువర్ణదానమూ, రాగితో 
సువర్థం ఉంటుంది కాబట్టి నొతుంగ్గు డబ్బులు దక్షిణ క. పంతులుగారి వేళాకోళం. 


+ 


123 


రావరావు నాయముం సద్మరాయలడం తను వంట ఎట్టు గని వచ్చుట 
Ean) కా చు టో అం తె వష, * నాద్‌ స * శ స ల సై 

ఠలాఎదాజి మజ మడు జాజి వాం ఆ చాకు రాజ శవం యయుంుగాది 

కారాణింధ వ మో సస. భోభన్యాడిరాజును శిక్షించుట -__ నుబ్బారా యు సం 


పెదాప్తర్షంగరు ఆయిదుకోనుం దూరయురో జగ్గయ్య పేటయను (గామ 
మొకటిగలదు త చెచ్తకొనిపోయిన. నాయ మధాహ్నుము రెండుజాములవేళ 
గామ అరు యొక. యింటి వద్ద కెవరరో వచ్చి తఈబుపు తిందుమని కేకలు వేసిరి 
అపుడు. పదునాలుగు స మల వాయముగలిగి మిక్కిలి యండగాండై 
య్‌ కే హేకువుచేదనో అ బంచుకెనియున Sey: డొకంచం లొవపలినుండి వచ్చి 


జు గా అలా ప్‌ నే భో డా త్‌ జో 
మమమ *'ల| సే. =. “వాహప్కాణకన్సకకా డబ్బుపుచదు- కొ యన్నము 
మ్‌ జ య్‌ ప 
ఆ నక్క అ జర వ _ ల శ 
కుతో తా ఎ యడిగను ఆ చిన్ననాడు వెజబపరికి వబ్న్బు చూచునప్పుటికి, 
“జనా = 
చ పనలు. al ళ్‌ శ ఈ న 
ఎపి చత మాము గల టన్‌ చనం యచుదుగు మొళందచ( దవ్‌వుండి (కించు 
cc a) య్‌ 3 La) yp 
చూచుచు టెక ప యి దంచు ES I పు “అలా లర్‌ బరు 
రబుచుండి. చచి నవం న యజలితంగుదు తను. ఆ re వెలుపలికి 


శ ॥ . రాం 
వచ్చి తమ మొగదఎటఎవంద6 చె పంలవాఎ చూచుచుండుట(6 గస ఆ మనుసు లిద్దజును 
మీ పేరేమన యకిసరి, ఆతు నుట ఎరా యడ 3 See యా చఓన్నదాని మొన ఎను 
నిదానించి వౌంచెు..సీస్త చూడి Be 

శాలి 
వ వన్ని యెవరు ? ఎ రెక్కడనుండి తిసుకొని వచ్చినారు ఇ 
ఎక్కడకు తిసికొచి యెదరు ? 
మమ సాది కావనాడ. ఈ చిన్నది ఇచా గామ. కరణి కరాయతురు. 
పరు తమ్మ అప్పగారియింటిలో పెద్దాపురమున నుండగా తం _డియింటికి 
డక సపో వుచునా bese అక్కడికీ వచ్చుట కిషయుిలేక రాగములు పెటుచు మున్నది 


ఎతకొదు కొదు. నన్ను వీం(డె తుకొని పోవుచున్నారు 
నువ్వెలా పెద్దాపురయినుండి కా కినాడ కీయూరు (తోవగాదే ఆ చిన్నది 
చెప్పినమాపే నిజమసి తోంచుచున్నది. 


124 


ఈ ఆకారంగా వన్‌ షత తరములు జరుగుచుండగా, వెనుకనుండి యెవ్వరో” 
ఒళియొడద్ద నిలుచున్న వానిని జభబువకొని వంగరదిసి 
పీయ్వమ్‌వ వీసెగుడులను మణుగుగుడ్ద లను దబచబ వరమూగున స 
మ. ది 3ండ నవాండు * తనన తన దమిలు9 పచిచిపెటి పరుగెదు కిలోల దనకు 
గల సె సాదరం తను జూపెను ఆరా రగా వచ్చి శా(తహను “పోనీకు 
సోని” మస చేతిలోని వాని వదలివేసి w= స్నె వా౦వెంట(ంబదెగు అదే 


సమయమని రెండవవాడు గూడ చెండవదె క్ర్లగకుం బఐరుగొ త్తి పరుగులో మొదటి 
వ 
వోనకలు....దిబఅమయస వాడని రు -పొందెస్కు ఆ వునుమ్యుని ౨ రాంతదూరయు 


వ pr mm ఇ 
వకుల దదామి. ట్ర త వమునువముఖండు మరల was చ్‌ నోటికి వ చను 
స్రీత___రా మరాజుగారూ ; నన్నాదొంగలను క్యా పించినారు గదా | ఇండ 


తె అమ్మ యొద్దకు తీసికొనిపోయి యొప్పుగించరా 

రామ----అమూక్రాయీ |; ఎడ టోకు. వష సాయ౨కొలమయమునరోగా నిస్ను 
చిసికొనిపోయి మి యింటికడ నొప్పగించెదగు 

సుబ్బ---రాజుగా రూ ! ఈ చిన్నదా? తల్లి చండ వక్కడ నున్నారు ఈ 
వారు చిరకాలం నన్ను కన్నబిడ్డ లవ లె( జాచినారు 

రాము-ా- అట్లయిన రీ చిన్నదాన ఎెజబు6గుదురా ? 

సుబ్బ---ఎఆుంగుముసు ఈ చిన్నది రాజ ఖకుళుతాత. వడ ప. కౌ మారె 
శః చిన్నదియు నేనును సీమెయగ్నగారును నన్యోన్యమును సోవవంభావమయున, 
నుండెడివాంము: అందులో మవఖ్యుమయనా షై చిన్నదాని యస్పుగాలును నేనును 
తానే నేటు భేదములేక యు౨డేచవారయి. ఈ చిన్నది,నన్ను మజఎపోయినట్లున్నది. 

క చిన్నదాని తలిదం(దు లిప్పుశు భీమవరయుతో నున్నారు. వారి 
వలన మీరింత యుపకారమును పెందియున్నయెడల, ఈ చినదానిని గొనిపోయి 
జననీజనకులక డ( జేర్చిన త్ర తము, దారితోడుగా వచ్చెదరా ? 

సుబ్బ___అవశ్యముగా వచ్చెదను. నేను లోపలికిటోయి యీ సంగతిని 
మావాం[డతో( జెప్పివచ్చువబకును నిమిషమిక్కడ నిలువుండి; 

అని సుబ్చారాయండు లోవలికిటోయి యింటివారికో సంగతి యంతయు 
జెప్పి యా చిన్నదానిని భీమవరములో దిగ (బెట్ట సాధ్య మయనంత శీ భుముగానే 
తిరిగి వచ్చెదనని చెప్పెను వారు వలదని యనేక వధములం జెష్పినను విననందున. 
వారందజును వీధిగుమ్ముమువరకును వచ్చి “నాయనా ! వేగిరము రావలెనునుమీ యని 
మలీమటి చేపిన. రామరాజా చిన్నవాని సౌందర్యమున కాశ్చర్యపడుచు, ఇంతటి 
చక్కందనము స్త్రీలయందుండిన నెంత రాణించునని తనలోందాను తలపోయు 
చుండెను. ఆతండు వచ్చినతోడనే రామరాజా చిన్నదానిని బుజముమీంద నెతుకొని. 
సుబ్బకాయనితో మాటాడుచు భీమవరము మార్షయుపట్టి వడవనారంభి చెను "* 


179A 


రామ___మిరు (వాహ్యణులయ్యును, ఆ[పకారముగా తల పెంచుకొన్నా రేమి? 
సుబ్బ ---వెంక పేశ్వరులకు (మొకు్క న్నది ఆ (మొక్కును బటియే 
తొడుగుకొన్న యంగి మొదలగు వస్రయలను భోజనము చేయునప్పుడు సహితము 
తీయకుందును; దిట్టలు మాసినప్పుడు సహితము రెండవవారెణుంగకుండ మహో 
“రహస్యముగా న్‌ నొక గదితో మతికిచ బట్టల & కట్టుకొనుచుందును ఈ [వతము నే౭టి 
“వ6లకు దైవానుగ్రహము మువలన సాగి వచ్చుచున్నది. 
'రామ_..ఈ వతు మిక్కిలి చితయుగానున్నది ఇటువంటి _వతము 
నే నీవఅకు వినియ కనియు నెజు6(గను 
ఈ విధముగా మాటలు చెప౫కొనుచు వారు దీపములు పెట్టిన నాలుగు గడియ 
లకు భీమవరనునకు సమీపమున నున్న యొక చిన్నపల్తె ను జేరరి; అక డినుండి 
తోవ మంచిది కౌకపోవుటచేతను, రెండు దినముల (కిందట నాయూరి బయటనే 
beh వ మనుష్యుని నె త్తువొనిపోయినదని వినుటచేతను, భ్‌ వారి9 
నడీపించు బోవుట యు పా గాదని రామరాజు వారి నా(గామములో నొక 
Send బరుండ బెశైను ఆ పల్లెలో బ్రాహ్మణు లేరు. గనుక Fea 
భోజనము చేయకపోయినను రామరాజు కోమటి యింటికి వెళ్ళి యటుకులను దెచ్చె 
పరున్న యింటి వాం[డ్రకు బారధకౌటంక చెంజెడు po యడిగి పుచ్చుకొని 
వారి కిదబికిని బెటెను వానితో క్షుత్తు నివారణమెనండున వారును బసవాం(డిచ్చిన 
తుం గచౌనమీ (ద పడుకొని హోయిగా "ని దపోయిరి. రామరాజు జామువ్శాతియుఎడ 
గానే వారిని లేపి తనతోంగూడ దీసికొని బయలు దేజి రెంకుగడియలలో ఖీమవరము 
చేర్చి, యారిబయటకు రాంగానే తా నా వరకు మజచిపోయిన గొప్పసంగతి యేదో 
తనకప్వ్పు డకస్మాత్తుగా జ జి పికి వచ్చినట్లు నటించి తొందరపడి తనకు వెంటనే 
"వెళ్ళేక తీరనిపని యున్న. దం “చప్ప వారికి _శోవచూపి తాను (_పక్కదారిని పోయెను 
వారిద్దజును దారి యడిగి తెలిసికొనుచు కొంతదూరము కలసి వచ్చిరి. సత తా నెటింగి 
యుస్ని వీధికి రాంగానే నుబ్బరాయని వెనుక దిగవిడిచి పరుగెత్తు కొనిపోయి 
యొకసందులో నుండి మరలి తివ్నయగా నింటికింబోయి చేరెను. సుబ్బరాయంఃడు 
చీకటిలో సతపోయిన సందును కని పెట్టలేక తిన్నగా వీధి చివరదాత నడచి యిల్లు ( 
కనుగొనలేక mr తిరుగుచుండెను, సిత వెళ్ళి" వీధిగు మ్మమువద్ద పిలువ 
గనే మంచముమీంద పరుండి నల్‌ విచారించుచున్న ప (తుళ్ళిపడి 
లేచి పరుగెత్తుకొని వచ్చి తలుపు సెను. తలుపు తీసినతోడనే సిత తల్పిని కౌంగి 
లించుకొని పెద్ద పెట్టున నేడ్చెను es దుఃఖముపట్టంజాలక కొ త సేపు 
తానుకూడ నేడీచి తన పెటచెఅంగుతో కొవా _రికన్నుల నీళ్ల తుడిచి నం 
నుండియు నక్కడికి( బోయితివనియు' నింతచీకంటిలో నొక్కతెవు నెట్లురాంగలిగితి 
వనియు సేతనడిగెను. ఆ |క్రిందటిదినము (పొద్దుననే తన్నిద్దణు దొంగ లెత్తుకొని 
పోవుటయు. రామరాజునూ మణీయొక చిన్నవా(డును తన్ను విడీపించి తీసికొని 


126 


టియు, రామూ జేదో పనియుస్నదఏ9 యూరి వెబువలిదాంక వచ్చి వెళ్ళిపోవు 
టయు. ఎత చెప్పెం అపుడా రెండ వచిన్నవాం డేమయినాండని తల్తి యక్కాదర 
ముతో నకిగను తనతో( గూడ పయివీధివజకును వపవ్చెనాండనంియి, అతడు 
పూర్వము మ్మ్యంద్‌ నెాతనవాలల యరెతుణ కొంచె ము 'సెపటి కెల్ల నచ్చుటికి 
వచు ననిరాను మాచంరు ఒదులు చబెప్పెన ఈ | కారముగా మాణీ కా సంది సితను 
కొడయుద గూరుచు-డ( బెయి”ొసని మాటాదుచుండ గానే సూరేకదయ మాయెను 
అవ-ఎషు వీడగుమ్ము ములో నేన్యరో ౩ “రాజశేఖరుండుగారి బస యెక్కడ శ వర్తి 
యడిగిరి ఆ మాబవిని య రుక్మిణి కంరమువలె నున్నదని యుడిలోనుండి సితను 
అపి మాణిక్యాంబ వేది ధిగుమ్ము: వల. వటం. )- యంజె వేసి యెవరువా౨ని కేక చేసెను. 
se సుబ్బరాయC(డు మాణీక్యాఎబను జూచి “అస్మి అని కొయలించుకౌని 
బోరున య. మొదలు పెకైను సా వారందబజులు గలిస లోపలికి Mas 
సాలలో బెట్రబడిన దినబుననే రాజశేఖరుండుగారు వ్యసనప 
తే. గూరుచుండి యుండ౭గా ఏ(బదిసంవత్పకముల దాంటిన "కారాబిద్దుం 
డెక6 డా మార్గమున కాళ్ళసపంకెళ్ళతో( బోవుచు రాజశేఖరుండుగాచి మొగన మువరెక 
గొంతతడ పు చూద యాయన సమిపషమునకు వచ్చి కూరుచుండెను. 
రాజ నీపే కెవరు? 
కారా నా పేరు పాపయ్య; మా యింటి పేరు మంచిరాజువారు; నన్నెక్కడ 
నెసె జూఎనటు జ జ్ఞప్తి ప్రియున్నదా? 
రాజూ మి మొగ మెక్ళ్క_డనో చూచిన కై యున్నది కాన యెహుడు 
చూచినానో మాతను స్మరణకు రాలేదు మంచిరాజు పద్మరాజు మీ కేమగును? 
బాప నన్ను మ్‌రు నల్ల స. జావ్విచెటు(ో దం a 
న ఎడు బె బై రాగి వేషముతో నున్నేంచున, న్నానెవాలు పట్టలేకపోయినా 
పెద్మరాజు నా ా కొమారు డు 
రాజ. మునుపటియవ స్త పోయి మీకింతలో నిపష్పటి యీ దశ యెట్లు 
వచ్చినది? 
పాప___ నే నీ కోభనా(డిరాజుతో స్నేహము చేసిన దోషముచేత, నాకీతని 
మాట వినవలసి వచ్చినది. ఈ రాజు దారులు కొటుటకై నలుగురిని తోండితెచ్చి 
నన్ను వారికి నాథునిగా. జేసి నల్ల చెబు వునకు పంపెను వెనుక కోయ రామి రెడ్డియు 
వాని ల స నట్టుకోయిడి రాజుగారిచే చెట్లక్‌ము శ్రి లకు ఉరితీయ౭బడిన 
తరువాత మేమే (పబలులముగా నుండి రెండు మోసములు (తోవలుకొ టుటలో( 
(బసిద్రిగాంచితిమి దోచుకొని తెచ్చిన సొము్జలో నగు కోభనా(దిరాజు పుచ్చు 
కొనుచుండెను. మిగిలిన నగములోను సగము నా వంతునకు నచ్చుచుండెను. 
'మెటుసొద్ములో నాఅవపాలును తక్కినవారు నలువురును సమభాగములుగా బంచు 
కొనుచుండిరి నేను యోగివలె నటింపుచుందును; నా తికేడ నున్నవారు దూరముగా 


[27 


సడవిలో,ం బగ లెల్ల నుండి ర్మాతులువచి 


కేమయిన వ _ర్రమానెము. చేయవనలపి 
కోయవానిని బంపుచుందు 


మాటాడి పోవుచుందురు; పగలు వాడె 


జల వ. గుడిసెలో గాసు న ముని * 


త్‌ బి 
రు 
జ 
ఛాలా 1 
ల 


3; వానికి. _బత్వేకముగా నేనే జీతమిచ్చెడివాండను 
రాజ... అపుడు పిలు ల్తుసు అము జలు? ఈ. బ్ఫుక్‌ెని మాతో వచ్చిన వాలదు 
వాఃడేకొండా 2 


లి 


పాప___అవునా దానపొటివా౭డే, రర నిమి. తమ పంపిననాలటె ర్మాతియే 
యా నలుగురితో నెకలిు చంవయిరినాంషి. రాజుగారి కే ంగువయ వ 
మబటునా( తెల్ల వారకమునుపే రాజభటులు క్యయవకానిని కొట్టినందు న వాడు దక్కిన 
వారుండుస్త లలను జాూపం౭గా వారు సపాతవు పడుకొని మేమ్మందబను రాజుగారి 


యొద్దకు పం ఆయన మమ్మందటబను.. చెజసనాలయండు( లన 
మా కందట నకు క్షకలిగినను మేమీరాజుపేరు మ కాంబటి 


మమ్మీత (౫ న. స్వెచ్చగా తిరుగుట కంగీకరించి మిక్కిలి పేమతో 
జూొచుచున్నాండు 

రాజ అట్లయిన శోభనా(దిరాజు మి కెంతో యుపకారమే చేయుచున్నాడు. 

పాష. ఏమి యుపకారము? ఈ దుర్మార్లుని మూలమున చెజసాలతోంబది 
దాధసడుచున్నాను. రాజుగా రెప్పుడో యీ తసి దుర్మార్గ తను దెలిసికొని యీతనిని 
కూడ మాకు సహాయునిగా నిందేయింతురు అటుపిమ్మట మబియొక కారాగృహోఢి 
కాప వచ్చినప్పుడు పూవాట్లు దెవదుసకుధ చెలియంయగలమవు. 

రాజు... మీ కొమారుజకు పిల్ల నియ్యగంచునకే సుమి సెమ్నిత 6 డిందు 
బెట్టించినా జ. 

పాప అవును నే నెజుంగుదును చుదు రాజుదగజ ను డయా ప పద్మరాజును 
పిలిపించినప్పుడు వాండు నా వద్దనే యున్నాలయ అదియంతయు యను నవావాలును 
రాజును సిద్దాంతియు( గలిసి చేసిన యాలొచసడు. అయినను మీ డినముట దాగుంది 
మా యారోచన కొనసాగినడికొదు. కోభనా(దిరా జెక్క_డికోగాని నాతోం గూడ 
నల చెజుపువదనుండిన వౌం[డ నిద్దబిని, సంకి జాడ దీయించి పంప దలంచు 
కోన్నాండు స్ట 

రాజ. ఎక్కడకో మీకు దెలియలెడా? 

పాప. తెలియలేదు. (పొద్దున నాతో నేమో యాలోచించుటకు వచ్చి 
నప్పుడు రాజుగారి తమ్ముడిక్క_డకు “వచ్చినందున 5 రాతి చెష్రదనని వెళ్ళిపోయి 
స ర మేకు పూర్వము es యపకాళ౭ యు చేసితిని; దానికి మాబుగా నిష 
డువకొరషఒ నొకదానిని జేసె దావురన రాజాగోరు బహు యోగ్య్యులు; 
మిడ్డి ఖ్‌. సంగతి మనవి [వాసికొన్న్నయెడ ల 
ఎండల చేయుదురు. కాగితము మొదలయినవి నేను తెప్పించి 


ఆని mas Sls కలమును తెప్పించి యిచ్చెను తోడనే 
రాజశేఖరుందుగారు విజ్తాపనప్మతిక నొకదానిని వాసి మడంచి జిగురంటించి పయిని 
చిరునామా (దాసి యియ్య గా బాపయ్యా యొక మనును? ?నిచేత దానిని రాజాగాం 
కంసపెగు కొని, యాయన యొద్ద" వరన టక ఇయు త్రరుష గాని, ఒమర్మచేసి న్యాయము 
చయచేయు నూచనలుగాని మాటు ద్‌సడ లు కడ2గనను రాలేదు. అపార 
మెలంచ జేసిన మనపాడు నుక బదులు రాదని రాజశేఖరుండుగా రూవికుండిరి. 

త నెత్తుకొనిపోయిన చుబునా (౫౩ (పొన్దుననే రాజుగారు. చెజనొలను 
జూచుటకు వర్తురని యచట నొక వదంతి కలిగెను తరువాత గొంచై సేపటికి 
రామరాజూ రాజకేఖరుండుగారున్న తాపుసకు వచ్చెను 

రాజ. రామరాజుగారూ ; నా తప్పును క్షమింపవలెను ఎరా ర్యాతి 
జాబును తెచ్చియిచ్చుటయే నాకు మహోపకారమయినది నేను సంగతి) తెలిసికోలేక 
మి నిషమ్కారణముగా కానిమాట లాఎనా(డను. 

రామ. మవ నేను జేసియుశ్న యుసకారముగకు నన్న టువంటిమాట 
ఆనవలసినదే. ఇంక నెప్పుడును మేలుచే యకుండ దముంచిబు పి చెప్పినారు 

రాజ. నాయందు కరుణించి మీరా సంగతిని మబఏిపోవవెను. మంచి 
సంబంధ: చెడిపోయెంగదా యశ యా నమమములో నొడలు తెలియక యేమో 
యన్నాను నన్ను క కమింప్ర(డు 

రామ. రాజుగారు చెజపాలనుజూడ బయఎచెఎనా రంట నేను వేగిరయు 
మం ను 

అన్‌ రామరాజు వెళ్ళిపో మను తరువాత రుడుగడియలకు వెండివిళ్ళ 
బంచె కండు వచ్చి రాజుగారు కొలువుతీర్చి కూరుచుండి, రాజశేఖరుంయడుగా రేమో 
విన్నపము (వాసినందు నకయి పిలుచుకొని రమ్మన్న్నారని చెపి), ఆయనను వెంట 
బెట్టుకొని పోయెను. ఆయన వెబ్ళునప్పటికి సమనాభరణ భూషితులయి రాజుగారు 
రత్నసింహాసనముమీంద గూరుచుండియుండ (గా, చేతహస్తులు పసిడి బె త్తములను 
చేతబూని ముందునిలుచుండిరి. చామర ధరు లిద్దటు పకల నిలుచుండి వింజా 
మరలు వీచుచుండిరి ఒకపక్కను శోభనా (దీరాజు చేతులు జోడంచుకొని నిలు 
చుండెను రెండవ *_పక్కను మణియిద్దణు మనుష్యులు చేతులు కట్టు కొ ని నిలువ. 
బడియు౦డిరి; రాజశేఖరుండుగారు వచ్చి యెదుట నిలువంబడగానే కృష్ణగజపతి 
మహారాజుగారు. “మీరీ కోభనాదిరాజుగారిమీంద నేమెన మా పేర మనవి చేసి 
కొన్నారా?' అని యడిగిరి. రాజశేఖరు(డుగారు తనమ్‌ంది కేమివచ్చునో యని 
భయపడుచు, శరీర మంతయు కంపమునొంద నోరు మెదల్పక యూరకుండిరి. 

కృష్ణ శ కోభనాదిరాజా ! నీవీ రాజశేఖరు(డుగారి విషయమయి చేసిన 
య(క్రమపు పనులన్నియు మాకు దెలియవచ్చినవి. నీకు చనవరిగానున్న తుచ్చునకు 
తన కొమా ర్రె నియ్యసున్న బూతమున, సీ వాయనను పట్టి చెజశాలయందు( 


9 129 


బెటుటయేగాక చెట శాలతోనున్నవాం డ్ర నిద్దబను వఎచిపచ్చి యా చిన్నదాని 
నె త్తుకొ నిపోవునర్లు (పీరేపించితివి 

శోభ__ ఆ చిన్నదాని నెవ్వరెత్తుకొనిపోయినారో నా కేమియు దెలియడు. 

కృష్ణ _. స్‌కు[ దెలియక వోయినయెడల చెటసాలలో సున్న వీం2ై కటు సు 
నెటు వెలుపలికి వెళ్ళగలిగిరి 

౯ శోభ వీడి ద్దలును సన్నటి యుదయకాలముస గోటదాటి పాజిపోయి 

నారు. చే వప్పటినుండియు వ్‌ డను ఒటుకొనుబకు భటులను బంపి చెదకించు 
చున్నాను. 

కృష్ణ... ఏమిరా? గు__వా! మిబ్యుయన యొక్కవకయిన పంపినా(డా? లేక 
మీరే గోడమూంకి పాబపోయివారా? 

గుర మహ్మాకభూః! నిన్న (బొన్దున్న మమిద్ర్దణను పిలిచి యీ రాజు 
గారు చిన్నడానిని రవణక్క పెద కె తుకొసవోయి, యక్కడ స పద్యరాజున కొప్ప 
గించవలసిన చని యాజ్ఞాపించినారు. చిన్నది రాగానే దొంగతనయుగి పెండ్లి యాడు 
టకై పద్మరాజు ముందుగానే పోయి యడ నున్నాడు. 

శోభ__.కాము కౌదు. ఈ దోొంగలంజహొడుకులు పాఎపోయి, తపించు 
కొనుటకయి యీలాగున బొ.కుచున్నారు 

గుర___ఠఈ రాజు దొంగల గురువు. మునుపు మాచేత డారు కొటించి 
తిన్నెగా మా సొషట్యు మా కియ్యక సకలమయిన చిక్కులు పెట్రినాండు. ఈ (వాహ్మ 
ణుని దో కొనుటకు వచ్చి మే మారాతి యాయన మూలముగా పడ్త పాట్లు 
తలంచుకొన్న నిప్పటికి దూకు దుఃఖము వచ్చుచున్నది. 

కృష్ణ వెనుక నీ [పకొరముగా దారులు దోపించినావా ? 

శోభ___లేదు లేదు ఈ విధవకొడుకు లబద్ద మాడుచున్నారు. 

గు5వ_-మా మాట లబద్ధమేమో పాపయ్య గారిని పిలిపించి విచారింప 
వచ్చును. ఇప్పు డాయన యా చేరసాలలి చో నై (మన్నాడు. 

కృష్ణ__ఓరీ ! పాపయ్యను పిలుచుకొనిరా. 

కొరిత సేపటికి పాపయ్య వచ్చి రాజాగారు నిజము చెప్పిన యెడల శిక్ష 
తగ్గించెదమని వాగానము చేసినందున మొదటినుండియు నాతని చర్యయంతయు 
నేకీరువు పెకైను " అందుమీద శోభన్యాదిరాజు మాణువలుక నోరురాక ,కిందు 
చూచుచు మిన్నకుండెను. రాజుగారి మొగయు పోలికయు కంఠస్వరమును రామ 
రాజుగారివలె నున్నంమన, రాజశేఖరుండుగారు దేహమంతయుం జెమర్ప దిగ్భ్ర9 
మము నొంది యూరక్‌ తెల్ల వోయి చూచుచుండెను అప్పుడు రాజుగా రాయని 
వెలవెలపాటుసు త త్రరమును గని పెట్టి సింహాసనమునుండి దిగివచ్చి చేయిపట్టు 
కొని, వెనుక రామరాజనుే అరునం బలునూజువచ్చి యోగక్షేమంబుల నారయచు 
వచ్చినది తామే యనియు, వెంటనే సహాయము చేయమటకు శక్రిగలిగి యుండియు. 


130 


జవ రనమును బకీక్షించుబకయి యితకాల ముపేక్ష చేసితి మనియు చెప్పి, 
వంటనే కారాబంధ ఏమోచనము చేబించిరి రాజశేఖరుంకుగారు కొంతసే "పేమి 
పలుకిటను తోచక కొంత భయము తీశనవెనుక మెల్ల గా వెలుగు 1 తెచ్చుకొని, 
గచ్లద స్వరముతో “దేదరవారి స్పితి తెలియక సామాన్యమానవు గా నఎచి యగిర 
వమీతో. జాచినందునకును, సిత వివాహకా ర్యమునకు భంగము కలిగెనన్న కోప 
మున దూషణవాక్యములు పలికినందులకును స న రక్షింపవలయుో నస బహు 
వీనత్వ్యయుకో చేంచుకొనికి ఆ విషయమున దము కెహపుడును మనసువో మతి 
యొకలాగున లేదని చెప్పి, రేపు పెద్దాపరమునకు వచ్చి తమ్ము( జాడవలసినదని 
సెలవిచ్చి రాజుగా రాయన నింటికి€ “బంపిరి 


ఆయన వెళ్ళిన తరువాత రాజుగారు ళోభవా(దిరాజును బిలిచి యాక(కు 
చేసిన నేరమున కెంత గొప్పదండనయునో విధింపవలసియున్నను దయారసము 
పెంపున నెలదినములు మ్యాత్రము చెజసాలతలతో నుండ శిక్ష విధించి భటులవశమున 
నెప్పగించిరి. అంతేకాక సీత య వారికి తాను పట్టి తెప్పించినప్పుడు 
నిజము చెప్పినయెడల ' శిక్షలో కొంకభాగము తగ్గింపంబడునని వాగ్గానముచేసి 
యుండుటంబట్టి వాంగడశిక్షలో సగము తగ్గించుటయే కౌక మంచిరాజు వాపసయ్యకు 
సహితము సగముశిక్ష తక్కువ చేసిరి. ఈ ఈ కార్యముల నన్నిటిని జక్కంబెట్టుకొని 
జీ కృష్ణజగపతి మహారాజులవారు భ్యద్రగజారూఢులయి, వందిమాగధుకు పిరుదు 
పద్యములు చదివి కొనియాడ, మృదంగాదిఖేనీ వాద్యములు బోరుకలుగ, చతురంగ 
ఎలఅసమేతులయి తమ రాజధానికి విజయం చేసిరి. 
రాజశేఖరుండుగారింటికి వెళ్ళునప్పటికి మాణిక్యాంబ పడమటింటి గోడకు 
జేరగిలంబడి గూరుచుండి తలవంచుకొని సువ్బారాయుడామెతో నేమో చెప్పుచుం 
ఉను. రాజశేఖరుండుగారు గుమ్ముమువద్దకు వెళ్ళి, ఆ చిన్నదాని ముఖలక్షణము 
ఇను, బలుకుబడియు రుక్కిణిని పోలియన్నందున నాశ్చర్యపడి చూచి పురుష. 
తయి యున్నందున నేమం నిశయించుటకు తోచక విభాంతితో నాతని మొగము 
వంకనే జెప్పవేయక చూచుచు లోపలికి రాక యచ్చటనే నిలుచుండిరి. ఇంతలో సీత 
గుమ్మములోనుండి తొంగిచూచి, “అమ్మా | నాన్నగారు వచ్చినా” రని కేకవేసి 
"వెళ్ళి తం|డిని కౌగలించుకొ నెను. 
అంతట మాణిక్యాంబ సరమానంద భరితురాలయి వెంటనే లేచివెళ్ళి, కాళ్ళు 
కడుగుకొన నీళ్ళు తెచ్చియిచ్చి పాదములతడి తన పయింటచెఅంగుతో నొతి 
కూరుచుండుటకయి గోడదరిని పీట వేసెను. రాజకేఖరుండుగారు. పీటమీందం గూరు 
చుండి, సీతను ముద్దాడి తొడమీద కూరయ్చిండ బెట్టు కొ నెను అప్పుడు మాణిక్యాంబ 
సెతను దొంగలెత్తుకొని పోవుటయు, రామరాజు 'మరియొకరును వచలించి తెచ్చు 


1. యెలుగు, కంరస్వర౦. 


131 


టయు( జెప్పెను. రాజశేఖముందుగాది. రామరాజు పెద్దప్పరాధినాధులయిన కృష్ణ 
జగపతి మహారాజులనిణయు. ఆయన (పజల క్షేమము కనుంగొనుటకయి యటి 
చూరువేషముతో సంచరించుచుంచురనియు, రామరాజను పేరున వచ్చి మన 
బహకాపకారములను జేసి తుదకు కారాబంధ వమోచనకుు జేయించిరనియు. జెప్పి 
తెన్ను విడిపించిన క్రమమును వివరించి వెంతనపు నృజవి సద్దుణవర్ష్హ ఇమును 
జేసెను. మాణ్‌క్యాంబ రామరాజు 'డేళాధీపండని విని, యాళ్చర్యపడి, ఆయన 
యొక్క గరో్యరాషొ స్రమును, పరోపకార శీలతను ఐహాుంభంగుల మచ్చుకొ నెను, 

ఇటు మాటాడుచుండగా నే సుబ్బరాయలడు నచ్చి రాజసఖరుండుగార కాళ 
మీందపడి “నేను రుక్మిణి” నని చెప్పెను. ఆయన సంతోషముచేత కొంతసేపు 
మాటాడలేక. అదకు హృదయము పెడిలవఒచుకొని లేచి పెద్దకుమా రై గారం 
నము చేసికొనెను అప్పుడు చచ్చిపోయిపదనుకొసుచున్న కూజురు లేచి వచ్చుట 
చేత నా దంపతుల కిరుపురకును గరిగిగ సంతోషి మింతింత ని చెప 
కాదు; ఆ సమయాన సతకుం గలిగిన సంతోషము పటశ క్య్యము కాకడోడెను. ఆ' 
యు(దేకము కొంత నిమ్మళపడినమీందట. ఆ వధూవరుబు తమ్మెడంాసినది మొద 
కొని నేంయటి వజకుసు జరిగిన వృ తాంతముము సవిస్తారయుగా( జెపస్ప్సుముం రుక్మిణి 
నడిగిరి. రుక్మిణి యీ (ప్రకారముగా 2నిపింప నారంభించెను ! 

మనలను చొంగలు కొట్టినెనా టి రాతి పిండియార (దోసినద్దు తెల్లగా వెన్నెల 
కాయుచుండ (గా నాకు మెల(కువ వచ్చి చూతునుగడా కటింకినేలను మహారణ 
మధ్యమున, బడియుఐటిని; సలుదిక్కుల నెంతవజకు€ల జూచిన నెందు నెవ్వరును 
గనంబజడ లేదు; ఎక్కడను మనుష్యసంచారము కన౭బడ లేదు గాని మృగడులయొక 
కూతలు దూతను చెవిలో వినంబడసాగెను. ఇంతలో నొకవ్యా(ఘము నా దగ్గజ 

1. రాజశేఖరుడుగారు చెరసాలనంది ఇంటికి వచ్చిచదాకా రుక్మిణి సుబ్బారాయుడు 
వేషంలో ఉన్నదని తల్లికి కూడా తెలియదా ? చెల్లికి తెలియదా? ప్యాతల సహజ న్వభా 
వాలను, మానసిక మైన వ్నత్తిళ్ళను, ఉద్వేగ _పవృత్తులను పంతులుగారు సరిగా వర్శించలక 
పోయార నే అనుకోవాలి. సుబ్బారాయుడు తనికి తాను రుక్కిణీని ఆని చెప్నలేక వోవటానికి 
బలమైన కారణం కసన్పించటంలేదు. 

ఈ (పకరణంలోనే జగ్గంపేట నంద సీతను దొంగల బారినుంచి తెప్పించి రామరాజు 
వీమవరంటో ఆ పిల్లను ఇంటిదగ్గర ఆప్పు చెప్పటానికి పచ్చిన సందర్భంలో రామరాజు వెంబడి 
తోడుగా వచ్చిన సుబ్బారాయుడు వీధిలో రాజశేఖరుడు గారింటిని గూర్చి వాకబు చేప్పుండిగా- 
“మాణిక్యాంబ వీధిగుమ్ముములోని కొక్క యంజె వేని యెవరు వారని శేకవేనెను. అప్పుడు 
సుబ్బారాయుడు మాణిక్యాంబను జూచి “ఆమ్మా” మని కౌగలించుకొని బోరున ఆడువ 
మొదలు పెదిను. జంతబ వారందరును గలిగి లోపలికి డోయిరి” అని వర్హించటం ముండు 


యు 
వచ్చే సన్నిచేళ కథాాకమంతో సరిగా ఆతకడింకేడు. ఉండి ఇంటికి వచ్చిందాకా తల్లికి 
| 7 


జ 


కాదా దిక్యిణ్‌ గురించి తెలియదనుకోవడం ఎన్లా? తౌలిగౌాళ్ళ నవలా రచనలో ఇటునంటి 
నోపాలను చట్టించుకోకూడదని ఇ్పోటివారు అనుకోవాలి మరి. అంతకన్నా గత్యంతరం. 


ఇంచయే పోయినడి కాని ననమ్నుంజూడక చేరువసున్న యొక మనుమ్య మొండెము 
సీష్చుకొని తొలయగిపోయొు దానిని చూచినతోడనే నా దేహము నాకు స్వాధీనము 
కాలేదు. కొంత తెలివి వచ్చిన తరువాత మీ రెవ్వరును లేకపోవుట చూచి (బతికి 
యున్నయెశల మీరు నన్నాంటిగా దిగ పిడిచి పోరను నమ్మకమును మిరందజును 
వొంగలచేత మరణము నొంది యుందురనియు ఘాతుకమృగము లేవియో మీ దేహ 

ముల నీషృుకొనిపోయి యుుండవచ్చుననియు( దలపోసి, చూడ. జుటమును (మొక్క 
"వ వముసు గానక చావ నిశ్చయించుకొని, మరల నింతలో నా త్మ హత్య క చోషమను 
ది యొకటి పుఎయటచే కొంత జంకి మరో నెవరయినను (బతికి యుండ వచ్చు 
ననీయు నొక వేళ మిమ్ముంవబను మరం జూచుభాగ్యుము కలిగినను కలుగవచ్చు 
ననియు నూహవేసి మరణ సయక్నమును మానుకొని. లేవి నాలుగడుగులు 
సెడిచితిని. అక్కడ నె త్తుట దోగియున్న మ దాన్న పక్కను బట్టల 
మయూటయు6 గనంబడంగా, అంతటి యాపదలో సహితదయు దుర్వారమయిన క్షుద్భాధకు 
సదింపలేక తినుట కందులతో నేమయిన క... యా మూటను విప్పి 
చూచితిని. అందు పురుషులు ధరించు కోందగిన వసాందులు మా_తమున్నవి. వావిని 
చూచినతోడ నే చక్కని స్త్రీలు నిజవేషములతో నొంటరిగాం  దిరుగుట క్షేమకరము 
కాదు కాంబట్రి పురుషవేషము వేసికొని యేదో యొక్కగామము చేరవలెనను యాలోచన 
తోంది యా "వస్రములను గటుకొని యంగిన౨ి తొడిగికొని పరుషవేషమును ధరించి, 
నా సూర షస బటిలను మిగిలిన ఐట్టలతోం జేర్చి మూటగట్రి నా శరీరముననున్న 
నగలను తసి చెంగున ముండివై చుకొని “ బయలుదేజ్‌, యొక "కాలిమార్లమున సెడ చి 


1. పంతులుగారి స్వీయ చరికలో ఇటువంటి సన్నివేశం ఒకటి వర్షితమైంది. స్త్రీ 
పునర్వివాహ (ఎయత్నం తొరిరోజుల నంఘటన ఆవి. 'పెద్దాపురంనుంచి ఒక బాల వి౭ంతువును 
రాజము హేందవవంలో పంతులుగారి ఇంటికి చేర్చడం 7పొార్చిన ఉదంతం ఇవి. 

“వరమ నిపుణుడెను మాకు పరమ వి శ్వాసమునయి మా ముదాశాలలో పనిలో 
సుండిన మునిసామిని వెద్దాపుకము నకు జంవితిమి. ఆతడవ్వరికిని ననుమావము కలుగకండ 
ల నటించి రతి ఐ వార ఏడి యమగుమీదనే వబండి తన సందేశము నా చిన్నదానికి 
తెలిపి న్వ్చుతో పని చేనెను. ఆ వావాస్యనాడు ర్మాతి రెండుజాముల'వేళ మబ్బుపట్టి చినుకులు 
పిడుచుండగా తన తం|డికి తలనొప్పి వచ్చుట చేత నుపచారములు చేయుచున్న త శి మొదలైన 
వారి నేనురించి లఘుశంకకుపోవు మిషవీధిలోనికి వవ్చి యా చిన్నది మా మ నుష్యునితో తాను 
వచ్చుటకు ఏద్దముగా నున్న సంగతిని తెలి పెను. 

అతడు వెంటనె యా చిన్నదానిని వెంటగొని బై లుదేరి, కొంతదూరము పోయిన 
తరువాత తానా వరకు తీసుకొని పోయిన బిట్టలా చిన్నదానికి కట్టి పువుషవేషమువేని, వగలు 
చూచుకొని వవ్నిన మామమూల దారిని గాడాంవకారములో వానలో తడియుచు పరుగెత్తి, కెంత 
దూర మె త్తుకొవి మోచియు తెల్లవారునప్పటికి రెండామడలు నడిచి అక్కడ బండచేనుకొని 
మరునాడు పగలు రెండు జాముఐవేశ నామెను మా యింటీకి జేక్నెను," పుటలు 165 = 66 
స్వేయవర్శిత (వ. భా. (1982) 


133 


కెల్లవాణు వజ కొక (_గామమును జేరితిని; ఆ (గ్రామములో ఆ పూట కుండి, పగల 
నమ్మీ హొ రాక్ళుమును జేర్చుకొని అ అయింది వ. బాధపదుచునే చేరువ 
(గామమ _నకుంటోయి యక్కాడ కొన్నివినసము డి దె దము చేయించుకొని నిమ్మ 
రించిన తరువాత బయలుడే.3 చుటపట్ల (గామముల ఇరోం. దితుగుచు పూటకూటి 
యిండలో భోజనముచేయుచు పదియేను రుత jn జగ్గండే పేటల జేరితిని, జ 
గామ కరణము య కత సంతానము ేనివాంయను గసుక సన్నుంజూచి 
ముచ్చటపడి తనపనికి నేను సాయముగా సుందుసని యెంచి సన్ను దనయొద్దశ 
యుంచుకొని యాదరించుచు నా పవ ర్‌ వమునకు మిగ-లి సంతోషించి తనకస్న్‌ 
యొక్క కుమా రెను నాకివ్చి వివాహముచేసి యి ల్లరిక ము_చుకోవలెనను నుద్దేశముతో 
నా కులగో[త నామముల నడిగి తెలిసికొనెను నేనక్కడ సుచ్చారాయండను పేరున 
మిక్కిలి సమ్మకడు గా నుండి, చుతు విద్య చెప్పించిన దుహిమచేత రెక్క్ళు_లు 
మొదలే నవి (వాయుటలో తేోజుపడుచుండి, న్‌ వెంక పేశ్వరుల (మొక్కు చేత మా 
వారు తల పెంచుకొనుః సెట్లు చేసినారనియు, ఈ _వకసమా ప్రి పియగు వబికును తల 
యంటుకోంగూడదసియు, చెప్పి యా (వతమునకు భంగము వ కలుగకుండా గాపాడెద 
మని వారిచేత పెనిషించుకొని పుదచషవెషడు బయల (6 బడకుండ(6 గడుపుకొనుచు 
వచ్చితిని. అట్లుండ (గా నెకనా(డు మధాాహ్నూము స్‌తనె త్తుకొనివచ్చి యెవరో 
యిద్రరు మనుష్యులు భోజనము: పెటించు కె నేనున్న యిటికి ౧ చీసికొవి వచ్చిరి 
అప్పుడు మనము దాహముతిర్చి (బతికించిన. రాజా వచ్చి వాండ్రను కొట్టి సాగ 
నం పెను. అంతట నా యింటివారివద్ర సెలవు పుచ్చుకొని నేనును రాజుగారును సీతను 
దీసికొని వచ్చితిమి. ఎ యంతట మిరండజును. వన నాషానవాలు పట్టీ కనుగొను. 
వజకును నేను రుక్కిణినని మీతో నెవ్వరితో జెప్పకుండ నుండవలె సని మార్గము 
పొడుగునను తలుచుకొని వచ్చితినిగాని, అమ్మను జూచిసెతోడ నే య. పటిలేక 
తోసలినుండి దయఃఖియు వొంగివచ్చి క్‌ కెంగలించుకొని నా సంగతి జెప్పి పేసతి శ 


అని రుక్కిణీ చెప్పినతరువాత రాజశేఖముండుగారు కొమా _రైెయొః న్‌ా బుద్ధికెని 
సాహసకాౌర , ,దుగకును సంతోషించి యామెను కౌంగలా చుకొని మిక్టాలి 
గారవించెను es యీ చర్నితమును విప్పవా తెవ్వుతై సను. ఉన్న 
యూరిలో సహితము గడపదాంటి పొరుగువీధి కె కెన నెప్పుడును పదచంముచేసి 
యెలుగసంత సుకుమూరిగా+ బెరింగిన సదునాల. గేండ్త (వాయముగల ఒక్‌ ముగ్గ 
వౌలిక అంతటి ధి భెర్యము మును పూసి సమయోచిత బుద్దితో "మంచయుపాయము నూహించె 
పరుల కెవ్వర్‌కీని భేవ్యముకాని మాజు'వేషమును “ధరించి తోకానుభవమువలన నాజి 


l.- ఆన్మకు జెప్పివేఎతిని అంటున్నది రుకిల్‌- కానిరాజశేఖరుడుగారు చెరినె నాల నుర్వ్జు 
ఇంటికిరాగానే మాణిక్యమ్మగారు యీ విషయం ఆయనక చెప్పక పోవటంలో ఏమీ జొచిత్యం 
లేదు. అదికాక చెల్లెలు సీఆకు కూడా అక్క సంగతి తెలియకవావడం వాన్తవదూర౦. 


134 


జ్యా 


తెటిన (కాఢశాంగనంకు సయితము కషకాధు మయిగకితి (పచ్చున్నంంగా. సుండ 
గలిగిన దస్నావా ర్మ నమ్మి శకము. కాకున్న య. ఎవరు నమి-నను ఎవరు 
నమ్మక సోయిననే వా స్తవముము మబు6గు పసఅవక చెపుట చర్మిత్రకారునికి విధాయక 


కృత్యపఎవ గనుక, జరగిన సంగతినేమో జరిగినటు చెప్పుచునా 


యందమువతె మనుష్యులు లేచరూపయును ధ3ంచినారని కాని, పృరుమలు కేవల స్త్రీలు 
గానే మాజినారని కాని అసాధ్యమయిస సంగతి యిందేదియుల వెబపంబడలేదు. 
ఆమెకీటి ద్చుతవిధమున బవ ర్హింప నేర్చినది యామె న్నాశయించియున్న 
సరస్వతియ కాని స్వశ క్తికాదు. విద్యా(ప్రభావయు నెజ్‌గిన వారెవ్వ రిటిడొక ఘస 
కార?చుని యా సృర్య పడుదురు? 


గం 
ప్‌ 


1. శ్రీవిద్య పట్ల ఆయన కంతటి గొవ్న అభిమానం. సత్యహరిశ్నం్యద్ర నాటకంలో 
చంద మతి విద్యాధికురాలు ' కాబిట్టి, భ ర "కన్ని విధాలుగానో త తోడ్బడింది అని పంతులుగారు 
ష్‌ త్రించారు. అతిమానువ, తశ స అద్భుత సంఘటనలనా నాటకంలో పంతులుగారు 
వరిహ రించారు. 


135 


వదముూడవ [దకరణము 


శంకరయ్య కానులపరుతో వచ్చుట = అతడు తన తండి వృ త్ర్తాంతమును 
వివిపించుట ..... వైష్ణవ సుదువుల మూారేగింపు __ నృనింహస్వామియొక్క_ 
రాక __ ఆత(డు తవ కథను జెప్పుట. 


పైని చెప్పినరీతిగా రుక్మిణియు తల్లిదం్యడులును మాటాడుకొను చుండగా నే 
పమనాజు సఎవత్పరముల యీడుగల యొక చిన్నెవాయయ వచ్చి బుజముమీంది 
మూటను (కింద(దిడ వై చి రాజకేఖరుండుగారి కాళ్ళమీ(ందంబఎ “అట్య్యూ, మామయ్యా '” 
యని యేడువ నారంభించెను. 

రాజ---ఏమి  శంకరయ్యా! ఆండుదానివలె నారాగున నేడ్చుచున్నావు? 
ఊరుకో, 

శంక_-మానాయుం పదియేను దినముల (కిందట కాలము చేసినాండు 
నే నప్పుడు (గామముతోకూడ లేకపోయినాను. 

రాజ-__ఏమి రోగముచేత పోయినాండు?ః నివహుడు (_గామములో తేక 
యొక్కడ కు చెళ్ళినావు 2 | 

శంక ___ఆత( డాత్మరోగయుచేత పోలేదు; ఇల్లుకౌలి పోయినాడు, నేనానరకు 
పదిదినముల [కిందటనే నా సవతిత ల్లిం తీసుకొని మేలూరు వెళి; ఫంయుంటిని నేనక్కడ 
నుండంగా నాకీ వ రమానము తెలిసినది. 

రాజి_.ఇల్లెందు చేత కాలిపోయనో యాత. డేల బయటికి రాకుండెనో నాకా 
సంగతి nga జెప్పు. 

ఐఇక__మీరు (గామమదములో నుండ(గానే దూ నాయన భూత వె వై ద్యమునందు 

జ నున్నాంయయుగ దా? అటుతరువాత చుట్టుపక్కల (గామములయందు. 
గూడ అతని (ప్రనిది వ్యాపించినది. ఎవ్వరి యింట నెవ్యరికి కొంచెము జ్యరము 
వచ్చినను మానాయనను పిలిచి తిర్త మిపష్పించుచుండిరి; ఎవ్వరికి శకాలు కానంత 
నొచ్చినను మానాయన చేతినే రక్షరేకు కటించుకొనుచుండిరి; ఎవ్వరికి కొంచెము 
గాలి సోకింనదన్నను మా నాయననే పిలుచుకొని పోవుచుండరి ఎవ్వరు కొంచెము 
జడిసికొన్నను, మూ నాయనచేత నే విభూతి పెటిందుచుండిరి. వేయేల? చుట్టుపట్ల నే 
[(గానముములో నెవరికేజబ్బు వచ్చినను మా నాయనను. పిలువని స్టలము లేదు ఈ 


J 3A 


పకారషంగా జరుగుచం ఎంయమటబేత నె న్లావారును సమ సవ న సువులగు మా యింటిక్‌ 
తెచ్చి. భ క్రిపూర్వకముగా సమరించుచుండిరి. ఎవ్వరియింట నే కుభకార్యము 
జరిగినను వందు కట్టిన మా నాయనదిగానే యుండెను. 

ఈ విధముగా(6 గొంతకాలము జరిగిన పిమ్మట నొకనాండు (పాతఃకకాలమున 
మా నాయన వీవలో నడచును, ఒక యీడిగవాని వాకిబ కాయలగెంలతో నిండి 
యున్న యొక తం ఫు జాచి ఆ యింటివాసిని పిలిచి తనకు నాలుగు లేత 
చౌండములు పంపా కుని యడిగెను. వాందు కొంచెము పొగరుంచోతుగనుక సామ్ము 
S| కాయలు ఏచ్చెదనఎ చూణజుపలికెము అంచుమీద మా నాయన 

కోపదృషితో జానివంక నెల్లసాబ్‌ చూచి కాయల నియ్యవా యని గద్దించెను. 
నేనియ్యాను నన్నెబ్లపాబి చూచ యేమిచేసెదవో చూతమని వాయిను వెనుకతీయక 
గట్టిగా జెప్పెను జేపీపాటికి వ్‌ చెటేమగునో చూచుకొమ్మని తల యూంచుచు 
మా తంగడి యింటికి. బోయెను. దయ్యా లు పెట్టి చంపినప్పటిమాట చూచుకొండ 
సుని వాడును లోపలికి నడ చెను. 

ఆ రాతి రెండుజాములవేళశ మా తండి గాఢ3ండలోనున్న నన్నులేపి 

సాయు త్రరీయపుకొంగున  గిచైడుబియ్య:ము మూటగటి కడుగుచెంబు న 
తనతో [చూడ దమ్మ) చీంకటిలో నం: దిసికొనిపోయెను నేనును కన్ను కన 
బడని గాధాంధకారణం దో. నిళానమయమున దార్‌ తడవుకొనుచు మా లో 
వేడి గవాని యింటికిడకు( జేర నిలిచితిని. అప్పడు నన్నక్క_డ నిలువంబెట్లి మా 
నాయన కారిక బందము వేసుకొని కొబ్బెరచె పెట్టున కెగర్మభాకి. యొక కల్లతో దాసి 
మొన్వును చికుకంబొడిచి యందు నేను దెచ్చిన బియ్యమును కడుగును బోసి చెట్లు 
దిగివచ్చి యా యర్హ రాత త మస్సుడు మరల నన్ను. దీసికొని యింటికి వచ్చి 
యార్యాతి సుఖనిద చేసెను మజువాండతండు తన్ను6 జూడవచ్చిన వారితో నెల్ల 
“యీడిగవాండు కొబ్బరికాయ లియ్యుకపోయినందున వాని చెట్లునకు( (బయోగము 
చేసితి నవి చాట మొదలు పె-టెను. అందుకు దృష్టాంతముగా నాడు మొదలుకొని 
మొవ్వువాడి తమశమణయుగా. ఆకులెంది సోయి “నాలు ఒగొదు. దినములలో చెట్టు 
చచ్చెను. “తమకు కొబ్బెరకాయవియ్యనన్న కోపముచేత బాపనవాయం నిష్కార 
అముగా నౌ కబ్బుర చెట్టును దయ్యాలు పెటి చంపినా” డని యూర నె లవారితోను 
జెప్పుకొని క క నారంభించెను ఆ వార్త శ్రీ ఘకాలము ల గనే చేరువ 
_ఒగామములకుసు (వాలను అందుమించ నె ని వారికిని మా నాయనమీంవ నొక 
కుధమయిన యసూయ కలిగెను 

ఆ పిమ్మట గామములో నొకరిక రోగము వచ్చినప్పుడు మా నాయన పయో 
గము చేసినాండేమో యని కొందజీ కనుమానము కలిగెను అందుచేత (గామము 
లోనివారు తదుయింట రోగాదికము వచ్చినప్పుడు మునువటంత తరుచుగా మా 
నాయసను పిలుచుకొనిపోవ మానివేసినారు; కాని యాకని3ి పిబవకపోయిన 


137 


నేమిచేసి పోవునో యని మనస్సులలో భయపముచుండిక, ఈరీతి నుండంగా నొక 
కోమటివాని పిల్లవానికి రోగము వచ్చినపుడు, వానికల్లియము ముత్తవయు వెళ్ళి 
స సోచెరోం ముగ లా పేరంటాలు గుదియొడ్డనున్న మాలడి యా eye వానికి గుమ 
లోవివారే యొకరు ఇయాోాగు చేస్‌నార ని చెప్పెను అం.పదులద వారిద్రజు 
నేడ్చుచు వింటికివచ్చి యావత్సమూచారమును మగవాం డకు వి౨ఎపింపంగా జార ts 
(సదూగము చేసినివాయి మా తర్మడెయేయని నిశ్చయించి భూతవైద్యులను. పితి 
పించి పలువిధముల పాట్టుపడిరికౌని వచ్చిన రోగమునకు ఉకిత్స చేయించక పోయి 
నందునను, య యుండంగా భూత వ పలుమా౬ు 
స్నానములు చేయించుచు వచ్వ్చిసందునను చాయువషేే యాజి ల్ల వాండు కాల 
ధర్మము నొంచెను. లది మొవలుకొని మా తంది ప్రయోగ ఎలుచేస్‌ యుదణను 
జంపుచున్నాండ న్న నమ్మక దచబకటి యూర నందలికిని గలిగసు ఆ నమ్మకము. 
నకుందోదవు మునుపెప్తుడో గామమగ చచ్చినవారు తాము (పసయోగముచేతనే 
చినామనియు, మీరు నిజమును కనుగొనలేక రోగమని భమపడ్రి తయు్మం బోలి 


జ 


క్‌ 

గొటుకౌన్నా దన్‌ యు చెప్పుకొని యేషు స్పుచున్నర్థు మ న నా న ని “పసలియము ద 
కే 

ల్‌దలు ముగ్గురు రోదనముల నాడంవించిరి. ఆ కొళములో కాముళ రి మొద లెన 


యల వేలు లాలు గృహములో ని ఉధవల కా జకమె యువ వరి కెస రోగము వచ్చినస్సు౫ః 
న! డుని యొకట్‌ రెండు వ. పలుకుచు వచ్చెను ఈయ న 
చేతన ను గ్రామములో నెవ్యర క విధమయినజబ్బు కలిగినను, అది తుంకడి ముం మా 
నాయన చేసిన (వమోగముచేతనే కలిగినదని జసులు (భమపడుచుందిరి. తానే 
దోషము నెబుంగనవి మా నాయన యెన్నిఏధముల [సమాణముమబ చేసి చెపినను, 
ఎవ్వరు నాతవిమాటలను విశ్వసించిన దారుకారు. జనులపిచ్చి యేమంచునుః 
[గామములో మరణము నొందిన వారందబు మా నాయన చేసిన (ప్రయోగము 
చేతనే పోయి5ని దృఢముగా నమ్మిరి వ్యాధ్మిగ్రస్తు లెన వాకందదుు మా నాయన 
యొక్క మం్యతశ క్రీ కిచేతనే దాధపదుచున్నారగి తలంచిన. కాంబటి యెల్ల వారును 
కొంతకాలమునకు "మా నాయనను [(గామముసకొక త గ తమగా( జూచు 
కొనుచుండిరి. మా నాయన పొడ గసెందిడెనపైు డెల్లను 1 
వారు సెటికలు ఏఎటిచి తిటంజొచ్చిరి మగవారడుై కొఅకెజలాడుచు మునుపటివలె 
మాటాడక యాతియు కనబడి సెప్పు డెల్లను తప్పించుకొని పెడదారిని తొలంగిపోవు 
చుండిరి. ఇరుగు పొరుగున నున్నవారు నిప్పు సహితము పెట్ల మావి వేసిరి. 
ఏ వసువుబదులు నిమి త్తిము hs లేదనుచు చికి పొరుగువారు తమ నూతిలో 
నీజ్య కోయికొ న వలనుపిడదని అందుచేత నీ (వకారికుంగా శ_తుమధ్యమున 
కాపురము చేయుట మా నాయన కింతో భారముగానుండి. ఇడియంతయు దాను. 
భూత వెదుగండనని వేషము వేనికొనుటవలన గలిగిన వాపఫలముగగా యని తెలుసు 
కొని పశ్చా స త్తాపవిదిని కార్యయులేక స్వయంకృృతాపరాధమినకు నోరెత్తక యనుభ 


136 


టకుంగాని వచ్చెనవారుకాడు; (గాముబలొ ని వారవ-రును 
తమ నూతిలొనుండి నీభృసపితము తెచ్చుకోనిచ్చినదారుకారు. చబురు గ్రామము 
నుండి లేచెవచ్చిన నాలవనాండే మన (గ్రామములో చైద్యాంయడగా నుండిన 
రదాచార్యులు పోయినా (డు. నేత రామయ్య మనయింట వంట్టాహ్మణుండుగా 
నుండి కంచుచెంబులజోడెత్తుకొనిపో యి ముండకిచ్చిసందసకయి మీరు పని తీసి 
వేసిన తరువాత వాము మజయెం యనకును పనికిరాని వాండొాటచేత చదువులబి 
పెటుకొని జీవనము చేయుచుండెనుగదా! వరదాచార్యులు పోయానే వెద్యము కూడ 
నారంభించి వాండిప్పుడు గ్రామములో ఘన _వెద్యుండయి అనదు. మొడట 
వెద్యమారంధించినప్పు: కొత్త తగనుక రోగముల నామములను బెషధనామము 
లను మా నాయనచేతనే (వాయించుకొని, యెట్డిని వియు న ల్లనివియు షయిన 
క ప్పెలుచేసి తీసికొనివచ్చి యేమందే రంగుగలదిగా నుండునో మా నాయనవలనే 
తెలిసికొని వానిమిద * పూర్ణచం_దొోదయము” ోవాతరాక్షసముో మొదలయిన పేర్లను 
వాసి యంటించినా యయ జీలకల్ల, మిరియములు మొదలయిన వస్తువులలో సిందూ" 
రము వేసి నిమ్మకాయలరసదనీతో నూరి మా యింటనే మా[తలుచేసి తిసికొని. 
వెళ్ళుచుండెను అత6 డే యొషధమునడిగినను తనయొద్ద లేదనక తులమునకు 
రూపాయ మొదలుకొని యిరువదిరూపాలయ వఖణకును వెలగట్టి యిచ్చుచుండెను., 
ఆరంభదక యందు వచ్చినసామ్ములో మా నాయసకు( గూడ" భాగమిచ్చెడివాండు 
గాని రాను వ పేరుపొందిన తరువాతను, మానాయనకు (గ్రామము: 
లోనివారితో విరోధము వచ్చిన తరువాతను భాగమిచ్చుట మానివేసినాడు. అటి 


1. తినతండి మరణ వృత్తాంతం మేన మామకు తెలియజేస్తూ శంకరయ్య ఇంత విషయ 
వివరణం చేయడం, అనవస రమైన, అ(పస్తుత మైన విషయాలు చెప్పడం ఈ నాటి నవలలు, 
చడివే పాఠకులకు వింత అనిపించక పోదు. కాని ఆనాటి సాంఘిక దురాచారాల తీవతను పాఠ 
కునికి ఆలియజేయటం [(పఎమ క్‌ _రృవ్యంగా పంతులుగారు భావించారు. 


“వంట బాహ స్రణలఅలో నిద్దరు కూడి మా యిల్లు మిడి వవలసన చవారయిది. వారిది వురితో" 
నొకడు హ_సలాఘివ విద్యయందు నిపుణుడు ఆతని త క్‌ చేత మాయింటనే వస్తు వును పెట్టి 
కొంవ మెమరియుండినను ఆ వస్తువు నిముషములో నద్యశసమ గుచు వన్నె: = 

ఆ (బాహ్మణుడిు మేము చెన్నపట్టరా ములో నున్నప్పుడు సూ ము(దాక్షరశాలతో 
పనిలో నున్న మునిసామి యనువాని కతెర మొదలయినవానినితి స్క-రితివగా, అతడు గడిలో 
పెట్టి ది దిటవు గాకొట్టివందువ వంట (బాహ్మణుడు భయపడి మునిసామిని తన వెంటకానుంచుకన్న 
ముండి ముంటికితీనీకొనిపోయి యాతనివస్తువుల విచ్చివేనెను “పుట 158._న్వీ. చ; పై. భా = 
(1082) అని స్తీ పునర్వివాహ (పయతాన్నల తొలివాళ్ళ సంగతులు (_వస్తావించారు పంతులుగారు. 


139. 


వాడు మా నాయన స్వయముగా వెళ్ళి తన భార్యకు జబ్బుగా సుగ్న్వుదని బతిమాలి 
పిలిచినమ (ప్రజలకు వెజచి యొక్కసారి చేయియయినను చూచి బోయినవా(డు 
కొడు, వేయేల? ఊరివారు పెటవలసిన విర్భంధములనన్నిటిని బజెటి); చీంకటిపపన 
మెద కక బెడ్డలు చేయ నాంంలించిర. అన్ను భార్యకు౬ గావలిపెై మా 
నాయిసయ్‌ చెబుపుకుంచోయి స్నావముచేసినీళ్ళు తెచ్చుకె 3 వంటుఎత చేస్పగలు 
రెందుజానులకు పధ్యము. పెటుచు, మీరయిన  (గాదముమురోనున్న6 దనకింత 
యిబ్బండి రాముగదాయని మరుచేసిన యుపకావషులను దలంమకొనుచు బహు 
విధముల విచారించను బహు తు బుమీయదు. కొన్నిడిసయులికం మా త త్తి 
వ్యాధి షిన్వుక్‌ంచినిడి గాని డహమురో బలగం మారక  చెరినదికొడు. (గామ 
మురో విరోధమంతికంచకు (పబలిసెది. తె లవారిలెది చూచువజవన మా పీధిగుమ్మ 
మునిండ గకుచ విచారం లాగె 
మా తండి వాఎసనన్నిటిని దీసిదసి నిత్యమును నెందుమూదు  సాానములు 


ది 
చేయుచు భార్య 33పచారము తిన్నగా జరగనందున గెన్నామె _ వెంటనిచ్చి సవారి 
_మీంద పటినింటికీ 'హేలాపరము!. పంపి, తానొక్కండు. నిల్లు కని పెటుకొని 
యుండెను. 


బయలుదే.. నుబునాండు రాతి నాలుగు గడియల (పొద్దుపోయిన 
తరువాత మేము సుఖముగాపోయి జే చేరితిమి అక్కడ. గొన్నాళ్ళున్న 
మిడట పథము ఒంట(బద్దుట చేతను, తలిదండ్రుల యాదచరణచేతచు నా సవతి 
తల్లి దేహ. నసపడిసెడి ఒకనాండు నేసును నా సవతిమెనమామయు నుదయ 
జ ఆట మని డింతడాజనము చేసికొన పీవతో రావిచెట్టుడుక్తును గుండ్రముగా రెండు 
అడుగుల యెత్తు వ్‌ య యరుగుమెోద. “గూరుమండి యుంటిమి 
నా సవతితల్లి EIEN కావిచెయువికును కజేపచెటునకును పెంస్తి చేయించి వాని 
య విశాలమయిన యా మురుగు వేయించినాలు ఆ యరుగుమింద చెట్టు 
వీడను గూరుచుండీ లాదు కరణ మపుుడును పనిచూచుకొనుచుండును . అప్పుడు 
ముప్పు సంవత్చనవుల యాీాదుగల యొక నెల్ల ని కూ(దు(డు తెల్ల బిల్లలు కట్టుకొని 
చంక మూటను చ ఇలించుకొవి వచ్చి “మలేమయన కాసులపేరు గొనియెదరా? యని 
యడిగెను మూ సవతిమెనమామ “ఏడిచూపు మని యడిగెను. ఆ కూ దుల డరుగు 
మీడగూయచుండి మూటనువిప్పి కొనులపపేరుతీసి యాతని చేతికిచ్చెను. ఆతండు చూచి 
“వెలయడిని నా చేతికిచ్చి దాగున్నదేమో చూడుమని చెప్పెను. నేను దానిని 
"చెతంబటుకెని నిదానించి చూవి, కొలికివూసను బుట్టి యానవాలుపట్రి రుకి కైణ్‌దని 
తెలుసుకొ9 "నీకీ కాసులపేరెక్కుడినుండి వచ్చె” నని వానిని దిశ్నోలు చేసితిని. 
“కాడు “నేను చు ర్త కుడను కౌంబట్టి ఘా యూరిలో నాకనిచేత పటుకో కటించినా' 


1 ఏలూరు 


140 


నని చెప్పెను. అందుమీ6ద నేనా పేరు మా బంధువులదని చెప్పి “యా 
చొంగ సొముడ్రై యుడ్డ Sn నది కౌదట్ట్‌ నిన్ను రాజభటుల కొపుగ్‌ంచెద' 


చ దెవరించతిని. జ వారును జడయక కాసుల పేరు దూ యొద్దనే స సఖ. 
శాణాకుందోయి మీరుచేసన య్మకషముముసు జెప్పి హం బటుకోని బి క్తి క్షంచుటకు 
బం'టో తులను దక: చచ్చెచ' ఎని కేకలు meee చుంటోయి, చే నచట 


చెందిసెడులున్నెగు మరల రానేలేదు. 
మూండవనా(డు |ద్రాకఃకాలముననే యొక కూలివాయడు ధవశేశ్వరమునుండి 
పచ్చి నారాయణమూర్తి గారు (వాసిన జాబు నొకదానిని నా చెతికి చ చ్చెను సను 
డానిని పృచ్చుకొ ని ఏప్పు, చూచుకొను నప్పటికి “మీ నాయన నేండే గృహము 
తగులబడి కౌొలయు చేసినాండు. కాబట్ట తతి క్షణము దయలుడేడి రావలసినది” 
అని యందు 1(వాసియుండను. పిడుగువంటి యా వార చూడంగానే గుండెలు 
(బద్దలయి లోపలికిందోయి యేడ్పుచు నా నవతి తల్తికా దుర్వార్త ను వినిపించితిని 
ఆ మాట విన్నతోడనే యామె నేలంబడి కొస్పు ఏడిపోవ & దొర్లుచు. చొమ్ము 
చబచువొనుచు నిలె గిరిపోవునట్లు రోదనము చేయ నారంభించెను. ప్ర యేడుపలును 
పడచొబ్బలును కొంచెము చల్లాబిన తరువాత నామెకు _ధెర్యము చెపి. ఆ కూలి: 
దావివెంట నా పూటనే బయలుదేటి కాళ్ళు పొక్కు లెక్కు_నట్లుగా, తెల్ల వారిన 
దాక నడచి మజునాండు పగలు రెండుజాముల వేళకు మా ఇల్లు 5 చేరితిని “అప్పుడా 
యింటికి గోడలుతస్పు మజేమియుబేవు. చుట్టుపట్ల $ నెక యిల్లయిన కాలక వింతగా 
మా యొక్క యిల్లు మాత్రము వ పరశురామ।ప్రీతి “యయినది. “నేనక్కడ విలపించు. 
చుండగా నిరుగుపొరుగువారు వచ్చి నన్నోదార్చి నాలుగుదినముల [కింది రాతి 
యౌకస్కికముగా గృహమునకు నిప్పంటుకౌని సాయము వచ్చులోపలనే కాలి 
పోయినదని చెప్పిరి నే నంతట నారాయణమూరి గారి యింటికి బోయితిని. అత 
డావణకే మా తం(్రకి దహనసంస్కారములు చేయించెను. మీరా (గామమునుండి 
వచ్చినప్పటినుండియు మా నాయనయు నారాయణమూ ర్తి గారును [పాణ "స్నేహితు 
లుగా నుండిరి. మీరు ధవశేశ్వరము విడిచి పెట్టిన నెలదినములకు నారాయణమూ ర్తి 
గారి లోపల దొంగలుపడి యొకరాతి సర్వసక్షము దోంచుకొనిపోయిరి. అందుజే' 
నతండు మరల టీదబా౯డై మా తండి ననుసరింపంగా, భూతవె వె ద్యములొ తనకు 
సహాయునిగా నాతనిని "తిప్పుచు భోజనమున కేమయిన నిచ్చుచుండెను. మా 
నాయనకు (గామములో సందబజును శతువులుగా నేర్పుడినప్పుడు నారాయణమూర్తి 
గారొక్కరె పరమమి్యతుండుగా నున్నాడు మీ జావమజదికి (గామములోనివారు 
తనసాత్తును దోచుకొని పోవుదమురని భయము తోచినప్పుడు, ఒకనాంటిరా(తి 
హస్యముగా నన్ను తోడు పట్టుమని నగలను రొక్కము నున్న పెపైను 
నారాయణమూరి గారి యింటికి “గొనిపోయి ఆతని పడకగదిలో బెటి లక్కతో' 
ము(దవేసి కప్ప తాళమువేసి తాళపు చెవిని తనదగ్గఅనే యుంచుకొ నెను. 


141 


నారాయణ నన్ను(జూచి మా గాయగను తలచుకొని వ 9 
నాయో ద్ద దాయకొన్ననగల పజ టను గూడ మరణవాలయునకు. దీసికొని పోతివా” 
య యేజ్పెను. నేను సడకగదితోగికి వెళ్ళిన నపుడు పెటి యచటలేము ఆయింట 
మజియొక చోటను గనంబడలేదు. తరువాత మా తం|డ్రిచావునుగురించి యడుగగా 
నేను హేలాపురము నకు వెళ్ళినది మొదలుకొని వీధిలోనికి వచిన నెవ్వలేమి 
చేసెదరో యను భీతిచేత మ చావమజి లోపల తలుపులువేసికొని కూరుచుండుచు 
వచ్చెన9ియు. అట్లు రెండుమూడు దినములు జరిగిన పిమ్మట దామోదరయ్య లోవ 
తలుపు వేసికొని కూరుచుండి యేమో పాొళతాశహోమయము చేయుచున్నాండని న. 
ములో నొక వదంతి కలిగనదనియు. ఆవల న వారందణును నాతోవించి 
యందటకును కీడు గలుగుటత యేదో మహామంతమును పు; నసశ్చరణ చేయు 
చున్నాండు కౌని చేజు కౌదని నిశ్చయించి దానికి విఘ్నము కలిగించిన(గాని తమకు 
(బతుకు లేదని గోదావరి యొడ్డున సభచేసినారనియు, ఆ రా తియ యిల్లు కాలుట 
మొదలుగాగల పని యంతయు జరిగినదనియు, అతడ చె ప్పెను. నేనును 
"పది దిసముల కర్మాయు జరిగినదా(క వారియింటనే యుండి, పదమూఃడవనాడు 
బయలుదేఅరాదు గనుక పమునాలుగవనా(డు కాసుల పేరుతో మీరున్న (గగామమునకు 
రావలెనవి వచ్చుచుండగా, (తోవలో సిద్దాంతి యగపడి రహస్యమని నన్ను 
దూరముగా6ల తీసుకొనిపోయి నూ నగల పెను నారాయణమూర్తి తమయింట 
దాంచుట చెప్పి తనకు నూరురాపాయలిచ్చెపక్షమున పెటై నాతని న కియ;క నిలిపి 
యుంచెదననియు, మీ మామగారిని చూచి వచ్చినతోడనే తీగను పెట్టవలసినదనియు 
జెప్పెను. నేనును మంచిదని చెప్పి మీ కొకు వెదకుకొనుచు వచ్చితిని. 


అని శంకర య్యి తన తండిసంగతి యంతయు(ణజెప్పి మూటనువిప్పి 
కాసులపేరును దీసి రాజశేఖరుండుగారిచేతి కిచ్చెను. ఆయన దానిని పుచ్చుకొని 
"మేనల్లుని కౌంగలించుకాని యూరార్చుచు, దామోదరయ్య పోయినందుకు. గొంత 
తడవు విచారించెను. అప్పు డింటనున్న వారందబును దామోదరయ్య నిమితృ 
మొకసారి రోదనముచేసి భోజనములు చేసిరి. ఆ మధ్యాహ్న మంతయు లోక 
వార్తలతో ప్రొద్దు జరిగినది. 


దీపములు పెట్టన కొంత సేపటికి వాద్యముఐ చప్పుడు వినంపడినందున 
రాజకేఖరుడుంగారు మొదలగు వారందలును వీధిలోనికి చూడ వచ్చిరి బలముగా 
చ్వాదశళోర్ధ కపుం(డ్రములను ధరించి యొకవె వైష్ట్షవస్వామి పల్లకిలో గూరుచుండి 
యిర్ముసక్కాల నిద్దజు వింజామరులు వీచుచుండ కరదీపిక లనేకఘులు వెలుగ 


శ. రాజశేఖదడుడుగారు. సకుటుంబ ముగా కాశీయా[తకని బయలుదేరినా పెద్దాపురం 
దగ్గర ఖీమవరంలోనే నిలిచిపోయారని సిద్దాంతి మొదలయిన 


వాళ్ళ ద్వారా శంకరయ్యరు 
తలిన వృంటుంది. 


షడ్‌ 


జూదేగు చుంచడరు ఆ వనుక కొందు తెలగాణులును నౌక వె ష్షవుతును 
గంధములు పూనుకొని తాళవ్యంతిములతో ఏసరుకొనుచు నడచుచు డిరి. ఆ 
వై షవుని రాజేఖరుందుగా తెబఎగుడురు గనుక చగ్గరకు పిలిచి యీ [పకారముగా 
మస్ప్‌టింప నారంధించిరి 

రాజ... మీరు ప నున్న గూ Sled ర కారా? 


ణు 


రాజ__వెనుక నేను చూవనపఎకు మీరు గురువులుగాను, మీ కాయన 
(కుగాను ఉండెడివారు కారా? 
వెష__మాలో మాకటువంటి భేదము-ోదు నాకు శిష్యులున్న (గ్రామములో 
శతండు ₹ష్యాంయగాను, అతనికి శిమ్యలున్న enue నేను శిమ్యుండనుగాను 
మాజలుచుందుము. ఆయన తాతయి. మా తాతయు సహోదరులు, వారితం౦ం, డి (పతి 
వాడిభయంక రము గండభేరుండాచార్యులవారు, జగ దేకపండితులు. వారు సరమ 
వచయునకు డేంచేసిన తరువాత వారు సంపాదించిన శిష్యులను మా తాతలును 
తం|డులును పాళ్ళువేసుకొని పంచుకొన్నారు. ఈ (గామంలోనివారు మా వాని 
వంతునకును స వంతునకును వచ్చినారు. మా కాపురపు 
గామమైన శ్రీకూర కము విడిచి ఈ (పకారముగా సంవత్సరమున కొకసారి 
ee చేయుదుము. 

రాజ... వెనుక మీ రాయనకు చదువు రాదని చెప్పినారే, ఆయన శిష్యుల 
కేమి యపదేశము చేయును ? 

'వె వై ష్ప---ఆయన కెంతచచవు వచ్చునో నాకు నంతే వచ్చును. శిమ్యుల కుపడే 
శించుట కేమీ చదువు రావలెను? శిష్యుల కష్టాక్షరి చెవిలో నువచేశించి నిత్యమును 
వహ్షాత్తరశతము జపము చేసికొ మ్మ్‌ని చెప్పి, గురువే ద్‌ వమని నమ్మి కొలిచిన 
"వె వైకుంఠము కరస్థమని పలికి, భుజముఇమీ6ద తప్త ము! దధారణము చెసి, మా గురు 
దక్షిణ పుచ్చుకొనే మాదారిన మేము పోదుము శ 'మెవ్వరితోనూ [ప్రసంగించము 
గనుక నుమ్ముందలును పండితులే యనుకొందురు. 

రాజ_మీరీ గామములో పదిదినము లుందురా ? 

వె ష---ఉండము, ce పేవెళ్ళిపోయెవము.. తరువాత సావకౌొశకముగా దర్శనము 
చేసి మాటాడెదను. 

అని యాత(డు ప ల్రకితో( గలిసికొనుట కయి పరుగె తెను 

వారు వెల్బనతరువాత వీధితలుపు వేసివచ్చి మగవారు రాతి భోజనమునకు. 
గూరుచున్నతోడ నే యెవరోవన్ని వీధీతలుపుకడ “*రాజశేఖరుండు మామగారూ” అని 
పిలువ(జొచ్చిరి. మాణిక్యాంబ నడవలోనికి వెళ్ళి “యెవరువా'రని యడుగంగా “నేను 
నృసింహస్వామి” నసి-వెలుపలినుండి యొకరు సలికిరి.ఆ మోటయొక్కం- ధ్వనియు. 


143 


పేరును విన్నతోడనే దూణిక్యాంబి భయపడి రటాలున లోపలికి. బరుగి త్రుకొని 
వచిియా సంగతి భ రృతోంజెప్పి, “వృసింహవా ఎమి పోయి eS 
ఎప్పుడును నాకీవజకు స్వప్నములో నైనను గనంబడలేమ, ఇప్పుడీ విరుద్ద మే pw 
యౌాశ్చర్యపడ (6 జొచ్చెను ఇంతచో 'వేధతలు:ావద్ద మరల గేకలు ఏపంబడెను. 
అప్పుడు రాజశేఖరు(డుగారు భోజనము చేసి దీపము  వెలిగించురాని పోయి తలుపు 
తీపెరి. తియ(గా నిజముగా నృుసింహస్వ్వామియే “మామా” అని పలుకరించి. ఆయన 
చేయి పదుకొనెను ఆయన యల్తు5ం (బత్యక్షవంగాల. జూదినగు నమ్మక మరల 
మరల దేహవును పటి చూచ. పాదములు వెనుకవె వై పునమ తిరిగియుఎడక తిన్నగానే 
యుండుటవలన మాయకాచని నిశ్నయి చి యాకనిన్‌తోపలికి దిసికొనివచ్చి థార్యతో 
మస నృసింహసామియె వచ్చినాంయడయని చెప్పి కాళ్ళు కడుగుకో నక్ళిమకని కొందర 
సెబైను. ఆమెయు ఎపము జగ వగా పేక. 0 చ్చ మొగము పాబ(జూచి, “నాయనా” 
యని కౌగెలించుకొన కన్నిరు “నించెను.. ఆమెసుజూని యళ్లుదును. కన్నులనిరు 

కొనెను ఆ యు! దేకమ౨త ఐదు యు మందట, స ౦హసాా ఇమిజేవ్‌ కాళ్ళు 
స. ధోజసము కు తాను కొకియా వెళ్ళుటయు దారిలో తిన మిషతుడ: 
తన్ను విడిచి వచ్చుటంయము మొదలుగాంగల సంగతి నీ పకా తాల జవ. నార 
ఖించెను ! 


“నాకు చిరకాలమునుండి కాాయా త చేసిరావలెనని ముననులో కోరిక 
యుండెను గాని తగినతో(డు లెకపోవుటచేత నా కది దు రభముది యాతలంప్ప విడిచి 


1 వీరేశలింగం వంతులుగారి టాల్య వ్య కాంతం ఒకిటి ఇకుడ గు 
సీకీయచరిితైలో విశదంగా దాన్ని వ ర్హించారువారు. 


“తపో మహ త్త్యములను ర్చి చదువుచు ss నారు జిదో దేకము కలిగి 
నేనెప్పుడు తిపమ్బునక బూనుదునా యెస్పుడా మహిమలను మంచిన అ. దొందుదునా 
యవి తహతహ పడుచుందును*..**... 


క తహోవర్హనలని్ని ము దెవాస్య్వవ్నములనుకోక సత్యములని నమ్మి నేను [భమవడి 
యికరకులను నా తమలో బడవేయ దొడిగితిని నా (భ్రమలో SRE బడినవారు నా 
నహహారు౭యిన రాదర్త వేంకటరామయ్యగారును కనవరి లక్ష్మయ్య గాదను హోకా వీర 
భ్యద్రయ్యగారును*. ఉనా 


తపోవహిమయొక్యం (వాశ_స్త్యమును వారికి బోధించి హమవత్చర్వతమయ మీద 
దడపన్సు చేయునట్లు పధక మేర్చరచి వారివి ముగ్గురుని (బయాకముచేనితిని. వీరిలో గడిపటి 
యత యము వామగివియందచ లి సంజీవనాషధములను ఎవర క్‌ కా, మూలికలను సః తము నంవా 


వంసపనల మునగ లో = ఐబదే?₹ంచెను. 
వారల్నకాల ములో నె యయుత్వ్యాహ రా మునంధగు 
మహిమా లు కాశ తెం---త్వర పెట్ట మొదలు పెట్టిరి” 


wl గ ళ్‌ న 
న్ను మించిన వారయి యచిర తో 


పుటలు 20,21 (పంధా (1982) 


144 


పెటితీవి. ఇటుండగా దొకనాండు చామ ర్తి వారి చిన్న వాడు శేషాచలము నా యొద్దకు 
వచ్చే యెవరరితోను జెవ్పనని నా చేతగెదనచేతిలో చేయి వేయించుకొని రహస్య 
ముగా దనకు హిమవత్పర్వతమదగ్గణి తప స్పుచేసి స్వర్షవిద్యను [(గహింపవలెనని 
కోరిక గలదనియు, నేనుకూడ వచ్చినవక్షమున తనతో చీసికొని వెళ్ళి యావిద్య 
నువదేశించెదననియు, మన మిద్దబమును బంగారము చేయు యోగము (గహించిన 
మీందట మరల నింటికివచ్చి కావలసినంత బంగారమునుజేసికొని కోటీశ్వరులము 
కావచ్చనియు చె ప్పెను.ఆ మాటలఒం౯ద మనస్పులోనాకును!మిక్తి లియాశపుట్రి, తపక 
బయలు దేలీ సాధ్యమయినయెడల కాశీయా[తకూడ౦ చే సికొనిరావలెననినిక యించితిని. 
తరువాత చే మేమిద్దరమును జారశాలలో రహస్యముగా (బియాణము. సంగతిని మాటా 

కుకొనుచు, బయలుదేఅవ సిన దినము నిర్ణయము చేసికొని, యాలోప్పగా నే బట్టలు 
మొదల గువానినొకచోట పదిలముగా( జేర్చ (పొద్దుననె భి రోజనముచేసి శా స్తులవారి 
యొద్దకుంటోయి కావ్యములు చెప్పించుకొని వచ్చెరనన చెప్పి తిన్నగా నడచి మలు 
కాకు [పా*ఃకలమునకు పెద్దాపురము చేరితిమి.! మేము బయలుచేజణీననా(€టి 
(కిందటిదినము నేను పుట్టినదినము . గనుక నాడు మావాం!డు పండుగుచేసి నాకు 
బం గరుకందిెయు మురుగులును బెట్టిం ఆ ర్మాతి నేను మాతం(డిగారి ప్టెబైను 


1. మితులతోకలినీ తమ హిమవక్పర్వత తపోగవినాన్ని గూర్ని తమ చిన్ననాటి 
వు ల్తై చావిశం ఇంకా ఇట్లా పొడిగించారు వంతులుగారు స్వీయ చరి[తలో. 

“ఒకనాటి సాయంకాలము వారిలో నిరువురు నా యుద్దకువచ్చి లేపే (ప్రయా ఇమని 
చెప్పిరి. నేను వారివెంట రాజాలనంటిని. ఆంతట వారు నాతో మరల మాటాడక యింటివద్ధ 
బాఠశాలకు బోయెదమవి చెప్పి భోజనములుచేనిపుస్తకవ. లు పట్టుకొని పాఠశాల దారినే తపో 
గమన (పారంభులయి యు_త్పరాభిముఖముగా వెడలీర సాయంకాలము వేళకవారిండ్లి కురా కపోగా 
బంధువ్నలు వెదక నారంభింప మూడవ యతనిని నిళలాప్తరము వద్దనే పటుకొని యం టికి గాసి 
వచ్చిరి. విజయనగరమువరకునుబోయిన తరువాత రెండి వయతడు మొదటియాతని తో్దగవులాడి 
మురుగులమ్ముకొని వెనుకకు మరలెను. మొదటియతడు కొంతదృుఢ మననస్క్కడయి ముందుకు 
సాగి దారిబ_త్తేిమునకయి వెండి మొలతా ఉమ్ముకొని జగన్నాధము వరకనుబోయి యాత చేసికొని 
పోయిన దారినే మరల వచ్చెను. ఈ |వకారముగా నా మాననిక యాతతోను మితుల దేహ 
యా(తతోను మా తపోయా[త్మావత ముద్యాపసనమయినవన” ఆని వంతుభఖుగారు హాస్యం చేశారు. 
ఈ స్వీయ జీవిత వృ త్రాంశాన్ని నృసింహస్వామి కథకు జోడించారు పంతులుగారు. ఇందువల్ల 
వాస్తవిక కథవంపట్ల వారికి ఎంతో ఆస క్తి ఉండేదని, వీతై. నంత వరక సన్నివేశ కల్పవంలో 

వా స్పవికతకు, సహాజత్వావికి _పాధాన్యం ఇచ్చేవారని నిర్ణయించవచ్చు. 
ఆయితే ఈ (వకర ణంళొ ఇప్పటివరకు నృసింహస్వామి వచ్చాడనగానే రుక్మిణి 
కోసం పాఠకులు తహతహ పడతారు, ఏమైంది ఆమె, భర్ష దగ్గరరువచ్చి వలకరించదేమని!: 
కాని ఆనాటి రాంఘిక కట్టుబాట్లు, కుటుంబ జీవనం, భార్యాభర్పల అనురాగాలు, మమకారాలు, 
అనుబంధాలు నేవ్యనేవక ఫక్కీని మాతమే సాగేవనుకోవాలి. నృనింహస్వామి కూడా నా 
ఇల్లాలు రుక్మిణి ఏది? అని ఆడిగాడెమో చూడండి. తరువాత నవల సత్యవతీ చరిితంలో ఆనాటి 
అవిభక్త కుటుంబ జీవన వై అరి ఇంకా వివరంగా. తెలుస్తుంది. 


16 145 


మాజు తాశపుచెవితో దీసి యందులోనున్న యేంబదినాలుగురూ పాయలను మూట 
గట్టుకొవి, మణజునా6 డా వగలతోను సొమ్ముుతోను మేము (గామము విడిచితిమి. 
శేషాచలము తనతో మూండురూపాయలను మాతము పట్టుకొని వచ్చినాడు (తోవ 
పొడుగునను మా యిద్దఅకు( గావలసిన ఖర్చును సన పేట్లుచు వచ్చితిని. మేము 
జగన్నాధముమదాట్‌ కటకము బెళ్ళునప్పటికి నా యొద్దనున్న రూపాయలన్నియు 
నె పోయినవి. కౌంబిట్టి యక్క-డ నా మురుగులను నలువదిరూపాయలకు విక్రయించి 
చమమనుపటివలె వధికవ్యా యము చేయక యాసామ్ముతోనే కాశిచేరితిమి. అతడు దారి 
పొడుగువేను తాను వాడుమట కేమెనను నిమ్మని యడుగుచు వచ్చెనుగాని నేను 
రూపాయికం ది నెక్కు_వగా నెప్పుడును చేతిలోంబెట్టలే ౫. అందుచేత నతడు నా 
మి+డ కొఅకొఅగానుండి తిన్నగా మాటాడక మొగము ముడుచుకొని యొకరీతిగా6 
ఒదిన ర్తి రించుచుండెను. మేము కాశి చేరునప్పటికి నావద్ద నాలుగు రూపాయలుండిన వి; 
అవియు. బడదిదినములలో నే వ్యయమయి పోయీనవి. తరువాత నూ కాట యే(ందిది 
రూపాయలకు నాకంయెను సహితము కానలో నొక వర్త రకున కమ్మి వేసితిని. మేము 
మొబ్దమొడటననుకొన్నట్లు బంగారము చేయుటకు దూబుగా మునుపున బంగారమును 
సహొతము పోంగొట్లుక కొనుచుంటిమి. శేషాచలము భోజనమునకు, చడ వుకోనక్క._ఆ 
బేకుండా నాసాముుకో నిర్విచారముగా 6 గాల క్షేపముచేంయముచు, అంతతో నెనం 
దృ ప్తె పెినొందియుండక యొక నాండు నాయుద్దకువచ్చి తన కేంబది రూపాయిలేదోపనికి 
కావలసి వచ్చినని కౌ(బట్టి యిమ్మని యడీగెను. నే నియ్యనని నిర్ణాక్షిణ్యముగాం 
చెలియంటజెప్పితిని . దాన్నిపె పేని నాతో పోల్లాడి “కృతఘ్ను(డ' వని నన్ను దిట్టి 
త స్తరితో వడ్డించిన యన్న: eee సహితము తినక పగలు రెండుజాముల వేళ లేచి 
పోయెను. చేను తరువాత నాలుగుమాసమషములు కాశిలో నివాసముగా సండి, యింటిమీ*ద 
బుదిపుటినందున బయలుదేణి నా నిన్నటియుదయమున మిరక్య్కడ నున్న 
అ ౭౧ 

సంగతి తునిలో విన్నాను 

అని నృసింహప్వామి తన వృ త్తాంతమును జెప్పినమీందట రాజశేఖరుండుగారు 


శేషాచలము చేసిన దురాగతము నాతనితో6 జెప్పి భోజనమయిన తరువాత వక్క 
వేయించి యాతండు పరుండి నిద్రపోయిన మిందట తామును పరుండిరి. 


£46 


వదుంనాలవ [(వతర ణము 
౧ 


సుబహ్యాణ్యము విరా పుర మునుండివచ్చి తం డిని దర్శించుట -_్రై శంకరా 
చారల వారి యాగమవము --నీల్మాదిరాజు సభలో తనవృత్యాంతమునుజెప్పుట- 
కృష్షజగవతిమహోరాజూలుగారు రాజశేఖరు(డుగారి మావ్యములను విడిపించి 


యిచ్ముట. 


సుుబహ్మణ్యము పిరాపరమునుండి బయలుదేఆి, సొమ్ముతో నీలా(దిరాజూ 
వెంటవచ్చుచున్న రాజభటులతో. గలసి భీమవరమునకు వచ్చి, అక్కడనుండి 
కస్‌ పద్ర్దాపురము పొమ్మని తా నొక్క.6డును తిన్నగా నింటికిం బోయెను 
అప్పుడు రొజశేఖరులకగారు భోజనమునకు లేవంతోవుచుండిరి. కొమూరుండు వీది 
గపమ్మములోనుండి లోపల నడుగు పెటగానే చూచి. అబ్బాయి వచ్చినాండని 
రాజశేఖరుండుగారు కేకవేసిరి. ఆ కేకతోనే “యేడీ యేడీ” యని లోపలివా 
డందటును నొక్క_సారిగా పరిగెతు తు కొనివచ్చిరి. అందతికం అను ముందుగా సీత 
పరుగెతు తు కొనివచ్చి అన్న గారిని కౌంగలించుకొ నెను. ఇంతలో మాణిక్యాంబరా6గా 
నమ(బపహ్మాణ్య మామెను కౌంగిలించుకొని, తరువాత తలి ల్రిదం(డులకిద్దజీకిని 
సమసాా-రము చేసి వారిచేత నాశీరాకదములను జ్‌ కొందెను కః నడుమ నృసింవా 
స్వామివచ్చి సు_బహ్మణ్యదముయొక్క_ చేయిపట్టుకొని “బావా? యలిపిలువగాసే 
యత sa మొగమువంక ిరిగిచూచి దూటరాక యద్భుతపడి చూడసాగాను. 
అట్లొకనిమిషము చూచి మఅంది నాలింగనముచేసి “యెప్పుడు వచ్చీనా” వని 
యడిగి, రు! జీవించియున్నాండన్న వార్హ విని సంతోషించుటకు రుక్కిణికి 
బయుణము లేకపోయెనుగదా యని కన్నుల సేరుపెటుకొనెను. అంతట రుక్కిణ్‌ 
(బతికి యుండుటయు దొంగలు కొట్రినరా_తినుండి యు నామెకు సంభవించిన 
ఆపదలును తుదకు సుఖముగా నిల్లు చేరుబయు+ జెప్పి, రాజకేఖరుండుగారు 
కొమారుని నూరార్పంజొచ్చిరి, ఆమాటలు ముగియక మునుపే సంతోషం పట్టలేక 
సుబహ్మాణకాము లోపలికింపోయి రుక్మిణి నాలింగనము చేసికొని యామె తన్నుం 
జాచి కంట6దడి పెట్టుకోంగా నూజడించెను. ఈవలకు వచ్చినతరువాత నృసింహ 
స్వామి తనకథను సాంతముగా వినిపించెను. పిమ్మట నందటును స్వొానములు 
చేసి యుతికిన మడుగు ధోవతలు కట్టుకొని జనములకడ+  గూరుచుండిరి. 


147 


భోజనసమయమున సుబహ్మణ్యయు పిఠాపురములో రాజుగారి లోపల య 
పడుటయు, దొంగలను తామ పట్టుకొన్నరీతియు, దొరికినసాల్తులో బై 
యెత్తుకొవిపోయిన తమ సొమ్ముకూడ+ గన(బడుటయు విమర్శన ౫ విమిత్న మయి 
కృష్ణజగపతిరాజు గారియొద్దకుం దింపణబడిన దొంగలతో గూడ. దవ్నిచ్చటకు 
బంపేటబయు జెప్పి, యిక్క్‌-డమండి వెళ్ళినతోడనే తనకొక మంచి యుద్యోగము 
విచ్చెదమని పిఠాపురపురాజుగారు వాగ్రానయు చేసియున్నారని చెప్పెను అప్పుడా 
రాజశేఐరుండుగారు “మనయింటికి రాకపోకలు చేయుచు వచ్చిన రామరాజే కృష్ణ 
జగపతిమహారాజుగా” రని చెప్పి, ఆయన యద్భుతచర్యలను తమకు, జేసిన 
యువకారమును నామాలా(గముగా వినిపించి యాయనను హొగిడిరి. ఇంతలో 
భోజనములై నండున లేచి చేతులు కడుగుకొని తాంబూలములు వేసికొని తెల్ల 
బట్టలు కటుకొ ని రాజశేఖరుండుగారును సుబహ్మాణ్యమును బయలు దేజి నృసింహం 
స్వామిని వెంట బెటుకొని పెద్దాపురమునకు€ (బయాణ మయిపో యిరి. 
హరు పెద్దాపురము చేరి రాజవీఫవి (పవేశింవగా నే యావీధినే దూరమునంనొక 
పల్ల కీయును దానిముండొక యనుగును రెండుగుజ్ఞములును బండిమీద నొక ఫేరి 
యును మబికొవ్ని వాద్యములుమ వెనుకను స్వసి వాచక బృందములును దృగ్గోచర 
మయ్యెను ఆ తడలజం చూచి రాజశేఖరుండుగారా దినమేదో డేవతో త్పవము 
కాంటోలు ననుకొని, కుమారునివంకం జూదవి యాయుత్పవము శివునిదయి యుండునా 
యని యడీగిరి. 
సుబ అది దేవుని యుత్సవము కాదు. శ్రీ శంకరభగవతాాదులవార్‌ 
పట్లణమునకు చేంచేసియుందురు.! వారు నెలదినములనుండి పిరాపురములో నివాసము. 
చేసియున్నారు. నేను బయలుదేజి నప్పుడే వారును (ప్రయాణమయి 
శశి షట్టణమునకు రావలెనని బండ్లు మొదలగు వానీని వాకిట. నిలుళంవబెట్టియుండ (గా 
ఆొాచితీని. 
రాజ....అక్క-డ భిక్షలు విశేషముగా జరిగినవా? 
నుబ-__మిక్కి-లి దక్క_గా జరిగినవి. వారింటింటికిని శ్రీముఖిములనూ 
(వాసి తలకొక రూపాయవంతున పోగు చేసినారు. అదిగాక యనేక వితంతువులును 
ధనవంతులును పశ్ళెరములలో పం్టడుమ రూపాయలను వేసికొని వెళ్ళి పాదపూజ 
కని సమర్పించుకొనుచువచ్చిరి. వారు సాష్టాంగనమస్కా-రము చేసినప్పు డెల్లను 
స్వాములవారు “నారాయణ” యనుచు రాయగా, చేరువనుండు శిష్యులు పశ్శములోని 
వోని జా్యగత చేసి వట్టి పళ్ళిములను వారివి వారికి మరల నిచ్చుచుండిరి. 


i. నీయచరి[తలో ఇటువంటి ఊరేగింపును/హార్చి(వస్తా వించారు వండితులాగారు* “శంకరా” 
బార్యస్వాములవారిని మహోవై భవముతో మా వీధిని మా గుమ్మముముందర నుండి గొనిపోయి 
రాత్రి కరదీపికా సహ (నములతో రాజమ హేం[దవర పురవీకలలో నూరేగించిరి.” 

పుట 1360; (పంభా. (1882 


148 


ఆగామము నందలివై చికు లందలటును జేరిరెండుభిక్షలు చేసినారు; లౌక్యుల యిండ్లలో 
నాలుగు భిక్షలు జరిగినవి; తక్కినదినములలో కోమట్లు (బ్రాహ్మణ గృహమున 
శిక్షలు చేయించుచు వచ్చిర.! 

రాజని వెపుడయిన వెళ్ళి క్‌ఠదర నము య 

సుబ. రెండుమూడు పర్యాయములు చేసినా పీఠము నిలువెత్తున 
నున్నది; దావనిండను బిహువిధములె న న. సొల(గ్రామములును 
నున్నవఏ వెండిపువ్వు ఓటమీంద గూవెచుండి పట్టు శాటి కట్టుకొని సాశిములవా 
కెప్పుడును కుంకుమతో సీఠ పూజ చేయుచుందురు. ఆపీఠములో స్తీ యం[|తము 
కూడ నున్నదనియు, వారు పూర్వాశమమునందు సహితము స్త్రీ విద్యోపాసకులే 
యవియు విన్నాండను. అది సత్యమౌనో కాదో కాని వారిప్పుడు మాత్రము కారు 
చీకటిలో మునుగువేసికొని యొక మనుష్యుని వెంటబెట్టుకొని (పత్యక్షమయిన పె 
యపాసనము చేయుటకే బయలుదేటుచుందురని చూచినవారే యొకరు నాతో రహ 
ముగా జెప్పినారు, మొన్ని నీనడుమ నొక శిష్యు. డెత్తుకొని ee 
శాక, యింకను పీఠమునకు రెండు వేలరూపాయల వెండిసోమ(గి ఉన్నది 2 


రాజ__వారు (గామముతో నున్నకాలములో మతసాంకర్య నివారణము 
గాని, మతవ్యాపనముగాని చేయుటకేమయిన (బయత్నము చేసినారా? 

సు(బి_అట్లిపనులే మియు చేయలేదుగాని యొక్క. -ఘనకార్యమును 
మాత్రము జేసినారు, ఆ (గామములో ధనవంతురా అయిన యొక బాలవిధవ 
యున్నది, ఆమె యేమో (భూజహత్య చేసిన దని (గ్రామములోని సభాపతులు 
కొంద జామెను జాతినుండి బహిష్కారము చేసిరి. తరువాత నామె జగన్నాధ 
నంతర్పణము చేసినప్పుడు ధనమున కౌశపడి కొందలటు (_బాహ్మణులు భోజనములు 
చేపిరి. అందుచేత నక్క_డకు భోజనములకు వెళ్ళినవారందరు నొక కక్షగాను, 
వెళ్ళనివారందరు నొకకక్షగాను నేర్పడిరి. లోకమునకెల్లను ధనమె మూలమగుట 
చేతను, ఆమె లక్షవత్తుల నోము మొదలయిన (వతములు చేసి యప్పుడప్పుడు 


1. “ఇటువంటి సంతోషదినములలో స్వాములవారు రాజమహే౦[దవరమును విడువక 
ఇవేతిదినమును వాద్యములతో వీధులగుండ నూరేగుచు భిక్షలు చేయుచు కొన్ని మాసము 
లక్కడనే నిలిచియుండిరి.” పుట 151, |వ.భా. స్వీ.చ. (1882) 

2. “ఆ కాలములో స్వాములవారు విధవా వీవాహముల నెంత నిషేధించుచు వచ్చినను 
మోణక[బహ్మచారులెన వార శిమ్యలు మాతము రండలతోడ రాతుల మంతకమిలైన 
వివాహములను రహస్యముగా జకుపుచనేవచ్చిగి. పాఠశాలలోని విద్యార్దులు కొందరీ 
రవాప్యమును కనిపెట్టి యొకనాటిరాతి కాచియుుడి యొక వితంతువుతో సంసారము 
చేయుచున్న శిష్యుని వట్టుకొని ఆ య పూర్వ దంపతులను వీధిలోని కీడ్నుకొని వచ్చి యెళ్లు 
వారికిని జూపి యవమానపరచిరి.” 


పుట 151, స్వీ చ; (ప్రభా? (1882) 


149 


(వాహ్మణ సమారాధనములు చేయుచు వచ్చుచుండుటచేతను, [కమ్శుకమమగా 
సంఖస్టయందామె పక్షమువారే బలపడి మొదట వెలివేసిన వారికే యిప్పుడు వెలిగా 
నుండెను. తరువాత స్వాములవారు విజయంచేసి యా రెండు పక్షములవారిని. 
సమాభానవరచి, ఆ మెయొస్ద తాము ర.దువ దలదాడపాయలను సిర్టికరించి యామెకు 
పుట్టు వెండ్రుకలు తీసి చేయించి. ఆ 'కేశఖండనమహోత్పవమయిన మరునాడే 
యామె యింట భిక్ష చేసి ముందుగా తాము హసోదకము పుచ్చుకొని తరువాత 
(బాహ్మణుల కందజకును నిప్పించి నాటితో నామె చ్‌ తీర్చివేసిరి. 1 

రాజ_ఆ స్వాములవారు పూర్వా(శమములో నే (గ్రామ నివాసులు 2 

సు[బ.వారి నివాసస్టలము ముంగండ య్శ్య[గ్రహాలము ఆయసకు నలుగురు 
కొమాళ్లున్నారు. ఆ్రమమును స్వికరించిన తరువాతనే స్వాములవారు మునుష్న 
మాన్యములమీందనున్న యుణములను దీర్చి వేసి నలుగురు కొమాళ్ళకును వివాహ 
ములు చేసి కోడం(డ్ర కొక్కొకరికి రెండేసివందల రూపాయల యాభరణము 
లుంచినారు. ఇప్పుడీ స్వాముఐవారిపేరు (శ్రీ చిదానందశంకరభారతీసా్యమి యంట. 

అని దూటాడుకొనుచు వారు రాజసభకు( దోవునప్పటికి రాజుగారు కొలువు 
కూటమునకు విజయంచేసి సింహోసనా ధిష్టి తులై కూరుచుండి యుండిమంత్రి తెచ్చి 
యిచ్చిన విజ్ఞాప సప్మతకలను జదివి చూచుకోన పిరాపురమునుండి వచ్చిన దొంగ 
లను తమయేదుట(జెట్లుట కు త్తరువు చేసిరి. ఈ లోపల రాజశేఖరుండుగారును, 
స్క్నుబహ్మణ్యమును, నృసింహస్వామి యు సభలో [పవేశించి తగినచోటుల. గూరు 
చుండిరి; రాజభటులును దొంగలను గొనివచ్చి (పభువునెడర నీలువ (జెట్టి తాము 
(పేక్కలను కతులుదూసికొని నిలుచుండిరి. అప్పుడు రాజుగారు సభ కలయ(జు*చి 
“యో దొంగలను పటుకొన్నవా 'రెవ* రని _*పశ్న చేసిరి. సుణహ్మణ ము లేచి 
నిలువ(బడి “నేను? అని మనవిచేసెను. తోడనే ప్రలుస్పువారు రాజశేఖరుడు గారి. 
వంక దృష్టిబజపి “యాతడు మ కొమారుండు కొండా?” అనీ యడిగి “చిత్తమ' న్‌ 
యాయన బదులు చెప్పం విని యెడమ్రక్క_ను గూరుచున్నవా రెవ రని మరల 
నడిగిరి. రాజశేఖరుండుగారు చేతులు కట్టుకొని నిలుచుండి యాతడు తమ  యల్లుం 


స్వీయ చర్మితలో ఆనాటి కొందరు పీరాధిపతులను గూర్చి త్మీవంగా విమర్శించారు. 
వంచులుగారు+ 
1. _“విరాధినతుల యర్హ కృూత్యములను గూర్చియు. వారు విత్తాాహరణా నిమిత్తము 
చేయుచున్న యకృత్యములను గూ ర్మియ్యు వారినీ స్వకృత మునకు మరల్బుటకు శిష్యులు 
చేయవలసీన కర రృవ్యమును గూర్చియు మా వివేక వర్దవి బబవాంవిధముల (వ్రాసి [పజలక న్నూలు 
తెరపుటకారంభించినది. స్వాములవారు మగనిన విడీచి బేచిపోయి బవారంగముగా జగన్నాథ. 
పుఠములో వ్యభిచరించుచుండినయొక =. .కులట వలన ధవనీీకారమునుజేని యా యిల్లాలివలన 
ఖికగ్రై కొని భార్యనువిడిచి పెట్టిందుక యి దానీ మగనికి బిహిషాగ్రైర ప్యతికనుబింపి యాతని కిళుద్ద 
వ్యత్రికనిచ్చుటకయి యధికవతృమును లాగజూాచిరి=ో పుట 110, [పంభా, (1982), 


150 


డగుటయు, గిటనివాండొకండు ఆతడు వారణాసపురముననున్న కాలములో వచ్చి 
మృతుండయ్యెనని వ వట్ట [పవాదము వేయుటయు , రుక్మిణి ద దొంగల చేత చెబ్బుతిని 
మూర్చపోయి యుండంగా తన్నందణును డిగవిడిచిపోయిన తరువాత మూర్చ కేణి 
పురుషవేషము వేసికొని సీత నెత్తుకొని పోయిన [(గామమును:ఏ చెల్లెలితో. గూడ 
వచ్చుటయి సమగముగా విన్నఏంచిరి. రాజుగారు హర్ష మును దెలుపుచు శిర౭ఃకంప 
నము చేసి, కొంతపే పూరకుంది యావంకం దిరిగి “మీరేమి చెప్పుకొనెదొ రవి 
యడిగిరి. 

సీలా-_-సర్వమును దెలిసిన దేవరవారికడ మేము వేజబుగ చెప్పుకోవలసిన 

దేముండును? మేము నిరపరాధులమని చెప్పంబోము దెివరవారు దయాపూర్త హృద 

యులు గనుక ఆ దయారసమును మా మిండ (బసరింపజేయ దీనత్వముతో వేడు 
కొనుచున్నాము. 

కృష్ణ..నీది యే దేశము? చిన్నప్పటినుండియు నీ వెక్క_డ నున్నావు? నీ 
చరితమేమి? 

నీలా__నా చరితము మిక్‌ి-లి యదు తమయినది. నేను దానిని చెష్సు 
కొనుటకు సిగుపడవలసియున్నను దేవరయంతటివా రడుగుచున్నారు గాన దాంచక 
విన్నవించెదను. ఈ వణకు నేను చేసిన దుష్క్యృత్యములన్నిటిని తిజికగలిగి 
యున్నప్పుడెల్త నాకు స్మరణకుందెచ్చి నా మనస్సు పలువిధముల నన్ను బాధించు 
చున్నది; రాషతులు నన్ను ని_ద్రపోనీయదు. కలలో సహితము నేను జేసిన ఘోర 
కృత్యములకు రాజభటులు నన్ను. గొనిపోయి కిక్షించుచున్నట్లు కనబడి యులిక్‌ 
పడుచుందును. అం తేకౌక నా కిప్పుడు వార్తక కము వచ్చియున్నది. కా(బటి, చిర, 
కాలము (దితుక(బోను; ఆ సంగతిని తలంచుకొను నపుడెల్ల నాకు యమభటుల 
వలన భయముచేత దేహము కంపమెతు తు చున్నది, రాజదండ నను పాందినవారికి 
యమదండన లేదని పెద్దలు చెప్పుదురు. “కాంబట్టి నేను చేసిన పాపమునకు మీవలన 
శిక్షను బొంది నుఖింపంగోరుచున్నాను. 

కృష్ణ---ని చర్మితమంత యద్భుతమయిన దయ్యెనేని, ససాకల్యముగా విని 
పింపుము. ఇచ్చట నున్నవారందటును విని యానందించెదరు. 

నీలా నా జన్మ స్థానము కాళహా స్తం నా తలిదం(డు లంతగా ధనవంతులు 
కాకపోయినను కూ(దకులములో మిక్కిలి "గౌరవమును కౌంచిన వంశమునందు. 
బుట్టినవారు. నా తలిదండులకు నేనొక్క(డనే వుతుడను గనుక నన్ను వారు 
మిక్కీ-లి గారాబముతో, బెంచుచుండిరి, నే నేది కావలెనన్నను తక్షణము తెచ్చి షెట్లు 
చుండిరి. అయి దేండ్లు వచ్చిన తరువాత ననాకనా।డు చదువవేసి. పంతులకు ధోవ 
తులచాపును గట్లంబెట్టిరి. ఆ పంతు లేవిధమునను దనకు జీవనము జరగనందున 
షీనుగులమోయు వ్యాపారమున న6 బవేశించి ముసలివా. ఉయి తాను చిన్నప్పుడై 
నను చదువుకొన్నవా(డు కౌకపోయినను తుదకు చచువులబడిని జీవనోపాధిగా 


కేవ్‌ 1 


నేర్పబుచుకొవి మా (గ్రామమును జేరెను. ఆతండు చెప్పెడు చదు వొక్క ముక్క. 
యైవమ లేకపోయినను గొవైడి దెబ్బలు మాత మక్షరలక్షగా నుండెను. అయిన 
నాతడు ధనమిచ్చిన వారియేడ మిక్కి-లి _పేమగలవాండు గనుక నా తలిదర్శడులు 
చిజుతిండ సిమి త్తమయి నా కిచ్చెడి సాము్కులో సగము పండితునకిచ్చి దెబ్బలు 
తప్పించుకొంటిన్‌. అందుచేత పంతులు నా మీద నత కాంత _పేమగలవా(డై నాకు 
బడి పె త్రనమిచ్చి. నా తలిదండులతో మీ కొమారునంతటి బుద్దిమం తుండు లేడని 
చెప్పుచుండును చిన్నప్పటినుండియు నేను నిజముగా సూక్ష శ్రబుద్దికల వాండను, 

నేర్చుకలవాండను ఆవదును నా నేరుపరతసమువలన మాడా కెప్పుడుసు నషమే 
కామి చిల్లి గవ్వయెనను లాభము కలుగకపోయినను నా జననీజనకులు నన్ను "నేరు 
పరివిగానే యెంచి సంతోషించుచుండిరి_ ఏలయన, నేను నా నేరుపంతయు నితరు 
లను మోసము చేయుటయందే యుపయోగించుచు వచ్చితిని. నేను మోసములను 
వేర్చుకొనుటలో నిచ్చిన్నశద్దలో సగమైనను ఏదో యొక వృత్తిని నేర్చుకొనుటలో 
విచ్చియుంటి నేని, నే నీపాటి కెంతో భాగస్ట్రవంతుడ నై యుందును. ఆ సంగతి 
వట్లుండనిండు నాకు బడీ పె నము వచ్చుటచేత పంతులతో చాడి చెప్పి కొట్లించెడ 
నవీ పిల్ల అను జెదిరించి తినుబడకి పదార్థములను లంచము పుచ్చుకొ నుచుందును. 

ఇట్లుండగా నౌ దురదృష్ట వశమున ఆ పంతులు కాలము చేసెను ఆ కొలములో 
పరతులెంత విసారముగాొ దెబ్బలు కొటుచున్న 3 నంతగటివా( డనిపించుకొనుచుండును 
గనుక చదువుకొన్న పంతు లదివజికే చూయూర బడి Bs యున్నను, ఆతడు 
పిల్ల లయందు _పేమగలవాండై. నిష్కారణముగా కొట్టుటకు పాలుపడ నందున, 

పిలల నెవ్యరు నాతనిబడికి( బంపకుండిరి. ఇప్పుడు (గామములో రెండవ పంతులు 
లేనందున, మా ఐడిలోని పిల్ల లనందబను విధిలేక యక్క_డికే పంపవలసి వచ్చెను. 

ఈ [కొ త్త పంతులవద్ద మునుపటివలె నా యాటలేమియు సాగినవికాపు. ఇంతలో 

మా తండ్రియు న నాకహ్మికముగా గుండెలలో నొప్పివచ్చి వ ర డయ్యెను. 

ఆతండు తన ధసము నెక్కడనో పాతిపెట్టి మరణకాలమునం దెవ్వరితోను చెప్ప 
కయే కాలము చేసినందున పెద్దమ్మ వారు. మముశ్చ మజింత శ్రీఘముగా వచ్చి 
యాశయించెను. ధనికుండైన మా పొరుగువారి పిల్ల వాండొకంయ మా బడిలోనే 
చదువుకొనుచుండను. ఆతం చదువునందు మిక్కిలి. యాస క్రకలవాండు. అతనితో 
నేను మెతి చేసికొని మిక్కిలి నమ్మకమిచ్చి మెల(గుచుంటిని కొందజణు నమ్మక 
మిచ్చిసెప్పుడు మనసుకాడ నిచ్చి యూరకుందురు. నేను తెలివిగలవాండను గనుక 
ఆలాగున జేయక వేయినమ్మకము లిచ్చినను మనసుమ్మాత మియ్యక దాంచుకాంటిని . 
ఈ (పకౌరముగా నుండి యతనిని పలువిధముల మాసముచేసి, ధనమార్డించు 
చుంటిని. అది యేమిమాయయోకాని నే నెన్నివిధముల మోసముచేసి ధనము సంపా 
ధించుకొనుచున్నను వీందవాండనుగాను, అతండు ధనవంతుడుగాను ఉఊఉంటిమి. 
అతండు విద్యయందు వృద్దిపొందినకొలది, నేను ద్యూతవిద్యయందు పాండిత్య 


1 52 


మును పొందనారంభించితివి. చడుప్‌ల ల్ల వాం్యడ్రతోడ సాంగత్యము వలన జదువు 
మావివేసే డబు వై పెట్టి జాదమాడ మొదలు పెట్టి యా వ్యసనములో బడి యింటగల 
వస్తువులను దొంగతనముగాను బలవంతముగాను. దిసికొనిపోయి జూదగాం[డక 
నమర్చి: చుచు౨దును ఇట్లు ండియు మా వొరుగు చిన్నవానితోడి చెలిమిని మాాతము 
చూనబేము అతనిపేరు భాస్కరుండు సారు పద్మనాభు(డు. ఇట్లు జరుగు 
చుండంగా నాకు పదియాజణు సంవత్సరలు దాంటినవి నా మిత్రుడు పెద్దవాడై. 
TR వహించి విద్యా ఖిరుచి గలబాయదై సడా పండితుల ms 
క నత నే నొకనా(డతనీ యొద్దకు 6 బోయి నౌ స్థితిగతులను జేప్పు 
కొనినా తండ్రియు వ ర్తకుండే గనుక నాకు వ్యా పారడు చేయి నిషము కలదనియు 
మూలధనము (క్రింద నేమైనం బెట్టుబడి పెట్టి హ్‌ చేయవలసినదనియు కోరి 
తిని అతడు తానుగూడ పాలీకుండెదనం చెప్పి రెండువందల తూపాయలకమ నా 
చేతికిచ్చి నేను పనిచేయుటకును తాను వడ్డిపుచ్చుకొ నకుండుటకుసు వచ్చిన లాభ 
ముతో చెశినసగము చూచుకొనుటకును నన్నాడబజిచి పంపెను మాకు వచ్చిన 
లాభము న్వల్పమేయెనను ప నిపయువాండను గనుక నా కెక్కుువ లాభము కౌవళఠె 
నతి నేను నా మితునతో కల హాము పెబ్బుకొన( జొచ్చితిని రాజు అనుభవించుటకు: 
రాజ్యములున్నను. ఒకరతోనొకరు పోట్లాడి చిత్తురు సన్యాసులకక కౌపీనసు 
కంకే నధికమేమియు లేకపోయినను పోరులేక సంతుష్టి పొందియుందురు దై నము 
చయచేపన దానితో. దృ పె hee. న కలహాములును నగలుగ పు తృప్తి “బిలేక 
య. నావహింపంబడినచో నెల్ల కలహయులును గలుగును. అయనను 

నా స్నేహితుండు మిక్కిలి మంచివాండును “ఉదార సాహాసషము కలవాడును గనుక, 
ఒకనాండు నన్ను త త నదగ్గణకు బిలిచి యిట్లనియెను 

సప మొదటినుండియు వ ర్రకుండొవుగా నున్నావు గనుక స్రీకు సొము 
నందే యిష్టము; నాకు విద్యాధనమునందు మ్మాతమిష్టము. త్యాగభోగముల కక్క_జికు 
రాకపోయినను ధనమునుజూచుకొనుచున్నను నీకు సంతోషము కలుగును. 
నాకు గౌరవముతో జరుగుట కున్నంజాలును. కాంబటి యీ రెండువందల రూపాయ 
అను నీవు 'పుచ్చుకొమ్ము. 
అని యాతడు పెట్టుబడి పెట్టిన సొమ్మును నాకు విడిచి పెక్రైను. ఆ నాము 

చేతికందిన సంతోషముచేత, మటీ-త యుల్లాసముతో దుకౌణము కట్టి పెట్టి 
య పగలునుకూడ జూదమాడ సాగించి కొన్నిమాసములలో సొమ్మంతయు+ 

బో౭గొట్లు కొని జోగి ఒనితిని. తరువాత పశ్చా త్ర తొపపడి, తిండికిసహితయు జరగక 
యిబ్బందిపడుచు నొకనా (కు సూసికలు వేసిన బటలతో "స్నేహితుని యొద్దకు. 
బోయి యాతండు చేసిన యుపకౌరమును బహు విధముల గొనియాడి నాకు సంభ 
వించిన దురవస్త్టయంతయు( జిప్పుకొంటివి. అతండు నాస్టీతిని విని మికి్యి-లి విచార 
పడి, సొమ్ము చేతనుండినయెడల పాడుచేయుదునని యెజింగి, యొక స్నేహితునకు 


153 


జాబు[వాసి నస్నచటికిం బంపెను. నేనా యు త్రరమును దిసికొనిపోయి చూచిన 
తోడనే యాతడు నన్ను మధ్యాహ్నమున రమ్మవిచెప్పి నాకు నెలకు పదిరూపా 
యల జీతముగలపవీ నొకదాని నిచ్చెను. నేనాపవిలో య స 
నాకది యెంతో భారముగా కనంబడెను ఒంటిగానున్నప్పుడు నాకంటంబడిన 
వస్తువులనెల్లను హా _సలాఘవమునుజూపి నేను మాయముచేయిచు వచ్చినందున, 
వాయజ మానుకు వారిమిందను పెట్టి వీకమీ(దను పెట్టి నన్ను దిట్లుచుండెను. అంతియ 
కాక యొకరికి లో(బడియుండి వారు చెప్పినశ్తై ల వనిపాటలు చేయుట నా స్వభావ 
మునకు సరిపడినదికాదు. నాకు స్యభావముగా  మహారాజువలె నుండ వలెనని యౌళ 
గనుక, ఆ పనిని విడిచిపెటివచ్చి యింటివద్ద కాలిమీద కాలువేసుకౌని కూరు 
చుండి నన్ను సెమ్మినవ వారికడ నెల్లిను ఇముణ ములు చెయుచు, అప్పుపుట్టినంత 
కాలము సులభముగా బీవనము చేయుచుంటిని ఈ 1 పకొరముగా నిరుద్యోగముగా 
జీవనముచేయుచున్న కౌలములో నేనితరులుచేయు హితబోధ నెప్పుడును వినక 
పోయినను, అడుగుటయందుమా(తము విశేష్యశద్దపుచ్చుకొని విశేషనీ తివాకకము 
లను నేర్చుకొంటిని. ఆటుతరువాత నా నీతివాక యులు నా కేమియు ప్రకార యి 
వను, ఇతరుల కెన€ం బనికివచ్చునని యెంచి 'మూఢులకు హొతోపదేశములు చేసి 
గొప్పవాండనని “పేరుపడి ధనమార్జెంప నారంభించితిని. అపుడు సహితము నా 
నడత తిన్నగా నుండనందున నోకనా(డెక భ కుండువచ్చి “మీరిన్ని నీతులను 
జెప్పుచున్నారుగాని మీ(పవ ర్రనము తిన్నగాదున్నదా *' యని నన్ను. (బశ 
చేసెను. *నాకు( బనికిరావనియేుకదా యీ సీతులన్నిటి3 ముకు వదిలి చేయుచున్నాను; 
నాకే పనికివచ్చిన యెడల నొక్కు వాక్య మయిన నా కుక్షిలోనుండి చెకి రాసి త్తునా జః 
యని సమయోచితముగా (అతు తరము నిచ్చి, యింక నందు నిలుచుట కార్యము 
కాదనుకొని శీ(ఘముగా నా(గామము వదలిడచేసి చేళాంతరమునకు€ బోవలరెనని 
చయలు దేశి తిని. అట్లు బయలు చేట్‌ (గామైకర్మ్యాత ముగా శయనించుచు res 
చేసిన యూర బరుండక నిత్య పయాణముబు చేయుచు, ఒకనాండొక (గ్రామము. 


పజగడ గొప్పమేకలమంద నొకదానిని జూచి అ వాండెట్లు కాపాడ. 
గలండాయని గొల్లవానియందు మిక్కిలి కనికర ముతో చది కొంతభారము ము త గ్గించినను 
తగ్గించుటయే యని రెండుమే(కపి ల్లలను బుజముమీ(ద వేసికొని నడవ నారంధిం 
చితిని; అప్పుదు వానివెంటనే తల్లియు నజచుచు రాసాగెను; అదిచూచి త ల్లిబిడ్డల 
నెడ/(బొపిన పాపమువచ్చునని కొంతభూతదయగలవాండ ఎ యాపి లలత ల్రినీగూడం 
దోలుకొని పోవుచుంటిని. ఆ సంగతి నేలాగుననో కనిపెట్టి గొల్లవాడు నావెనుక 
“దొంగా ! ఆగు,మని కేకలువేయుచు పరుగె త్రివచు ఎచుండేను. ౯ అదివరకును పె 
(గామము నెంతపొ ద్దెక్కి చేరుదునోయని భయపడుచుంటిని గాని, వాని కేకలతో 
నిమిషములో నూదుచేరి సంతోషించి తిరిగి చూచితిని; వాడు నాపరుగు కలిసికోలేక 
తక్కిన మేకల నెవ్వరెత్తుకొని పోదురో యని యప్పుడే వెనుకకు మరలిపోయెను.. 


154 


నేనా మేకను పిలలను పొరుగూరులో ఏ(కయించి యాసొమ్ము దారిబ 'తెమున 
౯ 

కుంచుకొని, కొన్నిడినములలో కొాండవిదుచేరి యచటయోగి నయంది, నాయొద్ద 
సితారా మయం(త మున్నదనియు దానిని జూచిస వారికి సమ_స్రసంపదలు గలుగు. 
ననియు జెప్పి, యుకబొమ్మరాతి?ి గదిలోనుంచి రహస్యడుగా డబ్బుడబ్బు 
చొప్పున బుచ్చుకొని చూప నారంభించితిని. ఏ పాడువసు వు నయిననుసరే రహ 
స్యముగా నుంచుబవలఅన దాసియందు గౌరవము హెచ్చును. దివ్యక్షేతముల 
యందలి దేవాలయములలోని వ్నిగహములను పామరులు పూజారులకు దక్షిణలిచ్చి 
స్వామి యెంత బాగుందునో యని చూచులాగుననే యె ల్లవారును నాకును కానుక 
లను సమర్పించి యాబౌమ్మరాతిని మూ(కలుగావచ్చి జనులు చూచి పోవుచుండిరి. 
చూచినతరువాత చేతకాని పనివానిచేతం జెక్కంబడిన యాకురూపముగల ఏ(గహా 
ములందువలెనే యా రాతియందును వీధిలో: గనంబడెడి చొమ్మురాయియేయని 
యె ల్రవారికిని ననాదరము కలుగ నారంభించెను. నిజముగా నేను సేతారాదుయం[త 
మనీ లోపలంబెట్టిచూపిన శిలను ఒకదినమున వీధిరోంబెట్టి చూపినచో మలునా€ 
డెవ్వరును దాసీమొగమువంక నె నెనం జూడంగోరరు. నేనా(ప్రకారముగా యోగినిగా- 
నున్న కాలములో (ప్రయోగవిద్యయందును భూత ఉవెద్యమునందును మిక్కిాతి 
(బసిద్ది కెక్కిన వా(డనుకా(బట్టి నామహ తము నెల్లవారును చెప్పుకొనుచుందురు. 
నేను వదలింపబూనుకొన్న దయ్యముల కథలనుజోలె నాకథలనుసహిత మె ల్లవారును. 
నెత్యాదరు లె వినుచువచ్చి౨. కానీ యివియ వానివలేనే వినువారిభయమును మజింత 
వృద్దిపబుచుట కే వివియోగపడుచు వచ్చినందున, గ్రామములో నందబజును నేనేమి 
(ప్రయోగముచేసిపోదునో యని నాకు జడియు చుండిరి. 

పయిమిషచేత ధన మార్తించి యా ,గామములో సుఖజీవనము చేయు 
చుండగా నన్ను వ్యాధి యా శయీంచినందున, నే నదివర కెందతికో మరణనువ 
(బహ్మోకమే కాంబట్టి సంతోషింపవలయునని బోధించుచువచి ఎనను చచ్చిపోదునని 
భయపడ(జొచ్చితిని మీరే యోగి _నెన బిలిచి మికు మరణమన్న భయ మేమైనం 
గలదా యని యడిగిన తడవుకోకుండ లేదనిఃీ చెప్పునుగాని యాతనికి( గొంచెవము 
లోగమువచ్చినపుడుమాాత్ర మాతనిచర్యవలన మూఢులకుండు దాస్‌కంశు నెక్కువ. 
భయము కలిగియండుటను గనిపెట్టవచ్చును. నేనల్లు యోగివేషము వేసికొని 
యున్న కౌలమున వితర లే యోగీని (పశంసించినను, నేనాత6 డెంతవాండని. 
తృణీకరించుదును. సాధారణముగా యోగులు తాము కీర్తిని బొందవలినని కోరు. 
చయుండంగా అయోగ్యులు వారి కీ రిని పాడుచేసి తమ కీ తో సమానమైెనదానినిగా€ 
జేయ జూచుచుందురుగదా నే నిట్లనే చేషములు చేసి కడపట “జేరాగి నె శ్రి. 
నిద్దజిని శిష్యులనుగా. గైకొని చిదాసేందయోగియను పేర ధవశేశ్వరము వచే 
40చి, యీ క గ స్వర్హముచేసి యిచ్చెదనని మాయచేసి యిప్పుడు 
తమయొద్దకు. దెచ్చిన నగలనే యపహరించుకొని పోతిని. అక్కూడినుండ పోయిన 


lt 55 


పిమ్మట గడ్డమును మీశమును గొజీగించుకొని నీలాాదిరాజునయి. పితాపురము 
న వేకించి, వీషడసాయము చేతనే రాజుగారి. ధనాగారములోని ధనమును తర 
తించితిని. ఈ రెండు చోట్లను నేను జరిగించిన యమృత  చర్యలును, నా నటన 
మును రాజశేఖరు(డుగారును క కొ మారుండును చక్కగా చెప్నుగలరు. కనుకను, 


ఊత ్మ(ప్రక్లంస యమచికతక మగుటదేడను, ఇఎతటితో. జాలించుచున్నాను .” ఆని 
యూరకుండెను 


కృష్ణజగపతిమహారాజులు రాతని చక్నితమువిన్న తరువాతను నిమిష 
చూలోచించ్‌ పద్మ వాభుివంక 6 దిరిగి నీ విపఎడు బుధితెచ్చుకొని నిజముగా. 
సళ్ళా త్ర తప్పుడ ,వెవాయడవు గనుక నిధ్నాక్య సంవత్సరము వెరాగృహమునందు. 
జెట్టింప సళశ్చయించినా మరి చెప్పి, కారాగ్భ హోఫ్‌కౌరి కట్టె యు తరువును (వాసి 
య్‌ౌతవిని రాజభటుల వెబిడిని సామర్ల కోటకు. బంపిచేసరే తరువాత పిరాపురష్త 
హారెధనము నవ్చటికి వెంటనే సంపివేయ మంతి కాజ్ఞ చేసి, దొంగతనమును 
పట్టుకొన్నందులకు సు బహ్మణ్యమును క్లాసుంచి, రాజెశేఖరుండుగారివంకం దిరిగి 
రోజాగారిట్లు చెప్పిరి: 

మీ రిదివఆ కెనో కషముల ననుభఏంచి యా యాపదల నన్నిటిని గడచి 
మరల సుఖము ననుభఎంచువశకు వచ్చుచున్నారు. కాంబటి మీకు నేను కొన్ని 
హత వాక్యములను జెవ్పడో వుచున్నాను. దురు నా మాటలను" సావకాశముగా విన 
వలెను వపడిసకరువాత లేచుట గొప్పతనము గాని యెప్పుడును పడకుండుట గొప్పు 
తనముకాదు. మీ రీ నీతిని మవనువు చుంచుకొని వెనుకవడిన కషముల కె విచార 
పడకుండవలయుసు. ఇకరులు చేయు ముఖస్తుతులకుబ్చి, ఆతదాయముగకంటె 
సధికమైన ధనము దానెయి చేయకుండవలయును. ఒక. కుటుంబములో వారు 
పలువురు పదిమందిలో నత కంత మై తి కలిగియే యున్నను గృహము చేంనతోడనే 
గర్భశ|త్రువులుగా నుందురు కాబటి మె ప కొటిత కలుగకుండలీ 
గాపాడుచు రావలయును. విరోధమును సాధించుటకు మంచి యపాయము శాంతిసి 
వహించణటయే. మన కన్వరిమింద్న నె నెనను పగతీర్చుకోవలె నని బుద్దిపు టి దానిని 
మరలించుకో లేనియెడల మనము ెవగతిరికో శ్చ కిగలిగియుండియు క మింతు 
మేని, శ్యతువులు సహితము మనలనుజూచి బుద్ది తెచ్చుకొని జ్ఞానవంతులగుదురు. 
కప్పు కిజవవలెనని _పయత్నముచేసిన సత్త (పయోజనకారీయగునో వీదవాండు 
గొప్పవానిని పగసాధంప6 దలంపుగొన్న నంత (పయోజనకారిగానే యుండును. 
వట్టి బెదరింప్పలతో నే ముగిపెడు కోపము నెవరు లక్ష్యము చేయుదురు 1? అటి 
కోపము వలన మనె కార్యమును సాధించుకోలేక పోవుట యటుండగా మీదుమిక్కి-త్‌ 
సష్టమునుకూడం దొరక మీరు ళోభనా[ది రాజుమీంద తొందరపడి మీ కోప 
మును చూపినందులకే కడా మీకు కొరాగృహబుఎధనము సంభవించినది కాబటి 
ము6క ముం దెప్పుడును మీరు మీకంచె నధికు లేన్‌ వారిమీంద మీ కోపమును కసం 


శీ 56 


ఒజుసకుండపలయును. కొందటు మతహీనులు పూర్వకాలమే మంచిదని పొగడి. 
మొరుచేయు దోషములను కాలమునందారోపించి మిము నిరుత్చాహులను జేయు 
దురు కాని, చక్కగా నాలోచించి చూడగా దూర్వుకాలముసకంళకు నిస్పటికాలమే 
మంచిదని నాకు( సన. * పుణ్యపాపసములు మనుమ్యల _పవర్త రనములొో 
నున్నవికాని కాలములో నేమియు లేవు కాంబటి మీరు చేసిన దోషములకు కాల 
మును దూషింపక మీ పప ర్త రనమును తిన్నపటచుకొనుట కే (పయత్నపడవల 
యును. మీకు గౌరవముతో జీవనము జరుగుటకు చాలినంత సామ్మున్నచో 
విశేషముగా లేదని యిరెప్పుడును చింత పడకుండవలయును ఈ రీతిని దెలిపెడి 
పూర్వూకథ నొకదానిని సుకం జెప్పెదను వినండి పూరషమొక ధనవంతుడు శరీ 
రమునిండ రత్నఖచితము లెన స్వర్హాభరణములను ధరించుకొని వీధిబడి పోవు 
చుండగా, వీదవాండొకల డాతనిని వెంబడించి నగలను జూవి మాటిమాటికి నమస. 
రింప నారంభించెను ఆ ధనికు6 డాతనిని జూచివోనా నగలలో నే నేడియ సీ కియ్య 
లేదే. ఎందుల కట్టు చేయుచున్నా' వని యడిగెను. ఆ నగలు నా కక్కఅలేదు. 
మ్‌రు నన్ను నగలను చూడనిచ్చినారు గనుక నమస్కారములు చేసినాను. మీరును 
చూచుకొని సంతోషించుటయేకాని నగలవలన వేశాక (పయోజనమును పొంద. 
జాలరు. మీరు నగలు కాపాడుకొనుట్ట క యెంతయు శమపడుచున్నారు నాకా 
(శమ యక్కఅలేకయే సంతోషము లభించుచున్నది. మీకును నాకును గల వ్యత్యాస 
మిదియే” యని వాడు బదులు చెప్పిపోయెను. ఈ 'హెతువునుబట్రియే నేను మిక 
విశేషధనము నియ్యగలవాండ నయ్యును, ఇయ్యక మీ మాన్యములను మాత్రము. 
విడిపించి యిచ్చుచున్నాను. వానితో మీరు తృ ప్రినౌంది నుఖజీవనము చేయు 
చుండు (డు. 


అని చెప్పి కృష్ణజగపతిమహారాజుగారు “మీకు మతియేదియెనం గోరిక 
కలదా యని రాజశేఖరు6ండుగారి నడిగిరి. ఆయన (పభువులవారి సుగుణ సంపతి ని. 


1 = తమ చిన్ననాటి కాలానికీ తెబ్బయ్యేణ్భ తమక నిండిన కాలానికీగల వ్యత్యాసల- 
వీరేశలింగం స్వీయ చరిత్రలో (వస్తావించారు. “ఆప్పుడు రాజమ హేం[దవరమువంటి వట్ట, 
ణములతో నహితము యువజనులు సభలు చేయుటయే నామాన్యజనుల దృషికి తప్పిద 
ము గా గనబఐడుచుండె ; ఇప్పుడు చిన్నవల్లెలయ ఐదు సవాతము సభలుజరుగుచు నందు వివిధ 
విషయములు వితర్కింవబడి జనసా మాన్యముచే మెప్పొందు చున్నవి. అప్పుడు శ్రీవిద్య 
"పేరు చెప్పిన మాతమున తలకరిటకముగానుండి ఐహుజనులచ్వే దూషీంపబడుచుండజెను. 
ఇప్పు డె ల్లయెడ లక బాలికా పారశాలలేర్పుడీ చ విద్యయభివృద్దినొంది సభలూ (పసంగములు.. 
పుస్తకములు చేయగల శ్రీల చేనొప్పి భూషింపబిడుచున్న ది.” 

పుట 808, స్వీ* చ 
రెండవ సంపుటం (1984. 


157 


“వేయివిధముల గొవియాడి, తన కుటుంబమునకు జేసిన మహోపకారమును 
హ్యరించి తాను చెజసాలలో నున్నకాలములో విజ్ఞాపన పతికను (వాసి పంపుట 
“మొదలగు పనులలో దనకత్యంత సహాయుండుగా నున్న మంచిరాజు పాపయ్యను 
చఅనుండి విడిపింపుండని వేడుకొనెను. తన కపకారముచేసిన శ్యతువునందుకూడ 
దయ గలిగి యుండుటను శ్లాఘించి, రాజుగారప్పుడే యాతనిని విడిచిపెట్ల నాజ్ఞా 
బుతికమ బంపి తాము కొలువు చాలించి యంతఃపురమునకు విజయం చేసిరి. అంత 
రాజశేఖరు(డుగారు మొదంగువారు కొలువుకూటమును విడిచి తమ తమ యిండ్ల కు 
-తోయిరి. 


453 


వదు నెనవ [ప్రకరణము 


రాజశేఐఖరుండదుగారు స్వతామమువకు( బోవుట-_సుుబహ్మా కారము పవాహాము_ 
వ్‌ త వివాహము--రాజశేఖరుండుగారు తానుబడిన కష్టములవలవి కృత్యమును 
నేర్చుకొని సుఖముగా జీవనము చేయుచుండుట. 


మలునాండు రాజుగారి యుత్తరువు (ప్రకారము రాజశేఖరుండుగారు సభకు 
వచ్చినప్పుడు, కృష్ణజగపతిమహారాజుగారు తన సభికులలో నొకరిని బిలిచి 
రూపాయలసంచులన్‌ రెంటిని తెప్పించి ముందుబెట్టి “మీరీ ధనమును బట్టుకొని 
రాజశేఖరుండుగారితో ధవశేశ్వరనునకు. టోయి గృహమును మాన్యములను 
విడిపించి యిచ్చి రండని యాజ్ఞాపించి, అఏగాక మత నాలుగువందలరూపాయలను 
రాజశేఖరుడు గారికిచ్చి “మెరినము శ్రతోనే సితయొక్కూయు సు_బహ్మణ్యమ్లు 
యొక్కయు వివాహములనుజేసి వచ్చుబడికి మించినవ్యయమెన్నండును జేయక 
సుఖజీవనము చేయుచుందడు(6డని హితచోధచేసి వానికి సెలవిచ్చి పంపిరి రాజు 
గారివద్ద సెలవు పుచ్చుకొని రాజశేఖరుండుగారు వీమవరముసకు వచునపుటికి 
జగ్గం -పేబనుండివచ్చి యింటికడ నెవ్యరో బంధువులు కాచియున్నారని సమాచారము 
తెలిసెను. 

ఆమాటవిని. వేగిరవడి యిల్లుచేర గా వీధియరుగుమ్‌ం౧ద నొక ముసలి 
[బ్రాహ్మణుడు కూరుచుండి యుండెను రాజశేఖరుండుగారాయననుజూచి మీరెవరని 
1వశ్న వేయంగా. తమ యింటిపేరు భావగాజువారనియు, తనపేరు sh స: 
యనియు జెపి “రాజశేఖరు(ండుగారు మీరేకారా” యని పశ్న వేసెను 

రాజ.-_.అవును, మీరే పనిమీంద వచ్చినారు ? 

సూర్య__.మీయింటి కీనడుమ సుబ్బరాయండను చిన్నదాండు వచ్చినాండు. 
ఆతం ఉక్కడనున్నాండు ? 

రాజ__ఆ పేరుగల చిన్నవా* డెవ్వడును మాయింటికి రాలేదు, 

సూర్య-__-మీ కొమారెను దొంగ లె త్తుకొనిపోయినప్పుడు మా(గ్రామము 
నుండి తీసికొని వచ్చినాండు. "ఆతండు వేంకషేశ్వరుల (మొక్కును బట్టి తల పెంచు 
కొన్నాండు. మిక్కిలి చక్కనివాండు; ఒక రాజుతోడంగూడ బయలుదేజీ మీయింటిక 
వచ్చెదననవి మాతో జెప్పినాండుఐ చిన్నతనములో మీవద్ద విద్య నేచ్చుకొన్నాడట : 

రాజ.._అతనితో మీ కేమిపని యున్నది ? 


159 


సూర్య--మా యిరిటియొద్ద( గొన్నిదినవ ములున్నాండు; అతని రూపగుణ 
సంపచను జూచి యతవీకి నాకె తా రెనిచ్చి కా మ. నాకు ప్ప్వత్రసంకతానము 
లేదుకనుక అతని విల్లజీక ముంచుకోవలెనని నిశ్చయించుకొన్నాను. 

అనిన తఈరువోత రాజశేఖరుండుగారు చుకి ణి సుబ్బరాయండను పేర పురుష 
వేషము వేసికొని యుండుట లోనుగాంగల వృ తాంతదముంతయు వినిపించి, యాచిన్న 
దానిని తనకుమారు(డై న సనుబహ్మణ్య “మునకు. జేసికొనియెదనని = దాగ్జానము 
చేపిరి. అంతట సూర్యనారాయణ గారు పెన్నిధి దొరికిన “పీదవానివలె పరమానండ 
భరికుండై, రాజశ్రేఖరుండుగారి యొద్ద సెలవుపుచ్చుకొని వెంటనే తన (గ్రామమునకు, 
చోయి భార్యను కుమా రెను వెంటబెట్టుకొని మబువాండు మధా్యాహ్నమునకు* మరల 
వచ్చెను. ఆ దినముననే క్‌ రాజశేఖరుండుగారు చల్లపాటువేళ బండ్తుచేసికొని సకుటుంబ 
ముగా బయలుదేరి, రెండుమూడు దినములలో" సూర్యనారాయణ గారికోం గూడ 
రాజమహేెం(దవరము చేరి, అక్కడ రామమూ ర్రిగారి లోపల రెండు దినములుండి, 
వారికడ దాచిన పాతసామ(గిని దీసికొని వారివోగhూడ వివాహమునశై వెంట బెట్టు 
కొని సుఖముగా బోయి ధవ శేశ్వరము (ప్రచేశించిరి 

పెద్దాపురమునుండీ వచ్చిన కృష్ణజగపతి మహారాజుగా సభికుండయు రాజ 
శేఖరుండుగోరికి మాన్యములును గృహమును విడిపించియిచి మరల దన వవ 
యొద్దకు సోంగోరగా రాజశేఖరుంయగారాయనను బఐహువిధముల బతిమాలుకొ 
కొమారునియొక్కయు, కొమా ర యొక్కయు వివాహములు జరుగువరకు see 
నబ్లొడ(బబీచిరి. రాజశేఖరుండుగారు మరల [గామమునకు వచ్చి మాన్యములు వడ 
లిరచుకొవి ధనికులయి యున్నారన్న పొ ర్త విన్నతోడ నే వీదతనము వచ్చినప్పుడు 
మొగముచాటు వేసిన పూర్వ స్నేపాతు ేలందజును పెల్లగిలి రాసాగిరి మున్ను 
పెలిచినను పలుకవి యా(శితకోటిలతోనవివారందజును దినమున "కాయుపర్యాయము లింటి 
చుట్టును దిరుగనారంభించిం; తొల్లి చూడ మనసయినను గనంబడని భృత్యవగము 
జీతేబ తెములులేకయేసదాగు మ్మ మువద్ద నిలువంజొచ్చెను రామళాస్త్రియి, సిద్దాంతీయు 
వచ్చి ముఖ సుకులయందు( దమకు6గల పాండిత్యపకర్షమును మునవేటికం 
ద్విగుణముగా6 బకటించుచు వచ్చిరిగాని, త మవిద్యాసారస్యమును (గహించి యక్షర 
లక్షలిచ్చెడి మునుపటియౌ దార్యమును, రసికత్వమును రాజశేఖరు(డుగారియం దప్పు 
డున్నట్లు వారికి కనబడలేదు. వారిలో సిద్ధాంతి తనమీద రాజశేఖరు(డుగారికి 
కోపమువచ్చిన దేమో యనుకొని తదనుగహమును మరలంబడయంగోరి, నారాయణ 
మూర్తి తనయొద్ద దాచిపెట్టిన దామోదరయ్యయొక్క_ నగలపెకై నొకకూలివానిచేత 
మోపంచుకొనివచ్చి రాజశేఖరు(డుగారి కొప్పగించెను; మజియు  రాజశేఖరు(డుగారికి6 
దెలియవలయిునని బంధువుల ముందరను మ్మితుల ముందరను ఆయనను. కొని 
యాడ. జొచ్చెను; స్నుబ్రహ్మ్యణ్యము జాతకమంత జబ్బుది లేదన్న నోటనే యిప్పుడు 
మరల మారకదశ తొలగిపోయినది కాంబట్టి దానియంతటి దివ్యజాతకము తోకములో 


160 


మజియొకటి లేదని పొగడందొడంగెను. ఆ సంగతి తెలిసికొని వీదతనము వచ్చి 
నప్పుడు పిల్లనియ్యమన్నవారే యిప్పుడేః లాగునై న, దమకస్యలను సు దహ్మణ కము 
నకు జేసికొండవియి న నాలుగువందల రూపాయలు జతర క్షిణయిచెెదమకని రాజ 
శేఖరుండుగారి చుట్టును దిరిగి యనుసరింప మొదలు పెటిరి. వారు భాగ్య వంతులును, 
అల్లునకు కానుకలను కట్న లను పెబ్టుజా రును అయినను వారిపి న్తిల నెవ్యరిని జేసి 
కోక్‌ రాజకేఖరుండుగారు కొమారునకు సూర్యనారాయణగారి కొదూర్త మహాలక్షి ్మని6 
జేసికొగుటకే నిశ్చయించిరి 
తరువాత నొక శుభముహూర్త్ణమున ముందుగా రాజేోఖరుడుగారు కుమారుని 
mr చోగముమేళము "లేకపోయినయెడల వివాహము శోభగాంచదని 
మెదంజు చెప్పినను,* వారిమాటల నాదరింపక పాతి_వత్యము ను చోధింపందగిన 
యు త్తమదినములలో లంజలతోడి పొ తుకూడ దని భోగ ప్రీలపాటల'కై. విశేషధనమును 
"య పెట్టక, యల్పధనముతో గాయకకిఖామణుల చేత కర్తరసాయనముగా హరికీ ర 
లు పాడీంచిరి సదస్యమునాండు సంభావనసమయమున" నప్మాతదానమున కొప 
గక యోగ్యులును పంఎళులునగు కొందఎఏి్‌ యధాశ క్తి ని సత్క_రింపనెంచి, వచ్చిన 
చాహ్మాణు లకందజ్‌కీని సంభావన mu సం. సభవారిలో 6 దలవంపుగా నుండు 
సని చెప్పవచ్చిన బంధువులత్‌ వివాహాదిన ములలో6 దలయె త్తుకొని తిరిగి యప్వుల 
తరువాత నె దక కాలమును దలవంచుకొని తిరుగుటకంటు నీ యెదుదినజయలును 
చుకొని యౌావల దలయె త్తుకొని తిరుగుటయ మంచిదని చెప్పి త మయిష్ష 


ర్‌ th 
3 


= 


వాలి 
లా 
అవ౦ 


వ 


1, 1881వ సంవత్సరంలో రో జరిగిన మొట్టమొదటి వితంతు వివా 
హంలో బోగం మేళం కొన్ని అనివార్య పరిస్థితులలో పెట్టటం. జరిగిందని వీరేశలింగం 
పంతులు సంజాయిషీగా స్వీయచరి(తలో (వాళారు. 

“వేళ్యలనగానే సింస్కార పరాయణులు చేనెడు వితంతు వివాహములకు సూడ 
 — నుంచిరా యని బల ర్‌ (పీయులకు సందెహం కలుగ వచ్చును వితంతు 

వాహ పక్షమువారికి కౌర్యదర్శినయి వేశ్యల మేళశములకు వెళ్ళనని (పతిజ్ఞను గైకొన్న ననీ 
ల. గొంచెము సమాధానము చెప్పవలని యున్నది... 

తెలుగుదేశములో మొదటిదైన యీ వితంతు వివాహమును మహానైభవముతో 

దపవలెవని మా పక్షము వారి యభిపాయము-, / 

ఆయిన మా పక్షమువారిలోని యెక్కువ సంఖ్యగలవారి యభి్యపాయమును బట్టి టోగము 
మేళము పెట్టుటకు నిశ్నయింపఎడి ముందుగా కొంత సామి శత్రియదిడనది. వివాహము జరుగవలనీన 
స్థలము నూ “ఇల్లు. నృత్యగానములు సలుపుటకయి వేశ్యాంగవలను మా యింటి లోనలికడ. గిడ 
నియ్యనని నను “పట్టవట్టితిని” ఆంటూ ఊరేగింపులో మా్యతమే సమ్యతించానన్నారు పంతులు 
గాలి. 

పుట 186, (వే. భాం (1882) 

1878 వ సంవక్సరం ఈ నపల వానే నాటికే వంతులుగారి ఆభిపాయాలు సన్టిరంగా 

రూపొందాయని ఇందువల్ల తెలు స్తున్నధి. అప్పటికాయనకు వయస్సు కి0 సంవత్సరా లె. 


కేకే 161 


ప్రకారమే జరిగించిరి; వీధుబు గటి సృతములు వేయుట వృధావ్యయమని బఎధువులును 
మతులు నై నవారినిమాతమే భోజనదబనకు విలిది యావరించిరి;ి ఈ _పకారముగా, 
జేయబచేత మొదట నుద్దేశంచుకొన్న డానికంయును వెచ్చవు తక్కువ పడినందున, 
మిగిలివ యా ధనము ప కోడలి కాభరణములు చేయించి పెట్టిరి 

కొమూరుని వివాహమైన మూడ వదినముననే సీతను మేనల్లుడై న శంకరయ్య 
కిచ్చి రాజశేఖకరుయుగారు పె డ్రిచేసిరి ఈ వివాహమును సమ స్తవిషయములందును 
ముందు గాజరిగిన వివాహమునే. పోలియున్నది. ఈ రెండు వివాహముల యందును 
బూజముబంతులు మొదలగు దురాచారములును, మోటుతనముగా నుండు వేడుకలును, 
నాకబలియైన తరువాత బుక్కాంయును వసంతమును చల్లుకొనుచు స్త్రీలు. బురుషులు 
నను భేదమును పాటింపక విచ్చలవిడిగా న న్రరిచేయు రకువాడుకయిను మాన్వబడ్‌ 
సెపి; కుంటితగఃు, యగు తదములోనుగా గు యంగవె వై కల్యముల చేత. కాటుపడ నస 
మర్హులయిసెవారుసు, స్వదోషమువలనంగాక దె దై వకృతమువలననే హీనదశకు వచ్చిన 
దరి(దులును, స్యత్చవ ర్ర రనసముకలిగ్ని సకలవిద్యా విశారద లయి యున్న పండితులును, 
భగవద్చ కులును మూత్రము ధనసత్కారమును దొండిరి ఈ రెండువీవాహములును 
విధ్యు క్త కముగా జరిగిన పిమ్మట నొకదినుున పెడ్దాపురమునుండి వచ్చిన సభికు6డు 
రాజశేఖరుండుగారి కడకువచ్చి తాను శీ ఘముగా వేళ్ళవలసియున్నది గనుక సెలవిచ్చి 
పంపవలయునవని యడిగెను 

రాజ___నాముద్దు చె ల్రించి యూ పదిడినములును మీరున్న ందునకు మనుగడుపు 
లయినదాక కూడనుండీ నా మనస్సును సంతో షపెట్టి మణి వెళ్ళవలయును. 

సఖి __ ఇక నన్ను మన్నించి విడిచి పెట్ట్రవలయును. మనమ బయలుదేటి 
యిచ్చటికి వచ్చుటకుముందు మా యూరికి విచ్చేసియున్న యాచార్య స్వాములవారు 
శ్రీముఖమును బంపినప్పుడు వెంటనే రూసాయలనియ్యక తిరస్య్థారించినవాండని మా 
'మేసల్లుని కేమో యాంక్షప్యతిక వ్రాసినారనియు, మూడు దినములనుండి మావాని 
యిల్రేవ్వరును (తొక్కి చూడకున్నారనియు, మంగలవాండు కూరము చేయుటకు. 
గానీ చాకలవా*డు బట్ట లుదుకుటకుంగాని రాకున్నారనియు, ఇప్పుడే యు తరము 
వచ్చినది, స్వాములవారు వెలి వేసినప్పుడు పొరుగువారు నిప్పయినను బెట్టరు; నూతిలో 
సీళ్ళయినను తోడుకోవియ్యరు. 1 

రాజ_సనా్యసు లెప్పుడును కామ్మకోధా దులను వర్షించి పరమ శాంతులై 
యుండవలసినవారే; ఇంత యల్పదోషముగన కంత కూరశిక్షను విధింతురా? 

సబీ___సన్యాసులన్న "పీరేకాని హరికున్నంత కోపము [పపంచములో నవ్వ 


1. “రాజమ హేం|ద వరమున జరుగుచున్న విధవా వివాహ [(పయత్నమును హరి 
తుని యొద్దనున్నప్పుడే మా స్వాములవారు విని తామచ్చటకు విజయం చేనినప్పుడా పనిలో 
(బవే?ంచినవారి నందరిని వెలివేనెదమని యానతిచ్చిరట”ొ 


పుట 118, (పం భా స్వీ చం (1882) 


4 62 


కిముండదు ఇచియేమి చూచినారు? ఈసా్యాములవారే (కిందటిసంవత్చరము శ్రీకాకు 
శయులో ధిక్షకు వెళ్ళిన యింటి యజమానుని భార్యతో నేమో సరసమాడుచుుడంగా 
మగండువిని వ నేమైననన్న నపరాధము9 యమారకుండి భిజాశంతరము దక్షిణ 
యియ్యక చోంయగా, ఆకనిస్‌ మూండుమాసములు వెలివేసి యే(బదిరూ పాయలు పుచ్చు 
కొని ప్రాయశ్చిత్త తము చేయించి తరువాత మతములో కలుపుకొన్నాండు చ 
వెంటనే వెళ్ళి మా శ్వానిచేత నపరాధ శ్షమార్పణము కోకించినంగాని కార్యము సుష 
శుడదు. కాబట్టి నన్ను బలవంత పెటక యీపూటనే పఎపిపేయవలయును. 
రాజల్‌_మీ5ంతగా 'సెలవిచ్చుచున్నప్పుడు మిమి్మైలక స రరర 
అని రాజశేఖరుండుగా రాయనను (కొ త్తబటలు కటబెట్రి సమస్త “విధముల 
గౌరవించి, కృతజ్ఞతాసూ చకముగా (పభువువాంతో మనవజే యవలసిన సంగతులను 
లిపి యాయనను బంపివేసిరి. తరువాత వివాహమునిమి తదు వచ్చిన బంధువు లెవరి 
యూళ్ళకు వారు పోయిరి ఆ సభికుండును పెద్దాపురము చేంనతోడనే తన విషయమై 
రాజశేఖరు(డుగారు చేసిన యాదరణ మును ఆయనయొక్క *ముపకార స్కాతియును 
సాధువ ర నమును కృష్ణజగపతి మహారాజుగారికో మనవిచేసి, తన్నాయన (ప్రభువు 
వారికో "చేప్పవేండుకొనీన మాటలను పిస్నెపించెను. 
రాజశేఖరు.ండుగారు భాగ్యవంతులె మరల (_గామమునకు వచ్చియున్న్నారని 
న్నే కొన్నిచినములకు నారాయణమూ ర్చి యొకనా(డువచ్చి, రహాస్యముగా రాజ 
ఖరు(డుగారికో దానును దామోదర యకయు దాణమితులుగా నుండుటయు దామో 
Fa కయ్యయుక్క. నురణానంతరమున క చెలికొండను దే్యేషముచేత జనుము తన 
యింటంగలసా తృంతయు దోపించుటయు అందువలన. దానిప్పుడు అన్నవస్త్రము 
లకే యిబ్బందిపడుచుందుటయు. జెప్పి సాహాయ్యము చేయం వేంయకొనెను 
రాజ___క్భత ఘ్నుండును మిధ్రదోహియు నగు నీవంటివాని కుపకార మెన్న 
యును జేయరాదు. నేను నీకెంతో మేచు చేసిన వాండ నై నను నాకెపవ సంభవించి 
నప్పుడు, శక్తిగలవాండవై యుండియు నేను వేండుకొన్నను లేశమెన సాయము 
చేయకపోయితివి దామోదరయ్య (ప్రాణమ్మితుండుగానున్నను స్‌యొద్ద నాతండు 
చాయకొాన్న పెటైను మి(తుని పుతునికీయక యపహారింప( దలంచితివి* 
వారా సొమ్ము పెకైను తనయొద్ద దాచవలసినదనియు దానినీ సులభ 
ముగా నపహరించవచ్చునని యు సిద్దాంతియే యొదట నా కాలోచన చెప్పినాడు. నేను 
వాము పెక్రై నాతని యొద్ద బెటిన రువాతం దనకందులో సగముభాగము రావఠలెన% 
రాడి, స్నేహితునిసొమ్ము పరులపాలగుట కిష్టములేక నేనొప్పుకొననందున మ్‌ 
స్వునకై సపె'బైను మీకు దెచ్చియిచ్చినాండు. 
రాజ_._ఓద్దాంతియే నిన్ను! టో త్సాహాసజిచినను వీవు సహితము దోషివే 
కాని నిర్ణాషివి కానేరవు. స్యయంకృతాపరాధను మఘమువలననే నీకిస స్పుడీ దుర్దశ పాపి పించి 
చది కాబటి యెబుంగక చేసికొన్నదాని ఫలము సీవవళ ముగా ననుభవింపవలేను. 


న | 


గ్ర ల్సి 


163 


అని చెప్పి రాజశేఖరుండుగా రాతఏ కేమియి సాయము చేయక సాగసంపిరి- 
అది మొదలుకొవి రాజశేఖరుండుగారు వెనుక సిద్దాంతి మొదలై నవారి చర్య 
చెలివికెచ్చుకొని ముఖిసుతుల కెంట్ర్సి యెప్పుడును ధనము పాషునేసిొొనకయా, 
సమీపమునకువచ్చి మంచిమాటమ చెప్టువారి సందడిని మి్మ్నతులని నమ్మకయు 
మెలంగంజొచ్చిరి. యోగి వెనుకచేసిన కతం్యతమువలన నాతనికి యోగులనువారి 
యందెల్ల న ను కేవల జఠరపూరకులను నభి ఉసాయమును మంయతదముులయందుడు సువర్ణ 
కరణాది విదాలయందును దృఢ మైన యవిశ్వాసదుం గలిగను. రుకి్టైణ్‌కి వెనుక 
పట్టిన దయ్యములు భూతవె వై ద్యము సకుసవసులు మొదలగువానినలప నెల్ల వారికిని 
వోవీయందలి ? నమ్మకము చెడుటం జేసి మజీయెన+ సాడు. వారియింట నెవ్యరికిని 
(౫ హదాధకాని (పయాోగలక్షణముకాని దేవత లావహించుటగాని కలుగలేదు. 
కుటుంబము లోనివారి శాతకములును పెంన ముహూ _ర్హములును సలుహబజు. విరుడ 
ఫలముల నిచ్చుచు వచ్చినందున, రాజశేఖరుండుగారికి "ని తత్పంతతివారికిని జ్‌ వో్యతిషు 
మందు సహిత మపనమ్మకను కలిగెను. రుక్మిణి వివాహకాలడున చేసిన ధర్మము: 


లకై చేసిన ముణములవలన నషముల ననుభవించియుందుటం జేసి రాజకేఖరుంయగా 
రక చెప్పుడాను పరులకు బిణపడకూడ దని సిశసయదు చేసికొనిరి. అంతటి 
నుండియు. రాజశేఖరుడుగారు. మితవ్యయమునే చేయుచు వ్యర్థ దంభయున శై 

ధనము పాడుచేసికోక, తమ కీశ వరుండు దయచేసినదాచితోడ నే తి నొ నె నాందుచు, 
కలకొలంచిని వీదసాదలకు దానధర్మములు చేయుచు, కలతో సహితము సత్యమును 
భూతదయయును తపక, “ధర్మో జయతి” యను సీతివాక్యము దును సదా హృదయ 
నందుంచుకొని నమ_స కార్యములయండుసు సీతిపథమును సీగ కాలంతయు దాటక 
బుజువుగా (బవ ర్హించుచు మంచిదాం డని లోకమున (బసిద్దికెక్కి,  పెక్కం్యడ్రు 
మనుమలను మనుమరాంశడ్రనె త్తి తి సిరియు సంవదయమ (గలిగి “చిరకాలము సుఖిఎషు 
చుండిరి. ఆయన జీవిత కాలములోనే సు _దిహ్మణ్యము పిఠాపురప్ప సంస్తా? సమురో 

గొప్ప యుద్యోగములుచేసి కడపట మం తిరు రాజకార్యవఎల యందును” సనా్కైర్మ 
(పవర నమునందును నసమాను. డన పేరు పొందెను ఆల్లుక్ళిద్దలును పెద్దాపురపు 
రాజుగారి యోలగములో6 గొలువు కుదిగి [కమ్శకముఎగో. గొప్పదశను బొంది 
విశేష థాంతిని సంపాదించిరి. రాజశేఖరుండుగారి కుటుందిములోనివారే కొక యాయన 
బంభువర్లములో చేరనవారుకూడ అధర్మవృ త్తి కొంతకాల మిహారోక సుఖమును 
గలిగించీనను సద్దర శ్రివృ త్తి తియే కాశ క్షత సాఖ్యమునకు విధానమని రాజనేఖరుండుగారి 
వ _రనమువలన తియ నిరంతరము ధర్మ మార్ల (పవిషులేె యుండుచు వచ్చిరి. 
చిన్నప్పుడెప్పుడో చచ్చిపోయిన మగడు “పట్టుకొని వేధించుచున్నా. డన్న 
సిద్దాంతికొమార్నె పెద్దదై (బతికియున్న మజి శియొక ముగండు మిక్కిలి మక్కువతో 
తన్నా _శ్రయింది" మోహింసం జేయంగా నాతనివెంట నింట దొరికినసాత్తు నెక్తుకొని 
లేచిపోయి చెడి కడపట దాసి యయి తమకన్నుల ముందటనే (గామములో, దెరుగు 


అం” 
కుం 59౧౫ € 


శేరచీ 


వై ండుటయు, 1! బాల్య దశలోనే భర్తలను బో గొట్టుకొన్న భాగ్యహీనురాఎడె 2 9న 
యుద్దియలు పడు కష్షమేలును, అట్టివారు దుర తి క్రమణీ యమైన క తాక “తాళం 
కంక యి౨ద్రియచాపల్యముల దుష్టప్పరుముల వలతోంపడ్‌ పాడగుచుడుటయు, 

కొందు కులములవారికి వెరచి రహాన్యమయు గా శివహత్యలు గర్భపాతములు మొద 
త న ఘోరజాతకముల కాడిగట్టుబుండుటయ, (పతి దినమును కన్నులారణ జూచి 
మనసు కరగి యట్టి దాలవితంతువుల దుర్తశను తొలగించుట కేమైన జేయవలయు 
నలి పిలు (పయత్న ములు చేసియు మూఢశిరోమణు లయిన జనులయొక్క_యు 
గాచారపిశా దావేషసస్య స్తఏివేకులై యున్న సండితులయొక్కయు, మనస్సులను 
saan Shs "వేల టప్రైయమ్నులై రాజకేఖరుంకుగారు వొంతకాలమునకు 

తోకాంతరగతు లయిరి. రాజశేఖరుడు సగారు కొలముచేసి యిప్పటికి రెండువందల 
సంవత్సరములే నను ఆయస వలన మేలుపొందిన వారి సంతతి వా రిప్పటికిని ఆయ 
ఇను (బశంసించే చుందురు. రాజశేఖరుండుగారి సంతతివారుకూడ  దేశమంతటను 
వ్యాప్‌ చి యిస్వుడు పెక్కు.ంచోట్ల గొవ్చ స్తితి కలవారయి యున్నారు 


మ ll 
1. బాహ్మ వివాహం ఆనే (పహసనంలో పంతులుగారు బాల వితంతువల 


చయనీయ (వవర్తనను ఎంతో జాలిపుళ్తులా వర్ణించారు. 


165 


సత్యవతి చరితము 


మార వమాన మాంంభ మయినందున శీతాకాలపు శె లవులు జ పికివచ్చి 
సత వతి నోరాయణమూ రి రాకకై యెదురుచూచుచు దిన మొకయేకుగాో గడుపు 
చుంచు ఓ నారీమణురారాః: మీ “క్‌ హాక్యము చెవి సోంకిఒతోడనే సత్యవతి యెవరో 
నారాయణమూర్తి యామె కే మగునో తెరిసికొనవలె నవ యధి రాష కలుగవచ్చును. 
వ వారికథను చ2పాదనుణాన్‌ యూకధ యం డేమో చితవిచి|తము లుండునని 
మాత్రము స పన పురాణమయుఎ యంఎదువభె పదితలలు గలవారును, 
వేయిచేలు లున్నవారును. సవ్య_దమునంతను పానముచేయ గలవారును. భూమి 
చాపచుట్లువారును, ఇం ఆవ్వురును రారు అట్ట యమద్చుతములు పుకెడి కాలమును 
పుట్టినవ న్నను నమె్మెడుకాలమును బహూ సంవత క సరముల (కిందటనే దాటిపోయి 
నవీ మన శృంగార (ప్రబంధముల యుదువ? చస్షియంచు దీర నమాసముల 
తోడను గూఢ పదములతోను వనవిహాంము, జల్మకీడ, వధూవరుల యనో ్యన్య 
వరణము, మొవలె త వర్ష నబ సహిత ఖ్‌. ని స శ్రీలు స్యతం 
(తించి చెలికత్తె లతో కలిసి వనవిహారయు చే సెడువార్డ లిప్పుడు కలలోని వార్త 
అయినవి జల క్రీడలు స్‌ _సకములలో మాతముస్ను ఏ; వజ్జీవమును సుఖదుఃఖ 
ములకు పావికాపులయి యు. డవలఅసిన కన్యావరుల యిష్టము “సెనుసరించి వివాహా 
ములు జరిగెడి యు త్తమకాల మడుగంటి తమ వినోదార్థి ముగా తలిదంచయులు నోరె 
కూ గవి శిశు పులను ప పల్ల కులలో ౩ పెటి రమారేగించి మెల్ల కాలమును వారిని బద్దులను 
గావించెడు బొమ్మల పిండి ండ్రు చేసెడుకాల మిపష్పుడు సు_ప్రాప్ప మయినది. 1 
కాంబట్ల యీ నిజమయిన చం తమునందు తేట తెలుంగు మాటలతో పే మి రీకాలమున 
సర్వనాధారణముగా కుటుంబమయములయందు చూచుచుండునట్లి యు అనుభవించుచుండు 
నట్టియు సామాన్య విషయములే కనంబడునుగాని యం(దోజాలము లేవియు 


1 “వరుయు వధువును వధువు వరుని శూచి తకు యిష్టము వచ్చినవారి నేర్పరచు 
కొవక తమ యావజ్జీవ సుఖదు?ఖముల€లతో సంబంధించిన 'పెండ్రి యేర్చాటును పూర్ణముగా నిత 
రుఆకే విడషువవలయునని హిందూ దేశ (బాహు ణా చార (పభివమెరుగని వారకి "సందేహము 
తోచవచ్చును. ఏమీ స్వయ వరణ భాగ్యమా. అట్టి మహా భాగ్యము హిందూ దేశములోని 
(వాహ్మణులకు న్వప్నావస్థయందడును లేదు. ఒక వేళ ముంచదెన్న జై న కలుగవచ్చునే మోకాస్‌ 
యిప్పటికి లేదు. స్వీ, చ; ప. భా; పుట 21, 22 -(1982). 


169 


తవందిడవు, విరుద్దములై న కల్పనాకథలను వినమరిగిన మి చెవుల కీసత్యాచరి తము 
తుచించునేవి, దీవినిచదివ్‌ యానండింపను _ దీనియందు వర్తి ంపంబడిన “మోాస్యల 
ఇచవర్ర రన ననునరింపను మీప కావలసినంత స్వాతం _త్యయు కలదు, 


సత్యవతి నారాయణమూ ర్తి భార్య; ముంగొాండాగహారమున వసించు 
లక్ష్మీనారాయణగారి రెండనకోడలు. ముంగొండా _౧గహారము కోనసమయం దములా 
ప్కరమునకు సమిపముననుగ్నది. అక శనారా జతగా క పరమసాధువులు. ఆ (గామ 
మునం దాయన యున్నజాడయే తెలియదు; పలువు రాయనసయేరుసపాత మెబుగరు. 
కాని _గామమునం దాయన భార్య పేరెలుగనివారుమాషత మెవ్వరును లేరు. ఆమె 
మాతికి వచ్చుచున్నదనణానే నీళ్ళు తోడుకొనెకు కూద స్త్రీలందజుమ మీద నీళ్ళు 
పడిన యశోదమ్మగారు జగడమాడునని చేదలు పయికి తీసుకొని దూరముగా 
తొలగి నిలుచుందురు; మడినీళ్ళకయి చెబువునకు వెళణ్ళునప్పుశు దూరమునుండి 
చూచి పిల్ల లీమలాట చాలించి భయముతో గట్టుచే పరుగులెత్తుదురు. (గ్రామములో 
పిల ల లెవ్వరే. న అల్లి రిచేసెకు పక్షమున యశోదమ్మ గారి కొప్పుగించెదమని తల్లులు 
వారని బెదిరింపుచుందురు; ఆమె (పసిద్దిచేత (గామవాసు లనేకులాయనను 
యశోదమ్మమగ౭ డందురుగాని త్‌. పేరుపెట్టి పిబువరు 


ఆ లక్ష్మనారాయణగారికి నలుగురు కొమాబభ్ళు. వారిలో పెద్దతని'పేరు 
వేంకికేశ్వ్యరులు; రెండవ కొమారునిపేవ నారాయణమూ రి అం మీ రీవజకే 
యెబుగుదురు, మూడవకొదుకు రామస్వామి; చిన్నవానికి సుబహ్మాణ్యమసి 
“పీరు పీరు నలువురు పుతులునుగాక యిద్దయి కూ రెున్నారు వాతతో పెద్దామె 
పావితి; చిన్నది సెత. 

వేంకటేశ్యరుల కిప్పు డిరువదియేడు సంవత్సరముల వయసున్నది. అతడు 
చేళశాచార ముమ బట్టి చిన్నతనములో కాళిదాస్నతయమును చదువుకొనెనుగాని కావ 
పాఠమునం దతనికీ శ్రద్ధలేకపో వుటచేతను చదువుకొనుటకంటె గురువున కుష్‌ 
చారము చేయుటయందే విశేష కాలము పోవుటచేతను సంస్కృత మతనికి పట్టు పడ 
లేదు గాని రౌంచెము లెక్కలు వేయుటకును చక్క6గా (వాయిటకును మాత 
మతండు నేర్చుకొనెను అత డిప్పుడు కరణమువద్ద గుమాస్తాగానుండి నెలకు 
చదిరూపాయలనసొముు తెచ్చుకొనుచున్నా(ండు. అతడు మతముచేత సారు రుం 
ఉయినను వె వెష్టవుల సహవాసము చేత విష్ణుభ క్తి ముది మెడనిండ తులసి పూసలు 
తావళములు వసకొని పెద్ద నామములు దోరించ హరిభ కు డనిపించుకొను చుండెను. 
అతని వగ సుందరమ్మ; ఆమెయు చదువెజు(గనిది. కౌ(బట్టి కొన్ని సమయ 
ములలో పోట్లాడుచున్నను భార్యాభర్త ర లిరువురును మనసు కలిసి యొక్క-సూబగా 
నుందురు. ఆ దంపతులకు రామానుజెమ్మ యం రెండేండ్లు దాటిన చిన్న కొమా డ్రి 
గలదు. 


170 


నారాయణమూ ర్తికిప ప్వ్వు డిరువదవయేశు వచ్చినది. అతండు మిక్కిలి బుద్ది 
సూక్ష్మత గ లవాండు. అతనికి చదువునందు మిక్కిలి యాస క్రి. అతడు టక. 
గుణవంతు డని నెతీగినవా రందబు వాడుకొందురు. se గామకరణయు 
తమ్ము(డు రాజమహేౌం(దవరనున నింగ్నీషు చదువుకొని యుద్యోగము చేయట 
చూచి యింగీ గ్నమవిద్య నేర్చుకొనుటయందు మిక్కిలి యభిలాష కలవాండై తలి 
దండులతో 3 చెప్పక అమలాపురమునకు వెళ్ళి యింగిలీవ వాఠశాలలో (ప్రవేశించి. 
వారములు చేసికొని కష్టపడి చదువుకొనుచు ధనికుల వాలుర కింటివద్ద ర్మాతులు 
పాఠములుచెప్పి సంపాదించిన సొమ్ముతో పుస్తకములు బట్టలు మొదలై నఏ కొనుచు 
కొన్ని సంవత్సరములలో _పవేశపరీక్ష మొదటి తరగతిలో మెప్పువడసి నెలకు 
పదిరూపాయలు విద్యార్థి వేతనమును పొంది రాజమ "హేం్యద్రవరమున (పభ ఎ శాస్త్ర 
పరీక్ష తరగతిలో నందరిలోను చుజబుకయినవాయగా నున్నందునను, ఆతరగతి 
లోనే సహపారిగా నుండి చదువుకొనుచున్న మాధవయ్య (పోత్సాహముచేతను,. 
మండల న్యాయసభలో (ప్రధాన నిలేఖకుండుగా నున్న రాఘవయ్యగారు పండ్రెండు 
సంవత్సరముల పాయముగల తన కుమా రె నాతనీకిచ్చి. వివాహము చేసెను. 
మాధవయ్య రాఘవయ్యగారి కొమారు౭డే వివాహమయిన రండు మూడు చూసము 
లకే రాఘవయ్యగారు డిస్టి9కు మునసపుగా నియమింపబడి పెద్దాపురమునకు వెళ్ళి 
పోయిరి. అప్పుడు పెద్దతము్మ? డయిన రామస్వామిగూడా వచ్చి పాఠశాలయందు 
(పవేశించినందున పదిరూపాయలును చాలక కొంత బుణము చేసినను తలి వి దండు 


లేమియు పంపలేకపోయిరి. వారు వేంక పేశ్వరుల వివాహమునందు బ్రాహ్మణ 
నంకర్పణ చేయుటకును సంభావన యిచ్చుటకును తాకటు పెట్టిన మాన్యముమీంది 
యప్సు నేటికిని తీరక వడ్డి పెరుగుచున్నందున వారిక్‌ జీవనము జరుగుబయే. 
దుర్హ టముగా నుండెను. ఈ సంగతిని మామగారు విని చేసినయప్పును తీర్చి వేసి. 
నెలకు నాలుగు రూపాయల చొప్పున అలునకు పంపుచుం డెను. ఇప్పుడు నారాయణ- 
మూర్తి (ప్రథమ శాస్త్రపరీక్షయందు కృతార్జుండయి వీ.యే తరగతిలో చదువుకొను- 
చున్నాండు. ఎఫ్‌-ఏ పరీక్ష యిచ్చినప్పటినుండియు అతనికి విద్యార్హి వేతనము నెల 
కిరువది రూపాయల చొప్పున ముట్టుచున్నది సత్యవతి సంవత్సరము (కిందట 

వ్య కురాలయినందున భార్యాభ ర రల నొకటిచేసి రాఘవయ్యగారు కొమా ర్రెను 
సారె పెట్టి అ _తవారియిం౦టికి పంపివేసిరి. ఇప్పుడు శీతాకాలపు సెలవులు సమీపించు 
చున్నందున లవ దినములలో ఇంటికి వచ్చెదనని నారాయణమూ రి తండి 
పేర ను త్తరము (వ్రాసెను. అందుచేతనే సత్యవతి యతని రాకకయి (కతదినమును. 
ఎదురుచూచుచున్నది. కాంతామణులారా ; మీ రీచరితమును చదివినకొలందిని మీకు 
సత్యవతియొక్క- సుగుణసంపద బోధపడి యామెయం దనురాగము హెచ్చుటయే. 
కాక కుటుంబములోని యెల్ల వారి యొక్కయు స్యభావలక్షకణాదులుకూడ తేటపడి. 
యెవరి నే (సకారముగా చూడవలెనో మీరే యాలోచించుకో(గలరు, 


171 


"రెండవ (వకర కము 


పగలు రెడుగంబఐలవేళ రా౭మహేందవరమునుంచ బయలుదేజిన 
"పడవలో కిరషాదారుగా రెక్కి_గందున బొబ్బరులంకకు రెండు రోసుల దూరమురో 
నుండు చిన్న గామమునకు సమపమున దీ పాల వేళ పడవ క పెట్టించి భోజనముల 
నిమి త్రము వౌ రాగ్రాదుయునకు వెళ్ళిరి, వారు సుఖముగా కరణ..చోపల పిండి 


వ౭టంకో ఎ దారగించి తాందూ ఎయు గ న ల స_గీతమువపి మెల్ల గా పడవ 
చేరుగప ప్నటికి రాకి పప గ ఎ యం వవ యిని ఈ రోపల కశతవలి రోని చారంద 
మన పసిపిల్ల * లతో కూడ ఆకంచేత మలమలమాడుచు రేప రెంబుతాములకయినను 


మెతుకులు ాకుకనో చదెరకవోయవఎ తొెం కవచ హరినామస్మరణ చేసికొమ 
క వా రనుకొన్న,ఫకారమే పడన మయా డమలాప్తరము చేరునస్పటికి 
మధ్యావ హా₹ాము రెండుజొములు దాటిపోయినది. అప్పుడు పడవవిగి నారాయణమూ ర్తి 
పూటకూటీయింట భోజనముచేసి చల్ల పాటు వేళ బయలుడేజి సాయంకాలము 
స్వ(గ్రామముచేరెను. ఇల్లు చేరునప్పటిక్‌ గృహకృత్యములస:గతి మాటాడుకొనుచు 
వాకిటనే కూరుు డియున్న్‌ తలి చండులు కొమారునిజూచి సంతోషించి, అతండు 
తమకు సాద్దాంగ నమసా్కా-రము చేయంగా దీవించి లేవందీసి కౌంగిలించుకొని కుశల 
పక్న చేసిరి. ఇంతలో లోప౭నుండి తము్యులుకూడ వచ్చి అన్నగా3లి కౌంగిలించు 
కొని అన్నగారు మాత్రము రాకేష. అతడ చెలసకి లెక్కలతో తప్ఫులుసన్న వని 
తహశ్శ్‌లుడారుగారు హు౩వము (వాసిసందున అమూపురము వెళ్ళి రెండుదినముల 
సుండి అక్కడనే యుండెను తాలూకా గుమా ాసాల చేతులలో వెంచెనాతె దుల 
రూపమయిన దివ్యెషధయిు. పడినపక్షమున దాన్నిపభావముచేత లెక్కలయందలి 
కప్పులన్నియు ఒప్పులగుననియు. ఆ దివ్యాషధము చేతికి తగులని పక్షమున 
తిన్నగానున్న లెక్కలు సహితము తప్పులకుప్ప లగుగనియు, అనుభవశాలులు 
చెప్ఫుమురుగాని దానినిజము నాకు తెలియదు 1 సారాయణమూ ర్తి రి కొంతసేపు సుఖ 
సంభాషణ చేసి పీవిలోనికి వెళ్ళి _గామముళోని తన మితుల సందజిని చూచివచ్పి 
రాతి భోజనముచే ఓ పడకగది చేరి భార్యరాకకయి యెమెరుచూచుచు డెను సత్యవతి 
తన సంతోష.ఎను పయికి కనంబయుపకపోయినను ముఖవికాసమువలనను, ఉత్సాహ 
సూచకం అయిన మజీకొన్ని యితర చేషబవలనను, ఆమె భావాంను కని పెట్టి 
అ త్రగారు కొటకొజభాడుచు తాను మేకుకొనియుండంగా కోడలు గదిలోస్‌ 
కేపైకారయుగా నెళ్ళునో చూత మని యేకులబుట్ట్ల ముందువేసిగౌెని వత్తులు 
'చెయుటడే. దిపయింయుందర కూరుచుండెను 


1 ఆ రోజుల్లో రెవెన్యూ, పోలీసు శాఖలలోవి లంచగొండితనాన్ని గూర్చి వ్యవహార 
ధర్మ బోధిని ఆనే (పహసనంతో పంతులుగారు నిశితంగా ఏమర్శించారి. 


72 


లోపల నారాయణమూ షా ధార విమ _త్తమయి ఆ్మతముపడుచు కొంచె మవ 

గుల చప్వుడయినప్పుడెల్ల సు కలయ శీ గుదుకమువంక చూచుచు, ఎవ్వరుసు 
స. నిరాశ చెంది మరల శరస్సు దిండుమిద వాలి పు స్తకము మపి 
చవందోవుచు, చదువుబకు తోచకున్న పరత దిగి భార్యను పిలుచుకొని 
wpe తలుపుడాంక వచ్చి సిగ్గుపడి మక నుకకు(బోపుచే, చి త్రముబ్లూత 
లూగ మంచపముమీ6ద బొరలుచుండెను, మనసు కలిసిన భార్య చిరకాల మెడ (జాసి 
యున్న తరువాత నూతష సమాగమదిననముస (ప్రియునిమన ఎటుందుట యాశ్చర్వ 


లీ 


he 


రకు కారం 

ఈవల సత్యవతియు మగనిని చూచి యొక్క_మాజు కుశల్యపళ్న చేసి రావలె 
సని మెంత యభిబా షపడుచున్నను చావడిలో అ _్రగారు కూరుచున్నంచున వెళ్ళ 
పొల్ల కాక ఆమె మయొప్పుదు వెళ్ళి పరుందున నాయని కోటి సేలులకు మొంక్కుచు, 
ఒక్కొక్క పని చేసివచ్చి యామె వెళ్ళినదేమోయల9 తొంగి తొంగిచూచుచు, యింటి 
పనియంతయుజేం తోడికోడరిగదిలొ నెంత'పేపున్నను అ తగారాదినము లెచిపో యి 
పదుండు జాడగానక, తుట్టతుదకు (పయవల్ల భు చూడవలెననెడి యఖిలాష్మ 
నగును మనసునుండి పాజి(దోల (గా సాహసము చేసి మంచినీళ్ళ చెంబు చేత(బట్టు 
కోని కాళ్ళుచప్పుదు కానీక భయపడుచు మెల్లగా గోడయోరనుండి నడిచి పడకగది 
వవేకంచెను అది యోరకంటచూచి తలపంకించి చివాలున లేచిపోయి అ త్తగారు. 
తన గదిచేరి తలుపు వేసికొనెను. సత్యవతి గదిపవేశెంచి యెడమచేతికో పుడక 
పుచ్చుకొని దీపమెగస నందోంచుచు (పేమ యుట్టపడ భ్‌ ర్రవంక చూడగానే" 
నారాయణమూ ర్రియును warns వెదచలు చూపుల తో "భార్యమొగమువంక 
చూచి చిణునవ్వునవ్వెను 1 ఆ సమయమున వధూవరులకు మసన్వులందు( గలిగిన 
పరవ మాహాదమును వారి మవషస్సులను చొచ్చి చూడవలసినడేకాని చెప్పుటకు శకము 
గాదు 


{ 


నారాయణమూ రి చేయిపట్టుకొని భార్యను తనపక్కను కూరుచుండ ౬ 
బెట్టుకొని.” యెంత సే సేపు కని పెట్టు కొనివున్నా లోపలికిరాలేదు నేను వచ్చినా 
నన్నమాట మరిచిపోయినానా 2” 

సత్య-___అ త్త తగారు వాకిట్లో వుండగా యెట్లారాను 22 

నారా_--యేమివ స్తే 2 ఆవిడ నమలి వ స ? 


1. ఈ నవల రచనాకాలం 1888. నంతులుగారు మహిళలకోసం (పత్యేకంగా 
(పచురించిన నతీహిత బోధిని ఆనే ప్యతికలో ధారావాహకంగా (వేచురితం. అప్పటికి 
ఆముదపు సెమ్మెదేపాలే ఉం డేవి 

2a నూరేళ్ళ కింద పే ఆతి సరళ మైన ఒందరమైన వాడుకభాష (నవాశారు వీరేశలింగం. 
పంతులు. సృజనాత్మక రచనఆక ఇటువంటి భాష (వాయాలన్నది ఆయన ఆదర్శం. 


173. 


సత్య___మిరు డొ _తీగా చికి పోయినారు ఈపళ చూ రార్లంలో బహూ ఆయాన 
పడ్డారు కాంటోలును. 

నారా__ర్మాతిచ్ళు (పొన్దుబోయినదాకా చడువుకుంటూ వుండడంచేతక కొంచెం 
చిక్కినాను. అ తేకాకుండా పుటకూళ వాటియింట్లో నాకు దోజఎనఎ సుమగా లేదు, నీవు 
కూడా చిక్కినా వేమి ? 

సత్య__ నేను మునుపుమాతం బలినివున్నానాయేమి ? యెప్పుడూ వకలాగే 
వున్నాను నేను యెవిగి కాపురానికి వచ్చిన తరువాత కూడా మికు పరదేశంతో 
కషపడుతూవుంకే యొఎదుకూ పనికిరాకుండా వుండిన్నీ లేనిదానితో సమానమే 
అయిపోయినాను 

నారా___ఇదిగో ఇక్కడకు వచ్చినానుగదా : ఈ నెలరోజులలోనూ యెరా 
బలిపిసావో చూతాము. 

"నత్య_._మీరు వచ్చేటప్పుడు మా అన్నయ్యను చూఎ౨ఎనగారా 1? యింటివద్ద 

మా వాళ్ళంతా బాగా వున్నారేమో : 

నారా_నేను రేపు బయలుదేరుతాననగా ము అన్నయ్య నాకు కనపడ్డాడు 
అతను చదవు మానివేసి పనిలో (పవేంంచినాడు. మీ వాళ్ళంతా దాగా వున్నటు 
మొన్ననే వు తరం వచ్చినద - 

సత (--మానాన్నయ్య “దిహేనురోజులయింది నా నాకుపదిరూ పాయలు పంపించి 
నాడు. అప్పటినుంచీ నాకు బాళ్ళ వ రహా సమే 'తెలియదు 

నారా___వదినె యెక్కడా జొడలేయ. నేనువ సే కనపడకుండా వుండేదికాదు. 
ఆ వీధికి పుట్టింటికి వెళ్ళిందాయేమిటి ః 

సత కలేదు. యింట్లోనేవున్నది. పొద్దున్న అత్తగారు యెందుకో 
కోసపపడి, కొంచెం తిటినారు.. “అంచుమీద కోపం పచ్చి (పొన్రణ్నించీ అన్నం 
తినకుండా గవలో “ముసుగు పెట్టుకొని కింద పడుకుంది నేను యెన్ని విధాల 
బతిమాలుకొన్నా అన్నానికి తేచిందికొదు. నేను యిదివరదాకా ఆ గదిలోనే కూర్చు 
న్నాను. మీరు వచి చ్చి పిలిస్తే వస్తుందేమో వక్కపర్యాయం లేచి రండి. 

నారాఅసలు హవాళ 8 ఖజా యెందుకు వచ్చింది ? అమ్మాయి రామా 
నుజమ్మకూడా జాడ లేదేమిటి ? 


సత్య అది యెడిచియెడిచి మీరు వచ్చేముందరనే నిద్రపోయింది, దాని 
ఘూలంగానే.....ఈవాళ యెవరో మసయింటికి చంటిపిల ర వాణ్న్‌ యెత్తుకువచ్చినారట 
యేదో మాటామాటావచ్చి “*ర్పెకందరికీ సనన పండువలే కొడుకులు పడుతారు, మా 
నిర్భాగ్యురాలు యెందుకూ పనికిరాని ఆడముండను కన్నది. ఆడ చె త్త యెందుకు 1 
నా కొడుకు చేసుకొన్న (పాలుద్ధంకొద్ది యిటువంటి పెళ్ళొాము దొరికింది” అని 
అ తగారేమో అన్నారట. అంచుమిలంద అక్క-య్యకు వుడుకు మో తనం వచ్చి 
ఆడది పుడితే నేను యేంచేసాను 2 కావలిస్తే మీ కొడుకు లోసంగాని నాలోపం 


pt] 


174 


యేమి చేమ” అనేటప్పటికి యిదరు అంటుకు ఖజ్జా ఆడిసారు. సె ద్ద అంకే 
=పేమిటీ వూరుకోమం'కే నా మాట ఏన్నపికాము. అత్తగాస నన్ను యెన్నిమాట 
లంటారుకారు * అన్నడూ టకల్తా నేను యెకురుచెప్పి "తగవు లాషుకొనా ? 

నా రా---వాలు యిద్దరూ యిద్దరే. ఒకరిచగ్గివా శాంతము లేదు. మనతో 
ఆడవాళ్ళు వటి మూర్తులు; యేమ అేఎపోనిదాఎకి నిష్కారణంగా పోట్లాడి 
వషపోషాయి చేసారు 1 మీగవాడబు తేనేకా౦ం ఆడది పుడితే పుచ్చిపోయిందా యేమిటి? 
ఉపమూాగానికి హృగవాడెంతో ఆడదీ అంతే ఇన్షరూ కూడా పుుపేనేకాని యెప్పుడూ 
వాఖ్యం గలుగయ పాప) నిండుపానులమకిషి; భోజస ౨ చెయ్యకుండావుఎటే 
ఒహంజబ్బు; మన్యు వెళ్ళి భోజనానికి లేవదీకాము రా 

అ] యిద్దణుశు సుందరమ్మ గదరోనికి వెళ్ళినమీదట సత్యవతి మెల్రగా 
కోడికోడలి మొగముమొది ముసుగు తిసి--అక్కౌం 1 సీకోసం యెవరో వచ్చారుచూడు, 

సుందరమ్మ మటబింది మొగమువ-క చూదం కన్నులు వారా మకల ముసుగు 
= సికొనెను. 

నారాయణ సమా రి మరల ముసకుంగుతిసి._..వదినా ! నన్ను మరచిపోయినా వా 
మెమిటి * చాలా ాదినాలకె కశా 3నుంచి వచ్చిన మజవ3ఏి యీోరాగేనా ఆదరించడం ? 
నీవు యేమీ నా క్షేమసమాచారం అడిగి తె టసుకోనక్కరలేదా ? 

లోపల మాటలాడవలెనని యున్నను నూటాడక సుందరమ్మ కన్నులువిప్పి 
చూచుచుడెను అప ప్రాడెద్దణును చరియొక జెబ్బియు పట్టు కొని భోజనమునకు 
లెమ్మని లేవందీస ఆమెను "బలవంతముగా తీసికొనివచ్చి పీటమీద కూర్చుండ. 
చెట్టి3 పయికి కొంతదబింకము కనంబరచినను, లోపల ఆకలిదేవత పొన్దుబను ఎడియు 
లేచి భోజనము చేయుమని దాధించుచుండుటచే అభిమానమును మజచిపోయి యామె 
యిదివర కే యెవ్వరై న బలవంత పెట్టిన లే _వలెన9 యారోదచించుచు డె ఏ. కాంబటి 
వీ రూరకచేతులు పెటుకొనుబయే కాని క్షు త్తే యామెను లేవందీసి పీటపద్దకు తీసుకొస్‌ 
వచ్చినది. అప్పుడు వి స్పరివేస సత్యవతి "వడ్డించిన తరువాత ఆమె కుడిచేయి మెల 
మెల్ల గా అన్నముమేందికీ వెళ్ళి పనిచేయ సారంభింపంగానే వి స్తరిలోని కూరలును 
పప్పును అన్నమును ఒకదాని తరువాత నొకటి మాయము కానారంభించెను. కొంచెము 
"సేపటికెల్లను వి స్తరి వట్టిది కాంగానే అంత సేపును బిగిసి నిమిషములో వి స్తరలోని 
యన్నమంతను మాయముచేసి యిం(దజాలము. చేసితివి నవ్వి వదినగారు గనుక 

వొంత పరియాచకము చేసి నారాయణమూ రి తన పడకగదికి. బోయెను సత 

వతియు తో డికోడలిని పచుం6డ బెట్టి తన రాకకయి నిరీక్షించుచున్న భ్‌ ర్తను చేరి గడి 
తలుపు లోపల వేసికొనెను. 


1. స్వీయచ త (పధమ (ప్రకరణంలో పంతులుగారు తమ అవిభక్త కుటుంబపు అను 
భవాలు (వాశామ. తోటికోడళ్ళ తగవృలతో తమ 'పెవత౦[డి వెంకటరత్నం మనస్తాపం ఎంతగా 
చెందింది వీరేశలింగం వర్ణించారు. 


175 


మూడవ [ప్రకరణము 


ఆ మజునాటినుండియిు గుంప్పలుగూడి అమ్మలకు, ఎక్కడ (6 జూచినను 
సత్యవతి తప్పుల నే చెప్పుకొని wey మంద (వేళ్ళ వేసికొని వింతపడసాగిరి, 
క సత్యవతియం= మొట్టమొదట కిని పెట్టిన గొప్ట్పుతపి దవ పట్టపగలు మగ 
నితో మాటాడుబ, ఇదేమిచోదుమో యళోదమ్మ 3ండవకోడలు మామగారు 
చూచుచుండగా డే నిన్న ము దుగనితో గుసగుసలాడ మొదలు పెట్రనదట యని 
యొక్కాతెయటుం, ఎన్నడునులేని యిటువంటి వరుద్దము లు పుట్టుచున్నవి గనుక 
కొలపషునకమో వచ్చినదని యుకతెయు, ఈకాలపుపాం(డ్రకు త త్రిగా అ త్త మామా 
లక్ష్యమే లేదని యొకతెయు, మాకాలషఎతో మగనితో కూటాకుసం గతి యిటు౦ 
చడ (గా భార్యలు పగలు పెనిమిటి కంటంబడి మెొజబుంగునురా యని యుకతెయు, 
నావంటిదానివి అ ర్తగారినై తే ఇటువంటి ఆటలు సాగనికునా యని యొకతెయు, 
ఇదె వెనుకచికాల వ మయినప ముస ఇటువంటి అకార్యడు చేసినందుకు నిలువున 
We రినట్లు చీజబుదు రని యొకతెయు, ల వద్దు నా సానముల రేవుల 

తోను జే3 చముసరియుండలు నానావిధముల చేతులు సొచి దిర్త ములు తెయుచు 
sn న్నసాగిరి అంతటి యఒణచారయుు చేసినందయుకయి ఇంటివద్ద అత్త గారు. 
పెట్టు చివాల్ల కును తిట్రకును ప రమితియేలేదు, ఆహో | ఏమి యీ కాలమహిమ : 
ఇప్పుడు భార్య మగనితో మాటాడుట అంకయినడి; అటువంటి పలైలయందు ట్‌ 
భార్యలు అఎకుచేసనియయినను పలువు5ిళో నిర్చృయమిు తల ఎయెల్సుకొ ని తిరుగ 
వచ్యునుగాని పటబ్లపగలు మగవితో మాటాడి య తతకర.. త లేకుండ 
తిరుగుట శక్యదుకాదు 

సత్యవతియం దాయూరు వారు పట్టుకొన్న ర0డవతప్టు చదువు ఆమె తల్లి 
దం(డులు తాము విద్యాలాభ మెజిగినవారుగనుక బాలికొ పాఠశాలకు పంపియి 
తిజీక యెనప్పు డెల్లను తా మింటివద్ద పాఠములు చెప్పియు సత్యవతికి తెలుంగునం 
దభిరుచి కలుగ (జేసీ చక్కగా చమవుటకును (వాయుటకును, చదివనదానిని అర్జము 
చేసికొనుటకును నేర్నుటయే కాక సమయముచూచి కధలమూలమయిునను లోక 
వార్తల మూలయునను మంచినీతులను మనస్సునకు నాటునట్లుగా బోధించి సత్యము, 
శాయత, మొదలయిన నమ స్తసద్దుణములను గలిగి యు క్ర్యప్రవర్త రనను గలదానినిగా 
డిద్దిరి ఇప్వు డ ల్పవిద్యావరకులును విద్యా విహీనులును సాధారణముగా వివాహా 
మమొనతోడనే తమ భార్యలను పాఠశాల మాన్పవలయునని పోరి మామగారితో 
జగడ మాడ న నట్టు నారాయణమూ రి జగడ మాడక త నభార్యను చదివించుట కయి 
మామగారిని బావ గారి మణింత ౪ (పో తృాహపటిచి యెవ్వరును చూడకుండ తాను 


176 


కాడ బన కడుకు తెచ్చియిచ్వి వివాహ మయిసప్పటినుండియు రప కాస (ముగా 
వనుప్పు చెప్పించు వచ్చాను అందుచే సత్య వత్‌ ఆద్య యందును బువియందును తన 
యాకతువా౨ిలో అసమానురాలయి కొంచెము చచువం గలిగిన యో కాంప్ప మదుచులవలే 
“తారాశళాంకము' మొదలయిన దుష పబంధములను చమువక, అట్టి శృ ఎగారతావ్యు 
ములు పేవకయినను వనన నాలక, తనకు తీ ప వతి, వతిల చరితము 


సు 


అను నీతులను సద్వ ర్హనమను దోధెంచు పుస ములను చదు వృుచుండును, అందు 
_ సౌరుగువారి కందజికిని టం న్‌ా వ్యర్ష్యప్రసంగములలో 


తో చేకదని యొక కోపు, గవ్వలు గచ్చకాయలును మాని ప 
a ఇని యొకకోవము, సక్యవతమంద రెండుకోసను లుండెను. అత్తగా రేలా 
గఏననె నను కోడలిచదువు పూన్వింపవలెనఏ నిశ్చయించుకొని “ఆడదిచదిఏ చెడె 
చుగవయి చదవక చెడె” నన్న సామెత నుదాహరించి చెప్పియు, క్రీలు చదివి 
సభలకెక్కా యుదో.- గములను జేయండోవుదురా? చదువుమూనుమని చోధించియు, 
దుపయింట నెన్నండును లేనిది లక్ష్మీనారాయణ గారి కోడలు పృ _సకయుకు చదువు, 
చున్న దని బంధువులలో అ_పతిష్షవచ్చి తనకు తలవఎపులుగా నున్నదని చూషిం 
చయు, “చదువునేర్చ: ఆడదానితోను వంటనేక్చిన మగవానితోను ఎవ్యరును 
వెగలే” రని తిటియు, పు సకములు దొరికినస్వుడు చింపివేసయు, నయముస భయ 
see తిట్టి యదు టింయయు త్‌సశ క్రీగంతను బనియాడగించెను గాని, సత్యవతి యెన్ని 
జాబు పెటైనను పడి మూక అమా చెప్పక ధాగహ్న మ త్తగారు పరున్నప్యుడు 
తన గదిలో న కూరు్రుుండియు రాతి భోజనము అయి నిదింప(లనోవు 
గకబడును తెల వాశుజాటుపును తన పడకగదిలో దీపు పెట్టుకొ ని కూర్పుండియు 
రహన్యడుగా తన చదువును వృద్ధిపషరచుకొనుచునే యుండెను. చదువుసం దాన క్రి 
కిలిగియుస్నయెడ ల, ఎన్న్నికష్ట్రము ౫౨ ప పదియ నను నేర్చుకోవచ్చును. ఆస కి కటే 
చేకపోయినే?, ఎన్ని పుస్తకము లున్నను చదు నొక్కముక్కుయురాదు. లా 

సత్య వతియొక్క- మూడవ తపిిదు కుచిగా నుడట, ఆమె చిన్నితనములో 
పాళశాలయండే “సుఖాధార[వకా?క'ను చదివి ,గాలి మొదలయినవాని యుపయోగము. 
లను _గహించియున్నది గనుక. తన పడకగదిని సదా శుచిగా నుంచుచు గోడలకు 
తబుచుగా సున్నపు పూతను పెయిచు గాలి చెడపోక నిర్మలమంగా నుండుటకయి 
దొడ్డియందు పేడకుప్పలు మొదలై న న దుర్గంధపదార్హముబు నిలువయు౭డ నీయక 
తీసివేయుచు వక్క_దుప్పటులను కట్టుకొను 'వీరలను మొయనీయక తటచుగా నుతి 


Ez శ్రీ వ వాద సు_బహ్మ ౯స్టళా ప్ర గారు ఇల్లు పట్టిన వెధవవాడిబడుచు* ఆని ఒక పెద్ద 
కధ (వాశారు. బాల్యంలోన వితంతువులై న వారు  మానేసికంగా ఆలవరచుకొనే (కౌర్యానివ 
సమర్థంగా చితించాతీ కధలో శాశ్రీగారు. ఇందులో కధానాయిక సోమిదమ్మ, నాయకుడు 
చలపతి. సోమిదమ్మ నత్యవతీ దరిిత చదువుకుంటూ ఆనంద వడేఏ అని వర్ణించారు 
శ్వా గారు. 


12 కే 2 


కించి శుుభముగా నుంచును నిర్మలమయిసి జలవంనే (త్రాగుచు దేహారోగ్యమును 
కాపాడుకొనుచుండును. అంతేశకాక యామె మంచి సీశ్ళ తాగు చెందులను వంట 
చేయు గిన్నెలను వాడుకొను పొతయులసు (పతిదినమును తోమి బహుంవుచిగా 
నుంచును. అందుచేత సత్యవతిగది దోమలును చీమలుసు ఆ:ఎచపుమరకలుసు 
బూజును లేక చూచుట కెంతో :చ్చుటగా సుందును. అది చూచి యోర్వలేక 
యెడ్డెతనమువు జీవసపచేయు (_గామ్మకాంతలందలును సత్యవతిని దొరసాని 
యనీ ము ఎమరాణి యఏింమ పరిహాసము చేయుచుందురు, 

సక్యవతియందుగల నాలవ తప్పిదడు నోయిులు (వతయులు లేకపోవుట. 
ఆమె పంమేశ రుని సను ఎయు ధ్యాసయుచేసి (పార్టించునే కాని యెన్నుం౭యడును 
నోమును (పకయులను పెటి తకి_సెవారి వలే కాలయాపనము చేయము, 
ఏకొదసులని, సుకబా రవషులని, ఎవరా_తులని చెప్పి ఉపవాసములును, ఒక్క 
(పౌన్దుబును, జాగరముఎను చేస దేహము చెడ గొ సదు. దేహమునకు 
జబ్బుచేయు పని యెబింగి తడి బట్టలు కుక వోేద్ర చాకింటిబిట్లకో నె సను భోజనము 
చేయును తేటనీటితో స్నానమువేయునే కాని పుణ,? మని చెప్ప డ్య తనీటి 
కాలమును సమఅయందు ఒనుంగదు. ఇవి యన్నియు మాచి అతగారు తస ; కోడలి 
యొన్ష అచారము లేదనియు, ఈ రెండవ కోడలి మూలమబుస_ అనాచారము. వచ్చి 
చుటుకొని మయిలకూడు స) పా పమవుచున్నుదనియు, లేచిది మొదలుకొని 
సావీంచుచుండును. 

ఈ కోడలియం ద త్రగా రారోపిందిన అయివవ తప్పిదము తండి భాగ్య 
వంతు డగుట అక(డు వేతి మ రాసమును కొమా ర్తెక పదిరూపాయల చొప్పున 
పంపుచుండును. ఆ సొమ్ము పెట్టి యామె తోడికో శౌం్యడకును బావగారి బిడ్డ లకును 
బట్టలు రఏికెలు మొవలగునఏ కోనియిచ్చుచు, ఇబ్బందిగా నున్నప్పు డింటివ్యయ 
మున కేమయిన యిచ్చుచు కోరినప్పుడు భ ర్తకు పుస్తకములు మొదలయినవాని 
నిమి త్రము కొంత పంపుచు, కుంటివాండు గుడ్డివార్యడు రోగులు మొదలయిన నీద 
లకు సాయముచేయుచు, ఉండునేకాని తన చిజుతిండి నిమి త్తముగాని నగలనిమి 
త్రము గాని యెంతమా్యతమును వ్యయ పెట్టదు ఇట్లున్నను యశోదమ్మ తనకు 
కోసము వచ్చినప్పుడెల్ల ను కోడలిని మహారాణి గారనియ" దొడ్డ దెరసానిగారనియు, 
నవాబు కూ౭తురనియు ధనగర ఇమరియు, తిట్టి ధనికులయినందుకయి యామె 
తర్మడిని తల్తి వి కూడా క్షపించుచుడెనము. ఈ తప్పులు తస సత్యవతి యందు మతి 

యేదోషములును కనబడవు. ఇటువంటి దోషములే ప్రీలయం చంచదణియందునూ 
ఉన్నపక్షమునకూడ దేశము శీ ఘకా లములో నే జాగుపడవచ్చును 


178 


నాలవ పకరణము 
౧ 


కొౌన్నివినము లె నతరువాత ఒకనాటి రాతి రెండుమూషు గడియ వొద్దు 
సోయి సుంచరమ్మకు నొెప్తులారంభ మైన. అప్పుడు వేఎంక కేక్వరులును నారా 
యణ నమూ ర్రియ తప్ప ఇంట పృరుమ లెవ్వరును తరు తక్కినహా రందజును 
అయునకును రచ్చసావడికిని వెళ్ళి అప్పటి కిల్లు చేరలేదు ఊకిబయఐ (గామ 
వత గుడి సమీపమున నొక రాఏచెట్టును వేంపచెట్టును మొన ళొకటిగా చేరి 
పయికి (బహ్మోండ ముగా వ్యాపించి యున్నవి. చిన్న ముక్కలుగా నున్నప్పుడు 
తెచ్చి నాటి కరణముతాత ఆ రెండు చెట్లకును పెండి చేసెనంట. ఆ చెట్ల చుట్టును 
గుండ్రని విశాలమైన మట్లియరుగు కలము. దానినే జనులు “రచ్చ సావిడి” అని 
పిలుతురు వతి దినమును సాయంకాలమునందు [(గామకరణమును మునసబును 
ఆ యరుగుమింద చేరి జనులతో ఇష్టాగోష్షి చెప్పి _పొచ్తుపుచ్చు చుందురు. (ప్రాతః 
కాలమునందు (గామకరణము మొదలై. సివారు దానిమీదనే దంతధావనము చేసి 
వొనుచు ఫిర్యాదులు మొదలయినవానిని “వనుచుందురు. దానికీ సమిపముద డొఎడ 
నాయ్య యొకటి యున్నది. దానికి కొంచెయు దూరములో పశువుల బందెలదొడ్డి 
కమరుగా కనంఐడుచుండుసు, పొలములలో పనిలేనివారు సాధారణముగా సాయం 
కాఐలమునం దాయరుగుమీ(€ద కూర్చుండి లోకవా ర్తలను కాలస్టెతిని పంటల విధమును 
చెప్పుకొనుచు (పొద్దువో యిన తరువాత ఇంటికి సోవుచుందురు. 


నారాయణమూ ర్తి తన (పయాణము సంగతి అన్నగారితో మాట్లాడు 
ముండ గా లోపలినుండి యశోదమ్మ “మం_ఆసాని” ోమంతనసాని” అని కేకలు 
"వేయుచు వచ్చి కొడుకులను చూచి పరుగ త్తుకౌని వెళ్ళి నాగమ్మను తీసికొనిరం 
డని చెప్పి మరల లోపలికి పోయెను ఆ చుట్టుపట్ర నాలుగయిదు ప్రూమముల కెల్లను 
నాగమ్మ యొక్కతెయె మం(త్రసాని అది చాదజాతి ప్రీ; దాని కిప్పుడు రోమా 
రమి యేబది సంవత్సరము లుండవచ్చును. అది చిన్నితనమురో నెవ్వనినో తీసి 
కాని లేచివచ్చిన దని చెప్పుదురు దానికి బిడ్డపాప లెవ్వరును లేరు. అది 
ముంగొండా_గహారమున కర(కో పెడు దూరములోనున్న చిన్న పల్లెయందు గుడిసె 
చనుకాని కౌపురమున్నది. దానికి [ప్రసవ వెద్యముగాని సుఖ్యపస్‌వమునక్ట చేయ 
వలసిన సదుపాయముబుగాని యేమియు తెలియకపోయినను కొన్ని వేళ్ళను మంత 
జీర మును నొప్పులు పడువారి కిచ్చి మం_త్రసానితనమున గటిదని (పసిది కెక్కి 
తు వ! థా 


స! 


179 


సెది. 2 దాని యింటి కార్మాతి అన్నదమ్ముతిద్ద ఎను బయము చేజి సంగతిని 
చెప్పి వేగిరదు రమ్మని పిలిదరి. వా కెంత రొందరపడుచున్నను అస్న డే ముటైం 
చిస చుట్ట యగువటకరును నడవళో కుంపటి వద్దను "3 తేచినదేకాము.. తిరుహం 
మెల్లగా లేచి నులకమంచమును గోడకు లేవనె త్రి కుంపటి గడిలో పెటి రాని 
స బటిచెంగున మూటకటు- ని, ఒఎతకదిట నొకదాని౨ి పె పో ఖ్‌ 
నోపలితలుప్ప వేసి వీధితలుపు బయట గ్‌ ళం పె. చుండ (గా గుడ్తగూబ యొకటి 
కూవెను, ఆ వ విని యపగకుగ మైనచని జ నాగమ్మ మరల తలుప్పతిసి అ లల 
పోయెను. ౦క పేశ్వరుల కప్వుడు గుడ్ల గూదబమీంద పట్టరాని కోసము వచ్చి 
దాసిని తిట్టసాగెను . నారాయణమూ 3 ఆహర మూఢ త కై కన శకునం బయ ఏదళ్‌ 
ఒచ్చినమ్మక? వను త౬(చుకొని జారి స్తితి యెన్నందు బాగుపడునా యని నాతో 
చించుచుంచెసే కారా నరీళము ఫం య ధాగగముంతయు ఇంటే 
మ్‌ీందనే యున్నందున వా రెన్నిసారులు తొంద నను మంత్రసాని గడియ 
సేపటివబకును రోపలినుండి కదలి రాలేదు, ss లు 
గుచు వీధితలుపు తాళచు వేసి నాగమ్మ బయలచేజ(ంగా అ ఎదలు మూట తాడు 
రానుదు దానివెంబదిఏ నసెిడవనాగి5 
₹ంక__.రపు చళమినాడే వెళ్ళకప్రోతె  అవూవాసం వెళ్ళిన సంచమినాదో 
స పమినాడో Ca అప్పటికి జరుడూ డారసొలా కూడా అయిపో తివి 


(a) 


ఖ్‌ 


1 


pa) 


నారానేను 5పే వెళ్ళవలసింది. వేగిరం ఇళ్ళికపోతే పారాలు హోతవి, 
వదిన నెప్పులు పడతూయుస్న్న స అ క్షి 
పోవచ్చునని లేప (ప్రయాణం మానూసి నీతో దళశమనాండ వెళ్ళకానని చెప్పినా? 
కౌని యింటివద్ద అందరితోనూ రేపే ప్రయాణమని చెప్పినాను 


నారా_.అసలు |పసవమయిన స్త్రీలను లంకణాలు కట్టడ ము జబ్బు వాళి 
(పసవమయ్యేటప్పటిక దొ తిగా అలసిపోతారు, అందషింద లోపలికి ధారక 
కూడా బేకపోతే నిస్పత్తు తువపడి లేవలేకుండా వుంటారు ఈ లంఖకాల రా 

వొన్ని సమయాలలో ఖాయిలాలు కూడా వ స్త దౌర్హలో మాచినారుకారా లంఖ 
ణాలు కట్టకపో వడంచేత as యెంత ఆతం గా. వుండి మరునాటినుఎ ప్ర 
లేచి తిరుగుతూ వుంటారో. ఆడవాళ్ళను కూకలు వేసి వదినెకు నీళ్ళాడిననాడె. 
పత్యం పెక్రైము చెయ్యి. 


1. వీరేశలింగం పంతులుగారు దేహారోగ్య ధర్మటోధిని, శారీరళాస్త్ర సం_గహం, 
పత్నీహితనూచని మొదలైన (గ౧౦థాలలో శుచి, బ్యభత, ఆరోగ్యం, పవురిటివేళ పాటించు 
వలనీన జాగ త్తలు /7హర్చి సరళంగా నుబోధంగా రాశారు. 

pan = | 


180 


చ 


me నాలి ఎత రాళ్ళకు మూడురోజులు దాటి3దాకౌ అసె్నెం మాట తల 


సపెబరాదు. నరిగదా తాగడానికి పచ్చిమఎచినిళ్ళయినా రోవలకు యివ్యారాదు. జాతి 
వెపం 1! మన తకాంలకు యెంతమా(తమూ పనికిరాదు వాళ్ళకు వక్కకస్ర్ర 
చేదం రప్ప మరేము తెలియదు 

ఖ్‌ నారా పోన్‌ నాలుగోరోజుదాకా పత్యం పెటక పోయినా నేను వదినె 
అన్నం న వెళ్ళువాను అన్న ౨విషయమయి" నేను చెప్పితే దికరుగాని 
సురిటిగదిదోక్‌ గాలివచ చటటు తలుప్పతీసి వుంచేటటయిా చెయ్యి, 


వేంక___వారింతరాళ్ళకు గాల వెత తగానే పకి ప. పురిటెలు యెప్పుడూ 
శీఠకటికోణంగా వుండవలౌసు తలుపుతీసి క కొంచె వెలుతురు రాసే యెొన్నెమ్ము 
వచ్చి శికవుగొంతుక నొక్కి వేస్తుంది పెద్దపురుడు పదిరోజాల లోను బిహు జాగతగా 
కనిపెట్టుకొని వుండవలెను, ఇవన్నపురుళ్ళు పోనుకుంది అమ్ముకంచె మనకు 
యెక్కువ తెఇసునా? 


ఈ పకారముగా మాటలు చెప్పుకొనుచు వారు కొంత సెపటికి ఇల్లు చే35 
మం'తసాని కౌళ్ళును చేతులును కడుగుకొని తా నావబకు కట్టుకున్న బటిను 
విడిని యంటినా రిచ్చినబట్టను కటుకొని గదఏరో పవకంచి, పరత తాను తెచ్చిన 
mo నొకటి సుందరమ్మ మొలకు కటి చెంబుతో నిళ్ళు తెప్పించి మంతించి 

రోబీలికి చ్చెను మంతజలమును (తా గనిచ్చుటకు ముందే సర్ణోదయ మగుచుుండెను 
అటు తరువాత కొంచెము సేపటికి పరుషశికువు జనన ముందెను ఆ సంగతిని లోపలి 
వారు కేక ేసిగతోడనే చేంకపేశ విరులు సంతోషముతో పొరుగున సున్న 
జో్యోతిమ్ముని నిమిత్త మె సరుగెత్తెను ఆ సిద్ధాంతి ని్నదలో కన్నులు నబుపుకోనుచు 
శేచివచ్చి నక్ష (తములవంక చూచే కాలము కటి మజునాడు జన్మ పత్రికను (వ్రాసి 
యిచ్చెదనని చెప్పి రెండుమూడు దినములలో పూర్ణాయుర్జాయము గల దివ్య 
జాతకమును (వాసి తెచ్చి తన బహుమానమును పట్టుక కొనీపోయెను ఇక్క_డ 
బొడ్డుకోసినప్పుడు రూవాయయు, పిల్ల వానిని చేటలో పరుండ (బెట్టి 

పుడు రెండుకుంచోముల బియ్యమును, వరుసనీళ్ళకు డబ్బులును వియ్యమును, 
ware మామూళ్ళపేరు చెప్పి యేడెనిమిది రూపాయలను లాగెను. మూడు 
దినములవజకును తల్లి యు పిల్ల యు సుఖముగానే యున్నట్లు కన(బడిరి. పురిటి 
గది సత్యవతి పరుండుగదికి "జేరియున్న మి దైైయిల్లు; దానీకి చావడిలోని కొక 
ద్వారయును దొడ్డిలోని కొకదాకరమును గలవుగాని " దొడ్డితలు పెప్ఫుడును మూసి 
యుండును. ఇప్పుడు వాకిటిలోనికున్న తలుపులనుసహిత మత్త గారు పరాకులేక సదా 
మూసి యంచును ఆగది అందుచేత పట్రపగలుసపాతము చీంకటికోణముగా 
నుండెను అందుమీంద వెల్లులి పాయలకంపును కుంపటి పొగయు చేరి గాలినంతను 


1. ఇంగ షువాళ్ళ పచతులు 
లం ధి 


181 


పాడుచేసినందున కొంచెము సేస లోపలికి వెళ్ళువారికి సహిత మక్కడ నిలుచుట 
యెంతో యాయాసపషుగా నుండెను చావడిగుమ్ముదమువద్ద పాత చెప్పొకటియు కల 
బందమట్రయొకటియు భూతులసి చెబొకటియు మీద దూ-మయునకు (వేరాడ కటిం 
బడెను “ఆపురిటి కంపు (తోవ జకొగి బో వుదారకే సహింపరాకుండయగా సదా యిరట 
నుండు వారి సాఖ్య మింక జక సక్యకలేషు . డాలింతరాలు దాహముచేత నాలుక 
యెండిపోవుచున్నదని కేకలు వేసినను, ఆకలిచేత (ప్రాణము పోవుచున్నదని 
యేడ్చినను, నాలవ దినయమువటకును డాసిపరు తల పెటంగూడదని అత్మ గారు కోవ 
వడెను. మూడ వదినడున సుందరమ్మరు కొంచెను కన్నులుతికుగుట కషపులో ఏకా 
రముగా నుండుట మొదలయిన కొన్ని చుర ర క్షణములు. కన(6బడినపిగాని ఆ సంగతిని 
చెప్పినచో లంకణము లక్కువ కట్రుదురని. భయపడి యె వ్వరితోను చెప్పక దాచి 
రహస్యముగా నొక్క సత్యవతితో మాతడు చెప్పెను సత్యవతి కారజవును 
తెలిసికొని, అత్వ గారు భోజన మునకు వెళ్ళిసప్పు డెవ్వరికిని తెలియకుండ తన గదితో 
నుండి వచ్చి దోడ్డితలుపు తీసి కుంపటి నావలకు తీసికొనిపోయి గడిలోపలికి మంచి 
గాలి వచ్చునట్లు చేసి రహస్యముగా (త్రాగుటకు మంచితీర్ణదును. తెచ్చియిచ్చెను. 
అందువలన బాలింతరాలి డేహడు కొంత గా అన్నపానములు లేకపోయినను 
లోపలికి కావలిసినంత యింగువయు, కౌయము"'నుమాత్రయు పెటుచుండిరి. 

దినము పథ్యము పెట్టన తరువాత నారాయణమూర్తి బయలుదేరి య. 
వరిమునకు చదు వునిమిత, ము వెళ్ళిపోయెను. పథ్యయు పెట్టినతిరువాత తన డేహా 
స్థితిని వాలింతరా లత్త గారితో చెప్పుంగా ఆమె తొందరపడి గ్రామములో వై ద్యవెయి. 
శ. పడతు పూజారి శరభయ్యను తిసికొనిరాంగా, ఆతము పురిటిచోనికి వెళ్ళి దాం 
రాలిచెయి చూచుట కంగీకరింపక మం(తిసానిచేతనే చేయి చూపించి తన కౌషథ 
యోగములేవియు తెలియక పోయినను సూతికాభరణము, వొతవిధ్వంసి, వాత 
రాక్షసము మొదలయిన పేరులు చెప్పి యేవో లోపలి కిచ్చెను. ఆ వై ద్యుండిచి 
మందులకం బి సత్యవతి చేయయచువచ్చినయుపచారమే కాలింత రాలి న. 
న. అత గారు మధ్యాహ్నము భోజనమునకు వెళ్ళి పరుండి చల్ల పాటు 
వేళ పురిటి గదిలో _పవేకించు వేళవఅకును సత్యవతి రహస్యముగా దొడ్డీతలువ పు 
తీసియుంచి శుద్దవాయువు లోసల (ప వేశించునట్లు చేసి యేమియు నెయు(గవట్లు 
అత్తగారు వచ్చునప్పటికి మరల తలుపువేసి యెబట్‌యట యుంచుచుండెను. 


తలుపులు బొత్సిగా వేసియున్న మూడుదినములలోనే దుర్షంధముచేత 
గదిలో షే పిడప్పరుగులవంటి రెక్కు_లపురుగులం పుట్టంగా చూచినవారు వన్నెమ్మలని 
వానిని వెదకి చంపుచు వచ్చిరి. అయిదవదినమున శిశువు పాలు[తాగుటమాని వేసి 


1 Acertain restorative medicine administered to a woman 
in child bed. బాలింతకిచ్చే మందు. అని (బౌన్‌ నిఘంటువు 


18: 


నందున వములునాడు (పాతఃకాలయున యళోదమ్మ పోలెరమ్మగుడివద్ద నున్న మాల 
దాని వద్దకు సోడెకు వెళ్ళంగా వెంకటేశ్వరులు బయలంబడి యదియంతయు తన 
మహత్యమే యని చెప్పెను, అండుమించ వేంకయేశ్వరులకు రూపాయముడు పుకట్టి 
తిరుపతికౌండబుద పుటువెం్యటుకలు తీయింకుమని (మొక్కుకొనిరి. ఆజవనాటిర్మాతి 
శిశువు కౌలముచేసెను అందబును శిశువు సందుగొబైపోయెనని య. 
తలి లి మాత్రము ప్పరిటి దినములలో తలుపుదియుటచేత వన్నెమ్మ లొ పల (పవేశించి 
పిల్ల ల వానిని నెత్తి అడంచెసని లోపల దుఃఖించెను గాని తెలిసినచో సత్యవతిని తిట్రి 
కోటుదు రని చిరకాలడువఅకును పయికి చెప్పలేదు తల్లి పదునొకండవడినము 


మిన bn ఇది అలో. న్న అహం ల అన్నం సాకార అద ర్యా ఇన్ని అద్భు 


183 


టి యిన జ రాతి పచ్చి వారు 
భోజనడునకు పిలచిపోయిక ఆ ససతియస్నా తన ద్‌ తీయభారపు 


ఆలను సరుషవులను 

కొకకొమారు( డు పుట్టినతరువాత కౌలవ సను ఆ యన్నక దారుని పేరు శ్రీరాములు 
అకవికొడుకునకే యూీదినసషఎన నళ న్‌ వ తెల్ల వాటిన 
తరువాత కోడం్యడను బఎంటిబెట్టుకొని ఆఅస్నగారెయి౭ట్‌ టిక్‌ వెళ్ళటకై యశోదమ్మ 


(పషయాణమయి తల wo న్న్న పెద్దకోడలి వెనకు రమ్మని తొ తొందర పెటి 
మెలుపుయుద పిలుపుగా నాలుగు సారులు పి డను 
నుంద__..నే దేమి లోపల ఆడుకుంటూ వున్నా సనుకొన్నారా యేమి 
పిలుస్తారు ? యెబ్డచీరె పబలోపె ౨తాళం వేసుకొని వీధులో లి 
ముతక చీరెతో “నేను యేలాగు వ ఇ 
యళో___ నేను యివండు మళ్ళీ లోపలికి రాలేను నీ అందానికి యెఅబచిరె 
లేకపో తే లోపంరాదు. ఆ ౫ఎతకచీవెతో రావచ్చును నా 
సుంద. నేను మంచిబట కటుకుంటే చోం 
భోజనానికి వెళుతూ తగుదునని barbs మెలిక మ్మి 
యళో___వోసి నీనోట్లో ష పుటి | తు బట్ట కట్టుకంంచే నేను వోర్య 
లేనకే * యీ కట్టుకున్న మ. మేము యిన 1 కపోతే నీఅబ్బ ముల్లె పెట్టె 
కొనుక్కు నా వచే ? కకం చుతీసుకువచ్చి పంబ పెడితే తలుపులన్నీ తెగ 
కొీకిందని, కులంతక్కువ వాళ్ళను తెచ్చి యింట్లో పెబుకుంకే మీబుడ్దులు మ్‌రు 
పోనిచ్చుకుంటారా యేమిటి 


జాట్‌ Pa 

కలే మి * బంధుపల యింటికి 
జై 
సునన్‌ 


+చ్త 


సుంద___కావలి సే సన్ను అన్యాయంగా ఆడిపోసుకున్న వాళ్ళ నోట్లో 
పుండుప్పుడుతుంది. నేను అలక క్క్కూువదాన్ని అయిందీ నీవు కులంతక్కు.వదోన 
వయింది సీ మూటలవ లనే తెలుస్తూ వున్నది 

సత [అక్కా | పెద్దది అ తగారు యేమైనా అంపే మనకు పడడం . విధా 
యకం పడ్డవాణృయెప్పుడూ చెడ్దవాళ్ళుకారు. నామాటవిని నీవు వూరుకో. నీకుకావలి సే 
భౌ బనారసుచీ రె యిసాను కట్టుకుందువుగానిరా 


శే రెడీ 


సుండ___కావలి స్తే సీవుమాటలుపడు ; నేను వక్కునాటికి మాటలు పడను. 
సత్య_.-ఆ హా చనా నామీద పడి కొటను వూ! క. టనే నన్నే అన్నదను 
కుని లేచా. 
క మి 


చాల లాన్‌ లు! 
యట దం జు కము 


(స్‌ ¢ 


ంతెకాలం వచ్చిందంకు ఆలా పొంగి దోర 
పడుతూ వున్నావు: తోన్‌ వీ శాతున్‌ పుచ్చిపోసూ | క త జ టావూః 
పి మొగుడు యింటికిరానీ యారోజుననిన్ను యేమిచేయిసానో : 

సుందా--వ సే యేమి చేస్తారు 2 నేను తెచ్చిన అప త్రిహ్షకు సన్ను చంపు 
శారా యేమిటి ? పోనీ చంపితే చూతాము, వక్కసార చంపివే సే యావహోడంటి౨క 
దుయినా విరఠగడయి పోతుంది 

సత్య----అక్కౌ 1 విన్ను గడ్డంపటి బతినూఎయవపవంటాను నా మన) విని 

సలికి నడుపు. 

అ సత్యవతి బలవంతముగా oe మ రెడుచేకులతోను గెంటు 
కొనిపోయి లోపల కూరుదుండ (బెట్టి. ఏమో అన(దోవుచుండ(గా శాంతించుముపి 
తోటికోడలి బతీమాలుకొనుచు-డెరు. 

యలో = యూ చఉస్నడానికి కూడా అంతకంతకు చేటుకాలం మ ముహావస్తూ 
వుస్పుది తనఅక్కగారిని నే నెనేమో కానిసూటలాడినటున్ను, తాను మంచిమాటలాడి 
దున? అడ్డ ౨వచ్చి డాన్ని లోపలికి లాకు. హోయిందడి అదు హా 
జొత్తుగా హడ్దుమిరి వోతూ వున్నది అ స్తమానమూ చమవంటూపెట్రి తాను 
కాకుండా కల్హదాన్న్ని సీతను కూడా చదువు చెప్పి వాడుచెపూ వున్నది. 

క్ల గారి త్ర చేరి నామాటఏనకు_.డా చనువు మానము పే మాసకండా 
వున్నది నా క. యినా మంచిసంబంధంవస్తుందెమో అంతు, వాడిచదువు 
చటుబండలుగాసు వాడి యిం గీ చదువుమూలంగా యీలాగంటి దిక్కుమాలిన 
సమ్మంధం వచ్చింది. తంథడ్రోభాగ్యంచూచుకుం తనపాటివారు భూలోకంలో లేరని 
కిందా మిదాకూడా వుండకుండావున్నది వట్రినాలియుచ్చు; యెన్నన్నా కిందిచూపులు 
చూస్తూ మొస్తులాగు మాట్లాడదు; అది చేపే చేషలు యెవరికీ కనపడవు యేమయినా 
అంజ నలుగురికీ నా ,నోరుచూ తం బయలుప డుతుంది. వాళ్లనో శ్లలో పురుగులు 
పడ : అది ముద్దరాల నీ నేను పూరికే దాన్ని కోసిపెడతాననీ 'అమ్మలక్క- లునన్ను 
ఆడిపోసు కుంటారు, 

అని యశోదమ్మ రెండవకోడలిని, పెద్దకోడలినికూడా వీధి sa wa 
కూరుచు-డి నోరునొప్పి పెటి అలసటవచ్చువరకును తిను ఈ పల సావి 
(తమ్మకూడా నీళ్ళబిండె యె త్తుకొని వీధిలోనుండివచ్చి, “కోడం(డ్రు pon కుల 
హీనురాలనా రని త ల్లిచెప్పగా విని నోటికివచ్చిన శ్రైల్వను సుుదరమ్మను, సత్య 
వతిని వారి తలిదం[డులను విసుగువచ్చినదా(క తిమైను. పటా సుందరమ్మ 
కూడ అందుకొని తిటింటోయెను గాని సత్యవతి బతిమాలుకొని నివారించెను. ఇటు 


185 


వంటి అ త్రలును ఆడుబిడ్డలును లోకములో పలువుర కుండి యుండవచ్చును అటు 
వంటివారితో ఈ (గంథము చదువతటసించినవా రెవ్వరుగు కలహము పెటుకొని 
తటుకు మాలుళిట్టు తిటక సత్యవతియేక క్క. శాంతత  నవలంవించి కలహము 
చరెపి చేయుటకు | "పయత్నింతురని కోరుచున్నాను. ఈ (ప్రకారము వర్తముకురిసి 
చల్తారినబ్లు నిశ్శద్రిముగానుండి అ తగారును కోడలును మూతి దుడుచుకొని చెడి 
యకచోటను కూరుచుండియుండ।గా వీధిలో ee విని రామాను 
జమ్మ పండుకొని పెట్టుమని డు తవత చీబట్ట పటుకొని తాగను: 
యశో... అడ్డ్తమయినడా ళ్ళ నమక "జుమీని పీక్కు. తింటారు. 
యేమయినా కావలిస్తే మీ అమ్మనూ జాబునూ పటుకం యేడవరాదా ? 
అని కసరుకొని యశ శోదమ్మ మనుమరాలిని తోనివేసినది రామానుజమ్మ 
“పళ్ళుకొని పెట్టు” అని యేడ్చుచు తల్లిచగ్గరకు పోంగా త ల్లి నాలుగుతిట్టి పీపుమీంచ 
రం డడప్పలు "అడంచినది. దానిమళండ ఆపిల్ల మరింతయేడు డుగచు; = యేడుపులోకూడ 
“అమా పశే” అని కేకలు వేయుచునే యుండెను. సాధారణముగా మనదేశపు. 
స్స్‌ బాలు తమ కితరులమీంద కోపము వచ్చినప్ప ఎదు నిమ్మా రణయుగతా తమ చోరెణు+ 
గని బిడ్డలను కొ టతిట్టు చుందురు ఇడి చద వువా వట్రి యవివేక క కారం యి నస్నంయయను 
జేయకులిదురుగాక ః “అప్పుడు సత్యవతి తని సెకుకిపి రెందు డబ్బులు చేతి (బెట్టు 
కొని పిల్లను చంక వేపెకొనివచ్చి పేంద్లు కొనిపెటి మోదారె. ఎను, అ త్రిగా రవిచూచి 
కొటకొటలాడుచు కోడలిమింద నెటికలుదిజిచ " “భాగ్యవంతుల కూతుఖృ కోడ 
శృవడంకంచె పరువుగల వాళ్ళకు అనర్డం కోను మేడి కావలిస్తే అదెల్లా కొని పెటి 
పిల్లలకు మంకుతనం నేర్పుతారు” అని కళలలో తాను సణుగుకొనుచుండెను. ఇంతలో 
శ్రీరాములు గారియింట పనిచేయు దాసివచ్చి “అమ్మగారు మిమ్మలినీ కోడళ్ళనీ 
వేగిరం రమ్మన్నారు” అని పిలిచెను. అప్పుడు “నేనురా' నని సుందరమ్మ యు, 
“సీవు రాకపోతే నేనూ పో'నని యళ లోదమ్మయి, పటు” జై తదలకకూరుచుండిన. 
సత్యవతి వారినిద్దలీని బతిమాలుకొని వా రెనిషమాలులు “ తోనివేసినను ఎన్ని 
సారులు కసరుకోన్నను సహించి బలవంతముగా లేవందీఏ Sea సుజేస్‌, తనకు 
పుట్టినింటీవ వారిచ్చిన విలువబట్ల లెన్నియున్నను వానిని కటుకొ ఎక సాధారణమైన 
తెల్ల చీరెను కట్టుకొని రామానుజమ్మను చంక నెత్తు5 "ని తసమంచి చీరెను సీతకు 
కటింబెటి తననగలు పెటి ముందునడిపించుకొని, అ త్తగారివెంట బయలుదేరెను. 
యకోదమ్మ వెళ్ళునప్పుడు “సావిత్రీ : యిల్లుభదము' అని పెద్దకొమా_రైెతో 
చెప్పి యొప్పగించి ముందునడవసాగను. 
సావిత్రి కప్పు డిరువదినాలుగు సంవత్సరముల వయస్సున్నది. వేంక 
చీశ్వరుల పెం డ్లినిమి _త్రమయి సొమ్ము య డయిదువందలరూ పాయ 
లను పుచ్చుకొని త ల్రైదండ్రులా మెను డెబ్బదిసంవత్సరముల  (వాయముగల 
మూడవ పెం డ్రివరున “కిచ్చివివాహము చేసిరి అతంచు వివాహమైన రెండవయేటనే 


186 


కాలధర్మవఎ నొందెను అప్పుళదారు పెండ్లికి చేసిని ఒముణముల్న కింద వ్యాజ్య" 
ములుడేస మాగ్యముల నమ్మించి వేసిరి, రెండు సంవత Pa కిందట కోట్‌" 
పల్లియా్యత వెళ నపుడు సొవితి కిరోజములు తీసివేయించిరి. ఆమె జీవనము 
నిమ్‌ క్రమయి యేమై న నియ్యువలసినదని య త్తవార్‌ నెన్నెనారు అడిగినను వారు 
లత కు త “దతనముచేత కొదూ "ర్రెను భరించుట కషపఎగాతోచి అక్షర 
నారాయణగారు తనకొ మారె రె సవతికొమారుని మీడ భరణము నిమి త్తమయి అమలా” 
పరక డ్‌సిరికు సున సబుక్‌ కోర్తులో వ్యాజ్యము తెచ్చెను అందు భువ సతం౭ండు తన 
తం(డ్రిసాట్స్‌ తనకు చెంద లేచనియ + రన సతి వః శ్రఖిచారణ్‌ యనియు, బాడించి 
భరణమునే గ (జెట్టవలెనని సకలవిఢముల వాట్లు పెడెనుగాని పితార్డితమ మయిసి 
పెంకుటి ల్లున్న దని బుజువువడినందున మునసబుగారు సంవత్సరమునకు 
పం డెంండు “రూపాయల చొప్పున భరణము నిచ్చుటకు తీర్పుచెప్పిరి. వునోవృత్తి తిని 
మాన్చించుకొనుటకయి పన్నినకుతం._తమే మకాని నిజముగా సొవితి యెంత మాత 
మును వ్యభిచారిణీ కాదునుండి ఆమె కొంత గయ్యా? యయినను, మూఢభ _క్రికల్బదె 
రెండువ పూట భోజనమైనను చేయక తటుచుగా (వతయులు పట్టి యుపవాసములు 
చేయుచు బహునిష్ష కలదయి యింటిపని యంతయు చేయుచుండును. 


అత్తయు కోడం (ను శ్రీరాయిలుగారి యింటికి వెళ్ళునప్పటికి శ్రీరాములు 
గారి భార్ధ వాకిట నుండెను అందుచేత పిండివంట చేయువారెవ్యరును లేక అ త్త 
గారు మదీకటుకొ ని వంటచేయుచు యళోదమ్మను రహస్యముగా తోపలికి పిలచి 
యేమిబుద్ది అని యాలోచన యడిగెను. 


యళో--వడినాః నా పెద్దకోడలు వోపలేనిద్వి మూడు నెలల (కిందనే 
నీళ్ళాడి బిడ్డ చచ్చి యేడుస్తూవున్నది; అదియేమీ చెయ్య లేదు గదా! రెండవకోడలు. 
మహారాణీగారు: ఆమె భాగ్యవం తుల ఆడ ఐడుచు, ప దంణ్ఞం పెటి వూరుకుండ 
వలెనుగాని పని చెయ్యమని మనత నో త _త్రరాదు, నేను పెద్దదాన్ని పొయ్యివడ్డ 
నాకు కళ్ళు కనపడవు. 


అని యశోదమ్మ కొన్ని మిషలుచెప్పి తప్పించుకొనెను వంట యెంతవజ- 
కయినదో చూడవలెనని లోపలికి వెళ్ళిన సత్యవతి లోపలియిబ్బంది చూచి తాను 
మడికట్టు కొనివచ్చి యెవ్యరును తన్నడుగకయే తోడుపడి పిండివంటచేసీ వడ్డనలో 
కూడ సాయముచేసెను. అప్పుడామె గర్వరాహిత్యమున కొక్కయ త్రగారుతవ్న 
తకి_సవారండజును సంతోషించిరి సత్యవతివలెనే ఫ్ర్రీలందటును తాము గొవ్న 
వారమని గర్వపడక పనిపొటులు చేసి యితరులకు చేతనైన విధయున సాయము 
చేయవలెను. ఒడలు వంచి పని చేసినయెడల గౌరవలోపము వచ్చుటకుమాఆయిగా 
అందజును గర్వములేనిదనియును యోగ్యురాలనియును చెప్పుకొనుటవలన మతింత 


187 


"గౌరవమును (ప్రతిష్టయు వచ్చుటయే కాక దేహారోగ్యదఎను సౌక్యమునుకూడ కలు 
*పఏను. సత్యవతి చేసిన యా సంక. గస య లని ఇంటి వారెక్క_రు సంతో 
శుంచుబయే కాక యామె సౌఖ్యవం ఎ నామ చుటుపట దారితో పశ శంసించుటచేత 
క్షగామములో ఆమె కపరిమిత మెన క్రీ రె వచ్చినది సః ఆ దీసి భోజనము లమున 
తరువాత యశోదమ్మ తన కోడం డ్రతోం గూడ సాయంకాల మింటికి వచ్చినడి. 


1. శ్రీజయువయోగార్హముగా సత్యవతీ చర్మితమనెడియొక్క చిన్నవచన _వబంధమును 
వేపితిని. దానిని స్త్రీలు మ్యాతమే కాక పృకుషుబు సహిఠ మవ్యాస _క్రితో జనువశౌగిరి. డావిని 
చడివ్‌ యానండం [వ వారనేసలు. తమదే బుట్టిన వ్రు శిశువులకందలి కథానౌయకురాలై_ న సతి 
వి వ ఈ పుస్తక మరవములోనికీని. స ఇంగ్లీషు లోనికిని 

షాంతరను చేనుఇడినది*- ఇది యీ నడుమ (ప్రాడ్వికులు మొదలయిన వారి పరీక్షలకు 
బాడి పర స్రీ గంధముగా నిర్ణయింప బడినది.” స్వీయ. చ రెండవ భాగం - రెండో సంపుటం, 
మట 144.1894 విశాలాంద (పచురకాలయం 


188 


నాటిర్యాతి యింటికి వచ్చిన తరువాత సుందరమ్మ వడకగదిలో పెనిమిటితో" 
తనకును అ త్తగారిక్‌ని అయిన జగడ౫ఒను చెప్పె, తానెందులో నయినవడి చచిద్చ 
నని యేడువ మొదలు పెళ్లైును 'వేంక కేళ్వరులును భార్య మాటలునమి్మ మనవ 
య చెప్పి భార్యనోడార్ని మయినాటినుంయున తల్లి gE తీస్నగా మూటాడక 
కొటికొటరాడుచు ఒకనా 6: భార్య యు తెల్సి యు మరల మ్‌ రాచి నప ఎం ప్త. 
వెనుక స నివచ్చి తల్లిని కానిమాటూ ప్‌: అందుమీంద యళో మ్మ కోప 
గించుకొచి యంద జెన్నివధ ఎల బతి మాలు కొన్నాను అన్నం తినక్ష వ 
వౌరుగింట కూరుచుండెను. అప్పుడు సావ(తియు సత్యవతియు వెళ్ళి యళోదమ్మను 
బహువిధయుల బతిదూలుకొని, కొంతవజకు కోపము శాంతిపబచి యెంతో కష్మమ.. 
మీద వీపాలవేళశ బలవంతముగా ఇంటికి తిసికొనివచ్చి వి సరిముందు కూరుచుండ. 
బెట్టిరి కాని యా దిన మాయె యన్నము తిన్నగా తినక 'రెండుడుద్దలు నోట పెటు 
కొని వి స్తం విడిచి పెటి లేచిపోయెను. ఆ దినము మొదలుకొని యళోచమ్ముకును- 
పెద్దకోడలికిని మాటలేలే వు అయినను వారప్సుడప పాదు పిల్తి కుద పెటి మా ఏలుకకుద 
పెట్రేయ ఒంచొరులను తిటువొనుచు, ఒకానొకన్వుడు నిష్కారణముగా నేదోవంక 
కర్చించు ముకొని దొయ్ములాడి. నోటపట్లరాని దుర్చాషలాడి తాసు తె ప్వ్పైయింగక : స్త్‌ 
మగ డును బిడ్డలును చావవరౌనని యశోదమ్మయు సీమగండయను బిడ్డలును చావ 
వలెనని సుందరమ్మయు శపించుకొని పురుమలింటికి వచ్చునప్పటికి పెద్ద పెటున 
నేడ్చుచు గృహ మొక ముహారణ్య ముగా నుండునట్లు చేయుచుండిరి. పూర్వము 
మగడు కొంచెయు తల్లి పక్షమున నున్నప్పుడు నురిదరమ్మ తటుకు మాఅుతిటు 
తిట్టి (ప్రత్యక్షముగా అ “త్తగారి నెదిరించుటకు కొంచెచు సంశయించుచు వచ్చినను, 
ఇప్పుడు మగడు తన పక్షమయినందున పూర్వపు సంశయము విడిచి యశోదమ్మ 
యొక తిట్టు తిట్టిన తాను పదితిట్లు తిట్టుచు మగనిని కొట్టి మొగసాల కెక్కిన దన్నట్లు 
మగండింటికి వచ్చునప్పటికి జేనిపోనివిపది కల్పించుకొని మూలమయమునసుంగు పెట్టు 
కొని పరుండి యేడ్చుచుండును అతడును భార్యనే వెనుక వేసికొని వచ్చి త్తి 
తోడనే జగడ మాడుచుండును. అప్పుడప్పు డీజగడయులలో తల్సిపక్షమున సావిత్రి 
కూడ చేరుచుండును. అందుచేత కొన్ని రాాతులయం దిరుగుపౌరుగు లవారికి 
నిచ్రయే యుండదు. లక్షీ ష్టనారాయణగా రెవ్వరిన శాంతి పరచుటకు శ కులు కాక. 


189, 


మొవ్వరిశోలియు తలపెట్టక మెతుకులు నోట వేసుగాన్నతరువాత సాధ్యమయినంత 
వణ కింటివద్ద నుండక యా కలహములు చెవిని బడ కుండునట్లు గా ఎవ సరి యింట 
శె నను కూరుచుందురు రామసా్వామి యిష్సు డమజా "పురములలో ఉ పాధ్యాయునితో 
పోట్లాడి రాజమహేంద్రవరమునకు లేచిపోయి అక్కడనున్న చిన్నపాఠళాలలో 
నొకదావిలో తగకపోయినను నాలవ తరగతిలో చేరి, అన్నగారియొద్దనే యుండెను. 
ఆ కాలములో రాజమహేం[దవరమున చిన్నపారళాలలో పోటీలుగా నున్నందున, 
పిల్లలు తాము చేర్చుకొను తరగతికి తగుదురా తగరాయన్న విచారము చేయక 
యెవ్య రేతరగతిలో చేవుదుమని వచ్చిన వారి నాతరగతిలో చేర్చుకొనుచు౦డిరి. 
ఈ విధముగా నింట (పతిదినమును కలహముగా నున్నందున లేచిపోయి సుబహ్మ 

అము అమలాపురషముతో ౩ కైంస సవ పాఠశాలలో (ప్రవేశించి వారము లేర్పణుచు 
కొని చదువుకొనుచుండెను. “సత్యవతి తనశ క్స్‌ యంతయు వినియోగించి అ త్తగారిని 
కాళ్ళుపట్లుకౌని (ార్జించియు, అక్క-గారిన్‌ గడ్డముపద్దుకొ బతిమాలియి , 
చారన్న కౌనిమాటల కోన్నిటికి తలయొగ్ని యోర్చుకొని యే విధముననై న కలహ 
ములు చంపీవేసి యిద్దతీని సమాధాన “పజుపవలెనని పాటుపడెశు గాని మూరు 
రాంషడయిన, వారియెడల ఆమె మంచిమాట లెంత మాతముయు సనికివచ్చినవికావు 
మూర్జులను (బ్రహ్మ దిగివచ్చి బోధించినను సంతో షపెటలేం డన్నమాట అందబును 
ఎజి(గీయన్న డేకదా? అట్లు సత్యవతి వేండుకొన్న కాలిని సుందరమ్మ్యకు మత్సర 
-మెక్కువయి తుద కౌమెతో మాటాదుటయే మానివేసె ఆమె య త్తగారి కోప 
మును చల్లార్పుటకయి మంచిమాటలు చెప్పినప్పు కెంపు మండెడు పనముమీ(ద 
సీళ్ళుపోసినట్లు మజింత మండిపడి యళో చమ్మ పెద్దకోడలిమేంది కోపమును కూడ 
సత్యవతిమీ(ద శే కనంబబుచుచు అయిన దానికిని కాసిదానికినికూడ నిర్హ తుకముగా 
తిట్టుచు సకలబాధలను పెట్టుచుండెను. సత్యవతి యెవ్వ రని్నివాట్లు పెట్టినను 

సహీంచి, తానెవ్యరికిని మరచిది కాకపోయినను తన (ప్రయత్నమును మానక వారి 
"నేలాగు నయిన పొందుపబుపవలయునని ముననులో భగవంతుని ధ్యానించుచుండును.. 
ఈ వధముగా నున్నప్పుడు కలిసి యుండుటకు సరిపడక వేంకళశేుశ్వరులును 
'వార్థాయు “వేజబుండి (ప్రత్యేకముగా వంటచేసికొనుట కౌరంభించిరి. ఇట్లు గృహచ్చి 
(ద్రమిలు దినదిన కమమున వృద్దియగుచు వచ్చినను మగని మనస్సునకు విచారము 
కలుగునని యంచి (పతివారముసు తాను నారాయణమూ ర్తి పెర (వాయు జాబులలో 
"సత్య వతి యీ సంగతి యంతమాతమును ఉదాహరించినదికాదు . 


అక్కడ నారాయణమూ _రియొక్క- 'తెలివియు, బుద్దియు, విద్యయందలి 
సక్తియాయు, చూచి సాలవతరగతిలో చదువుకొనుచున్న యాతని తము్ముండును 
అద్రైవాంచే యగునని నమితి రాఘవయ్యగారి దూరబంధు6డై న గోపాలయ్యగారు 


1. చిలకమ రి స్వీయచరి(తలో ఆనాటి పాఠశాలల నితిగతులన్నీ విశదంగా నర్తితం- 
ఇలాటి థి ఇ” 


i190 


తనికుమా రె యయిన మహాలక్ష్మి ప న యుద్దేశించి నారాయణ 
మూ శ్రితో చెప్పగా అతను తం డిపే వ వాసెను గోపాలయ్యో గారికి ముడల 
గ్యాయసభలో నశలకు సదయు రూపాయలజీతముగల పని యున్నది మహాఐక్షి్మ 
కిపుడు పం|డెండ వసా వత్సురపం pe ఆ చిన్నవి శ్ర మహారాజుగారి బానీకా 
పాఠశాంయంము! పయితరగతిచో దుపుకాొనుచు వండ తోడి కాలిక 
లను మించి వతి సంవత్సరడుసు వ. పొందుచు వచ్చాను. 
రాజకీయ పారశాలలో అయిదవతరగతియందు చనువుకొనుచున్న కృష్ణమూ_ర్రియను 
పమనాణుసంవత్సరడుల యాడుగల చిన్నవాండు నిత్యమును నారాయణమూ _ర్తివద్ద 
పాఠములు చెప్పించుకొనుచుండెను. అతండు తనతరగతిలోని వారిలో మిక్కిలి 
తెలింగలవాంకు అతనికి తల్లి మా। తవఎన్నుది. అతనికి మాన్యము లేవియు లేక 
మోయిసెను తలి తన నగలనమ్మి వడ్డికి వ పెన రెండుమూడు "వందల రూపాయల 
ము కొమారునికి విద్య చెప్పిరచుచీ ండెదు ఆౌ చిస్నావానిక్‌ సీత నియ్య వలెనన9 
నారాయణమూ రికి తాక్పర్వ ముత తండిపే (వాయంగా, ఆత(డందున 
కంగికరించి (ప్రత్యుత్త తరము (దా నిను. ఈ సంగతి యాచిన్నవానితల్లి కి తెయషలయగా, 
ఆమె యసరిమిత సంతోషభరికురా లయ ను. ఈ విధముగా రెండు "సంబంధములు 
నింత యసుకూల మయిన దొరికిన దున వె శాఖమాసములో వివాహములు 
చేయుటకు... నిశ్చయింపల బచెను వ+యములో వ్యయము *“కూడివచ్చు 
నవి అక్కడ లక్షీనారాయణగారు తనభార్య తమ్మునికొమా ర్త రెను సూరమ్మను 
స్కుబహ్మ ణ్యమునకు చేసికొనుట కో "ప్పుకొని యామూడు పెండ్రిండును ఏక కాలము 
నండే చేయుటకు నిశ్చయ" చేసికొన" పొలముమి6ద నాలుగు వీందలదాపాయలు 
బదులు చేసి పొలదుఎను ముప్పది సంవత్సరముల కొక కాపువానికి (వాసియిచ్చెను 
శః వ యెనిమిది సంవత్సరముల (క్రిందనే కాలము చేసినంమన త ల్లి 
సవతిబావగారితో ఏ పోట్లాడి పుట్టినింటికి లేచిపోయి వ్యాజ్యమువేసి భరణము పుచ్చు 
కొనుచున్నది, సూరమ్మకిప్పుడు పదవ సంవత్సరము వచ్చిసని. పల్లెలలో పెరిగి 
నది గనుక చదువన్నమాట యెబు(గదు ఈ పిల్ల సు తనకొడుకునకు వః 
అకు లక్ష్మ్మీనారాయణగారి. కెంతమ్మాతమును ఇష్ట షము లేకపోయినను ఆ పిల్లను 
తప్ప మజియొకపిల్లను చేయవల్ల పడదని పట్టుపట్టిన భర్య పోరుపడలేక వివాహ 
ములో వివాహము ' చేసినచో సొమ్ము కలిసివచ్చునను కోరిక చేత తుద కెటెటొ 
యంగీకరించెను 


1. విజయనగరం మహారాజుగారు స్థాపించిన బాలికా పారశాల ఉండేని. రాజమ హేం[ద 
వరంలో. ఆ రోజుల్లో సభలు, సమావేశాలు ఆక్కడ జరిగేవని వీరేశలింగం స్వీయ చరిత 
చాళరా తెలు సనునుదిః 

వ gn | 


191 


నారాయణమూర్తి వేసవికాలపు సెలపులలో ఇంటికి వచ్చునప్పృటికి పెండి 
పనులు చేయంబడుచున న్నవి. వైశాఖ శుద్ద డకమినాయడు సుుంహోూా ర్త నిశ 
యిం౩ (బడి యావణకే బంధువులకు శుభలేఖలు (వాయంబడినప అయినను గృహ 
మున నొకరికొకరికి పడకపోవుటచేత ఎవ్వరు తిన్నగా (శద్రవహించి పనిచేయక 
తమకంటనట్లు తటిస్టముగా నూరకుండుచు వచ్చిరి ఒక్క ర్‌ (త 
వణకు సావ తియ పనిపాటులలో మిక్కిలి డగ తిరుగుచుం-రి శారాయఃః 
మూర్తి తల్లివలన ఇంటి స్టితియంతయు విని భేవపడ, అన్నతో ప కట భః 
కిని 'కలుపవలెనని చూచేనుగాని యందవలను కారకం లేకపోయెను. వేంక 
"టేశ్వరులు తానొక్క_ (డే గడించి తెచ్చుకొను (పయోజకుండననియి, పెండ్లి 
కార్యము నిడి త్త రయ మాస ముఐబను కూడ తాకడం పెటటవలన పయిగా వచ్చు 
దూర్మముం లేక కక కుటుంబ భారమంతయు తగపీంతే పదు ననియు తలణి 
తానెలాగుగ నయిన వీడిపోయి చేటు :డవలెనని వ నిశ్వయించురాన్నం 
దున పయికి అత( డాహేతువును చెప్పుక “పోయినను వ్ర్రీల కలహాలు చెందలయిన 
కౌొరణవఎలు చెప్పి యింక కూచెయముండుట పొనంగనేక దం స్పషాంగా చెప్పెను 
అంతట వివాహములు వచ్చినందున లోపలనుక్నే దేకిషయును యుంగి నలుగురును 
వఏమనునెందురో యని యండటును పయికి కలిసియుండిరి వివాహలు యధావిథి 
గానే జరిగినవి కాని యందులో నిక్క_డ చెప్పందగినంత విశేషయిు తేవియు కసం 
బడలేదు పెండి వా రంతగా అలుగకహోయినను, పెండివారి వెద క త్తబటల 
నిమి త్తం బర చూరపుచుట మొక (డు al తనకు సట వేఏనార 
కారనీయు తనకు విశేష గౌరవము చేసినారు కొరనియ అలిగి యొకదిను భోజనం 
నకు లెవక పెండ్రి బారినంద వసి మూడు కుంటు దచాడుుట మాత్రమ 
కొంత వశేషట్‌ ఆ డినమునస నారాయణ వమా అ సాహసవ. చేసి పెండి బారంద 
కిని చోధచేసి యాతని౨ విడిచిపెట్టియే భోజనము చేయునదు చేయకేపోయిన 
యెడల మజికొన్ని విశేషములు ప పుట్రునుగాని అబు చేయుటవలన మాునాటేసుతడి 
యాచుట్రమే ౫ వఎందుగా ఛ్‌ వోజసమునకు వచ్చి కూర్చుండుటచే ఏ విశేషుంఎలకును 
అవకాశయు లేకపోయినది. పురుమలరో నారాయణమూ ర్తి యు ప్రీలతో న సత్య 
వతియు చేసిన యాదరణము వలన అన్ని లోపములును సవారణ మై యెల్ల వారును 
సంతోషించిరి. సుందరమ్మ భోజుల వేళకు మూత్రము వచ్చి యివి లేవని 
యవి లేవని లోపము లెంచుచు వచ్చిన పేరంటాం(డ నావరించువారు లేరని వారి 
మందను వీరిమీందను కోపపడునేకోని యొక్క-పని నె నను చేసిన పావషన పోయి 
నదికాదు. సత్యవతి యొక్క-తెయు వంటలో సావమితికి సాయము చేయుటయేగాక 
"పీరంటాం[డకు పసుపురాచి తాంబూలము లిచ్చి యాదరించుటలో యళోదమ్మకు 
తోడువడి యే లోపమును లేకుండ _ వేయికన్ను లున్నదానివరె (ప్రవ ర్తించెను. 
అందుచేత. సాధారణముగా పెండ్లి ండ్డలో పోయెడిరీతిగా మూదు వివాహము 


192 


తొక్కసారిగా జరిగినను, ఇంటంగలవసు వొక్కటియైకను పోలేదు. భాగ్యవంతుల 
యాతుంబడు చై నను సత్యవతి యా (ప్రకారముగా పనిచేయుట చూ యా (గాదు 
ములో పడుచులు పలువురు పనివచ్చినప్పుడు దాసివరె పనివేయవలయుననియు, 
అనుభవించునప్తుడు రాణివలె ననుభవింపవలయు గనియు, నేప్చకౌని యా (పకా 
రముగా నడవనారంభించిర. నోటితో నూజునీతులను చెప్పుటకన్న చేతితో నొక్క 
కార్యణు చేసి చూపినయెడల, అది యె3తో పయోజనకరయుగా నుండి పలువురను 


మంచిదూరయమున నడిపించును 1 
a 


1. వీరేశలింగం వంతులుగారు అభి మాన వృతికగా చిత్రించారు సత్యవకిని. 


13 193 


విడవ (వకరణము 


ఈ (పకారముగా వివాహములయి బంధువులను సాగనంపకమునుపే యొక 
చినన యలోదమ్మ కును పెద్దకోడలికిని పోట్లాట జరిగినది, ఒకనాడు సుంద 
రమ్ము కూతురు రామానుజమ్మ చేతితో జేమపండును పెట్టుకొని యాడుకొను 
చుండగా, చిన్న పెఎడ్డి కూంతురు సూరమ్యవచ్చి మంచిమాటలు చెప్పి పిల్లదాని 
చేతిలోని పండు పుచ్చు “కొని సగము తాను తిఏ తక్కిన సగదును మరల చేతిలో 
పెటైను. అది యేలాగుననో సుందరమ్మ కంట౭బడి చిన్న తో డికోడలిమింద కోప 
పడీ తిటైను. ఆ కేకలు విని యశోదమ్మ లోపలినుండి వచ్చి చిన్నకోడలిమింది 
సక్షముచేత ౬ తానందుకొని యిలెగిరిపోయినట్లు గా జగడ మాడెను వా రిరువురును 
మాటలలో ఒకరి కొకరు తిపిపో క వృవారు కారుగనుక చితవిచితయుగా వన్నెలును 
చిన్నెలును కల్పించి తిట్టిన తిట్టు తిట్రకుండ భాషలో నున్న కానిమూటిల నన్నిటిని 
ఉపయోగింపసాగిరి. లక్షీ శ్రైనారాయణగా రది విని సహించి యూరకుండలేక భార్యను 
కూకలువేసి జగడము మానుము౨ తిట్రిరి కోపావేశముచేత దేహము తెలియక 
యశోదమ్మ “లోకువ వయినదాన్ని నన్ను తిబ్లక్షపోతే మ కోడలిని తిట్టడానికి 
నోరు పడిపోయిందా ౩” అని మగని నెదిరించెను. ఎంత ,శౌంతాతు్యుల కయినను 
ప్రాణము విసింగినప్పుడు కోపదు రాక మానదుగనుక, లక్షీ క్రినారాయణగా రప్వుడు 
కోప మాపుకోలేక భార్యను మూలనున్న కల్లతో నొకదెబ్బ వేపరి. అందుమీంద 
నావిడ గోలుగోలున నేడ్చుచు పెద్ద పెట్టున కోకమున కారంభించెను. ఇంతవటకును 
గదిలో మంచముమీ6ద పరుండ చేడుక చూచుచున్న 'వేంక'పేశ్వరులు లోపలినుండి 
లేచివచ్చి, తల్లి మీది కోవమున భార్యను చితుకంగొళైైను. అప్పుడు సుందరమ్మ 
యింట పీనుగు వెడలినట్లు తల విరియంబోసికొని [కిందపడి దొర్తుచు ఊరును 
వాడయు వినంబడునట్లుగా పెద్ద పెట్టున రోదనము చేయ మొదలు పెచ్తైను. సాధా 
రణముగా మూర్జురాండకు తమ కార్యమును సాధించుకొనుటకు యేడుపి ముఖ్య 
సాధనమయి యేశిమిషమున కావలసిన ఆ నిమిషమున సిద్దముగా నుండును ప్రీలను 
విద్యావంతుల౭గా జేసి యకమత్యమువలని లాభము తెలిసికొనునట్లు చేసినంగాని వారు 
వివేకము గలవారై పోరులేక కూడియుండి *యొకయింట నూజు జుట్రిముడును 
గాని రెండు కొప్పు లిముడ” వన్న సామెత అసత్యము చేయంజాలరు. 


194 


తరువాత పె: డ్రి కివచ్చిన చుటమయు లండబును తమ తమ (గామములఅకంు 
“వెళ్ళిపోయి5 యశళశోచమ్మకు మికి-లి (పేమ యగుటచేత మజందలిని మేనకోడ 
లెన సూరమ్మను త తనయొన్దనే మజికొన్ని దినము లుంచు కొనెను. సూరమ్మ చిన్న 
స్పాట్‌ నుండియు నల్తరిగా పెరిగినది కనుక, ఏవో దుడుకుచేవ్షలు చేయుచు నెల్లవారి 
తోను జగడమాడి య త్తగారతో నందజిమీ(6దసు చాడేలు " చెప్పుచుండును. ఆ 
మాటలు నమ్మి యళో దమ్మ జగడదమునకు వచ్చిన యొల్ల వారిని తిటుచు డును. 
ఒక్క సత్యవతి తప్పు తక్కి నవా రందజును మరల జగడ మాడుచుండుటచేత, 
ఇంట నిత్యమును ఏదో యొక విధమున వివాదము సంభవించుచునే యుండును. 
అ-చదలో ము ముఖ్యముగా యక్‌ కోదమ్ముకును సుందరమ్మకును జరిగెడు పోట్లాట 
చూచినవారి కీయిల్లు విడిచి పెటి యెప్పుడు రేచిపోయి సుఖింతుమా యను బుద్దిపుట్లక 
భక్‌ దు సత్యవతి తి కోపపడకపోయిసను హు స దగ్గబికు పిలిచి మంచిమాటలతో 
శుద్ది చెప్పుచు వచ్చుట చేత కుకు_కు నేయి పడన “ట్రాహితవచనము లాచిన్న 
దానీకి పడక మనసులో కోపము పెట్టుక్‌"ని సూరమ్మ (పతి దినమును అ తగారితో 
సత్యవతిమీ(ద నేరములు చెప్పుచుండును ఆ మాటలు పట్టుకొని యశోదమ్మ 
'విష్కారణయుగా నిత్యమును తిట్రె క్‌ కొటి సత్యవతిని కోసి పెట్టుచు వచ్చినను మూట 
“కెదురుమాట లేకపో వుటవలన వేయు శేమియదు కాన రాకుండెను. మూఢురాం[డ్రగుట 
చేత మన స్ర్రిలు పాధారణముగా నెదురుతిరిగి వారిజోలికి పోక తమకు లోబడి 
రోకువగా కనబడు వారమిదనే  యందజిమీ(ది కోపమును గనంబటజుతురుగనుక 
శు త్తగారివలన సత్యవతికి కలుగువాధ యింతింతని చెప్పనలవి కాదు అట్లున్నను 
సత్యవతి చాటుననై ః సను అ క్రీగారు మంచిదికాదని ప్పుటకాౌ ని మననులో వయినను 
కే పెట్లుకొనుట కానీ "మెంతబూ[తమును లేదు త లికి సుందరమ్మతోడిపోరు 
చూచి కొంతకాల మిప్రాణిని దూరముగా నుంచుట యు క్రమని తలంచి భార్యనుత ల్లి లిని 
తనతో(గూడ రాజమ*ే హేంగదవరము తీసికొ నిపో వలెనని నారాయణమూ రి యారో 
చించు చుండగా ఇంతలో లక్ష్మినారాయణగారు రాజమహేంద్రవరము వెళ్ళివచ్చెద 
నని చెప్పి యెవ్యరికిని తెలియకుండ కొంతసొమ్ముతో కాశీయా_తకు (ప్రయాణ 
మయి విశాఖపట్టణము చేరి యు తరను (వాసికి. ఆ యు_త్రరము వచ్చినతోడ నే 
యింట నందతును కొంత విచారించి యేళాగుననై న నాతని మరల నింటికి రప్పింవ 
వలెనని చూచిరికౌని యింక దారిలో నాతనిని పట్టుకొ నుట దు ర్త మనియెంచి 
యా [పయత్నమును మానుకొనిరి. 
తరువాత నారాయణమూ _ర్హిత లి మొదలయినవారితో రాజమహేం(దవరమునకు 
"వెళ్ళుటకు (పయాణములగుచు వచ్చెనుగాని యున్న్నయూరి నొకపట్టున వదలలేక 
చుంగళవారమని యొకనసనా(డును, శుుకవారమని యొకనాండును, అష్టమి నవములని 
కొన్ని దిసములును వర్ష్యమని యొకసారియు తిధివారనక్ష్మతములు "మంచివి కావని 
కొన్నిదినములును యళోదమ్మ జరపినమీ(దట తుదకు (త్రయోదశినాడు ప్రయాణ 


195 


పిళ్ళుయించుకొవి యుండంగా, ఇంతలో నేకాదళశ్‌నాండామెను జిగటపిరేచనమయు 
లారంభమయి విశేష జ్వరముకూడ నగపడెను మొదట రెండుమూడుదినములు 
కూరగాయ ఎ దక్జము చేసిరి, కాని దానితో రోగము వమళ్ళక మటింత నవ్‌బంల మయి 
సందున మందిచ్చుటకయి పూజారి శరభయ్యను తీసికొనివచ్చిరి. Ba చేయిచూచి. 
యీ రోగము మేహకారకయడుమింద పుట్టినద్‌ని చెప్పీ మూడు దినములలో విరేచన 
ములు టక్కున కటించెద నని పదిరూపాయ లొ పించుకాని యేవేవోమండులు వేయ 
మొదలు పెైను. వ్యాధి యంతకంతకు (పబలుచునే యున్నమ వె వెదు్య(డు వచ్చి 
పతిదినమును చేయి చూతొచు విరేచనములు తగ్గక పోయినను ఒకదడినవుకం లట నొక 
దినము చేతిలోగుణ ముగపడుచున్నదనియు, (కమ(క మముగా కుడురవలెనుగాని 
విరేచనము లొక్క-సొరి కట్టుట మంచిది కాదనియు అందుజతనే తాను నిమిషమురో 
విరేచనములు కటింవ గలిగి దాని నిమి త్తమయి యంతగా పనిచేయక మూలయునుూ 
కనుగొని మేహకారక పషయములో విస్తారముగా : పనిచేయు చున్నాననియి, చెప్పి 
ఆవు మజ్జిగతో అన్నము పెట్టం చుచుండెను- అందుచేతనా మె యంతకంతకు బలపూాను 
రాలయి ఆవలేక చుంచము పంటను. కొన్ని దినములకు మెల్లగా మీంగాళ్ళిమీ6ంద 
ఉబ్బారంభమయి (కమ్మకమముగా పయికి [పాకసాగెను. అది చూచి నారాయణ 
మూ రి ముదలయినవా రామ జీవించుటయే ma తలచికొనిరి. తినచేతి 
మీదుగా నెందజినో కడ తేర్చి యున్నవాంయగ నుక 3 మై దుూ6 డాసంగతి నావఅ కే. 
కవి పెటి (పాణము పోయినమీందట తనసామ్యు రాదనీ “హత యేదో మిషపెటి 
ముందుగానే సొమ్ము లాగవలెసెని నిశ్చయించుకొని యీపూట చింతామణి వేయక 
పోయినయెడల కాగ్యము లేదనియు తాను చెప్పినట్లు పధ్యము నడపక పాడుచేసినా 
రవియు, ఆ యొషధము తనయొద్ద లేదు గనుక చేరే. యొకసమ్మక మయిసస్టలయులో 
కొని తీసుకొని వచ్చుటకు పడరూ పాయలు నీమిషపషఎఅమి€౯ద కావలయినసనియు, 
చ ప్వెను. 'వేంక కేళశ్వరులు తన పెటిలో ముష్పుదిరూ పాయలున్నను ఏమియు లేని 
వానివలె నటించెను నారాయణమూ రి నిజముగానే తనయొద్ద నేమియు లేక యేమి 
జేయుటకును తోంచక విచారించు చుండెను. సక్యవతి ఆ సంగతి యెజింగి భ ర్తను: 
చేసె పైంగచెసి గదిలోనికి పిలిచి తనమెడలోని కాసులు నాలుగు తీసి చేతిలో "పేట్టి 
యవి అమ్మి వైద్యున కిచ్చి మంచిమందు చేయింపవలసిన దని యా(త్రమాతో 
చెప్పను పుట్రినింటివారు పెట్టిన భార్యసొ త్తు తు నముుటకు మనసు కొల్పక యతడు 
సంశయింపసాగను 

సత్య___మీరెంతమా(తమున్ను సందేహపడవడ్డ. నా ప్రార్థన విని యీ 
కాసులను యెవరిక్రై నౌ అమర నీ వేగిరయు మందు తరత (బతికి వంతు 
నగలు యెస్పటికయనా వస్త విగాని పోయిన [పాణము మళ్ళీ రః 


1 నాటు వె వె ద్యులనుగూర్ని విచేకవర్థన పిక లో పంకతులుగా రన్నో వ్యాసాలు. 
(|వాశారు. వె వైద్యులు అనే వ్యాసం నం॥ 1881వ చైవరి వివేక వర్గనిలో వంది. 


126 


నారా__విష్కారణ-గా నీ నగ పోవడ మేకాని నాత ల్లి దక్కేజాడ కనపడడం 
లేదు. వేను నీకే సొమ్ము పెట్టకపోవడం సరిగదా నీకు పుట్‌ంటివారు పెటి నసామ్ము 
కూడా తీసుకోవడానికి నాకు చేతులు రావడంలేదు. 

సత్యక__ నేనే మీ సొమ్మునై యుండగా దీని తీసుకోవడానికి మీరెందుకు 
సంశ్రయిసా నారు? మరదు జాగావుంచే నాకు నగలు లేకపోయినా విచారంచేవు. శూ 
వున్నంత మట్టుకు మను చెయ్యదగిన (ప్రయత్నము మనుసు చెయ్యవలెను మీరు 
వృధాగా కాలం పోగొడుతూ పున్నారు. ఇక నామాటకడ్డఎ చెప్పక వేగికం తీసుకుని 
వెళ్ళండి. 

అరి బలవంత పెటంగా. అతయు మణి మొమారయు కనడ నఎమున 
ఏధిలేక విచారయుకో నాలుగుకొనులు తీసికొనిపోయి ఎ(క్రయించి పదిరూపాయలను 
వైద్యుని చేతిలో పోసెను. అతృగా3కి రోగము వచ్చినది మొవలుకొని సత్యవతియే 
యామెను కన్‌ పెటునొని యుండి నమహోప చారములను చెయుచుండెను అందులోను 
ముఖ్యముగా నామె మంచ మెక్క-నది మొదలుకొని రాత్రియ పగలును మంచము 
విడువక, మంచినిళ్ళిచ్చుచు. కాళ్ళును చేతులును పట్టుచు, తాపము పోవునట్లు 
విసరుచు, వెద్యుండు చెప్పున (పకారము కడుపు మొదలయినవి కాచి, కావలసిన 
పట్టు వేయుచు, మందులు నూటుచు, మలమూ (త ములు మంచములో నే యైనను 
రోతపడక విసు[గుకొనక తిసి బటబునెయు వ కారలసినప ఎడు లేవ (దీసి పరుడా 
బెటుచు, కడుపున పుటిన దిడ్డకంటె నెక్కువగా పను ఎ చే యచుండెను సావి 
పథృపానములు చూచుచు ఇ-టనున్నవారి కందటికిని వంట పెటులయిన తరువాత 
కొంతసేపు తల్లి వద్ద కూరుచుఎడి వ్యస సవడుచుండెను సేతయొక్కతయే సకం శ్రవతి 
యందు మిక్కిలి పేమకలది ను. చిన్నతన మగుటచేత తలి వి దెహస్తితి తిన్నగా 
తెలియకపోయినను మందులు నూజుట మొదలయిన పనులలో వదినగారికి తొడు 
పడుచు. డెను సుందరమ్మ యెవ్వరె సను వచ్చినప్పుడు బుడిబుడియేడ్ను లేడ్చుచు 
వచ్చినను అత గారి కొక్క_పనియెనను చేసినవెకాదు. యశోదమ్మ కంతకంతకు 
దినములు దగ్గజపడుచు డెను. చివర కందయును ఆమె (బతుకునన్న యౌక వదబు 
కొనిరి. అందజటును తొందరపడి వెద్యుని నిమిత్త మె పరుగుతెకు కు చున్నప్పుడు 
శరభయ్య మొగము చాటు వేసెను. అప్పుడొక వెద్యు సు వచ్చి తనకు రెండు 
రూపాయ లిచ్చినయెడల రెండుగడియలలో రోగము "మళ్ళి: చెదనని చెప్పంగా, 
కన్నులవెంబడిని వీరుకార విసనక ల్లి చేతబట్టుకొని విపరుచున్న సత్యవకి తన 
చెంగుననున్న రూపాయలు విప్పి చేతలో పెట్టి "మందు వేయించెను. ఆటుతరువాత 
ఏమందువేసన (బతుకునోయను నాసచేత "నతండు వెద్యు6 డౌనా కాండాయని 
విచారింపక యెవ్వరేది యిచ్చినను దానినెల్ల (మింగ6 గలిగినంతవజకు నోటిలో 
పోసిరి ఆమె యిచుమించుగా నెలదినముు మంచముమీ6ద నున్నను _పాణము 
పోవు వజకును తెలివిగలిగియే యున్నది. ఆమె వెనుక సత్యవతి నెంత బాధ పెట్టినను, 


L197 


ఆపత్కాలమందు తనకు చేసిన యుపకారము చూచి మిక్కిలి సంతోషించి కోడలిని 
దగ్గజకు పిలిచి కౌగలించుకొని కన్నుల నీరు పెటుకొని “సీపు మా యింటికి 
కేవలమూ మహాలక్షి ఏ. నేను సీవషయంలోచేసిన తిప్పులు క్షమించి మజిచిపో 
సలెమ. నేను యింకొకజన్మమండు నీ కడుపునపుట్టి నీ రుణము తీర్చుకోవలెనని 
దేవుణ్ణి (పారిసాను” అని చెప్పి మొగమునప చే చులడ్డము పెటుకొనెను 
సత్యవతియు నేడో చెప్పవచ్చి దుఃఖముచేక నోరుకడంబడక కన్నులనీరుకాప్పచు. 
నూరకుండెను. ఇంతలో యశోదమ్మ కవసానదశవచ్చినందయన మంచముమీదనుండి 
(కిందకు దింపుటికయి వేంకకేశ్యరులను పిఇువ(గా గత(డావజకే న నక్షతయు మ-చి 
బౌనో కాద్యో తల్లిని పీధిలో పెట్టవలెనో లేవో శెలినికొనిబచ్చుట'కె. సిద్దాంతి 
యింటికి పోయియున్నందున కన(బడ నేచేదు అప్పుడు నారాయణమూరి మొదలయిన 
వారు కిందచాపమీ*ద ఆమెను పరు డ (బెటైరి. బాదు పోయిసతరువాత చుటు 
వట్లవారు చూడవచ్చినప్పుడు సుందర కమ్మ యేకిచిగనంత విగరముగా కేకలు వేసి 
యెడ్చినవారు మజి మయెవ్వరును కనంబడలేను. (ప్రాణము బోయినతరువాత చేంక' 
చెశ్వకలువచ్చి యేల వీధిరో పెట్టలేదని తమ్ములమీంద కోపపడ మొదలు పెపెను 
గృహ యజమానురాలు పోయిసప్పు చెల్లే ప్రకారముగా నుండునో యుందటకును 
తెలిసియుఐడును గనుక దారియెడుపులును పెడదొబ్బలును వర్తి ంపవలసిన పనిలేదు. 
అది పట్టణము కాకపోవుటచేత మోచుటకు Eo యక్క_టిలేక యే, 
బంధువులు నలుగుచువచ్చి సహాయపడి శవమును తీసికొనిపోయి దహనాది 
కృత్యములు జరిగించిరి, తరుబాత పది దినములు జరగవలసిన కర్యలు యధావిధిగా 
జరిగినవి, ఉత్తర(కియల నిమితృమయి వ్యయపడిన సొమ్ములొ విసారభాగము. 
సత్యవతి కాసులనమ్మిన సొమ్మేయెనను వేంక కేశ్వరులు కూడ కొన్నిరూపాయలు 
ఖర్చు సపెట్రవలసివచ్చెను. అందుచేత తాను బుణడుల పాలగుచున్నాననియు: 
అందజీవి కూరుచుండ (బెట్టి మేపలేనవియు, వేంకకైక్వరులు విసుగువొనుచు పది. 
దినములలోనే తకి [నవారు వేరుండవలయునని యభిప్రాయము కనంబరిచెను 
అందుచేత నారాయణమూర్ని సావిత్రిని చెల్లెలిని తమ్ముల నిద్దతిఏ భార్యను. 
తీసుకొని రాజమహేంద్రవరము వెళ్ళుటకు నిశ్చయించుకొనుచుండెను. తల్తి నగలు 
న్యాయముచేత కొమార్తెకు రావలసినను తగవులుపడక వదినెగారి యొక అన్న 
గారియెక్కయు ఇష ష్యపకారముగా వారికే యిచ్చివేస్మి వా తోసామా(గి వారు. 
కోరినంత వారికి వదలివేసి తకి,_నవారినందణి3 తనవెంట. దీసికొని నారాయణ 
మూరి రాజమహేంద్రవరము (ప్రవేశించెను. 


198 


త చ ల (వవరణము 


నారాయణమూర్తి కుటుంబసహితముగా రాజమ హేం(దవరము (పవేశించిన 
తరువాత కొన్ని మాసములు సుఖముగా నుండెను. ముంగొండా(గ హారమున 
నారాయణమూ _ర్రితో నున్న కాలమున నే సత్యవతికి గగ రము నిలిచినందున న్‌భ్యా 
డుట కె పుట్టింనిటివా రామను పెద్దాపురమునకుం దీసికొని పోయిరి. పెద్దాపురములో 
రాఘవయ్య గారి యిల్లు మాథుు లునిచిన * పేర్ల పంజా” కు సమీపముగా నుండెను. 
సత్యవతి తానా (పరజా) కధను విన్నప్పుడు. ముప్పది మూడుకోట్ల దేవతలును 
స్టలదేవతలును (గామదేవతలు గృహదేవతలును చాలక హిందువులకు తురక దేవ 
తెలు కూడ కావలసివచ్చినారాయని యాశ్చర్యపడసాగను 1 సక్యవతి తల్లి యైన 
శ్యామలాంబయు చిన్నప్పటినుండి యు పట్టణవా సమున మెల(గినదగుటడోతను 
చదువుకొన్నదగుటచేతను సాధారణముగా తనె యీడు స్త్రీలకుండు వెళ్తియాచార 
మును మూర్హత్వమును లేనిదై లేనిపోని యుసవాసములుబేసి దేహదు చేడ(గొట్లు 
కోక యిల్తు సుచిగా చుండుటయందును వేళ్లప పట్టున య. లమర్బుటయందును 
మిక్కిలి "ద్ద వహించుచుండును అందుచేత ర్యాతియు పగలును నిత్యము నొక్క 
వేళకు భోజనము లగుచుండుటయు ధనవంతులకు వందకు మతం. రోగము 
లును రొచ్చులును లేక యింట నెల్ల వారును మంచి యాలరోగ్యదశ గలిగి యుడు 
టయు చూచి, ఆ యూరివాజందరుసు మిక్కిలి వింతపడుచుందురు. ఆమె యోగ్య 
తకు తగినట్టుగా నే కోడలు కూడా మిక్కిలి గుణవంతురాలును విద్యావంతురాలు 
నయియుంచేను ఆ చిన్నదాని పేరు జానకమ్మ. ఆమె యంతగా రూపవతి కాక 
పోయినను గుణవతి యగుటచేత భ ర్త కౌ చిన్నదానియందుగల _పేమమింతంత 
యని చెప్పనలదికాదు. ఆ దంపతుల  పరస్పరానురాగము చూచినవా రెల్లను భార్యా 
భర్త లేక దేహ మన్నమాట వీరియెడ సార్దకమయ్యెనని మెచ్చుకోనుచుందురు 
కేక ములో మూఢు అనేకులు తమ భార్య లెంత సనుగుణనంపద  గలవారయినను 
పయితోలు తమ కన్నుల కింపుగా లేదని యా ముద్దరాం(డ్రను విడిచి నరకకూవము 


1. కాళ్ళకూరి నారాయ౫రావుగారు “కారణంలేం కంగారు” అని ఒక (ప్రహసనం 
రాశారు. ఆందులో (పస కాను (పస కంగా పెద్దాపురంలో హిందువులు కూడా మహమ్మై 
ద టో యలు 
ద్‌యుల 'పేర్ట ను వూజించే సంగతి (వ స్తావించారు. ఆయన యూ [(పవాసవం 1920 (పాంతా 
అలో (ప్రకటించారు. 


199 


వకు (ప్రథమ సోపానముబుగానుండి యూవనమదా-ధుఐ కన్నులను (భమింవంజేసి 
తేనెమాట లనుపాశములచే వారి నాకర్షించి గోతిలో పడ్రదోయ నవతరించి వ్యభి 
చారమే కులవృ త్తిగాం. గల యపరమృ తు దేవతల జతలపో తగులుకొని యిల్లును 
శరీరమును గుల్ల శేసికొని నిండల పాలగుదురు. అట్టి బుద్దిహీనులి దంపతుల చరి 
(తమను వినియు కసియు బుద్ది తెచ్చుకో వచ్చును pe త్రగారికి జానకమ్మ యన్న 
రెండవ ప్రాణము; (పతి ఆ విషరియునంచును వారిద్దణ్‌ దియు నొక్క-మాట. లోకము 
లోని మూఢ వనితల యాడువలె అ త్ర్లగారును కోడలును తారసించునహుడు పిల్లి యము 
ఎలుకయు తారసించినట్లు ౭డ క లక్షిశ్రియు సర స్వ్యతియి కళాసి నబి: తో హృదయ 
రంజకముగా నుండును. ఆ యింట కోడటికమచ్నమాట కర్త కఠోరముగా నుండక 
చెవుల కమృత తుల్యమంగా హోరున సత్య వతియు జాసకమ్మ యు దేహములు 
వేతై నను (పాణమొక్క-టియే యన్నటు క ఫి యుందురు. వా రిరువుకకును 
Re చెలికారయుపలని సుఖమ నుభవించి తీరవలసిన దే గాని చెప్పతీరమ. “పిండి 
బొమ్మనుజేసె కటమింద పెట్టిన ఆడు ఏదిడ్తతనమున కల్ల అనాడిన* దన్న సామెత యే 
యుగమురోనిడో యని పర నుండువా రికేల్ల న ను తోచును. వ యాడువారి కాయాీాడు 
వారును ఏ గుణటువాత కాగుణము వారును సరిపడుదురన్నమాట వీరిని చూచినచో 
సిద్ధాంతమగును. ఇద్దణును సమాన గుణవతులేయని చెప్పవచ్చినను విద్యాబుద్దుల 
యందు జానకమ్మ సత్యవతినిజూచి నేచముకోవల సినయంకము లనేకములున్నవి. 

సత్యవతి పుట్రిఎంట నున్నంతకాలయు రో నడత విషయమునను న ఎన్నో 
సంగతులను నేర్చుకొని యెంతో వృదిపొందెను చచువెలు(గని స్త్రీలు చేసినట్టుగా 

వారెప్పుడు స తత సు చెప ఎకోనుచు కాలము గడపరు వనిపాటు బఇయిన కరు 
వాతే తీతీక కలిగినస్పు డేదో పుణ్యాంగనా చరిత్రమును చదువుచునో తోకోవకార 
విషయమున (పసంగించుచునో (పొద్దపుచ్చుచుందురు కే తలును, కోడం(డును, 

భార్యలును, భ_ర్రలును, ఠః (సకారముగా గుటుంబముతో అన్యోన్యమెటతి కలిగి 
యున్నచో, ఆ గృహమే ఘావోకిస్వర్షమని చెప్పవచ్చును; వారియింట రాఘవయ్య 
గారి ముత్తవతల్లి మ్మాతమీ సమాజములో కలియని దొక్కతెయున్నది ఆమె 
కిప్పుడు దాదాపుగా డెబ్బదిసంవపత్ప్చ్సరములు ఉన్నవి రాఘవయ్యగారి తాతగా 
రామెను ముసలితసములో వివాహము చేసికొని యామెవలన సంతానము కలుగక 
మునుపే లోకాంతరము చేరెను, ఆమె పేరు పార్వతమ్మ (పొద్దు జరగనప్పుడు 
జాసకమ్మయు, సత్య వతియు “అవ్వా .!” అని పిలిచి పూర్వ్యకాల కథల సడుగుచు 
వేడుకగా (పొద్దుపుచ్చుచుందురు. ఆమె కీకాలపుదారి నడతలును వస్తువుఐను 
(కొత్తగా నుండును 


1. "సంఘ దురాచార నివారణమునకు శ్రీ విద్య యావశ్యకము-" 1883 మార్చి 
వివేకవర్షని, 


200 


ఈ (పకారముగా నుండగా నొ నాడు చంద్మ్రగ్గహణ ము పటైను పార 
తమ్మ పట్టు న్నానము చేసివచ్చి త విడిచి వొడిబట కటుకొని వడిచినబట్రను 
దణ్నెముమించ న నార చెయుటకయి దొడ్డిలో నికి వచ్చు; 4ప్పొటికి” సత్యవతియు, జాన 
కియు చందుని (వేలితో చూషచు (గహణము విషయమై యేదో మాటాడుకొను 
చుండిరి. అది చూచి పార్యాతమ్మ ముక్కుమీద! (చేల వేసేకొని డిగులుపడి మాట 
లేక నిలుచుండెను. 

సత్య___అవ్వా [ యేమి యాఎాగు తెల వోయి సనీలుచున్నావు వి 

పార్వ-.._--ఏమి అవ్వు ? కౌంపముంచి చేసినావు మా కొలంలో యొన్నడూ 
(గహణం వచ్చిందంతే కడుపుతో వున్నవాళ్ళు గదితోపరుండి కడు పుబ్బుకు 
ర కుద్దమో రాక్ష అయ్యేదాకా గడపదాంటి యివతలకు వచ్చి యెరుగరు యిది 
యేమ్‌ దిరుద్దమే? యిదియేమి విరుద్ధమే ? 

సత్య__నవ్వుచు అవ్వా | వచే సే యేమి? 

పార క్ర-ముసలి దాన్నీ; నా జ క నీకు చీమకుట్లినట్టయినా వృుండలేమ. 
యెకురుకెదురు నామాట. వేళాకోళంగా వుండి నవ్వుతూ ప ఎవ "రేప పు్రై పిల్త 
వాడికి మక్‌ క్‌ కారో వంకరవచ్చినప్సుడు పెద్దదానిమాట మనా్నషాను కానుగహా అసి 
అప్పుడు వి చారిస్తావు 


సత్య అవాన్రి 1 యెవళ్ళకయినా గహణం మురికిరావడం నీవు చూళావా? 


వార్వ-__నా అన్నగారి కుమారుడు నా మేనల్లుడికి ముక్కుకాడ వేలెడు 
మొల్టిన చ్చింది మా వదినెగా గారు గహణం పట్రినప్పుడు యివతలకు రాకపోయినా 
మంచే ముమీంద పడుకొని కదిలిండట | అంచుమూ లముగా ఆ మొరిక్‌ వచ్చింది 
(గహణం ఫో నంతసేపూ కడుపుతో వున్న వాళ్ళు కౌలూచెయో అయినా కదప 
కూడదు. యేవ కదిపి తే దానికల్తా మొరికివస్తుంది. సము సత్యాః యింకొ కదలవు ? 
నా మాట వట్టి బూటకంకింద కటి వేసనావా యేమిటి ? 

సత్య__అవ్వా! ఆ అనుకోకు ఈవజకే చందుణ్ని చూచినాసు గనుక 
ఇఖ మళ్ళీచూడడంచేత వచ్చేది యేమీలేవని అనే నిలుచున్నాను. నీ ఆజ్ఞ అయి తే 
చూడడం మాని వేసాను 

పార క నప నము్హమాబెకురూతేకుండా మాట్లాడుతూవున్నావు. పిల్లవాడు 
యేమెసో తాడోఅన్నభయ నీకు యిస్పృటికీ పుట్టలేదు . “సిక తెలిసిన మెట్ట వేదాంతాలు 
నాకు తెలియవు ఈ కౌలంలో యి౨తలేసి వాళ్ళకూ పెద్దవాళ్ళదూట అంమే 
అక్ష ్టంలేదు. 

సత. అవా్య 1 కోపపడకు యిదుగో నస్తూవున్నాను నిద్దర పట్టకుండా 
వున్నది మీకా అపుకదబుర్లు యి౨కా యేమయినా చెపుదూ . సీవ్వ మొగుడితో కాశీ 
యాత వెళ్ళినావుగదా దోవలో యేమేమి చూచినావు ? 


401 


పార్య._ఆకాలవు కబుర్లుచెపి తే మీకు యిప ఎడు నవ్వులాటగా వృుంటుండి. 
పూరకం కాశీవెళ్ళినవాడూ కాటికీ వెళ్ళినవాడూ వక యే అని చెప్పేవారు అపుడు 
మశ్శీవచ్చిందాకా యింట్లో యెవ్యరికీ (బతికివున్నారన్న ఆశలేదు. ఇప్పుడు రెణ్నె 
ల్ల లొనే దుడుగూదుడుగూ కాశీ వెళ్ళినామని యిటేవసారు నిజంగా వెళుతారోలేదో 
కిలియద. 

సత ్ర...._అవ్వాః నీవు కాశి యందుకు వెళ్ళినాపూ ? 

పార కనా చిన్నతనంలో సన్ను స వితిపట్టుకుని యెన్ని వైద్యాలు చేయి 
చినా ప. డివిస్టలాలకు వెళ్ళినా యెన్నెతీర్లాలరో స్నానాలు “చేసినా వదిలింది 

. సోడికి కు అయ కాశీకివెళితే నమలుకానని చెపితే మావారు నన్ను 
స. య 

సత్య __అవ్వా 1 దోవలో జగన్నాధం చూచినావా ? 

పావ్వ---అయ్యో 1 జగనా ష్నధమె చూడకపోతే యింకౌ యెమివున్నది? 
సాామివావ్మపసాదం యింకా నావడ్డ కొంచెము వున్నది రేప మడికట్టుకా న్నపుడు 
జగన్నాధం బుట లోనుంచి తీసీ సీకుకొంచెం పెడతాను. అక్కడ (పస రర యిచ్చే 
వాళ్ళు జగనా దప మంగశువ వాళ్ళు, మనం ప కళ్ళ కద్దుకొని తినర మంగల 
వాడి |పసొదం వద్దంటే తక్షణం కళ్ళుపో 

సత్వ___అవ్వా! వ. తా లేవంటారు నిజమేనా? 

పార కిదానికీ కారణం చెపుతాను విగు అతని పెరుజ్ఞాపకం లేదు యెవరో 
కాని గొప్పరాజు పుండేవాడు. ఆ రాజు కటకొదిసామ్ము ఖర్చుచేసి గొప్ప దేవుడు 
గుడి కొట్టించి దానిలో వుంచడానికి తగిన దేవుణ్ని చేయిిచవలెనం ms 
పిలిపంచీ దివ్యసుఎదర విగహు గల దేవుణ్ని చేసుపరమ్మని చెప్పినా 

సత్య__ఆలాగు యెవరై నాబేసి heer 2 

పార్య._._లేదు విగహు బాగానుడకపో తే ప తీసి వేయిసానని రాజూ 
భయ పెటడ. చేత పనివాళ్ళు యెవళ్ళూ వచ్చినా రుకారు ఇలా కొంతకాలం జరిగిన 
తరువాత ' ఒకనాడు .ఒకముసలివాడు వులీ సు తీ పుచ్చుకొ నీవు కోరిన విగ 
హాన్ని చేసానవి రాజుతో చెప్పినాడు. విగ్రహ వాగావుండకపో తే తలతీసి వేయిసా 
నని రాజు చెప్పినా జడియక అంనుకే వప్పుకొని వక్కటి మాకం కోరినాడు. 

సత్య___యేమికోరినాడు శి 

పార్వ__నేను వ్నిగహంచేసూ వున్నంతకాలము యెవరూ లోపలికి రాకూ 
డదు అరావేపే చెడిపోతుందని రాజుతో చెప్పి వప్పించి గుళ్లో ప్రవేశించి తోపల 
తలుపు గడియ  వేనుకా న్నాడు. రాతిపగలరూకూడ వక్క-మో స్త సరుగా గుళ్లో టకా 
టక్షూసుతి తి దెబ్బలు వినబడుతూవుండేవి. ఈ (పకారముగా మూడు నెల లయిన తరు 
వాత రాజు యిఖ చపలత్వం పట్టలేక గుడిగోడలు పగలు కొడుతూ వున్నాడేమో అను 
కుని తలుపుడగ్గిరకు వెళ్ళి కేకలు వేసినాడు. ఎంత కేకలు వేసిన పలుకకపోవడ మే 


202 


కాకుండా గుడిఅంతా సు తడెబ్బలు మరింత బిగ్గరగా వినపడడం మొదలు పెను 
టప్పటికి రాజు జడిసి గునపాలు తెప్పించి తెలుపులు బద్దలు కొట్టించి లోపల (బే. 
శించి చూడగా మొండికాళ్ళూ మొండిచేతులూ వున్న వక అందవికార మయిన 
బొమ్మ లోపల పున్నది. 

సత్య___రాజు చూచి యేమి చేసినాంయడ ? 

పార్య్య యిటువంటి వ్యిగహ) చేసినా వేమని రాజు అడిగేటప్పుటికి ఆ 

సలివాండు మీరు కడ తేరా చెయ్యనిచ్చినారు కారు. మీరు తొందర పడకపోతే 

యిదే దివ్యనుదర విగహాం అవున? చెప్పినాడు. అంచుమీద రాజునకు కోపం 
వచ్చి శరచ్చేదం చేయిస్తానని బయలుదేరేటప్పటికి “ఇడే జగ న్నాథసా్యమి 
అయి అందరూ కొలుసారు” అని పయికి యెగసి రాళ్ళలోనుంచి దూరి మాయమయి 
పోయినాడు, గ 

సత్య మనిషి రాశ్భసందునుంచి యేలాదూరినాడు? 

పార ౪ అతడు సామాన్యం మనిషి అనుకున్నావా యేమి? పర మేళ్యరుండే 
ముసలి వాం డయివచ్చి ఆ |పకారం చేసినాడు. అందుచేతనే జగన్నాధంచో దేవుడికి 
అంత మహత్యం వచ్చింది ఆ స్వామివారి రథంకింద పడి చే యెంతో పుణ్యం: 
వస్తుందట. దిక్కుమాలిన కుంపినీవాళ్ళు యిప్పుడు యెవళ్ళనూ చావనియ్యరు. 
కింసానీ, రాచరికించేత యిప్పు డంతా మాలకూడు వచ్చింది వాళ్ళు యెప్పుడో 
వర్షసంకరం చేస్తారు, 1 

1. వీరేశలింగం బాల్యాన్ని /'హర్న్చివ కొన్ని విశేషాలు స్వీయచరితలో చేర్మా_న్నారు. 
తన తల్తిగారు తండి తల్లి, తాతతల్లి ముగ్గుకూ తమ ఇంట్లో ఉండేవారు వాన ముగ్గురూ 
కూడా పూర్య్ణసువాసినులే. ఇంటిల్లి పాదికీ మగనలుసు ఒక్క వీరేశలింగ వేం ఆముస్ను అవ్య, 
ముక్తవ్వ చాలా ముద్దిచేస్తూ ఉండేవాఒ- ఎప్పుడూ ముత్తవతల్లితో పుక్కిటిపరాణాలతో 
కాలక్షేపం జరిగేది. చిన్నపిల్లాడైన వీరేశలింగానికి బహాంశా ఆ రోజుల్లో యీ విషయాలన్నీ. 
ము_త్తవ అయిన అక్కమ్మగాగి మాటలయి ఉంటాయి. 


“చదువ నియమించిన పాఠము రెండు మూడు సారులు చదువువప్పటికే వచ్చినను, 
(చాయనియమించిన కాగితములు గంటలోనే ముగింఎగలిగినను, దినమంతయు చదువ 
చున్నట్టును, (వాయుచువపట్లును నటించుచ్చు చేతిలో పుస్తకమునో తొడమీద కాగితములనో 
వెట్టుకొని మాటల కారంభించెడివాడను. నాతో మాటాడువా రెవ్వరందురేమో వినుడు. 
యధేచ్చగా మాటాడుకొనుటక బాలురకు బాలురే కావలనీయుందురుకదా? మా యింటి నితర 
బాలురు లేరు. అందుచేత (బథను బాల్యావస్టలోనున్న నేను వార్థక్య మనెడు ద్వితీయ బాల్యా 
వస్థలోనున్న నా (పపికా కుహిపరుండు గది గుమ్మ మువద్దచేరి మెల్లగా నామెతో నేవో మాటలు 
వేయుచుండెడివాడిను. కాలువిరిగి సవా మంచముమీదనే వరుండియుంజెడి యామెయు కాలము. 
జరగక నాతో నేదో పుక్కిటి పురాణమువెేని (పాదుపుచ్చుకొనుచుల జెడిది. ఈ _వతగం 
మధ్యమున మా యమ్మ యక్కడకవచ్చి మేము కథలు చెవ్పుకగానుచుండగా జూచిన వక్షమున 
పాతము నుపేక్షించుచున్నందుకు నన్ను అట్టి మాటలు పెట్టినందుకు ముత్తవ మీవ కోవవడి 


203 


సత అవ్వా 1 విషమ్కారణంగా సర్మా_రువారిని యెందుకు తిడతాపు? 
వారు మవకు యేమి అపకారం చేసినారు? యిప్పుడు చూడు రోడు వేయించి కాలువలు 
తవ్వించి దేశం యెలా జాగుచేసినారో? 


అరక తిసెనారులే. కులం పాడుచేసిన తవువాశ యివస్ని యెందుకు? 
సాగుమానాలు జౌ తిగా దూనిించినాట గదా: 

సత్య___ పే వెప్పుడైనా సాగుమానం చేస్తూవు డగా చూచినావా? 

పారి క. Mia చూచినాను. నా కప్పుడు ఇరవయే శకం లె 
యెక్కువ లేకపోయినా మాదారు పోయేటప్పటికే యీ దిక్కు. మాలిన కుంపినీవాళు? 
సాగుమానం మాఏపించే*నారు. ఆయేడే మానిపించినావని అుతటా వంతగా చెప్పు 
కునేవారు 

సత్బ___ వీవు చూచింది పూకు చెప్పతావా? 

పార్వ. మా బంధువుడె వకడు డబ్బయియేళ్ళ ఆయన చవ్చెపోయినాడు. 
ఆయన దూడో పెళ్ళి పెళ్ళాము యింకౌ పెద్దమనిషి కాలేదు యేడేచ్ళు వున్నవి 
కాంతోలును | మొగుడుచ సే తిన్నగా యేకుపే యెరుగకపోయిండి ఆ చిన్నదాని 
తంగడి మహాతెలిసినవాడు. న అన్నీ అయి అపరాహ్హ- తిరిగి తే నేకౌసి 
భోజనము చేసేవాండుకాండు. మొగుడు పోయినష యుడు పిల్ల ది పిదు కో ఆడుకుంటూ 
వుండగా తండి యె కుకొని తోపలికి త్రీసుకువచ్చి సాగుమూనంచే సే వ్‌ యెల్ల కాలము 
స్వర ములో మొగుడితో సుఖపడడమే కాకుండా మొగుడివంకవానీ తండివంక 
వారినీ కూడా తరింపచేసావని చెప్పేటప్పటికి సాగుమాన మంచే మేమిటో తెలియక 
మంచిదని వప్పుకున్నది. చెంటనే ఆ చిన్నదాని వంటినిండా నగలు పెట్టించి అలంక 
రించి మంచిచీర కట్టించి కొత్త పెళ్ళికూతురులాగు చేసి బాకాభజంత్రీలతో వూరే 
-గిమ్తా శవంతో కూడా దూరంగా గోదావరివడ్డుకు తీసుకు వెళ్ళినారు అది చూడ 


డానికి వూళ్ళో పజ వేలకొద్ది వెళ్ళినారు. పసుపూ కుంకమూ తెచ్చుకోవడానికి 
వూళ్ళోవుండే వుని పతర వెళ్ళినారు. మొట్రమొదట మొగుడితల చిన్నదాని తల 


పోవుచుండును. ఆమె దాటిపోగానే మరల మేమ మా తోకాధిరామాయామును మొదలు 
పెన్టుడివారి ము. నే వింగ్రీ నము నారంభించుటక ముండే సంభవించిన యామె శై_లాసప్రాప్తితో 
మా దాలవ్నక్థ కధాకాల శేపములు వరిసమా_ప్త్‌ నొందినవి 

పుటలు 16, 17 పే. చ, (పః బా. (1882) 

ఈ నవలలోని పారర్టతమ్మగారి పాత చ్మితణను వీరేశలింగం తన |పపితామహాని 

ఎఇష్టిలోచెటుకొనే చేనీఉంటాడివి చెప్పవచ్చు. ఇందులో వర్షితమైన సతీసహగమనం 
ముచ్చట్లను వీరేశలింగం యు తృవనుంచే వివి ఉంటాడని ఊహిం౦వవచ్చు 

1822 వ సంఇవరరకు తెలుగుదేశంలో సహాగమనాలున్నట్లు వెన్నెలకంటి సుబ్బారావు 


స్వీయచరిత ద్త్వారా తెలుస్తున్నది, పెండ్యాల నుుబహ్మాణ్యశాలి గారు కూడా (గామదేవతలనే 
వ్యాసంలో ఈ విషయుం [వాశారు+ 


20 4 


మ్‌6ద పెటి (జాహ్మాణులు టి జ యేమేమో కళ త్రము చేయించి తరువా 
చిన్నదాని నగలన్నీ తీయించి తిం హ్మాలకు పంచి పెట్టనాడు - 

సతర. యుత్తై దలకు పసుపూ కుంకమూ యెపుడు పంచి పెట్టినారు? 

పార్వ... చౌలాకొలం అయింది, మరిచిపోయినాను అవివరకే కాబోలును 
ఒల్లు దానిచేత అందరికీ పసుపూ కుంకమూ న. యేల్ల కాలూ అయిదో 
తవం వస్తుందని అపుడు పసుపూ కుంకమూ నేనూ పుచ్చుకున్నాను పిల రి దానిగా 
కాషంమీ?ద మొగుడి(సక్క-ను పరుండ బెట్టి (కాహ్మూలు వూరికే మం(తాలు చెపుతూ 
వుండగా వాయిద్యాలు చెవులు తడికలుకకేటట్లు వాయిసూ వుండ (గా నాలుగు (ప్రక్క 
లనూ తం|డే కౌబోలును నిప్పు ముట్టిం చేటప్పటికి నేను చెప్పలేను. కళ్ళకు. 
కటినటు వు.డి నారు వళ్ళు వణు'కె చ్తుతూ వున్నది. 

ల సత వినేవాళుకు మాకే ( యిప్పుడు కళ్ళవెంబణ్న్న సీళ్ళు వస్తూ వుండగా 
దగర వుండి చూచిగడానికి నీ కప పు డెంతవిచారం వేసిందో : యిలాగంటి (కూర 
కృత్యం మానిపించినందుకు దొరలను నీవు తిడుతూ వున్నావే. 

పార క. మనం ఆలాగు దూషించరాదు, శాస్త్రంలో చెప్పినదాన్ని చూషి పే, 
కళ్ళు పోతవి. మనకు యె_త (క్రూరంగా కనపడ్డా శాస్త్రం చెప్పినదాన్ని చేస్తే 
ఐబహుపుణ్యం వస్తుంది. ఆ కాలంలో సమేతు యెక్కడనో లక్షకు వక్క తె వీర 
పతి|వత సాగుమానం చేసేది కాని అందరూ చేసేవారు కారు. కాస్తానికి నిప్పు 
ముటిం చేటప్పటికి నాకు వళ్ళంతా చెమటపోసి దణకంపర మె త్తి నిలువలేక వెనుకకు 
వచ్చి స్పృహ లేకుండా సడిపోయినాను వంటికి మ.ట సోకడంతో మే చిన్నది 
కెవ్వున కేకవేసి వులిక్కిపడిలేచి 'యేడుస్తూ కిందకు దిగవురికింది అప్పుడు తండి 
యెన్నో తిట్టి రూము పేపటిదాకొ శాస్త్రంలో చెప్పిన పాయక్చి తాలన్నీ చేయించి. 
మళ్ళీపరుండ బెట్టినాండట . నేను అది చూడలేక యింటికి పరుగెత్తి వచ్చినాను, నాకు 
ఆ రాత్రి జ్వరం వచ్చి పదిరోజులదాకౌ నిద్దరలోసమేతు వులికి వులికి పడుతూ- 
పుండేదాన్ని, అది దాగా జ్ఞాపకం. ఇప్పటికీ ఆ సంగతి తలపుకువ సే భయంవేసి. 
వళ్ళు జలదరి సుంది. అటుతరువాత తిరిగి పరుండబెటిన తరువాత మళ్ళీ లేచి 
రాకుండా (బ్రాహ్మలు వెదురుగడలతో గట్టిగా నొక్కి_పెల్టి యేడుపు వినపడకుండా 
బాజాలు వాయించుమని వేదమం(తాలు "ఘోషిస్తూ నిమిషముతో దహనం చేసివేసినా 
రంట 1 ఆ చిన్నది తరువాత పేరంటాలయి మావూరివద్ద నే వకవూశ్ళో 'వెలిసిందట 
మా కాలంతో అటువంటి పతివ్రతలు వుండేవారు ఈ కాలపువాళ్ళు మగడువ మై, 
లేవనే లేవరు. మానాండు పట్టపగలు మొగడితో మాట్లాడితే అ త్తగార్లు చంపివేసే 


205 


చారు. ఈకాలపుదాళ్ళు ఆతా మామా వుండగానే మొగుడితో గుస గుస లాడుతారు. 
"కాలమంతా చెడిపోయిండి. 

సత్య___ అవ్వా 1 చాలా పొద్దుపోయింది యీ పాటి వెళ్ళి పడుకో. 

ఆని యార్మాతి యందరు వెళ్ళి పరుండి సుఖముగా నిిదపోయిరి. సత్యవతి 
శగహణము చూచినసంగతి మణునాటి కూరంతటను వ్యాపించి ముక్కులమీంద 
ఒవేళ్ళువేసికొని యెల వారును ఆశ్చర్యపడుచు సత;వతికి పుటు విడ కేమివంక 

భాం యో లు a 

ఉఆయుండునో చూడవలెసఏ యందబును కొండంతయా౩శ పెట్టుకొని యుండిరి. 


206 


తొమ్మిదవ (పకర కమం 


సత్యవతి (ప్రసవ మగువఅకును చెప్పవలసిస విశేషము లేవియుశేవు. 
మాభఘబహంళ [తయోదశినాడు నూడో పదయ మయిన రెండు గడి యలకు సత్యవతి 
నుఖయుగా పురుషశిశువును [(పసవ మయివది. ఆమె తని లె దం(డులు పూర్యాచారమునే 
సమ్ముకొ ని యుండు Bu a పప సస గనుక కామా ర్రను అంకణనులు కట్టక 
యలసబపడి యున్న [పాణ మగుబటచేక దొ త్త్‌గా నిస్పత్యొయు కలుగకుండుట కంత 
తెడ్డను కన్నదినము మొదలుకొని చులకనగా 'నలఅగెడు జావ మొదలయిన పదార్హము 
ప్ర పెబ్లుచు వచ్చిరి. పూర్వము నసుదరమ్మ గదిముందర నున్నట్లుగా ఇప్పు 
సే పురిటియుంటియుఎదు పాత చెప్పులు మొదలయిన వేమియు కటంబడి యుండలేదు. 
గదిలో వాయువును పాడుచేసెడు కుంపటిపొగలుగాని, ఉలి పాయలు మొదలయిన 
వాని కంపుగాని, ఏదియు లేడు. మంచిగాలి వచ్చుట కయితలుపు కొంచె మోర 
జాకిలిగా తెబజవంబడి యుండెను. అందుచేత తల్లి యు బిడ్డయు గూడ మిక్కిలి 
యారోగ్యము గలిగియుంతివి. ఊరివారు గుంవులుగావచ్చి =” బిడ్డ కెక్కడ మొశికి 
యున్నదో విచారించి యేవంకరయు లేదని మఎ(తసా) చెప్పినను మరి యెవ్వరు 
చెప్పినను నమ్మక తప్పక యేదో వంక యుండునని పోవుచు వచ్చిరి. ఆహో: 
జనుల మూఢ త్య మిప్వటికి నిట్లున్నదిగదా? 

ఇక్క_డ రాజమహేఎ_ద్రవరములో నారాయణమూ ర్హియు భార్య పుట్టిగింటికి 
వెళ్ళిన తరువాత రాషతియు పగలును కషపడి చదివి పరిక్ష నిమి త్రమయి పుష్య 
మాసమున చెన్నపురికి వెళ్ళందోవునప్పుడు ముందుగా పెద్దాపరయునకు వెళ్ళి 
భార్యనుచూచి అక్కడ రెండు దినములుండి తఠకువాత కాకినాడ కు ఫోయి అక్కడనే 
సముద్రపు పొగయోడ నెక్కాను. అతండు చెన్నపట్టణ ములో నున్న పది 
యేను దినములును దేహ మక్కశనే యున్నను _ప్రాణముల న్నియు భార్యమీందనే 
యున్నందున, అక్కడి వినోదములను చూచుట కయి నిలిచిన తన తోడివారిం 
విడిచి పరీక్షయయిన తరువాత వచ్చిన మొదటి పొగయోశ మీందనే మరల 
బయలుదేతి వచ్చి పెద్దపురములో నుండంగానే రాజమహేఎ(ద్రవరములోని 
పారళాలా నిర్వాహకులొక్‌ రాతనికి నలువదిరూపాయలు జీతముగల (పధానోపాధ్యా 
యత్వము నిచ్చెదము రమ్మని జాబు (వాసిరి. ఆ వజ కే _పయాణ వ్యయముల 
నిమి తము కొంత బుణము చేసియుండుటచేతను ముందు సొమ్ము కావలసిన 


207 


కార్యములు చేయవలసిన వనేకును లుండుటచేతను పని మించిపోయిన తరువాత 
మరల దొరకుట కష్టము గనుకను భార్య యాలోచన (పకారయుగా నారాయణ 
మూ రి రాజమహేం[ద్రవరమునకు వచ్చి పని వెపుకొనెను ఇట్లుండ గా చెన్న 
పట్రణముమండి వియే పరీక్షలో శేశి*టు తం(తీవా ర్త వచ్చిన సంతో షడినముననే 
పు[తజవనమయిన శుభవార్త ర కూడ వచ్చి సంతో షహో నినుముడించెను. ఇరువది 
యొకటవ దినమున నామకరణమహోత్ప్సవము. నిశృయమయినందుని నాలుగుదిన 
ములు సెలవు పుచ్చుకొని తముశ్చలత్లోను a hes ల పడుచుల 
తోను = ముసకు పోయి మరల వచ్చెను చిన్నవా అ రాయణ రా 
వని తాతగారి పేరు పెల్లిరి. కొన్ని మాసముల [కిందట స 8 పుట్టలో 

- పాలు పోసికొనుటడై తల్ది తోకూడ్‌ వెళ్ళినప్పుడు రామానుజమ్మ పాము క౪ీచి 
బోయిన వ రృమానము తెలిగియు నారాయణమూ రియ భార్యయు న. చూచి 
'పోయినారుక గన్నకోప ముచేతను కొమా శెవోయిన్‌ దుఃఖముచేతను నారాయణ 
మూరి రి స్వాయయుగావచ్చి పిలిచినాండు కాడన్న పటుదల చేతను కుటలేఖవా వాసి పెద్ద 
తమ్ముని రామసౌళిమిని పంపినను నామకరణ మహోత్సవ సునకు క క 
లును సుందరమ్మయు మాత్రము వచ్చినారుకారు. అన్నగారును వదినెగారును 
రాకపోయినా రని నారాయణమూ ర్రియు భార్యయు మనసులో చాల ఖేదపడిరి 


ఈ లోకములో నెవ్వరును ఎల్లి కాలయును సుఖయుగా నుండరు. మధ్య 
మధ్య నేదో విధమయిన విచారము కలుగుచుండును.. ఇ ట్లందఃలును CNT 
సంతోష మసుభవించుచుండ గా నొకనాంకు కష్టమూ ర్తి రి  సర్రపసాపురముళో తన మేన 
మామకు జబ్బుగా నున్నదని పని చూచివచ్చుటికై మవ్యాహ్నుయు మూడుగంటల 
వేళ పడవనెక్కా గోదావరిలో సగయుడూరము "పోయినతరువాత కొంచెము గాలి 
వచ్చి తెజచాపకు కట్టిన ప్రాత తాళ్ళు తెగుటచేతను సడవవాండ తెలివితక్కువ 
చేతను పడవ యొకమూల కొరుగగా లోపలి మనుష్యులందజు నొక్కసారిగా 
నొక్క(ధ్రక్కకు వచ్చినందున పడవ ముఏిగిపోయినది ిఅహ్పుడీత రాకయు గదిలో 
నుండి పయికివచ్చుటకు వీలుపడకయు మృతినొందినవారిలో కృష్ణమూర్తి రి 
యొకండు. పడవ మునింగిపోయిన పిడుగువంటి దుర్వార్త రాతి యేడుగ్‌ంటలకు 
రాజమహేాం[దవరమునకు తెైలియంగా అప్పుడు నారాయణమూర్తి మొదలయినవారు 
చిన్న పడవలు వేసికొని యా స్టలమునకు పోయి చూచి జరిగిన వై పరీత్యమున 
కపరిమిత దుఃఖమును పొందిరి సీతకు వివాహమయి సంవత్సరమయినను కౌకపోయి 
నను, ఇుతలోనే వె ధవ్యయోగము సంభవించినది? ఆహా 1 విధికృతయు నేమన 
వచ్చును : ఆవజకు సవ్యవతి పిల్లవాని కాజవనెల వచ్చువటకును పుట్టింంటనే 
యుండనెంచినను తన ముద్దుల మజదలి కటువంటి యాపద వచ్చిన దుఃఖవార్త విన్న 
తరువాత నిమిషమయిన సెచ్చట నుండ కాలునిలువక బిడ్డను తీసికొని మూడవ 


208 


నెలనే పడవ నెక్కి యన్నగారివెంట మటునాటికి రాజమహేం[దవరము వచ్చి 
చేరెను. అప్పు డింట నెక్కడ చూచినను రోదన ధ్వనులతో నిండిపోయి చూచు 
వారిక్‌ సహీతము గుండెలు పగిలిపోవునట్లుండెను. సత్యవతికి మఅదలిమేంది (పేమ 
యపారమయినది గనుక, ఆమె దుఃఖము మొదలే పట్టవానిదిగా నుండెను; 
ఆమెయే సీతకు మొదటినుండియు చదువు చెప్పి కన్నకూంకురువలె చూచుకొను 
చుందెడిది; సీతకును వదినెగారియం దటువంటి_ప్రేమయే. తన తల్లి కడుపున పుట్టినవా 
రందణిలోను సీతయే మిక్కిలి చిన్నదగుటనుబట్టి గారాబముతో పెరిగినదగుట 
చేతను సీత వివాహమునకు తానే కారకుండగుటచేతను నారాయణమకూ ర్రియు సిత్రకు 
తటస్టించిన దుర్గతి కింతంతనరాని భేదము నొందెను. లోపల నెంతదుఃఖపడినను, 
ఆ దంపతు లిరువురును పెకి మాత్రము తక్కినవారివలె పెద్దపెట్టున నేడువలేదు. 
తో(డబుట్లినదాని కిటువంటి గొప్నయాపద సంభవించిన దన్నమాట విన్నను 
వేంకకేళ్యరు లొక్కసారియైనను వచ్చిచూడక తన కూ6కురు పోయినప్పుడు 
వచ్చి చూచినారుకా రన్నకోపముచేత రాతిగుండె చేసికొని యూరకుండి ఆసత్సమ 
యములో నోరార్చవలసినదానికి మాటుగా అటువంటి సంబంధము చేసివందున 
కయి నారాయణమూ రిని ,దూషించుచు చేసినదాని ననుభవించవలసినదని జాబు 
(వొసెను. ఆ జాబులోని మాట లాతనికి కూలములవలె నాటుకొనను. ఆండుజన్మ 
మె తినను సుందరమ్మ మగనికం' నెక్కు_వ జాలిగుండె కలదికానీ చయి కార్చ 
ణఇకమును సాధించుట కిది సమయము చేసికొని తాను పుకైడు దుఃఖములో 
నున్నప్పుడు తన్నువచ్చి చూడకపోయినతరువాత తానుచూతమెల చూడవలెనని 
వారిముందణ వీరిముందటి ననసాగెను. విద్యామహిమ యెజుంగక పూర్వకౌలపు 
రీతిని మార్హత్వమున పెరిగినవారు కోపమే (ప్రధానము చేసికొని పగసాధించు టకే 
యెప్పుడును జూచుచుందురు. 


14 209 


వదవ [వకర రాము 


ఎంతటి దుఃఖమయిననుశి చిరకాల మొక్కంరీతిగా నుండదు. దినములు 
గడచిన కొలందిని దుఃఖ మంతకంతకు తగ్గిపోయ కడపట కనంబడనే కనబడక 
పోవచ్చును. వచ్చిన యాపదకు తాళలేక నేంటిదినము (పాణపరిత్యాగము చేసికొందు 
మన్నవారు సహితము నెలదినములలో దుఃఖము నంతను మజచిపోయి దైవ 
కటాక్షముచేత ఏమియు నాపదరానివారివలెనే నలుగురితోను సుఖముగాతిరుగ మొదలు 
పెట్టుదురు. సర్వదయాపతు. డయిన యీశ్వరు.ండు తన విచ్మిత సృృష్షియందలి జీవు 
అకు దుఃఖము శ్రీఘకాలములోనే కృళించి రూపుమూయుటకును సుఖము కాల(కమ 
మున పెరిగి దృఢపడుటకును తగిన సాధనకలాపమును జేసియున్నాండు. సీతకు 
సంభవించిన విపత్తును తలచుకొని నారాయణమూ_ర్రియు సత్యవ తియు పొందిన 
జేదమును ఆరంభదశయందు చూచినవా రెవ్యరును వారు వీధిమొగమును జూచి 
నలుగురిలోను తలయె త్తుకొని తిరుగుదు రనుకోలేదు. అయినను వారు సహితము 
నది దిన1కమమున కొంత ధెర్యము నవలంబించి, ఆ కాలమున రాజమహేం[ద 
వరమున జరుగుచున్న కొన్ని పయత్నములను తలంచుకొని సంపా పమయిన 
యాపదను పో గొబ్రవచ్చును గదా యని విచారించి కొంచెము గుండె కుదిరి 
యుండిరి. | 


1. 1881 డిశంబరు 11 వ తేదీన రాజమ హేం[దవరంలో వీరేశలింగం ఇంట్లోనే 
మొట్టమొదటిదై న వితంతు వివాహం జరిగింది. ఆ తర్వాత మూడో రోజుననే ఇంకొక 
వివాహం కూడా జరిగింది. రాజమహేంద్రవరంలో త్రీ పునర్వివాహ (వవ ర్తక సమాజం 
కూడా ఏర్పడి పనిచేయటం (ప్రారంభ మెంది. 


1888 వ సంవత్సరంలో పంతులుగారు సత్యవతీ చరితం రచించారు. 1878 వ సంవ 
తరం రచించిన రాజశేఖర చరిత్ర నవలలోనే చివరి (పకరణం పరిసమాప్తి వాక్యాలలో 
రాజశేఅరుడుగారు చాలవితంతువుల దుఃఖం నివారించటానికి ఉద్యు కృల్ణై నారన్నట్టు (ప స్తావిం 
చారు వీరేశలింగం. ఆనాటి సాంఘిక వరిన్టితులలో వీరేశలింగం నడుంకట్టి అమిత సాహస 
మైన సంస్కరణ సాధించారు. 


210 


ఈ లోపల రామస్వామి మూలమున వారికి కొంత మనోవ్యాకులత కలుగు 
చుండెను అతడు తగనితరగతిలో చేరినందున పాతములను చదువశ కుండం 
కాకయు చిన్నప్పటినుండియు భయభక్తులు గలిగి యొకచోట కౌలు కుదిరి కష్పపడ్‌ 
చదువ సనలవాటుపడినవా6ండు కౌకయు విద్యయ దు (శద్దలేకయు తిన్నంగా పాఠశాలకు 
పోక మనసు వచ్చిననాండు వెళ్ళినట్లును మనసు రాపినా6ండు వెళ్ళనట్లును కాలము 
వ్యర్థముగా గడ పచుండను. అన్నగారది చూచి తిన్నంగా బడికిపోవనియు పాఠములు 
చదువవనియు మందలించినప పడె లను రామస్య్యామి కోపగించుకొని యొకటి రెండు 
పూటలు భోజనము చేయక ముసుగు పెట్టుకొని మూల పరుండుచు డును. అటువంటి 
సమయములందు సావి|తి కలిపించుకొని వచ్చి భార్యాభర్త ర్రలిద్దజును జేరి తిండి పెట్ట 
వలసి వచ్చినదని తమ్ముని _ చున్నారనియు వా(  డేలాగుననై. న వేచిపోవలె 
నని బెదర6గొటుచున్నా రనియ జగడమాడి యింట నెవ్వరో చావ సిద్దముగా 
నున్నట్టుగా సేడ్సుచుండును. నిజముచేత నారాయణమూ ర్సియే యప్పుడవ్వుడు 
చదు వుకొమ్మని తమ్ముని కూకలు వేయుచుండును గాని సత్యవతి యెష్పుడును 
మదిని పలైె తుమాటనోట రావియ్యలేదు; “నాయనా 'అమ్మా' అనిపిలుచుచు నెమ్మదిగా 
నున్నప్పుడు 'మంచిమాటలళో బుద్దులుచెప్పి చదువుకొమ్మని ఐతిమాలుకొనుచు 
వచ్చుటయెగాక, అన్నగారు శిక్షించినప సుడలిగి భోజనమునకు లేవక పరుండినహ్సు 
డెల్లను తాన నేకవిధముల రామస్వాామిని బుజ్జగించి "వేడుకొని భోజనమునకు లేవతీసి 
కొని వచ్చుచుండును ఇట్టున్నను సత్యవతి మలు(దలను మజందలిని తిన్నగా 
చూడదనియు తన మగడు" గడించి పెటుచున్నాండని గర్వపడు చున్నదనియిు 
ఏవో వంకలు పెట్టి సావిత్రి సత్యవతిని కానిమాటలాడుచు, ఆండ బిడ్డ తనము నంతకంత 
కెక్కు.వ చేయుకుండెను. ఇంట విద్యాగంధ 'మెజు6గని మూరురా లొకతి యున్న 
పక్షమున తానెప్పుడును నెమ్మది కలిగియుండక లేనిపోని విచారములను తెచ్చి పెట్టు 
కొని తన యధికారము నందఆిమీ(6దను జూపబోయి మంచివారికి నిష్క్యారణముగా 
మనసాపమును కలిగించుచు బాలురు మొదలయిన వారి విద్యాబుద్దులకు భంగము 
చేయుచు కుబుంబమున కంతకును మితిమీశిన యాయాసమును నషమును కలుగ. 
జేయుచుండును. సావ్మితి తన మూఢ క్వముచేత మజ ందలిమీ (ద నధికారము చూపి 
తిట్రకొట్రుటకు తనకు పరమస్వ్వాతంత్యం కల దనియు, ఆ(డువిడ్డతన మెంత యధి 
కముగా. జూపిన తన కంత (ప్రతిష్ట యనియు భావించుకొని యైనదానికి కానిదానికి 


కోపపడుచు సత్యవతి నెంతసాధించుచు వచ్చినను, ఆమెమాత్ర మెస్నండును వదినె 
గారిమాట కెదురాడక యామె మనసు నొవ్వకుండునట్లు పవ రించుచు, ఆవల పసి 
శిడ్డను సవరించుకొన వలసినదయినను తిటిక చేసికొని వదినెగారికికూడ నుప 


1 సంఘంలో వై వర్షంవారి కటుందాలతో సర్వసొధారణ౦గా ఆ రోజుల్లో 
ఇటువంటి కప్పం ఉంటూ ఉండేది. 


211 


వారములు చేయుచుండెను. సాధారణముగా మనలో మూర్దురాం[డ్ర 'కెదుటివారు తమా 
కెంత లోంబిడియుందురో వారిమీద నంతయెక్కువ అధికొరమును జూపి కేకలువేసి 
తిరుగందిడువారిజోలికిపోక లోకునయినవారినే బాధించుచుండుట స్వభావసు గనుక 
సొవ్మ్‌ళతి మజదలి నడతవిషయమయి తప ప్పుపటుట కవకొశము దొరకకపోయినను 
తిన్నగా ఆచార వ్యవహారములు లేవనియు భాగ్యవంతుల బిడ్లనని గరక్షమనియు 
సిగ్గులేక పదిమందిని పోగుచేసి చదువు చెన్పుచుండుననియు "గొణుగుచుండును. 
సత్యవతి వదినెగారు తన్నెన్నిమాట లన్నను మాజుమాట చెప్పక మననులోనై నను. 
కోపము పెట్టుకోక తలలో నాలుకవలె మెలంగుచు సీతదుఃఖము పో(గొట్లుబయే తన 
పవిగా నెంచుకొని చిన్నమజదలి సుఖమునకయి తనయావచ్చ క్రి కిని వినియోగించుచు. 
తనకు కొంచెమనకౌశ మయినప్పుడె ల్ల అను సీతకు చదుపుచెప్పుచు తాను పనిచేయు. 
చున్నప్పుడు సహితము మఅందలిని 'దగ్గఅనుంచుకొని ala మొదలయినవి చెప్పి 
కొంతకాలములో నే దుఃఖము మజచిపో వునట్లు చేసె 

ఇది యిట్లుండ (గా రామస్వామి యింట టట. చదువుకొమ్మని బడికి 
పొమ్మని పోరుచుండుటవలన వేళకు భోజనముమా[తము చేసీ త లగుడ్డ చుట్టుకొ ని 
పుస్త సకములు చేతంబటుకొని యిష్టమువచ్చిన దినమున “పాఠశాలకుపో పుచు రానిదిన 
ముసనెక్త డికోపోయి వీట్లాడి సాయంకాలమింటికి చేరుచు దినములు గడుపుచుండెను. 
పోటీలమూలమున పాఠశాలలో పి లలాడిన దాటగాను పాడినది పాటగాను ఉండెనే 
గాని యదపాజ్ఞలు లేవు; ఏ పి లవానిని కూకలువేసిన వాండు లేచిపోయి మజియొక 
పాఠశాల చేరునోయని భయపడుచు పి నిలు బడికివచ్చినను రాకపోయినను పార 
ములు చదివినను చదవకపోయినను చూచియు చూడన ట్లూరకుండుచు బాలురచి త్త 
వృత్తి (వపకారమే యుపాధ్యాయులు "'మెలంగుచుందురు ల త్తకాలము కొన్నాళ్యను 
కోడలికాలము కొన్నాళ్ళును నన్నట్లు పొరశాలలలో నిప్పు "డుపాధ్యాయల కాలము. 
పోయి బాలుర కొలమువచ్చి యువాధ్యాయులకు బాలురు భయసడవలసినదానికి 
మాజుగా బాలురకే యుపాధ్యాయులు జడియుచు వచ్చిరి. అందుచేత చదువునందు 
శ్రద్ధగల బుద్దిమంతులు కొందజుతప్ప తక్కినవారు యధేచ్చముగా నొకపాఠశకాలను 
విడచి యొక "పాఠశాలకు పోయి సంవత్సరములో పట్టణములో నున్న పాఠశాల 
లన్నియు తిరిగి యెక్కడను నాలుగుమాసములు కౌలు కుదిరి చదువక యెందుకును. 
పనికిరాక పలుగాకు అయి చెడుచుండిరి. త లిదండులు సహిత మెక్కడ తగిన 
యుపాధ్యాయు లున్నారో యెక్కడ విద్య చక్కగా వచ్చునో యన్న విచారణము. 
చేయుటకు సమర్దులుగాక పిల్లల కెక్కడకు పోవ నిష్ణముండునో యెక్కడ జీతములు 
తక్కువగా నుండునో యా పాఠశాలకు వారిమనను వచ్చినట్లు పోవవిడుచుచుండిరి. 
ఈ 1పకారముగా తిరిగి చదువక చెడినవారిలో మన రామస్వామి యొకండు. తమ 
తెలివికి తగినతరగతిలో చేరి తిన్నగా చదివి వృద్దికాందగినవారు పెద్దతరగతిలో చేరి 
కడసట నెందుకు. బనికిరాక చెడిపోయిన మన రామస్వామివంటివా “రీనడుమ లెక్క. 


212 


ఆక్కువగుచు వచ్చిరి. అన్నగారిచేత మూడురూపాయలు దండుగ పెట్టించి మధ్య 
తరగతి పరీక్షకు వెళ్ళి ప్రశ్నలకాగితముల కెల్లను సరియైన యు _త్తరములు (వ్రాసినట్లు 
దంభములు పలికినను పరీక్షలో తేరినవారి "= “పీరులు '“వచ్చినపైడు రామస్వామి సే 
రందు లేదు, తగ కాగితములను దిద్దిన పరీక్షకులు తిన్నగా చూడక యన్యాయము 
చేసిరని యకం డెందణిముందట చెప్పినను రాజకీయ పాఠశాలలో నయిదవతరగతి 
యందు చేరంగలుగుట కౌవాద మెంతమాతమును సాయము చేసినది కాదు. ఆతడు 
వెనుక చదివిన తరగతిలోనే మరల చదువుదునా యను దురఖివూనము గలవాండయి. 
యే పాఠశాలలోను చేరక కొన్నిదినములు గడపి తరువాత తానేదో పాఠశాలలో 
చేరుటకు. గొంచెయు (పయత్నించెదనుగాని, అన్నగారు తా నుపాధ్యాయుడుగానున్న 
పాఠశాలలోనే చేరమని నిర్పంధకే పెటుట వలన  మొదటి(పసయత్నములుమాని 
యుద్కోగముచేసి సంపాదించి కుప్పలు "వేసెదనని బైలుదేరి శిరషాదారుగారి ననున 
రింప పరు పెను. ఆయన లంచము లుద్యోగధర్మ మనియు వ్యభిచారము పురుష 
ఢర్మమనియు, తొలంచు సిద్దాంతములో చేరిన పూర్వకాలపు వాండుగనుక ఇప్పటి 
చదుపును ఇప్పటివారి నడతలను ఆక్షేపించుచు తనవద్దకు వచ్చువారి నడత యెట్లు 
న్నను వారు విభూతి పెటుకొన్నారో లేదో చూచుటయందును మీసములు పెంచు 
కొన్నారో లేదో కని పెటుటయందును బిళ్ళ గోచులు పెట్టుకి కొన్నారో లేదో విచారించుట 
యందును శ్రద్ద వహించుచుండును 1 మన రామస్వామీ యిప్పుడాయన యను(గహ 
సంపాదనముసకు తిరుగుచున్నవాండు గనుక, భక్తి లేకపోయినను పయికి కావలసి 
నన్ని బాహ్య వేషములు చేసి వావితోనే పుణ్యమును పురుషార్థము నున్నదని యెంచి 
ప్రీలు విద్యచదువంగూడ దనియు పురుష లిం యమ చదువంగూడదనియు వాదింప 
నారంభించెను. అటు తరువాత స్నానముచేసి జట్టు చివర ముడివై చి దేవతార్చనలు 
చేసి రామాయణ పారాయణచేసి పగలెలను భకా్యగేనరులుగా నుడి రాతివేళ భోగ 
కాంతలయిండు చేరు పెద్దమనుష్యలను' జాచి” ఆ పెద్ద మనుష్యులవలె తానును 
(ప్రవ ర్రి రింపవలెనని యెంచి రా~ సా్యమియు ర్మాతులు సంచాతమున కారంభించెను. 
ఇది యంతయు చూడ నారాయణమూ _ర్రీయ సత్యవతియు రహస్యముగా నాలోచించి 
యాతనిని దుర్మార్గమునుండి మరలించుబకయి యు పొయము లనేకములు విచారించి, 
మహాలక్ష్మి మూడుమాసముల 1కిందటనే వ్యక్తు కురాలయినందున గర్భాదానము 
చేయుటకు నిశ్చయించి పురోహితుండు పెట్టిన మంచి ముహూ _రమునం దతనికి 


పృునస్సంధానము జరిగించిరి. ఆ మజునాండు "మొదలుకొని యతండు | భార్యను చదువ 
వలదని యాజ్లాపించి వు స్తకము చేతముటినదన్న యనుమానము కలిగినను శిక్షించుచు 
తేనిపోని వంకలు కలిఫంచి చీటికి మాటికి నిష్క్యారణముగా కొట్టుచు ఆ చిన్నదానికి 
మాత్రమేకాక యన్నగాకికిని వదినెగారికిని కూడ మనోవ్యధ కలిగించుచుండెను, 


1 ఇటువంటి ఆనుభవం వీరేశలింగం స్వీయ చరిితలో పేర్కొన్నారు. 


213 


ఇక సమయము డొరికినదవి. సంతోషించి సావిత్రి వయికి బై లుదేతి తనయాడుబిడ 
తనమంతయి నిర్హోమరాలె న యా యబలఅలమీందనే కనంబజచుచు తాను స్వతం(తించి 
కొట్టితిట్రి బాధించుటయేకాక మగ డింటికి వచ్చునప్పటికి లేనిపో నివికల్పించి కొండె 
ములుచెప్పి యతవిచేత గొడ్డును బాదించినట్లు బాదించుచుండెను. అది చూచి నారాయణ 
మూర్తి నహింపలేక కొన్నిదినము లప్పగారి నేమియు సెనలేక యూరకుండియు. 
పెన్టుడుబాధ చూచి యొకదినము కోపముపట్రలేక యామెను మె లగా చాటుసకు పిలిచి 
చీవాట్లు పెట్టెను. అప్పుడామె పెద్దనోరు చేసుకొని జగడ మాడి బోరుబోరున. 
వేడుచు, ఎందజెన్ని విధముల బతిమాలుకొన్నను భోజనముచే యక తన్ను తమ్ముడు 
వెడల గొట్టినా( డని యల్లరిచేయయుచు, అమలాపురపు పడవయెక్కి. సావిత్రి రెండు 
జాముల వేళ అన్నగారివద్దకు లేచిపోయెను. ఇంట పనిచేయువా రెవ్వరును లేక 
వేంకకేశ్వరుడు రెండుమూడుసారు లీవఅకే చెల్లెలిని తనయొద్దకు రమ్మని వ_ర్ర 
మానములు పంపెను, ఇక్కడ నెంత సౌఖ ష్ష్‌. కలిగియున్నను సొవ్మితి (పేమ. 
యంతయు అన్నగారిమీ(దను వదినగారిమీందనే యుండి వారియొద్ద నే యుండవలె 
నని యాలోచించుచుండెను. మూర్దులకు మూర్గ్దులతో. గలిసినట్లు మంచివారితో 
నెప్పుడును కలియదు. కప్పుకు బురదనీ శెంపయినట్లు పస్నీ రింపగునా 1 


214 


వదునొకండవ [ వకరణము 


ఉపాధ్యాయుడుగా నున్న కాలములో సహితము నారాయణమూర్తి యేమియు 
యూరకచదువక కాలము పుచ్చలేదు. ఉదయకాలము నందును ర్మాతులును చదివి 
యాసంవత్ప్సర మే యతడు మండల న్యాయసభయందలి ప్లీడరు పరీక్షకు వెళ్ళెను. 1 
అప్పుడప్పుడు సూరమ్మ మూలమునను రామస్వామి మూలమునను వచ్చుగృుహచ్చి 
(దముల చేతను కృష్ణమూర్తి రిపోయిన విచారముచేతను చదువు తిన్నగా జరగనందున 
పదీక్షలో తప్పిపోదునని యతండు భయపడు చువ చ్చెనుగాని తుద కెలాగుననో దానికి 
రావలసినసంఖ్య వచ్చి పరీక్ష యందుంగృతార్జుండయ్యెను ఇప్పుడున్నజీతముపో (గొట్టు 
కొని న్యాయవాది యుదో్యో గము లో (పవేశ౦చినచో వచ్చుబడి యుండునో యుండదో 
యనిసంశయించి నెలదినములా లోచించి తుదకొ కనిశ్సయము చేసికొని యెొట్లోకష్టపడి 
యొక నెలజీతము మ్మాతము చేతిలో నిలువయుంచుకొని స్కూలు మేష్టరుపనీలో 
(వవేశించిన పదునాలుగు మాసములకు డిస్టి9క్తు కోర్తురో పట్టాను పుచు ్నకోనెను పట్టా 
పుచ్చుకొన్న మొదటి నెలలోనే యతనికీ ముష్పదిరూపాయలు దొరకెను. రెండవ 
నెలలో రాంబడి దానికి రెట్టింపయె్యను. మూండవమాసమున నూటురూపాయల వజ 
కును దొరికినవి. ఈ [పకారముగా మాస(క్రమమున ఆదాయము హెచ్చి సంవత్సరము 
లోపలనే నెలకు రెండువందల రూపాయలవజకును దొరకనారంభించెను. తమ 
సామర్థ్యమును వి విచారింపక కొందు పనిలో వవేశింపకముందు తాము నంపాదింవC 
గలమో లేమోయని యరె ధైర్య పడుదురుగాని నిజముగా పనిలో (ప్రవేశించిన తరి 
వాత విశేష శ క్రిమంతులు కాకపోయినను న్యాయముగాను పూనికతోను పనిచేసిన 
యెడల తామనుకొన్నదానికంశు నధికముగానే సంపాదించుటకు శ కులగుదురు. 
ఇప్పుడు మన నారాయణమూ రి గట్టిపీ పెడరని (ప్రసిద్ధి పొందెను, అతడు తనవద్దకు 
వచ్చినకక్షిదారులతో నెమ్మదిగా మాటాడి పల్లె లనుండి వచ్చినవారు కొంద జేంత 


1. నారాయణమూర్తి వాత చ్మితణం చేయటంటో వీరేశలింగం తన (పాణ మతు 
జైన బనవరాజు గవ్మరాజుగారిని దృషిలో పెట్లుకొన్నట్లు కనపడుతుంది. గవ్యరాజుగారు కూడా 
మొనని చ ఇమ. a క్‌ 
ఉత్తమ సంప్కారి- మొదలు ఉపాధ్యాయుడిగా ఉండి తర్వాత ప్లీడరు వరీక్ష ప్యానై సాంఘిక 
హిత కార్యకలాపాలలో ఆ[గగామిగా ఉండేవారు. వీరేశలింగం తమ [పాణ మ్మితుణ్ణి సంస్మ 
రిస్తో ఆయన జీవిత చరిత కూడా రచించారు. ఆందులో వీరేశలింగం వర్ణించిన ఆనేక సంగ 
తులక నారాయణమూర్తి జీవితంతో పోలికలునా్నాయి+* 


215 


విసుగు పుట్రించినను కోపపడక శాంతత యవలంబించి యడిగిననాని కెల్లను సమా 
ధానము చెప్పే తెలిసికోవలసిన సంగతులనన్నిటిని తెలిసికొని వారిని "పంపి వేయు 
చుండుమ; మొట్లమొదటనే ఫీజు ఖండితముగా నిర్ణయించుకొని ముందుగా కొంత 
పృచ్చుకొనునేకావి పూర్వకాలపు ప్రీడరులవలె తక్క్కైవ ఫీజు మాటాడుకొని యక 
మముగా స్టాంపుల'పేరు చెప్పియు, "ఇతరుల కియ్యవలసిన మామూళ్ళు పేరు చెప్పియు 
చిలి లి గవ్వయైన వధికముగా వుచ్చుకొనండు;] ఎన్నడును సాక్తులకు తప్వుసంగతు 
లను బోధించుబ గావి దొంగ హపతములను (పోత్సాహపజచుటగాని దురాలోచన 
చెప్పుటగాని వచ్చెడిఏ లక్షరూపాయలు పోయినను చేయడు; అందుజేత జమీడా 
దారులును కలహములను సెంచుచు నూరూరం చిరిగి వ్యాజ్యముకు తచ్చెడి 
కొగితములను దానికనుకూలమయిన చటములను దిట్రమం గా నింటివద్ద చదువుకొని 
యేజంట్లును ఈయన యొద్దకు రారు “అబినను 'వ్యవహారముతో సంబంధించిన 
కాగితములను దాని కనుకూల మయిన చట్రములను దిటయుగా నింటి వద చదువుకొని 
వెళ్ళి న్యాయసభకు వెళ్ళిన తరువాత న్యాయాధిపతి “ యిష్టమునుబటిమో మోటపడి 
యూరకుండక తనపక్షముననున్న సాధసములను కనంబజేచి చక్కగా వాదించుట 
వలన మంచివారనేకు లీతనివద్రకే వచ్చుచుండిరి. ఈ _పకారముగా మంచిపేరు 
సంపాదించి సరపడిన తరువాత సతండొక మంచియిల్లు పరి రూ పాయలకెద్దెకు పుచ్చు 
కొని దానికి తగినట్టుగా బల్లలు కుర్చీలు మొదల వానిని సంపాదింజెను; ఇంట 
వంటచేయుట కొకబాహ్మణుని, పనిచేయుట కొక బాపనక్క_ను కుదిరిచెను; వ్యవ 
హోరపుపని చూచుటకొక గుమాసాను రాతులు దీపములు వెలింగించుట మొదలయిస 
పనులు చేయుటకొక చాకలివాసిని ఎర్నతిచెను; తాను సాయంకాలమునందు సతి 
దినమును సంగీతము నేర్చుకొనుటకు జీతమిచ్చి యొక పాటకుని నేర్చుటచు 
కొనుటయే కాక సీతకును సత్యవతికిని విద్య నేర్పుటకును (ప్రవీణురా లయిన యొక 
కసం నియమించెను 2 ఈ (పకారముగా సకలనుఖములను కలిగియు యున్న కాల 


= 1880లో _వదర్శించిన యీ వ్యవహార ధర్మబోదధిని అనే ప్లై ప్పిడిరు నాటకంలో యీ 
కుయు ౪ కపటాల్సు అ్మకమాలు అవ్నీ వీరేశలింగం ఈ బక్రీదియలు చేశాడు. 1880వ సంవత్న 
రావికే యీ (పహసనం ఆయన రచించాడు. తర్వాత ధార్వాడ నాటక సమాజంవారు రాజ 
మండి వచ్చి నాటకాలాడిపోయిన వెంటనె ఆ పాకలలోనే తన విద్యార్థులతో యీ (పహ 
నాలు వీరేశలింగం (వదర్శింప జేశాడు కూడా. 

ఆధునిక కాలంలో రంగస్థల [సదర్శుశం యీ (వనహసనంతోనే (ప్రారంభం. 

ఓ. ఈ అంశాన్ని ఆత్యూరిలకీ్మ నరనింహంగారి జీవితవృ త్తాంతం నుంచి వీరేళ 
లింగం [గహించివట్లుగా కవవడుతుంది. ఆక్మారి లక్షీ ్యీనరనింహంగారు కాడా ముందు ఉపా 
ధ్యాయులుగా ఉండి ప్పి ఉర తరువాత న్యాయశాఖలో పెద్ద ఉద్యోగాలు చేశారు. చిన్న 
క్లానులలో ఈయవ వీరళలింగావికి ఉపా ధ్యాయుడు. 

ఆత్యూరి లకీనరనీంహంగారు మిషనరీ డొరసానుల ద్వారా తమ షు 
ఇంగ్రీషు విద్య చెన్పియీవట్లుగా ఆయన జీవిత చరిత |వాసిన (గంధి నుబ్బారాయసు_ష్ట 
(వాశారు. (1822) 


216 


ములోస హితము సత్యవతి పనిపొటులు చేయక కాలము వ్యర్థముగా గడుపున 
కాదు; ఇృంటివెచ్చములను పశువుల సంరక్షణమును తానేస్వ్యయముగా విచాంంచుచు, 
కా _సయినను వ్యర్హముగావ్యయమగుట కోరక, "సేవకుల జీతబ _తేములు తన చేతిమీ €ద 
గా నే యిచ్చుచుండును; చల పాటువేళ పూలచెట్లతో (తవ్వియు. సీచుపోసియు 
చెమ్మట పటినట్లు పని చేయు ముండును; తీతికయున్న కాలములో నిరుగు పొరుగుల 
స్రీలకు విద్య చెప్పయు, బుద్దిచెపి యుకావలసిన యితర సాహాయ్య ము చేసియు సాధ్య 
పల నా అందుచేత చుట్టుపట్ల కుటుంబము లో నెల్లను వింత 

నమోర్పుగలిగి యెన్నో కలహములడ (గి సుఖము హాచ్చసాగెను. ూచితిరా 
వ ట్రా యము తమాంగననలన నెందజి కన్ని విధముల లాభము కలుగుచున్నదో: 
దినిని జదువ 'తటస్తించిన మీరంజును సత్యవతివలె (ప్రవ ర్రించుబకు (పయత్ను 


పడుందు. ఆ వీధి 'యందుండు ప్రీల కందికి ని సత్యవతి యన్న చపాణముగా 
నుండును గనుక, ఎవ్వ రేమంచి వస్తువు దొరికినను సత్యవతికి తెచ్చి యిచ్చు 
చుందురు ఎవ్యరే (కొ త్తనగ చేయించుకొన్నను సత్యవతికి ముందుగాచూపుచుందురు 
ఎవరికేకష్టము వచ్చినను పరుగెత్తుకొని వచ్చి యామెతో చెప్పుచుందురు. పిల్లలకు 
కొంచెము జబ్బుగా నున్నచో ఆమె నాలోచన యడుగుచుందురు. మగండు కాని, 

ఆ తకాని, వదినెకాని కొట్టినను తిట్టినను వచ్చి ఆమెతో చెప్పుకొని యేడ్చినస్వు 
డామె వారిని మంచిమాటలతో నోదార్చి బుద్ధిచెప్పి సంతోష పెట్టి మరల పంపి 
వేయుచుండును; ఇరుగుపొరుగువారు జగడమాడి తనతో చెప్పుకొన వచ్చినప్పు 
డెవ్వరికి చెప్పవలసినట్లు వారికి చెప్పి సమాధానపటిచి వారిని నవ్వుమొగములతో 
పంపివేయుచుండును. ఎవ్వరై న దుర్మార్గమున పవేశించిన యెడల సాధ్యమైనంత 
వకు (సయత్నముచేసి సయమున భయమున వారికి బుద్ధిచెప్పి వారిని మంచి 
(తోవకు తెచ్చుచుండును; ఎంత వీదవారికై నను రోగముబుగాని యితరకష్టముబగానీ 
వచ్చినప్పుడు వారి యిండ్లకు ఆహో" యాదరించి పథ్యపానములు ఏచారించి 
వారి బిడ్డలను తనయింటికి తీసికొనివచ్చి బుజ్జగించి తిండి పెట్టించుచు ండును. ఈ 
(ప్రకారముగా సుఖముగా నున్నకాలములోనే మరల సత్యవతికి గర్భము నిలిచెను. 
అయినను సుఖ మెల్ల కాలము నొకరీతిగా సాగదు. నుఖముతో కష్టమును కష్టములో 
సుఖమును నడుమ నడుమ వచు ఎచునే యుండును. గుండెలలో నొప్పివచి ఎ యొక 
నాఃటిరాతి యకస్మాత్తుగా సత్యవతి తండి. రాఘనయ్యగారు స్వర్షస్తులయిరి. 
డుఃఖ వార్తలను పెంచిచెప్పుట వినువారికిని (వాయువారికిని కూడ కష్టముగా 
నుండును గనుక, ఆ కుటుంబమునకు. గలిగిన విచారమును వారు వారూహాంచు 
కొనుటకే విడిచిపెకైదను. 


217 


వం డెండవ [(వకర భవ 


సత్యవతి తండి మరణవార్తను విన్నప్పుడు సామాన్య స్త్రీలవలే తొముు, 
బాదుకొనియు తల విరియంటోసికొనియు పెద్ద పెటున నేడువలేదు. కొని దుఃఖమును. 
లోపలనే (మింగి విన్నచోటనే చతికిలంబడి" గోడ నానుకొని మాటలేక కస్నీరు: 
కోరుచు కూరుచుండెను ఆమె కేకలు పెట్టి యేడువలేదని యామెకు దుఃఖము 
తకు్కుువయని యెవ రును తలప గూడదు దహించుకొనియుడి యామమసనను 
లోని పరితాపమును హృదయముచొచ్చి చూడవలసినదే కాని మణియొక విధముగా 
[గహించుటకు ఇక్యముకౌదు . నారాయణ మూ _రియ మామగారి నిమి తము 


మనసుతో మిక్కిలి బేదపడెను. గాని పయికి "మాత్రము గంభీరముగానే క కన 
బడెను. 


సత్యవతి లోపల తన కెంత దుఃఖమున్నను పయికి కనంబశనియ్యక 
పెనిమిటికిని బిడ్డకును నవ్వుమొగము చూపుచు గుట్టుగానుండెను. కాని మనోవ్యాధి 
మ్మాతము లోలోపల తన పనిచేయక మానినదికాదు. గర్భవతి యయి యుండుట 
వలన ఆమె దేహము కృశించిన సంగతి నెవ్వరును కని పెట్టినారుకారు. ఇప్పుడు 
పిల్ల వానికి రెండవయేడు గనుక మెల్ల మెల్ల గానడచుచు పరుగా త్తంజోయి పడుచు 
చేచుచు కొంచెము తప ఎమాట లాడుచు ముద్దుల మాటకట్టుచుండెను, పిల్ల వాని 
ద్రుమురి పములను జూచుచున్న సంతో షముచేత సత్యవతి యా(పకారముగా" 
న కాని లేనియెడల వెంటనే మంచ మెక్కియుండును. ఆమెకు నెలలు 
నిండినతరువాత నొక దినమున సుఖ(పసవమై యీసారి చిన్న కొమార్తె ను గనెను. 
ఈసారి జాతివె వైద్యము తెలిసిన సమర్దురా క. మం(తసాని దాపుననేయుండెను. 
(వసవగృహము విశాలమయినడిగాను శుద్దవాయు పు పవేశించు మార్గములు గలది 
గాను ఉండెను. ss ial భంగము కలిగించి కుంపటిపొగలు మొదలై సె 
చేమియలేవు. ఈ వకారముగా సె పె సౌఖ్యము లెన్నియున్నను లోపలనెమ్మది 
లేకపోవటవలన నీళ్యాడిననాల్ల వదినముననే జ్వ్యరమును తలనొప్పియువచ్చి సత్య 
వతి కంతకంతకు జబ్బు చేయ్‌నారంభించెను. నారాయణమూ ర్స యెంతసొము్మ 
వ్యయపోయి ఘనవై ద్యులచేత మందులు వేయించినను దేహము స్వస్థపడక దిన. 
దిన్మకమమున శరీరమునిండను' నొప్పులుపుట్టి మజుచెజుపులుపుట్టి ర్యోతులు తపు 
మాటలు కూడ రాసాగను. ఆమె కొన్ని సమయములందు దేహస్క్యృతి లేక యి 


218 


లోకమునే మజరచి యుండును ఈ (పకొరముగా కొన్నిదినము లున్నతరువాత 
వైద్యులుసహిత మామె జీవించు నన్నయాశను వదలి దైవముమీ(డ భారమువేషి 
మందులను మాత్రము వేయించి పోషణనిమి తము లోపలకు జావను మాత్రము 
గంటకొకపర్యాయ మిష్పించుచుండిరి. మొట్టమొదట వమనముల మూలమున చావ 
సహితము లోపల నిముడకపోయినను [కమముగా జావ కొంచె మిమిడి కొంత 
సుగుణ మగపడెను. ఆ కాలములో సేతయు సుషబహ్మణ్యమును వదినెగారి 
మంచమువద్దనే సదా కని పెటుకొనియుండి యామె కుపచారము చేయుచుండిరి, 
రామస్వామి యుదయకాలమునం దొకసారి గదిలోకి వచ్చి చూచి బుడిబుడిరాగ 
ములు తీసి పోవుచువచ్చినను మయిలపడుదు నన్నభయము చేత భోజన మయిన 
తరువాత తానుగది[తొక్కి చూడక భార్యను సహితము పోనీక వ. పెట్తు 
చుండును. మహోలక్షి నిజముగా సత్యవతిని కన్నతల్లి వలెం జూచుకొని (పేమింపు 
చుండును గనుక తాను లోపలికి పోకుండ నిలుచుటకు మనసొప్పక మగనికి వెజచి 
యాత డింట నున్నంతవజ కూరకున్నను మగండు గడప దాంటినతోడ నే యప్ప 
గారి గదిలోనికి వెళ్ళి మొగమునకు కొంగడ్డము పెట్టుకొని యేడ్నుచు డిగులుపడి 
నిలుచుండును ఇంక నారాయణమూర్తి తనే పనిమానుకొని రాతియును పగలును 
భార్య మంచము వద్దనే యుండి నిదహారములు మాని రాతి రెండుజాములవేళ 
నైనను వై వై చ్యునికొరకు ప పరుగెత్తు చు వె వె ద్యుండే పథ్యపు వసువు కావలెనన్న దాని 
నిమి త్త మప్పుడే పోయి తెచ్చుచుండును ఇప్పుడు సత్యవత యొద్ద కావలియుండు 
టకుంగాని పధ్యపానము మత జపలాప వెద్యునియొద్ద మందుమాక్షులు తెచ్చుటకు 
గాని పరిచారకులకు కణవులేదు. ఆమె నెలంగియున్నంతవఅకు పట్టణములో నామె 
మీద (పేమలేనివా రెవ్యరును లేరు గనుక ఎంతోమంది రేయింబిగణ్ళు గుంపులు 
గుంపులుగా వచ్చి సత్యవతిస్టితి చూచి కంట తడిసె పెట్టుచు, ఆమెకు కొవలసినదానిసి 
తెచ్చుటకయి సిద్దముగ నుందురు. సత్యవతి తెలివిగలిగ యున్నసమయములతో 
(గుడ నీరు (గుక్కుకొనుచు నిలుచున్న పెనిమిటివంకం జూచి విచారము మౌని 
వభకు పోయి పని చూచుకోవలసిన దనియు, తనకు వచ్చినపాణభయ  మేదియి. 
లేదనియు, సీతను జూచి భోజనమునకు వెళ్ళవలసిన దనియు, సుబహ్మణ్యామును 
జూచి పరుండవలసిన దనియు, మహాలక్ష్మిని చూచి యేడువవల దనియు, వరిచార 
కులను జూచి యేడుపుమాని వెళ్ళి పనిపాటలు చూచుకోవలసిన దనియు. ఇరుగు 
పొరుగులవారల. జూచి నా నిమి తము మీకందబకు [శమ కలిగినదికదా యనియు. 
కొన్ని సమయములయందు సంజ్ఞ జ లతోను కొన్ని వేళల హీనస్యరముతోను చెప్పు 
చుండును. ఆమె నోటిసుండి యోమాటలు వచ్చునప్సు డెల్ల వారిగుండెలును పగిలి 
దుఃఖము లోపలినుండి పొరలిపొరలి రాణా కష్టముమీ6ద నిలుపుకొని నడవ కాళ్ళా. 
డక కదలిపోవ ణుద్దిపుటక చిత్రపు పతిమలవలే నిలువబడి కన్నులనీరు విడుచు 
చుందురు. కొన్నిదినము లీప్రకారముగా నున్న తరువాత దె దై వాను_గహమువలన 


219 


రోగము మరలుముఖమునకురాంగా, *అందటజికిని కొంతయాశ పుట్టి ముఖములు 
"తెలివొంద నారంభించెను. గాని యామె నట్టింట కాలు పెట్టి మెల్లగా తిరుగంగలుగు 
-నప్పటికి మూడుమాసములు పయిగా నయినది. ఈ కాలములో చంటిపిల్లను పోత 
పాలుఫోపి పెంచుటయు, ఎడవిడను తలి కొజ కేడువకుండ ననునయించి బెంగ 
పెటుకొనకుండ: జేయుటయు, తెలి వ్యాధి నిమి త్రమయి పడిన కష్టముకంటెను 
-హోచ్చయ్యెను. అంతకాలమును వేద్యుం డామెకు నీబ్ళ పోయనియ్యలేదు. ఈ 
మూడు మాసములలోను నారాయణమూ రి యొక్క-సారియెనను సభకుపోయి పవి 
చూడనందున కక్షిదారులు మజియొక నాాయవాడియొద్దకు ' పోవలసినవా రయిరి. 
అన్నగారితోంగూడ స్నుబహ్మణ్యము చదువు మానుకొని యింట నేయుండి తనతో. 
గలిసి చదువుకొను సోమసుందరమును తానును సత్యవతి కుపచారములు చేయు 
చుండిరి. సత్యవతికి స్వానమయిన తరువాత నారాయణమూర్తి వెద్యుసికి తానార్హిం 
చిన దానిలో నిలవయున్న రెండువందల రూపాయల నిచ్చి యాతని బుణమును 
తా నెన్నటికిని తీర్చుకోలేనని పెక్కువందనముమలు చేసెను, అంతరోగమువచ్చి 
విమ్మశించిన తరువాత నుక్సవముచేసి నామకరణము చేయ బుద్దిపుట్టక యీరకే పిల్ల 
దానిని ము త్తవ తల్లి పేరిట శ్యామలాంబ యని పిలువసాగిరి. సత్యవతికి దేహము 
స్వస్థపడి నందునకయి పటణములోని వారందజును తమయింట నెవ్యరికో (పాణా 
పాయమువచ్చి (బతికినట్లుగా సంతోషించిరి భూమిమీద జన్మ మె తిన తరువాత 
పురుష లయినను స్తీలయినను సకలజనులచేత సీరీతినిగదా మంచివా రనిపించుకో 
వరేను, 


220 


వదుమూడవ [వకరణమూ 


సత్యవతి కంతకంతకు దేపామున ర కృముపట్టి బలము రాసాగెను గామి 
నారాయణమూరి మ్యాతము భార్య జబ్బుగా నున్నదినములలో ర్మాతులు నిద్రలేక 
పోవటవలనను ౨ -వేళపట్టున భోజనము లేకపోవుట వలనను ముఖ్యముగా మనసు 
లోని చింతలవలనను దేహమంతకంతకు కుషిి_ం౦చి పాలిపోయి తిన్న యన్నమజణు 
గక కాళ్ళనొప్పులును గుండెలలో బరువును గలిగి వీరసింపసాగెను. ర్‌ 
రోగ మెక్కడ తిరుగంబెట్టునో యనుభీతిచేత నతడు తన దేహాస్టితిని భార్యతో (జెప్పక 
దాంచెనుగాని చెప్పకపోయిన మారతమాన రోగ మడయగి యుండునది కాదు గనుక 
సత్యవతి యద్విగహించి మగని బలహీనతను చిక్యిపోవుటను కని పెట్టి లోపల 
దుఃఖపడ్తి శీ ఘంముగా ,వెద్యుని పిలిపించి యొషధము పుచ్చుకొండని నిత్యమును 
తొందర పెట్టసాగెను. అతడు పది దినము లాస్టితిల్‌ లోనే సభకువెళ్ళ్ళి పని చూచు 
చుండుటకు (ప్రయత్నించెను గాని, ఆయాస మెక్కు_వయై యక్క_డ కూరుచుండలేక 
యొకదిన మింటికివచ్చి నాటినుండియు మరల వీధొముగము చూచుట _కెనను 
శ క్తుండు కాకపోయెను. ఆతనివ్యాధి దినములలో కుదురునడి కాదనియు _వెద్య ము 
మొద లైన వానికయి విశేషధనము కౌవలెననియు సత్యవతి "మొదట నే న పెట్ట 
యేలాగున నెనను ఇంటివ్యయము తగ్గింపవలెనని నిశ్పయించుకొ నెను కొషధము 
నిమి త్రమయి తతణము ముప్పది రూపాయలు కావలసి వచ్చను, నారాయణమూ ర్తి 
పె-టైలో నాలుగు రూపాయలకం"టె నెక్కువలేవు. ఈ వణకు సంపాదించినదానిలో 
నిలవచేసిన దంతయు సత్యవతి రోగముుకిందనే కర్పుపడిపోయినది. వడ్డియిచ్చి 
బుణము చేయుట సత్యవతి కెంతమా(తమును ఇషము లేదు అందుచేత సత్యవతి 
తన పుట్టినింటివారు పెట్టిననగ యొకటి యేంబది రూపాయలకు విక్రయించి 
మందుల నిమి త్రము -వెద్యూని కిచ్చెను. ఆ రూపాయ లక్కడ తెచ్చితివని నారాయణ 
మూ రి భార్య నడిగెను గాని యామె చెప్పక యిటువంటి విషయములలో మిరివ్వుడు 
మ్‌ మనస్సు నాయాస పెట్టవల దనియు మీదేపాముస స్వస్థ్రపడిన తరువాత అన్నియు: 
సావకాళముగా చెప్పెద న్‌నియు మా[తము చెప్పెను. “అటుతరువాత నొకనాండు 


సత్యవతి భ్‌ ర్తతో నాలోచించి సాధక బాధకముల నాతనికి బోధపటణిచి, ఆతని 
సమ్మతిని క _ర్రవ్యమును నిశ్చయించి, ఒకనాడు (బ్రాహ్మణుని బాపనక్క-ను. 
మె ల్తగా పిలిచి తమస్థితిని వారికి తెలిపి కొంతకాలము మతియొకచోట పని చూచు 


221 


కొండని వారితో చెప్పెను. వా రామెమాటలు విన్నతోడ నే లోపలినుండి దుఃఖము 
పౌరలిపొరలి వచ్చి కన్నీరు వజదలుగట్ల నేడ్చుచు బాబయ్యగారీ వ్యాధి కుదురు 
వణుకును తాము జీత మక్కఅలేకయె సేనిచేసెద మనియు కావలసి యున్న 
మెడల తమవద్ద నున్న రూపాయలను కూడ నిచ్చెదమనియు నారు బహువిధముల 
వేడుకొనిరి. కాని సత్యవతి వారిని మంచిమాటలతో నూరార్చి కన్నులనీరు 
కార్చుచు ఎంతో కష షముమీ6ద వారిని సమోధానపటిచి కొంతకాలము మతియొక 
చోట నుండుటకు వార్‌ని ఒపిషంచెను. తా మెక్కడ నున్నను వచ్చి నిత్యమును 
దంపతుల కుపచారముచేసి పోవుచుండుటకు మాత్రము నెల విమ్మని యామెను 
వండుకొని, ఆమెచేత నావరమును పొంది మనను కొంత సమాధానపజచుకొని, 
పసిబిడ్డలు తల్రిదం(డ్రులను విడుచునప్పుడు దుఃఖించునట్లు దుశిఖించుచు ఆవలకు 
పోయిరి. అటుతరువాత సత్యవతి యొకరి తరువాత నొకరీనిగా పరిచారకుల నందిని 
తపించెను. కౌని వా రందటు నా మెయందు మాతృ స్నేహము గలవారయి (పతి 
దినమును రెండుమూడు సారులు వచ్చి కొంతసేపు కూరుచుండి తాము చేయవలసిన 
వని యేమయిన నున్నదాయని యడిగి పోవుచుందురు. అటుతరువాత సలము 
మార్నవలయు నని నిశ్చయించి సత్యవతి యా వీధి చివరనే చిన్న దెనను “మంచి 
గాలివచ్చుట కనుకూలముగా జ. య యింటిని రెండురూపాయల కచ్దెకు 
పుచ్చుకొని యక్కడకు కుటుంబ హాతముగా వెళ్ళి (ప్రవేశించెను. ఈ (కోత్త త 
యింటిలో ఇప్పుడున్నబల్ల లలు టలు మొద లెన వాని నుంచుకొనుటకు చ్‌ నోటుబేదు 
గనుక ముఖ్యముగా కావ్‌లసినవాని నుంచుకొని తక్కి-నవాని నన్నిటిని రమారమి 
నూరు రూపాయల కమ్మి వేసిరి. 


ఈ సమయములోనే సూరమ్మ రజస్యల యయ్యెను. సత్యవతి యేమియు 
లోవము లేకుండ జరపవలసిన లాంచనములు జరిగించినను సూరమ్మత ల్లి తన 
కొమా రె కన్నియు లోవములు జరుగుచున్న వనియు ముద్దులును ముచ్చటలును 
వేడుకలను తిన్నగా జరగబేదనియు అల్లరి చేయనారంభించెను. మూఢురాంథడ్రు 
తను వేడుకలను కార్యముల నే చూచుకొందురు గాని యెదుటివారి యానుకూల 
మును సాధకబాధకములను లేశమయినను విచారింపరు. అటువంటి విచార సమ 
యములోనే యాదంపతులు తమ కష్టముల నొకమూల పెట్టి సూరమ్మ యొక్క-త ల్లి లి 
నిర్పంధముచేతను సాధింపు చేతను సుబహ్మాణ్యముయొక్ర గర్భాధానము సహీ 
తము చేయవలసిన వారయిరి. పంత చేసినను కృతజ్ఞ కలేక, అప్పటిస్థితిని విచారింపక, 
ఆ గయ్యాళి రెండుపిండివంటలు చేయలేదనియు తనకొమా శ్రెకు పెట్టిన మధుర 
చీర మంచిది కాదనియు కొంగున రెండురూపాయలే కట్టినా రసీయు అతృ కి పికర 
మయిన మాటల నని యౌ వధూవరుల మనస్సునకు "శదము కలిగింపసాగెను. 
కీ మూఢత్వమా: ఆహా నీ (ప్రభావ మెంత యనిర్వాచ్యమెనది: పీవున్నచోజ. 
వివేకాదులు తలచూప నైనను లేపుగదా ; 


222 


ఇప్పుడు ఘనవెద్యు(డౌశధ మిచ్చుచున్నను, నారాయణమూర్తి కేమియు 
నిమ్మశముగా లేదు. విలేచనములుకూడ నారంభమయి, అన్నహితము లేక యాకలి 
మందగించెను. వైద్యుండొక జబ్బున  కొషధమిచ్చిన మణ్‌ యొకజబ్బు (పబలు 
చుండెను. ఇటువంటి సమయములో సత్యవతి మనస్సుయొక్కంస్థితిని వర్షి చుట 
"కెవ్వరికిని శక్యముకొదు. నీప్పులలో వేసి పొరలించినను, ఆమెమనసున కోంతపరి 
తాపము కలుగదు, అంత దుఃఖమున్నను అదియంతయు లోపల డిగమింగి పికి 
చె రై ర్యమవలంబించి సంతోషముగా నున్న క్రై భ్‌ ర్త కనంబడుచుండును. అయినను 
డొ త్ర తగా ర _కముపట్లుచున్న యామె దేపాము వేరల [(కమ,కమముగా కుష్కి-ంచి. 
మగ? డధె ధె ర్యపడకుండుటకై తా లేని. నవ్వు తెచ్చి పెట్టుకొనుచున్నను ముఖము 
నందు విచారలక్షణములు స్పష్టము ముగా కనందడసాగెను. ఆమె మొగమును చూచి 
నప్పుడు భర్త కెంతచింత కలిగినను రెండవవయిపునకు తిరిగి కంట తడి పెట్టునే 
కొని యామె చూచునట్లుగా నెప్పుడును దుఃఖపడండు. ఒకానొక సమయమునందు 
పత్యవతికి దుఃఖ: యుపట్టిశక్యము కానియెశల. ఆమెమేవోపని కల్పించుకొని దొడ్డి 
లోవికి దూరముగా వేళ్ళి యెవ్వరును చూడకుండ నింతసేపు దుఃఖపడి కన్నులనీరు 
తుడుచుకొని భర్తృ పేవ చేయుటకయి మరల వచ్చుచుండును ఈ సమయములో 
స్నుబహ్మాణ్య మేమూ యన్నాండని కోపగించుకొని సూరమ్ముతల్లి యెవ్యరితోను 
చెప్పకుండ కొమా ర్త నిక్క_డ దిగవిడిచి తన పుటి ఇంటికి లేదిపోయెకు అందుచేత 
సూరమ్మ యుదయా' _స్లమానములు తల్లి కొలకు శోకములు పెట్టుట కౌరంభించి రోగికి 
ని దకూడ లేకుండ జేయును సత్యవతిపిల్లలను సవరించుకొనుటకు తోడుతానెప్పుడును 
పెనిమిటివద్దనుండి యుపచారము చేయవలసి వచు ఇఎచుుడుటచేతను మగనివాధ వలన 
మహాలక్షి షై యేపనిచేయుటకును వల్ల కాకపోవుటచేతను, మగండింట లేనస్వుడయిన 
పని చేయుటకై సాహసించి వచ్చినను వేవిశ్ళమూలమున శ కురాలు కాకపోవుట 
చేతను, గయ్యాళియైన సూరమ్మయుండియు లేని దానితో నే సమానమయిన దగుట 
చేతను ఇంటిపని యంతయు సెతమిందనే పడెను. (పాణసమాను రాలయిన ముద్దుల 
మజ(దలా (వపకొరనుగా కష్టపడుట సత్యవతి కెంతమా(_త్రమును ఇష్టము లేకపోయి 
'నను చేయునదిలేక మజఅందలికొజకుకూడ లోపల కొంత వ్యసనపడుచు పథ్యపాన 
ములు చేయుటలో అవకాశమున్నప్వుడెల్ల ను సీతకు కొంత తోడుపడుచుండును 


సుబహ్మణ్యము కొవలసినప్పు డెల్లను వైచ్యునింటికి వెళ్ళి మందులు తెచ్చి 
యిచ్చుచు, పథ్యమునకు కావలసినపాలు మొదలై నవి తెచ్చియిచ్చును, బాహ్యాదులకు 
'వెళ్ళవలసివచ్చినప్పు డన్నగారిని లేవదీసి పరుండంబెబ్టుచు, కష్టపడుచుండెను. ఈ 
కష్టకొలమునందాతని సహపాఠియగు సోమసుుందరము కూడ ఆ పద్బంధు వె 
సుబహ్మణ్యముతో సమానముగా కష్టపడి సాయము చేయుచుండెను. ఆవఆకు 
బంధుత మును తెలుపుకొని విందులు" కుడిచిపోవుచుండెడి బంధువు లొక్కరును 
జష్టకాలములో మొగము కనంబజచలేదు. పఠకమమితులుగా నగపడిన ధనికులును 


223 


శతామేమయిన బదులియ్య వ లసివచ్చు నేమో యని యింటికి వచ్చుటయే దూని వేసినారు. 
ఒకటి తరువాత నొకటిగా సత్యవతి సగ లన్నియు వ ర్తకుల పాలయినవి ఇంటు 
నన్నగారంత జద్బుస్టితిలో నున్నను చీమకుటినట్రయిన నుండక యివి లేవనియు 
అవి లేవనియ వంకలు పెట్టి యేలాగుననో 'భోజనముచేసి తెచ్చెడిది చిలి లి గవ్వ 
లేకపోయినను వేళకు వెళ్ళకపోయినయెడల శిరషాదారుగారు కోపపడుదురనీ భార శ్‌ 
మీంద నాలుగు కేకలు వేసి రామస్వామి యిల్లువట్లక ని నిర్విచారముగా తన స్నేహాతులతో 
కూడ తిరుగుచుండెను. తమ్మునికి మికి_లి జబ్బుచేసిన దని విని సావ్మితి యిప్పుడు 
మరల వచ్చినది. అందుచేత సీత కిప్పుడు కొంత విశ్రాంతి కలిగి వదినెగారితో 
కూడ అన్నగారివద్ద కని పెటుకొని యుండుట కవకాశము కలిగినది, ఇప్పుడు 
చేతనున్న డబ్బంతయు వ్య యపడినందునను, అమ్ముటకు సత్యవతి శరీరమున 
నేమియు లేకపోయినందునను, తిండికి కావలసినంతమంది యున్నను గడించి 
తెచ్చుుపయోజకులొక్కరును లేనందునను, ముందెట్టు జరుగునో తోంచక పం 
సీతతోను స్ముబహ్మణ్యముతోను రహస్యముగా చెప్పు వ్యసనపడెను. సుబహ్మణ్య 
మా దినముననేవెళ్ళి తానుదినముకొక గంటచొప్పున రా(తులింటివద్ద ఒక్క ధనికుని 
కొమారునకు విద్య చెప్పునట్టును వారు నెలకు నాలుగురూపాయ లిచ్చునట్లును నిర 
యించుకొనెను. సీతకూడ తాను కొంతవజకు చదువెజింగిన దగుటచేతను, కుట్టు 
సనియందు కొంత (ప్రవీణత కలది యగుటచేతను అపుడు రాజకీ య పాఠళోల శాల 
లోని విద్యార్లులు (కొత్తగా ఇస్నీసుపేటలో పెట్టిన బాలికాపారశాలయందు పాధ్యాయి 
నిగా (ప్రవేశింప నిశ్చయించుకొని ్ర అన్నగారికి ని వదినగారికిని తన యఖి 
ప్రాయము చెప్పి వారియనుమతి పొంది, తెలియనివారు తన్నాకవేళ పరిహసించి 
దూషించినను వారిమాటలు సాటిచేయరాదని మనను దృఢపఅణఅచుకొని ధరఖా స్తు 
(వాసి పొఠశాలా కార్యనిర్వాహకుల కిమ్మని సు_బహ్మాణ్యముచెతి కిచ్చెను. 
ఇంతలో నారాయణమూ రిగారికి దోహారోగ్య ము తపిషయన్నదన్న వ మానము 
విని చూడవచ్చిన కక్షిదారుండొకండు వారి స్థితిని జూచి మిక్కిలి వ్యసనపడి యేదో' 
వ్యాజ్యములో తాను బాకీపడియున్న ఫీజు నూబురూ పాయలను సత్యవతిచేతి కిచ్చెను. 
మంచివారి కెప్పుడును దె వమేదో యొకరీతిని సాహాయ్యము చేయుచుండును. శః 
యాపత్సమయమం దందజును కృతఘ్నులుగానే యున్నారని దీనిం జదువువారు 
భావింపవలదు, వంట (వాహ్మాణులు మొదలయిన “సేవకులు వచ్చి యేపని చెప్పిసను 
చేయుటకు సిద్రముగానుండి తస యజమానుని నిమి త్రమయి కంట తడి పెట్టని దినము 
తేదు. ఇరుగు పొరుగువారును వారివలన ఉపకారము పొందిన యి తరులును కృత జ్ఞ త 
గలవారై యనుదినమును విరామము లేకుండ వచ్చి చూచిపోవుచునే యునా వరు. 
కొంతకౌలము వె వె ద్యుండు సహితమకండు జీవించునోలేదోయన్న సంశయము కలిగి 
యుండెను. అయినను సత్యవతి మొదలయినవారు పడిన [పయాసము వ్యర్థ ముగా 
పోలేదు. ఆజుమాసములకు రోగము మళ్ళిన చిహ్నములు కనంబడనారంభించెను... 


224 


వాడి చిన్నవోయియున్న సత్యవతి ముఖమునండిప్పుడు కొంచెము తెలివి కనంబడ్ర 
నారంభించెను. నారాయణమూర్తి మంచము దిగి మెల్లిగా తిరుగ నారంభించునప్పటి 
శకెనిమిదిమాసములయినది. తరువాత ఒకటి రెండుమాసములలో నకండు మరల సభకు 
వెళ్ళి పనిచూడ శ కు(డై సందున కక్షిదారులెప్పటివ౩ రానారంభించిం, సంవత్సర 
మగునప్పటికి చేతిలో కొంచెము డబ్బుచేరినందున నారాయణమూ రి మరల 
మునుపటియింట (ప్రవేశించెను కొమారుండును కొమా రయ హత సకన్‌ 
సెరుగుచుండీరి. 


15 225 


పదునాలవ _పకరణము 
NN 


చూచు వారికందణేీకిని పయికి నారాయణమూ _రియు భార్య మొదలగువారును 
మికి? గాలి సుఖపడుచున్నట్లు గా నే కనంబడుచున్నను? పవారనుకొ న్నంత సుఖము 
మా_తము వారికిలేదు, ఒకవేళ దంపతులు తమలో తామెంత యెకమత్యము గలిగి 
ఎంత నెమ్మదితో సంసారచ్మకమును నడిపించువారయును మనలోని యవిభ క్ర 
కుటుంబసితివలన పెక్కు. బాధలును మనసాపములును కలిగి తజుచుగా వారి సుఖము 
నకు భంగము కలుగుచుండును. ఇంటనున్న వారు తమ్ముజీవనార్హమయి తామేమియు 
పాటుపడక కుటుంబములో కొంచెము (పయోజకుడయి గడించి తెచ్చుచున్న 
వాండొకం డున్న వానినే యన్నిటికిని నమ్ముకొనియుండి పనిపాటులు లేక యూరక 
తిని కూరుచుండుటచేత ప్రొద్దు జరగక (ప్రతిస్వల్పవిషయములోను నిష్కా_రణము గా 
కలహాములాడుచు, సంపాదించితెచిస కుటుంబసంరక్షణము చేయు వాని కష్టము లను 
లేశమెనను విచారింవక తమ కిదిదాలదని ఆది చాలదని రవ్వ పెట్టుచు గృహయజ 
మానునకేదో యొకవిధమైన (శ్రమను కలుగంజేయుచుందురు. ఇంట సోమరులుగా 
నుండి తినువారిసంఖ్య యెంత యెక్కు._వె న జగడము లంతయెకుు.వగుచుండును, 
భగవంతుడు తమకు దయచేసిన కరచరణాద్యవయవము లన్నియు తిన్నగా నుండి 
తాము దృఢకాయులయి యుండియు వాని నుపయోగించు కొ నకపోయినందుకు సిగ్గుపడ 
వలసినదానికి మాజుగా తమ్మితరులు పోషించుట విధి యనుకొని గర్వపడుచు 
నానావిధముల గడించి తెచ్చి పెట్టు వారి మనసులకు బాధ కలిగించుచుందురు. ఇందు 
చేత హిందూకుటుంబములో సాధారణముగా తెచ్చి పెట్టువారికింగాని తెచ్చినదాని 
ననుభవించువారికి గాని తృ పియు సంతోషమును కలుగక, ఒకరిమీద నొకరి 
మనస్సులో అసూయయు ద్వేషమును గలిగియుండును. ఈ కారణముచేత నేయత్యం 
తెకమక్యమును దృఢానురాగమును ఉండవలసిన యొక్క. కడుపున పుట్టిన వారిలో 
సహితము సోదరవాత్సల్య మంతగాలేక ద్వేషమే యధికముగా నుండి లోకములో 
అన్నదమ్ముల శ్యతుత్వమన్నసామెత పుట్రవలసినంత గతి సంభవించినది. కాంబట్టి 
మనవారందటు ఒక్కచోట గలిసియుండక యెంతదూరముగా నున్న అంత 


226 


యనురాగమును (పేమ గలవాకయి యుందురని నా మనస్సునకు తోంచు 
న! క్ష 
స్వామి దాగుగోరి నారాయణమూర్శి యకనిని చాటునకు పిలిచి యెన్ని 
సారులు pes చెప్ప యత్నించినను రామస్వామి 5 మనస్సులో నేదో దురభిపాయము 
పెటుకొని యుద్రేశములెంచి చెప్పిన దానికెల్లను విపరీతార్హములు కల్పించి తన్నును 
భార్యను పోషింపవలసి వచ్చినదని కానిమోటలాడి యన్నగారు త మ్మేలాగుననై న 
వెడలంగొట్ట చూచుచునా నా్న్వ్నాండని యెలటీఎగినవారితో నెల్లను చెప్పనారంభించెను. 
అంచు చేత "న నారాయణమూరి తమ్మునితో ఏమియు చెప్పుట చూని వేసి, అతండేదారి 
పోయినను చూడనటూ5కుండ వలసినవాండయ్యెును. ఆందువలనను అతని దుర్హయ 
మడ(గక మతింతమీతి పోయి, దుష్టుల సహవాసము మరిగి యథచ్చముగా తిరుగుచు 
రా|తులు దీపములు పెట్టుకొని సహితము జూదములాడి యోడిననాముషై నిమిత్త 
మయి భార్యను బెదరించి. నగయేదై న దీసికొనిపోయి పాడుచేయుచు, ఒకానొకప్య 
డ్‌ంట చేతికందినవస్తు వు యేవియైన ఎత్తుకొనిపోయి జూదగాంగ(డ కిచ్చుచు, తానోడి 
పోయిన దినమున చేరచిరలాడుచు తన గా నన్నము తినక యలిగి లేచిపోయి 
భార్యను కొట్ర తిటుచు, అన్నగారి పేరుచెప్పి యంగళ్ళలో వస్తు వులు తెచ్చి తా నుప 
యోగించుకొముచు. తుంటరులను వెంట వేసికొని రా; తుల వేళ తిరెగి తమ విరోధులతో 
పోట్లాడి మాట తెచ్చుచు, పలువిధముల అన్నగారికి మనసాపము తెచ్చుచుండెను, 
అత( డప్పుడప్పుడు సమసారాయదులను (త్రాగుచుండునని చెప్పుదురుగాని యాత 
డెప్పుడును తప్పతాగి దేహము మటిచి పడిపోయినట్లు కనబడదు. అయినను 
ముండల మరిగి జూదములాడ నలవాటుపడినవారికి పానముండుట యంత వింతకాదు . 
ఈ నడతను కనిపెట్టి మహాలక్షి మన సుతో ఖేదపడి మగనితో అనేకవిధముల 
నయమున చనువున హీతముచెప్పి చూచెనుగాని యా పొతోపదేశమువలన కార్యము 
లేకపోవుటయే కౌక మీచిమిక్కిలి యత. డామెను కొట్టుటయు తిట్టుటయు కూడ 
సంభవించుచువచ్చెను. మగని విషయ మెన యీ బెంగచేతనే యామీ దేహములో 
నెంతో జబ్బుచేసి (ప పసవమైనప్పుడు (బతుకదన్నంత దుస్తితికి వచ్చెను. జీపెత, 
సంశయము కలిగియున్న యా దినములలో ఒకసారి మహోలక్షి యొంటిగా తన 
మంచమువద్ద కన్నులనీరు పెట్టుకొనుచు నిలుచున్న తన మగనిని చేరం బిలిచి 


1. “ఆవిభ క్ర కుటుంబములలో నంతఃకలహములుదృ్భవిల్ల యెక మత్యము చెడి సుఖ 
భంగము కలిగివప్పుడు కుటుంబ న్నేహమును మరల నెలకొల్చుటకు వేరుపడుటయే యు_త్తమ 
పాధనము* వేరు వేరుగా దూరమున నుండుటచేత నొండరులతోడ తగవృలాడుట కవకాళ 
ముండదు. తగవులా టలెప్పుడుండవో యప్పుడే యావరకు శోషిల్లి (పాణావశిష్ణమయి 
యుండిన స్వాభావిక న్నేహలత నిర్మూలముగాక పునరుజ్జీవనము నొంది యల్పకాలములో నే 
ఇుయె త్తి కాల్యకమమున కొనలుసాగి వరిల్లి ఫల(పదమిగును. ” 

స్వి. చ; ప. ఛా* పుట 27-(1882) 


227 


మింద మెల్లగా చేయివై చి హీనన్వరముతో తనవ్యాధి కాతని నడతవలన.( గలిగిన 
మనోవ్యధయే కారణమనిచెప్పి, తాను పోయినతరువాతనై నను 1(ప్రవర్శనము 
తిన్నపజుచుకొని యన్నగారును వదినెగారును చెప్పినట్లు వని వచ్చెడు మ. 
సుఖ పెట్టి మీరు సుఖసడమని చేతిలో చేయి చేసినయెడల నిర్విచారము 
పాణములు విడిచెదనని గడియకొక మాట చొప్పున చెప్పి కన్నులు Se 
ఆతవికామాటలు కశూలములవలె నాటినందున తన వెనుకటి నడత విషయమై నిజ 
మయిన పశ్చాతాపము గలిగి యింకముం దెప్పుడును మునుపటి దుస్సహవాసమున 
తిరుగక బుద్దికలిగి యోగ్యముగా (ప్రవర్నింపవలయునని నిశ్చయము చేసికొని 
భార్యకు తస మీందంగల _(పేమకును తన బాగువిషయమె యామె మనసులోని 
చింతకును దుఃఖము పట్టలేక పెద్ద పెట్టున నేడిచి భార్య చేయి పట్టుకొని భగవదను 
(గహము వలన నీవు (బతికి చేను సుఖపడవలసిన భాగ్యము తటస్తించిన పక్షమున. 
నా ముందు నడత యెట్లుండునో నీవే చూచెదవని చెప్పి యాపె పెని” నోటమాటరాక 
కన్నీరు కాలువలు కట్రించుచు ఊరకుండెను ఆ మాటల వలన న మహాలక్షి కెంతో 
ధైర్యము కలిగి నాటినుండి యామె దేహస్టితి యదుతముగా మాతి దినదిన 
[క్రమమున స్వస్థపడి మంచముమీ దికాౌలు (కొంద మోపంగలిగి నెలదినములలో 
ఇంట నడయాడ శకురాలయ్యను. ఆమెకు పుట్టస త్రీ శిశువు సుఖముగా పెరుగు 
చుండెను. తోడికోడలి వ్యాధి దినములలో సత్యవతి పడిన (పయాసమును పరి 
తాపమును చేసిన యుపచారమును చూచితిరవలసిందే కాని చెప్ప తీఅదు. 
సకృపయోజనపరత్వ మన్నమాట యేలోకమునను లేక తనజీవనమును దేపామును 
పరులనిమిత్త 'మేధారపో సెడి యిటువంటి సాధ్విమణులుండ బట్టియే దుఃఖబహుళమైన 
యీ లోకమునందు బహుగృహములు భూతల స్వర్గము లగుచున్నవి. భార్యమాట 
వలన రామస్వామి నడతయు ఆకస్మికముగా మం,త్రించినట్లు మాత్‌పోయెను. 
అతడు నాండు మొదలుకొని మరల నెప్పుడును రాకు లిల్లు బయలుదేరి వీధిలో 
కాలు పెటలేదు; జూద మాడలేదు. పూర్వపు "విహితులతో నేహివాసము చేయలేదు; 
మతి యేదుష్కార్యమును చేయలేదు. పూర్వమితు లనేక వర్యాయము లాతని 
నిమిత్త మె యింటికివచ్చి పిలిచియు పరిహాసము చేసియు రోషముపు ట్రించియు 
తమ "మార్గమునకు మరల చింపజూచిరి కాని వారి ప్రయత్నములు కొనసాగనందున, 
అతండిక చెడిపోయెనని విడిచి పెట్టి యాతని మైత్రిని వారు మానుకొనిరి. మునుపన్న 
గారిమాట యన్న తిరస్కార బుద్దితో జూచెడు రామస్వామి యిస్పుడన్నగారికిని 
వదినెగారికిని పరమ భృత్యుండేయి వారియాజ్ఞ కడుగుదాటక మెలంగజొచ్చెను: 
ఇప్పుడతనికి తా నేలాగుననై న విద్యాభ్యాసము చేసి సరీక్షలిచ్చి గొప్పతనము 
వారున్న చింత తవ్న వేజుచింత లేదు. అందుచేత నతండిప్పుడు రాత్రియ 
పగలునుపుస్త కములు చేంత బుచ్చుకొని చదువుచు తనకు. దెలియనిదాని నన్నగారి 
యొద్దను యితరుల యొద్దను నేర్చుకొనుచు విద్యా కాలక్షేపము చేయుచున్నాండు. 


226 


నారాయణమూర్తి కిని సత్యవతికిని మనన్సులకు నొప్పి కలిగించి వ్యాకులత 
పుట్తించెడు రెండవకారణము సూరమ్మ నడత. సూరమ్మ యు తల్తియ చిన్ననాటి 
నుండియు పల్లెలయందు పెరిగినవారగుటచే తను, చదువుకొన్న నాగరికులతో 
'ఎవ్నండును "అతత యుండక  పోవుబవలన వారి యాచార వ్యవహారములు 
మిక్కలి భిన్నములగుటచే తను, నొరిక్‌ సత్యవతిమొదలయిన యింట నున్నవారి 
(పవర్హన మెవ్వరిదియు సరిపడక యుండెను. సూరమ్మ (ప్రతిదినమును ఏదో యొక 
నోము చొష్టున తోకములో లేనినోములన్నియు పట్టవలెనని కోరుచుండెను. 
సుబహ్మణ కము నోములయందిషము లేనివాండె డై సాధ్యమయినంతవటకు మాన్పింప 
'జయత్నింపుచుండును. సూరమ్మ పేడ శుచి యవి భావించి కంపు కొట్టునట్టుగా 
ఎల్ల యెడలను ముద్దాలుముద్దలు పడునట్లు మాటిమాటి కివి పేడనీళ్ళు చల్లుచుండును, 
స్యుబహ్మణ్యము విడ యశకచియని " యెంచి దానివి చూచినప్పృు డస సహ్య పడుచు 
వచ్చుటయే కొక పేడనీచ్ళుపడి పాదరక్షలును బల్లలును కొన్నిసమయములందు 
ఇట్తలును పొడగుచున్నవని విసుగుకొనుచుండును. సూరమ్మ యెవ్యరో దగ్గరకు 
వచ్చిరనియ, ఏదో యొక గుడ్డ కాలికి తగిలినబ్దనుమానముగా నున్నదనీ య 
చెప్పరానిహనీమాట వినంబడివదీనియు "పేరులు చెప్పి మయిలపడితిగని దినమున 


కయిదారు స్నానములుచేసి తడిబట్టలు కట్టుకొని తలనొప్పిచేతను పడి వెము చేతను 
మూలుగుచుండును; సుబ్రహ్మణ్య మది యంతయు వెజ్రియని చెప్పి మానిపింప( 
జూచుచుండును. సూరమ్మ రోగము వచ్చినప్పుడు అంత చేసికొనక వ్యాధిని 
పంచుచు సోదెనిమిత్త మును శకునముల నీమిత్త మును వేరువెల్ల ంకుల నిమిత్త ముమ 
(పయత్నించి సాము వ్యర్థ ముగా వ్యయపజప౭ జూచుచుండును. సుబహ స్టైణ్యము 
వ్యాధి కెషధముతస్ప్ర చేలు మందు లేదనియు దానికి దేవతలును దయ్యములును 
కారణములు కౌవనియు బోధించి ఆ పిచ్చి పనుల నివారింప(6 జూచుచుండును. 
సూరమ్మ శని వారములనియు ఆదివారనులనియు మంగళవారములనియు శుక 
వారములఅసియు ఎకాదనులనియు అమావాస్య లనియు శివరా(తులనియ 
కృష్లాషము అనియు (గహణములనియు పర్వము లనియు తటుచుగ 
మక్క (6 వొద్దులును జాగారములును ఫలహోరములును నిరాహారము చేసి 
దేహము చెడంగొట్టుకొనుచుండును; నుబహ్మణ్యమివి యన్నియు ఛాందస 
ములని కోపపడి “యత గారి యొక్కయు భార్యయొక్కయు ఆ(గహమునకు 
పా(తుడగుచుండును. "సూరమ్మ తాను ధనికురాలివలె కన6ంబడనెంచి తనస్టితికి 
తగని బటలును నగలును తెమ్మని బాధించుచు, దంభము నిమిత్త మయి లేనిపోని 
చౌంకులు ొకలుకుచు. దొంగతనముగా ఇంటనున్నవను వులు తేసి బ్రాహ్మణులు 
మొదలయిన వారికిచ్చుచు, స్వల్ప విషయములలో ఇరుగుపొరుగులవారితో కలహా 
ములాడుచు, ఊరక కూరుచున్న కాలములో పరులమీంది దోషములనెన్నుచు, 
ఉండును; సుబహ్మణ్య మివి యన్నియు కౌనిపనులని నొక్కి-చెప్పి సీతులు చెప్ని 


229 


భార్య చెవులకు నొప్పి కలిగించుచుండును. ఈ విధముగా ఆ దంపతు లనేక. 
విషయములయందు భఇిన్నాభ్మిపాయము గలవారుగా నుండుటచేతను, ఈ కలహము 
లలో సత్యవతి "'మొదలయినవారు స్నుబహ్మణ్యము పక్షమే యవలంబించునట్లు కన; 
బడుటచేతను సూరమ్మకును, తల్తికిని వారందరియంచును ద్వేషము పుట్టి తలి 
బిడ్డలు పిలి ల్రిమీ6ద పెట్టియు, వలుకమీ(ద పెటియు నారాయణమూర్తి ల సత్యోవతిస 
వారే బిడ్డలను నోట పట్టరాని తిట్లు తిట్రియు హీరుగువారితో వారి మీ(ద నేరములు 
చెప్పి తేమ కన్నమును బట్లయు నియ్యక జాధించుచున్నారని బోరుదోరున నేడ్చి 
యల రిపెటియు, ఆ దంపకులకు మనో వేదనను కలిగించుచుండిరి. చూచితిరిగదా 
మూరులవలన ఎంతమంచివారికిని లోకములో నెటువంటి యాయాసమును మనో 
వ్యధయును సంభవించుచుండునో: ఈ కలహములచేత సూరమ్మయు తల్లియు చేరి 
కట్టుకట్టి తలనొప్పి యున్నప్పుడు లేనవుడునుకూడి మొగమునకు పట్లు చాన 
యచ్చినమందులు చేసికొనక తమ్ము చూచువారు లేరని పెద్ద పెట్టున నేడ్చుచు 
పౌరిగువారల నెల్త ఆకర్షి ంపుచుందురు మతజికొన్ని సమయములయందు సూరమ్మ 
దయ్యము పట్టిన్‌బ్ల భినయించి పెద్ద కేకలు వేసి యల్ల రిచేసి రాతి వేళ అంద 
నూరిమి(ద పరుగులెతి, ంచుచు దేహము తెలియనట్లు "పటించి నోరికసి దీఅ తన 
వోపమున్నవారి నందటిని తిట్టుచు. దయ్యము “పేరు పెటి బట్టను కాల్చియు గాజు 
గిన్నెలు మొదలయినవి వగుల(గొటియు, విశేషనష్షమును గలుగ జేయచుండును, 
అందుచేత చదువేమియు జరగక ను; _బహ్మణ్యము. తన కటువంటి గయ్యాళి భార్య 
యయినందుకును తనమూలమున నిషాా-రణనుగా అన్నగారికిని వ: నెగారికినికూడ 
(శమ కలుగుచున్నందునకును మిక్కిలి ఖేవపడి ప్రాణము విసిగినప్పుడు కొన్ని 
వేళలయం దిల్లువిడిచి దేశాంతరము లేచిపోవుటకును కొన్ని సమయములయం దాత్మ 
హత్య చేసుకోనుటకును (పయత్నీంచుచు వచ్చాను గాని నేంటివజకటువంటి _వెపరీత్య 
మేదియ పుఐలేదు. ముందేమి జరగంటోవునో ఈశ్వరునకు తెలియవలెను గాని 
మన కేమి తెలియును, 

సత్యవతికిని భర్తకునుగల మూడవచింత సీతకు తటస్టించిన దురవస్స విషయ. 
మెనది. వా రామె దుర్గతిని మాన్ని యేలాగుననై న పునర్వివాహము చేసీ మరల 
సుఖస్తి తిక 6 దీసికొనిరావలెనని వారి మనస్సులలో దృఢముగా నిశ్చయము చేసికొని, 
యురడిరిగాని చిరకాలమునుండి ఆచారము లేకపోవుటవలన జనులలోంగల ద్వేష 
మును (కొత్త తగా వివాహము చేసికొన్నవారి విషయమై శంకరాచార్యులవారు బహి 
ష్కార ప(తెకలను బంపి పెట్టిన బాధను తల(చుకొని తమ యిభిిపాయమును. 
కొంద ణా ప్తులతో తప్ప ఇతరులతో నెవ్వరితోను జెప్నలేదు, వారికి సోమసుందర 
మునకు పీ సీతెనిచ్చి వివాహము చేయవలెనని యున్నది. సోమసుందరమును సీతయము( 
గూడ పరస్నరానురాగము గలవా రయి యుండొరులను వివాహ మాడవలయు 
నని యే కోరియున్నారు. కాని యీ వివాహ మగునో కాదో మ్మాత మిప్పుడు నిశ్చ 


230 


ముగా చెపు వలనువడదు. ఇటువంటి విషయములలో సరిగా కార్య మయినవణ 
కును రూఢిగా వివాహ మగునని యెన్వరును నమ్మ (గూడదు. వివాహము లయిన 
యెడల మీకందటికిని తెలియకమానదు గనుక దినిం జదువువా రందబును కార్యము 
నిమి త్ర మెదురు చూచు చుండవచ్చును. 


తక్కిన విషయములలో నారాయణమూ ర్రియు సత్యవతియు మిక్కిలి సుఖు 
లయి యున్నారు. ఆ దంపతులలో(గల యనుకూల దాంపత్యము మణి యొక్క 
డను కనంబడదు. అన్నవస్తాందులకును దానధర్మములకును లోపము లేకుండ 
కొవలసిన ధనము దొరకుచున్నది; కొడుకును కూతురును చక్కగా పెరుగుచు 
కన్నులపండువు చేయుచున్నారు. లోకములో సుఖమున కింతకంచె నధిక మేమి 
కోవలను ? 


231 


వదునేనవ [(పకరణము 


ఓ కాంతామతల్తులారా ! సత్యవతియొక్కయు ఆమె భర్తయొక్క-యు 
కుటుంబముయొక. యు స్టితిగ తులను నేంటివణఅకుకు నాకు తెలిసినంతవజకును మీకు 
తెలిపియున్నాను. కొంతకొలము క్రిందట ఇంట నెవ్వరితోను జెప్పక కాశికాపురము 
నకు లేచిపోయిన లక్ష్మనారాయణగా రిప్పుడే యాత్రచేసికొని కాశికావడితో వచ్చి 
కొడుకులతోను కోడం(డ్రతోను కాశికాపుర మర(కోసెడు వెడల్పున (కోసెడునర 
పొడుగున గంగానదియొక్క_ యుత్తరతీరమం దున్నదనియు, ఇప్పుడున్న 
విక్వేశ్వరుని యాలయమునకన్నను పురాతనమయి మహ త్వ్వము కలిగియుండిన 
శిహలయమును పడ (గొట్టించి యొరంగజేబను మహమశ్రదియుండు కట్టించి న 
మసిదును చూచితిననియు, 1 గంగానది పొడుగునను శిలామయయు లగుఘట్రములు 
కట ౧బడుటయేకాక _ద్రాహ్మణులు జపము చేసికొనుటకు సీటిపయినికొయ్య లతో కట 
బడిన యున్నతాసనము లున్నవనియు, ఆ పట్టణమును పంచ(కోశ మధ్యమున చుట్టు 
నున్న(పదేశమును మిక్కిలి పవ్మిత మయినవని యు, అక్కడ నాలుగైదు లక్షత 
జనులున్నారనియు, 2 చెప్పుచున్న వారావిశేషములు తప్పు మికు "చెప్పవలసిన 
నంగతులేవియు నాకు. గనంబడుచుండలేదు.. దీనిలో ముందేమి విచ్నితకథ 
వచ్చునో యనునభిలాషచేతనై న మీలో పలువురు సావధానముగా దీనిని జదివి 
యుందురు. పురాజేతిహాసాదులయందువఠె హృదయాహ్తాదకరము లయిన విషయ 
ములు మీకు దీనియందు కనబడి యుండవు. లోకచర్మితములయందు కథల 
యందలి వినోద మెప్పుడును కలుగదు. కాని సత్య(సియయు లయినవారికి చరితముల 
యందలి సత్యమే సంతోషజనకముగా నుండి సుఖసాధన మగును. సమర్థులయిన 
వారు (వాయకపోవుటచేత సత్యము సహితము కొన్ని సమయములందు మనో 

1. శ్రీ. శ. 1668 లో జారంగజేబు కాళీలోని విశ్వేశ్వరాలయం ధ్వంసం చేనినట్లూ 
దాని నానుకొని మసీదును నిర్మించినట్లూ చరిత్రకారులా [వాస్తున్నారు. వీరాస్వామయ్య కా 
యాత చరితలో కూడా యీ విషయం వుంది. 

2. ఓఒపషప్‌ హెబర్‌ ఆనే కై9 స్తవ ఫాదరి (శ్రీ. శ- 1824 లో కాశీని దర్శించి కాశీ 
నగరంలో నుమారు 5 లక్షల $82 వేలమంది జనులున్నట్టు (వాశారు. ఆండచ్‌, పారిన్‌ నగ 
రాలు తప్ప ఐరోపాలోని తక్కిన ఆన్ని నగరాలకన్నా యీ కాళీనగరం ఎక్కువ 


జనాకీర్ణ ౦గా ఉన్నట్లు బిషప్‌ హెబర్‌ |వాశాడని కాళీయాత చరిత్రకు విశేష వివరణలు 
కూర్చివ దిగవల్లి వెంక టళశివనరావు వాశారు. పుట 170, 1941. 


232 


హరముగా నుండకపోవచ్చును. చెప్పవలసినవావివి కొన్నిటిని చెప్పకపో వుట 
చేతగాని చెప్పంగూడనివానిని కొన్నిటిని చెప్పుటచేతంగాని చెప్పినదానిని మృదు 
మధురళె లి9 (వాయబేకపో వుటచే తంగాని యిది మీకు మనోహరముగా కనబడక 
పోయినేయెడల నాలోపమును మన్నించి, _పతివ్రతాశిరోమణి యైనసత్యవతియం 
దుండవలసిన గౌరవముచేతనై నను దీనిని మీరు పలుమాజు చదివి యామెవలె 
(ప్రవ ర్తి రించుటకు (వయత్నపడుండు. ఈ చర్మ్నితమును చదువుటవలన మీతో 
నొక్కారు వాగుపడినను న్మాపయౌాసమున కెల్ల ను అదిమే (పతిఫలమ9ి సంతో 
షించెదను. దీనియందు పురాణములయందలి చితకథ బేవియు లేకపోయినను నీతి 
బోధయందుమా(కత మిది యేపురాణముసకును తీసిపోవునది కాదని నమ్మెదను. 
దిని. జదివినవారికందజికిని పెక్కు. విషయములు మనస్సున నాటియుండును కౌని 
వానిలో స్పష్టముగా కనంబడునవి వేంకకేశ్వరులయొక్కయు.. సుందరమ్మ 
యొక్కయు ఫ్‌తిని ఐటి విచారింపంగా దంపతులిరువురును చదువెజబు6లగనిమూఢు 
అయి యున్న "పక్షమున వారిలో నహ్పుడప్పుడు నిష్క్యారణముగా కలహములు 
పొసంగుటచేత సంపూర్ణ సుఖము కలుగకపోయినను పరస్పరము నొఎరితిగాంగలసి 
వారొకవిధముగా సుఖజీవనమే చేయుచుందురని తేలుచున్నడి; నారాయణమూ ర్తి 
యొక్కయు నత్యవతియొక్కయు సి తినిబట్టి విచారింపలగా దంపతులిద్దజును 
చదివినవారయి యు కాయుక్త వివేకముగలవారియి యున్నయెడల వివేకహీనులై వ 
బంధువులు మొదలయినవారివలన నిర్త్త తుకముగా మనస్తాపము కలిగినప్పుడు తప్ప 
సాధారణముగా గృహము భూతి లన్వేర్ల్షమువలె నుండి వారిక్‌ సంపూర్ణ సుఖము 
గలిగి వారికి మా్యతమేగాక లోకమునకం౦ తకును మేలుకలుగునని స్పష్టమగుచున్నది. 

రామసా్యామియొక్క-యు మహోలక్ష్మియొక్కయు స్థితిని ఐటి విచారింపంగా భ్‌ ర్త 
చదు వెరుంగని మూఢుండయి భార్య విద్యావతియు, గుణవతియునయి యున్న 
యెడల భో _ర్రవలన పెక్కు. కడ గండ్లు సంభవించుచువచ్చినను మార్దవముగల పీ 
స్వభావమునుబటి యు క్రసమయమున చేసిన హితోపదేశముజేత పురుషున 
కొకానాకప్పుడు బుద్దివచ్చి సంసారము - బాగుపడునని తెలియవచ్చుచున్నది; 
సు(బ్రహ్మణ ముయొక్కొ_య సూరమ్మయొక్క-యు సి సితిని బట్టి విచారింసంగా భ ర్త 
విడ్యాధికుండయిన యోగ్యుండుగా నుండి భార్య చదువెంజుగని గయ్యాళియగుట 
సంభవించినయెడ ల స్వప్వావస్త్రయందును సుఖముకలు గక గృహము మహారణ్యము: 
వలె నుండి దంపతులకు మాత్రమేకాక యిరుగుపొరుగులవారికి సహిత మాయాసమయు 
కలుగుచుండునని తేబపడుచున్నది. కౌంబట్టి దీనిం జదివి తమ బిడ్డలకు వివాహము 
చేయం దటస్టించువారు వారి భావిసుఖముమ్‌ చక్క-గా విచారించి ధనమే (ప్రధా 
చముగా చూడక విద్యయందును బుద్దియందును వయసునందును ఎవరికిందగినవారిని 
వారికి వివాహముచేసి సాధ్యమయినీంతవజ కనుకూల దాంపత్యము కలుగునట్లు 
చూతురని కోరుచు దీవిని ముగించుచునాాను. 


233 


సత్యరాజా పూర్వ దశ యా తలు 


పథమ భాగము 


ఆడం వంళయాళవంుో 
మొదటి (పకరణమః౫ 


నేను పరీధావి సంవత్సర చె చై(కతశుద్ద నవమి మంగళ వొరమునా (డు పుష్యమి 
నక్షత్రమందు విజయనగరములో పూర్వము ్రీరాములవారు పుట్టిన దినముననే 
జని్మించితిని. మా యింటి పేరు ప్యతివారు. నేను వ్యాసరాయాచార్యీ లవారి పుతుం 
డను. నాతల్లి లక్షీ ్మ బాయమ్మ, నేను ముందు మహాసత్యసంధుండ నయి - యూ సత్య 
చరిత్రమును (వాయుదునని తెలిసియో, తనకుంగల సత్య (పియత్వముచేతనో, మతి 
యే హేతువు చేతనో మాతండ్రిగారు నాకు తన తం(డ్రి పేరుపెట్టక దేశాచారమును. 
తప్పించి 2 చిన్నతనములోనే నాకు సత్య రాజాచార్యు లని "పేరు పెట్టిరి. మా తండి 
గారు జ్యో్యతిళ్ళాస్రమునందు మహాసండితులయినందున పుణ్యపురుషా(గగణ్యు లయిన 
వారు స్వమహిమచేత నాభవిష్యద్యోగ్యతను ముందుగా తెలిసికొనియే తప్పక నాకిట్లు' 
నామకరణము చేసియుందురు. “సను సుకృృతీగతాయు8ొ అను న్యాయమునుబట్టి వారు. 
నా పసితనములోనే పుణ్యలోకయా[తకు విజయం చేసినందున నాపేరును గూర్చి 
వారి నడిగి తెలిసికొనుట కవకాశయు లేకపోయినది, నా నిజమయినపేరు సత్యరాజా' 
చార్యు లయినను మా (గామములోనున్నవారు నన్ను సత్యరాజాచార్యులని పిలుచు 
చుండిరి. “రాజు! ను “ రాయ 'లని వ్యవహరించుట కణా౯టక సంప్రదాయము. 
అంతేకాక “జి *కొారీ య *' కారముల కభేదము. అందుచేతనే వంగము మొద 
లయిన యు త్రర దేశములయం దయోధ్యకు అజోధ్యయని యకారమునకు 
మాలుగా జకారమును వాడుదురు. ఈ శాస్త్రచర్చ నింతట విడిచి పెట్టి కార్యాంశము. 


1. తెలుగు సాహిత్యంలో తెలినీనంతమటుకు ఆడు మలయాళం (పసక్క్‌ మొదటి 
సారిగా ఏకామనాధ విరచితమైన (పతాపరు[డ చరితలో కనపడుతుంది. ఆడమలయాళాన్ని 
పరిపాలించే ముకందాదేపిని (వతావరుదుడు జయించినట్టు ఆ రచయిత వేర్కొ_న్నాడు. 

_పతావవుద చరిత - ఇటీవలి, ముద్రణ (1884) సం॥ డా. ని. వి. రామ 
చం(దడరావ్న పుట 40. ఆం. (ప. సాహిత్య అకాడమి (పచురణ. 

2. గోదావరిజిల్లా వారు తమ కమారులకు తండి పేరు పెట్టటం ఆనవాయితీ. 
తండి జీవించి కే తమ బిడ్డలకు ఆయన పేరు పెట్టకపోవడం కొన్ని జిల్లాల వారి సంవ 
చాయం. 


237 


సకువ త్రము. నాపేరుయొక్క_ యుచ్చారణ[కమ మెట్టిదయినను నాదిసార్థకనామ 
దేయమని నేను వేలుగ చెప్పనక్క_అలేకయే నేను వివరింపంటోయెకి య్‌ సత్య 
యా(తాచరిత్రమే లోకమునకు వేయినోళ్ళ ఘోషింపవచ్చును. ఆత్మస్తుతి నింద్య 
మయినందున నాసత్యసంధతనుగూర్చి నేనింక చెప్పను. నేనవలంబించియున్నసత్య 
మతము కూడ నాచరి_తముయొక్క_ పరమ సత్యత్వమును సాధింపవచ్చును సత్య 
(పేయత్వముచేత నేకదా మా మతకర లయిన (శ్రీమధ్వరాయలవారు మిధ్యా భూతము 
లయిన హూరకమత సిద్దాంతములనన్ని ఎటిని తిరస్కరించి, పు... సహో 
యముచేతను ముఖ్య(ప్రాణ దేవుని యన్నుగహముచేతను భిలములయిపోయిన 
యపూర్వ(శుతిస్క్భతి వాక్యరత్నములను _బహ్మలోకమునుండి తెప్పించి (బహా్రి 
సం[ప్రదాయాను ఫారముగా సత్యమయిన దై చె ఇత మత సిద్ధాంతమును లోకొను[గ 
హోర్షము స్థాపించియునా రు; అటువంటి సత్యమతమున జస్మించి సత్య(వతమును 
పూనియన్న నేను నా (గంథమునందు సత్యముకాని వాక్యము నొక్కదానినయినను 
చొరనిత్తునా ? ఓ చదువరులారా సనామూాటను నమిజ్ఞ యిందలి (పతివాక్యమును 
వేదవాక్యమునుగా విశ్వసింపుండు. నేనిందు తెలుపందోయెడు సంగతు లీవజకు 
మనుష్యులకవ్వికిని తెలియని దేవరహసక్టిములయినను స్వ దేశస్తులయిన మీయందు 
నాకు+గల (భాతృ స్నేహముచేత మర్మ మువిడిచి, చెప్పివేయుచుస్నాను. 
మాతం|డిగారు కర్మిషలయి, బాల్యమునుండియు వై దికమయి పూజ్య 
మయిన యాచార్యవృ త్తి తియంటే కాలము గడపినవారయినను, హర పుషతుండనయిన 
నాకుమా(తము పూర్వకరాక్రనుభవముచేత శిష్య పరంపరలు "సీవింపంగా ఆచార్య 
పదమునొంది పూజింపంబడెడు భాగ్యము పట్టినదికాదు. మాతలి పుట్టిగింటివారు 
"మొదటినుండియ లౌక్యవ్యవహారములలో పుటి పెరిగినవారగుటచేత మా మేనమామ 
గారగు కంచి శేషగిరిరా వుపంతులుగారు నన్ను వేదపారళాలకు పంపక బడిచదుపు 
కాంగానే హూణపాఠళాలకు. బంపిరి. మూ(గామములో నొక బ్రాహ్మణ బాలు 
డింగ్రీషు చదివి తె9స్త స్తవమతములో కలిసినప్పుడు మాతం॥డ్రిగారు నన్నుమ్మాతమె 
గాక ొమావంశమున పుట్టినవారి నెవ్వరిని కూడ హూణపాఠశాలకు పంపమని రైక. 
పట్రిరి. నాకు బుద్దివచ్చువణకును జీవించియుండిన పక్షమున వారు తమ (ప్రతిజ్ఞ ను 
తప్పక చెల్లి ంచుకొనియుందురు. తానొకటితలచిన ,దెవమొకటి తలంచునుగదా? హను 
చిన్నవాడ నయినను పూర్వాచార విరుద్దమయిన మాలచదువు చదువుట నా కిష్టము 
లేకపోయెను. దానికితోడు మా తం|డ్రగారిప్పుడు జీవించియున్న పక్షమున వారు 
నన్ను హూణపాఠశాలకు పంపుట కిష్టపడి యుండరుగదాయన్న విచారమొకటి 
నా మనస్సును బాధింపంజొచ్చెను. ఈ రెండు కారణములచేతను నా కిం న్లీమ 
చదు వెప్పుడును సరిపడినదికౌదు. అయినను నాకప్పు డింకొక బాధకూడ త్‌టస్ట 
మయ్యెను నా మేనమామ మాటవిని నాత శ్రీ _్రతిదినమును హూణ పాఠశాలకు పొమ్మని 
సన్ను నిర్భంధింస మొదలు పెట్టినది, అప్పుడునాకు పరస్పర విరుద్ద్రములయిన రెండు 


238 


ధర్మములు సంపా పము అయినవి. నేనిం గీమ పాఠళాలకు పోవుట నా తండ్రి 
గారి యభిమతముగాదు ; పోకుండుట త 'లిగారి యభిమతముకొదు. ఇందులో 
నేనెవ్వరి యభిమతమును చెల్లింపను ? నా మనస్సు తండ్రిగారి యాజ్ఞ నే చె ల్లింప 
వలసినదని టోధించుచున్నను' చచ్చిస్వర్లము నందున్న తం(డిగారి యాజ్ఞ నువలె 
బతికి భూలోకమునందున్న తల్లిగారి యాజ్ఞను మీలుట నా నాకుసాధ్యముగా కనబడ 
య. మన వేదము పితృ దేవోభవయని మాత మేకొక మాతృదేవోభవ యనికూడ 
చెప్పుచున్నది. అందుచేత పితృనియాగమును మాత్చనియోగమును నాకుసమానము 
గానే యలంఘ్యములయినవి. నేనిప్పుడు తం్యడ్రియభీష్షమును తీర్పవలెను. త త్రి 
మనోరధమును తీర్పవలెను. కౌందిట్ర నేను బుద్ది మం తుండనయినందున పితృవాక్య 
జరిపాలనమును మాతృవాక్యపరిపాలనమును కూడ చేసి యుభయ బుణవిము 
కుండనయి కృతార్హతను పొందుటకొక్కు యుపాయము నాలోచించితిని. ఆ యుపా 
యమును విన్నపక్షమున నాబుద్ధికుశ లతకు మీరును సంతోషింపకపోరు. త శిచూొజ్లి 
నుసారముగా నేనిం గ్రీష పాఠకౌలకును పోవచుంటిని ; పో వుచున్నను పారములను 
చదువక తండ్రిగారి” యిషానుసార నగా పోనశే యుంటిని ఈయుపాయముచేత 
నే నుభయవాక్య పరిపాలన దక్షు(డ నె థన్యుండను కాంగలిగితిని. ఈ (పకారముగా 
నేను దాదాపుగా పదిసంవత్పరములు వ హూణపాఠశాలలో చదివినను, గొప్పపరీక్షలో 
'దేశలోను కృశార్దు(డను కాలేదు. కాని యెంతోకష్టముమీ6ద నేనుసామాన్య పరీక్షలో 
మా_తము శేరినాడను. నే00టికడ పాఠములు చదువకపోయినను, ఉ పాధ్యా 
యుల కృషిచేత నా _పయక్నములేకయే కొన్ని యిం గమ ముక్కలు నా కుక్షిలో 
దూరినవి అటుకరువాత వానిని నా హృదయమునుండి" పాజ(దోలుటనాకు సాధ్య 
మయినడికౌదు. ఎవ్వాని కయినను మొదట చోటిచ్చిన వెడల(గొబ్దుట సులభ 
సాధ్యముకానేర్చునా ? అయినను నా చేతనయినపని నేను మన వేదళా స్రములఅకు 
వరుద్రముగా మాయు పాధ్యాయులు బోధించిన భూగోళ విషయములను చరితము 
లను హూణళా స్రములను సత్యములని నమ్మకుంటిని. ఈ చరిత్రమును చదివిన 
కొలందిని నా మాటలయందలి సత్యము మీకేదోధపడంగలదు. ఇంగ్రీఘ చదువు 
వలన బుద్దిహీను పైన యిప్పటి బాలురకువలె నాక మన శా స్త్రమలయందును 
పురాణముల యందును నమ్మక మావగింజంతయు తగ్గినది కాదు. ఇం ధమ తిన్నగా 
చదువకున్నను నేను నిత్యమును స్వ్నానసంధ్యా ద్యనుషానములను మానక జపము 
లను తపములను జేయుచు మం(తతం(తములను గురుముఖమున నేర్చుకొని నిష్టా 
గరిష్షుండనయితిని. నా యాచార వ్యవహారములు చూచి నాత ల్రియు మేనమామయు 
కూడ సంతో షపడుచుండిరి. 
నేను నాలవతరగతిలో చదువుకొనుచుండ(గా నాకు వివాహకార కము తటస్ట 
మయ్యెను. ఈ యాంధ్రదేశములో మా శాఖవారు మిక్కిలి తక్కువగా నున్నందున 
మాలో కన్యలుదొరుకుట మిక్కి-లి కష్టము. అందుచేత సామాన్యస్టితిలో నున్నవారిక్‌ 


239 


పూలూ నియ్యక మూండేండ్రకన్య యయినను లభింపదు. మా మేన, 

మామగారి కృషిచేత నిప్పాణ్‌ నృసింహాచార్యులుగారు తొమ్మిది సంవత్సరముల 
పాయముగల తమ కొమా ర్తెను వేయిరూపాయలకే నా కిచ్చి వివాహము చేయుట 
కంగికరించినారు. ఇటువంటి తరుణము మరల రాదనియెంచి నా మేనమామగారును. 
తల్లి గారుమజేరి నూటికి మూడు రూపాయల వడికి మా ప క్రార్డి తమయిన మాన్యముల 
మీంద వేయి రూపాయలు బుణముచేసి, “ వివాహవ్యయములకె. యినూ్న్నూణు 
రూపాయలను మజియొకరియొద్ద అప్పుచేసి, శుక్ల సంవత్సర వైశాఖ మాస ములో 
నాక మంచి ముహూ _ర్రమున “నాకు వవాహముజేసిరి. నా కవ్పటికి పదునెనిమిది 
సంవత్సరములు దాటినవి. నా భార్య రూపవంతురాలు కాకపోయినను. గుణవంతు 
రాలుగా కానంబడెను. కులకాంతలకు గుణము (పధానముగాని చకృం+దనము. 
(పధానముగాదు. ఇట్లొక సంవత్సరము గడచిన తరువాత నా భార్యకు స్ఫోటకము. 
వచ్చెను. అప్పుడా చిన్నది జీవించుటయే దుర తమని యెల్ల వారును భావించినను, 
నేను పునశ్చరణ చేసిన పీరహనుమంత "దుంత పభావమువలన చిన్నదానికి 
_ప్రాణభయముతప్పి కుడికన్ను మా।తము పోయెను. మొగమునిండ గోతులుపడి 
యా చిన్నది మతింత కురూపిణియయినందున “భార్యా రూపవతీశ(తు” వనెడు 
బాధ నాకు లేకపోయెను. నేనొక్క. వరీక్షయందు దేజి పాఠశాలను విడుచునప్పటికి 
నా భార్యయెదిగి కాపురమునకు వచ్చెను. మా మాన్యములమీంద వచ్చెడి యాదాయము 
మేముచేసిన బుణముల వడికే చాలనందున నా కుటుంబభారముకూడ మా మేనమామ 
గారిమిందనే పడెను. అందుచేత రెండు కుటుంబములను పోషించుట దుర్భర 
మయినందున మా మేనమామగారు నన్ను చదువునూన్నించి, విశాఖపట్టణముపోయి 
యెవ్వరెవ్వరినో యాశ్రయించి విశేష కృషిచేసి దొరతనమువారి కార్యస్తానములో 
నొకచోట నాకు నెలకు పదునేను రూపాయల జీతముగల యుద్యోగమును 
చెప్పించిరి. ఆ పనితోనుండ.గానే యప్స్పులబారు నామీద వ్యాజ్యములు వేసి 
ధవదిషగుణమునకు తీర్పులను పొంది నా మాన్యముల నమి్మించిరి, నా మాన్యముల 
వ్యికయమువలన వచ్చిన సొమ్ముతో నా బుణము సగము తిరినది. మిగిలినది 
తీటుటకు సాధనము కనంబడబేదు. అప్పులవారు (పతిదినమునువచ్చి నా యిల్లుచుట్లు కొని 
ముణము తీర్పుమని నను నానావిధముల చిక్కులు 3 పెట మొదలు పెట్టిరి. "ఈ చెక్కు 
లలో నుండగా నాకు (గామములవెంట తిరిగెడి మతీయొక పనియైనేది, ఈ (కొత 
సనిలో జీత మిరువది రూపాయలయినను, ఆ యెక్కు_వ జీతము (ప్రయాణ వ్యయ 
ములకే చాలకుండెను. ఇప్పుడింకొక విధమయిన (కొ తవ్యయముకూడ నా మీంద 
పడెను. నా ౩స్పుడును గు _ప్రదానము చేయటబయండే యిషము. ఇప్పుడ టి దానములు 
చేయవలసిన నిర్భంధముకూడ నాకు తటస్థమయ్యెను 'అట్లి దానములు చేయక 
పోయినయెడల నా పనికికూడ భంగమువేచ్చునట్లు కాన(బిడెము. మా మండలము 


నందప్పు డుద్యోగస్టులలో లంచగొండు లధికముగానుండిరి. అప్పుడు మాపై 


240 


అధికారులు పూర్వుపువారుమాజీ (కొ త్తవారు వచ్చుట తటస్టించెను, అందరిక౦ం అను 
కష్తపడి యెక్కువ పని చేయుచున్నను నేను పనితిన్నగా చేయుచుండలేదని 
కోపపడుచు వచ్చినందున నా హితుల యుసదేశముచేత శిరషాదారుగారికి మూ6డు 
సారులు హిరణ్య దానములు చేసితిని; ఎన్నిసారులో యిప్పుడు సరిగా జ ప్రికిరాలేదు 
గాని పెక్కు_సారులు వస్త్రదానములు చేసితిని; పిల్లకు పాలు కావలసివచ్చినందున 
రెండుసారులు సవత్సక గోదానములు సహిత మాయనకే చేసినా(డను. చేసిన 
దానములు చెప్పుకోరాదు. ఇటువంటి గు పదానములు మఆజియెన్నెన్నో నేను 
చేసితిని. ఈ హేౌతువుచేత దానములు చేయంగా మిగిలిన సౌముశ్చ నాకును 
నా భార్యకును నితై ్యకౌదశీ (వతములతో భు క్తికయినను చాలకుండెను ఇట్లుండగా 
నా భార్య జ్వరబాధెతురాలై , మా గ్రామములో రెండవ ధన్వంతరియని్‌ సిద్ది 

కెక్కిన వై ద్యశిధామణి చేత ఇరువదియొక్క లంకణములు కట్టించంబడి ఆకస్మిక 
ముగా స్వర్షస్తురా లయను ఆచిన్నదాని చావుతో నాకీ లోకముమీ ద విరక్తి 
కలిగినది. ఈ సమయములోనే బుణ(పదాతలు కఠినులె నన్ను తమ యప్పులకైె 
చెజసాలకు సహితము పంప యత్నించుచుండిరి. ఈ యన్ని కౌరణములచే తను 
నాకు సంసారము మహోరణ్యమువలె తోచంగా నా కప్పుడు సర్వ్యసంగములను 
పరిత్యజించి ముముక్షుండన్నై యోగిని కావలెనన్న బుద్దిపుట్టినది. అందుచేత నేను 
నా తల్తి నిమా మేనమామగారి యింటి3పంపివేసి, తుం త అప్పులవారి దాధమ 
తప్పిరచుకొనుటకై దేశత్యాగముచేసి దక్షిణదేశ యాత్రలు సేఏఎంపవలెనన్న 
యు ద్రేశముతో విశాఖవట్టణము వచ్చి చేరితిని. అప్సు డాపట్టణములోనున్న నా బాల్య 
మికు(డొ కండు నను చూచి నా దురవస్త విని జాలిపడి నాకు నూరు రూపొయ 
లిచ్చెను. మజునాంటి యుదయకాలమున కను సము(దతీరమునకు పోంగా ధూమ 
నొక యొకటి యప్పుడే రేవునకు వచ్చెను. అది యెక్కడకు పోవునని విచారింప6గా 
చెన్నపురికి పోవునని యక్క_డివారొకరు చెప్పినందున శీఘముగా పోవలెనన్న 
యభిలాషచేతను, దుస స్సహమెస బుణపదాతల బాధ తప్పించుకోవలెనన్న 
యుద్దేశముచేతను, సము(దయానము శాస్త్రనిషిద్ధమని తెలిసినవాండ నయినను 
తరువాత ప్రాయశ్చిత్తము చేయించుకోవచ్చునని పూటకూటి యింటికి పోయి 
శీ ఘముగా భోజనము 4 చేసివచ్చి, ౧౮౭౯ వ సంవత్సరము మార్గశిరమాసములో 
భానువారము నా(డెక చిన్నపడవలోపోయి పొాగయోడలో నెక్కితిని. ఇరువది! 
యేడవ యేట నాకు దేశాంతరయా(త నా జాతకములోనే _వాయబడియున్నది. 
ఎక్కిన జాములో పొగయోడ కదలి నాలవనా(టి ప్రాతఃకాలమున నన్ను చెన్నపరికి( 
గొనిపోయి విడిచినది. పొగయోడలోని యవస్త యీోకౌలమునందు నసము(దయాతలు 


1. కోస్తాజిల్లాలవారు ఆ రోజుల్లో చెన్నవట్నుం వెళ్ళాలంచే విశాఖపట్నం వెళ్ళి 


ఆక్క_డినుంచి స్రీ సేమరుమీడ (ప్రయాణం చేయవలసి వుండేది. వీరేశలింగం స్వీయచరి(త్రలోన్యూ 
ఆడిభట్ట నారాయణదాసు స్వీయచర్మతలోను ఇలాటి స్టీమరు _పయాణాలు వర్ణిత మైనాయి. 


16 241 


చేయువారి కందటికిని తెలిసినదే యగుటచేత నే నిక్కడ వివరింప నక్కరలేచు. 
ఒకవేళ సముదయా,తలుచేయని శిషుల లాభము నిమిత్తము వివరింత మన్నను, 
పొగయోడలో నెక్కిన తరువాత మరల దిగువజకును నాకు దేహస్మృతి యేలేదు.! 
నే నెజింగినదంతయు నా కడుపులో నేవో వెళ్లి వికరమారంభమయి. నాటిదినము 
తిన్నయన్నము మాత్రమేకాక చిన్నప్పటినుండియు కడుపులోనున్న పసరంతయు 
వాంతులగుటయు, దేహము తూల లేవళకుండనుగాక కన్నులు మూసుకొని శవము 
వలె నొకిమూల పడియండుటయు, మ్నాతమే ఇప్పుడింకొక సంగతికూడ స్మరణకు 
వచ్చుచున్నది నేను చిన్నతనములో నుయ్యెలరో నంతగా నూంగలేదు. ఓడలో 
నున్న మూడు దినములలోను నాకు యావజ్జీవమును సరిపోవునంత యుయ్యాల 
లూంగుట సంభవించిన. ఆ సౌఖ్యమనుభవై క వేద్యమేకాని చెప్పనలవియైనడి 
కాదు. నేను పడవదిగి మెట్టకుపోయిన తరువాత కూడ కొన్నిదినములవఅకును 
నే సుయ్యాలలొ నూంగుచున్నశ్తు (భమ పడుచుంటివి నా కీడదోలిక్శాకీడ మొదలయిన 
వె భవముఎ కలిగించినవాండు మా ముఖ్య (పాణ దేవుండే. భ_క్రవత్సలు( డగుట 
చేత వాయుదేవుండు భక్తుండనయిన నేనొంటిగా పోవుటచూచి సహింపలేక తన 
మహాఐలత్వము సార్ధకమగునట్లుగా సముద్రము పొడుగునను నాకు తోడుగా వెంట 
వచ్చి నాకీ డ్రీడాసౌఖ్యములను (పసాదించెను. వాయు మహిమచేతం గలిగిన వికార 
మును వాంతులును నా కనాఖ్యమును కలెగించినట్లు మీ రెంచు కొందురేమోకాని 


లై పంతులుగారి సత్యిరాజా పూర్వ దేశ యాతల రచననుగూర్ని రాయసం వెంకట 
శివుడుగారి ఆత్మచరేత్రలో ఆసక్తికరమైన వృత్తాంతం వంది. అది 1891 ప్రాంతం. వెంకట 
శివుడు ఇట్లా (వాళారు, 

“నేను చెన్నపురిలో నుండు రోజులలోనె స్విష్ట విరచితమగు “గల్లివరుని _పయాణ 
మలో ననుసరించి “సక్యరాజా పూర్వ దేశ యౌ. తలు” అను విచ్మ్శిత కథను పంతులుగారు 
రచింపదొడంగిరి. ఏనాడు |వానీన _(వకరణముల నానాడు పంతులు నాకు జదివి వినిపించి 
నా ఆవిపాయము గెకొమచుంజెను. ఓడ (చయాబామందలి నా బాధల సంగతి నే జెప్పగా 
విని, సమయోచితముగ నందు గొన్నిటిని సత్యరాజున కాయన యారోపించుట చోద్యముగ 
నుంజెను. హాస్యరస కల్పనా విషయమున పంతులుగారు అడ్డిసనునికం ఇ స్విష్టునే యెక్కువగ 
టోలియుంజెనని నే నంటిని* ఆడ్డిననుని మృదుహాన్య (ప్రయోగము తెలుగున జొవ్బింస 
పంతుల యాశయము. ఆది కడు నఫాధ్యమని నేను జెప్పితిసే. పంతులుగారి విరంతర 
పర్మిశమము నా కాశ్నర్యానందములను గొలి పెను," 


పుట 182, ఆంధ (గంథమాల (పచురణము (1983) 


242 


నిజము విచారింసంగా నొకవి మంచివై ద్యులవలె లోని కల్మషమును పోంగొట్రి 
యారోగ్యమునే కలిగించి నన్ను మహాోదబిలుసివంటి సత్యసంపన్నునిగాం జేసినఏి. 
నే నోడలోనున్న మూడు దినములును ఉపనాష(వతము పూనియుఎడిన సంగతి 
బుద్ధిమంతులై న మి రీవజకే యీహించియుందురు. నా భాగ్యము నేమని చెప్పను? 
అందులో కడపటిదినము ఏకౌదశి కూడ నయ్యను. ఆ కడపటినాటి నిరాహార 
పుణ్యమున కెందై న సొంటికలదా? తక్కిన రెండు దినముల యుపవానఫలమును 
పొగయోడనెక్కిన పాపమునకు సరిపోయినను హరివాసరమునాటి శుషో్కో_పవాన 
పుణ్యఫలము నాకు మిగిలియుండక మానదు. శ్రీహరి కరుణాకటాక్షము గలవారి 
“కక్క-_డకు పోయినను పుణ్యమునకు లోసముండదు. అటుతరువాతి చరితము 
విను6డు. 


243 


"రెండవ |వకరణము 


నాలవనా.డు ద్వాదశి పారణమున కనుకూలముగా (పాతఃకొలముననే పాగ 
యోడ చెన్నపురి రేవు చేరెను. ఓడ లంగరు వేసిన తరువాత చిన్నపడవ లనేకము 
లక్కడకు రాణా నేనొకపడవలో నొక్కి యొడ్డునకు పోతిని. ఒడ్డును నుండి నూరు. 
గజముల దూరము నడుచునప్పటిక్‌ గుజ్తపు బండియొకటి కనంబడెను. 

“వూళ్ళోకి బండి అద్దెకు తీసుకువస్తావా?” అని నే నాబండివాని నడ్రిగిలినిః 
వాండేమా అఅవముతో మాటాడంగా నేను కలిసికోలేక “పీకు తెలుగు తెలుసునా? 
అని వాని నడిగితిని. అప్పుడు మా యిద్దటీకిని యీ[కింది సంభాషణము జరిగినది, 

బండివాండు._-యెక్కడికి పోతావు ? 

నేను...వంట పూటియింటికి 

బండి.__యెక్కాడికీ ? 

నే__వంటపూటియింటికి. 

బం తెలుగుతో చెప్పు. 

వే___పూటకూటియింటికి . 

బం.--పూటకూటీ ? నీకు తెలుగురాదా ? 

నే__పూటకూటియి లంటే డబ్బుపుచ్చకొని అన్నం పెేయిలు. అక్క- డీక్‌ 
తిసుకుని పోవలెను. ర ష్ష్‌ 

బం__దుడ్డుతీసి అన్నంవేసే యింటికి నిన్ను యె త్రుకుపోయి విడువ 
వలెనా ? 

నేపొగదబిండి యెక్కే_చోటికి చేరువగావుండే యింటికి తీసుకుపో. 
తెలిసిందా ? 

బం. తెలిసింది. ముక్క్మా_లురూ పాయి వుక్కా_రుంగో. 

నే.._ముక్కాలురూపాయీకౌాక యింకా వుక్కారుంగో యేమిటి ? తరువాత 
చిక్కులు పెట్టక బేరం యిప్పుడే తిన్నగా చప్వు. 

బం=అన్నస[ానికి యె త్తుకుపోయి పూడుసాను. కూర్చో. ముక్కాలు 
రూపాయి యియ్యి. 

అని బండివాడు మూండు వేళ్ళు చూ పెను. వానీ మాటలు కొన్ని నాకర్ణము. 
కాకపోయినను, ఇయ్యవలసిన సొముడ స్పష్టముగా తెలిసినందున బండిలో నోక్కి 


244 


కూరుచుంటిని, వాండు బండిని వీధిలోనుండి తోలుకొని పోవుచుండంగా పీధి కిరు 
(పక్కలను మంచి మేడలను స మా. కన్నుల పండువుగా నుండెను. 

నడుమనడుమ పలకమీంద పెద్దయక్షరములతో " “వారి అన్నస(కంి” అని (వాయ 
బడియుండను. వాని సంఖ్యనుచూచి ఒక్క వీధిలోనిన్ని యన్నస్మతము లుంచుటకు 
చెన్నవురివా రెంతటి ధర్మాతు్యులోయని యాశళ్చర్య పడ 6 జోచ్చితిని. ఇట్లాశ్చర్య 
పడుచుండంగానే బండివాండు “సుబ్బరామ న పైట అన్నస[త్రం” అని (వాసి 
యున్నచోట బండినిలిపి దిగుమని తలుపు తీసెను. అన్నస్యతమునకు కాదు వంట 
పూటి యింటికని చెప్పుచు నేను దిగక sae బండివాండువచ్చి భాషతో 
నాలుగు కేకలువేసి నన్ను చేయిపట్టుకొని లాగి నా మూటతిసి (కింద పడవై చెను. 

పరదేశములో వాండు నన్ను కొట్టి "పోవు నేమోయన్న భయముచేత వెంటనే బండిదిగి 
మూండుపావలాలు చేతిలోంబెట్టి వానిని పంపివేసి, పూటకూటి యిల్లెక్క_డనో కను 
గొన వలెనన్న యు ద్దేశముతో తోపలికిపోయి “యిది అన్నస్యతమా?” అని వంట 
చేయుచున్న (బ్రాహ్మణు నడిగితిని. “అవును. పూటకు భోజనముసెకు కొలురూ పాయి 
నాలుగణాలు”* అని యతడు నాలుగువేణ్ళు చూపెను. ఆ మాటలతో నా కన్న 
సతముయు క్క అర్థము బోధపడినందున మూట, కిందవింపి, నారు దాషదశిపారణకు 
శుచిగా వంటచేసి పేడతావా ౭” అని యడిగితిని. “కావలసినంత శుచిగా చేసిపెడతా” 

నవి యతండుబదులు చెప్పెను. అందుమీంద “నేను (బాహ్మడికి పెట్టుకోవడాని 
కెవరై నా దె్వితజాహ్మలు దొరుకుతారా *” అని నేనాతనిని నేడుగుచుండ గా 
వాకిట కూరుచుండియున్న (బ్రాహ్మణు డొకండువచ్చి తాను ద్వాదశి (దాహ్మణుండుగా 
వచ్చెదనని చెప్పెను నేనందుకు సంతోషించి స్నానముచేసి *వచ్చుటకై లేచి 
'యౌతండు చూపిన “కొళాయి” లో శిరస్నానము చేసి, తడిఇఖ యాజ వేసి కట్టుకొని 
శుచినయి, పొగయోడ నెక్కిన పాపము పోవుటకె సహన గాయత్రీ జపముచేసి, 

(సాతజని్నిదములు తీసి (కొత్తవి వేసికొని, పంచముదలును ద్వాదశపుం(డ్ర మ్ములుసు 
ధరించి గోవిందనామ స్మరణ చేసికొనుచు వి సరిముందు కూరుచుంటిని. అన్న 
స్మత్రాధికౌరి రెండు వి సళ్ళలో ముందుగా (అన్నము వడ్డించెను. అటు తరువాత పులుసు 
తెచ్చి నేను పక్కన ఈ వడ్డించు మని చెప్పుచుండంగో నా మాటవినక అన్నము 
మీదనే దానిని వడ్డించిపోయెను.. అంతట ద్వాదశి పారణమునకు వచ్చెదనన్న 
(బౌవ్మాణుండు విభూతి పెట్టుకొని తానావజకు కట్టుకొనియున్న బట్టలతో నే వచా 
రెండవ వి _స్తరిముందు కూరుచుండెను. “మడికట్టుకొని రావయ్యా” అని నేను 
చెప్పినను నామాట లక్ష్యము చేయక కొంచెముసేపు కూరుచుండి, లేచి వీధిలోని 
కల్పశంకకు పోయివచ్చి తనవి మడిబట్లలేయని చెప్పుచు మునుపటి బట్టలతో నే 
మరలవచ్చి కూరుచుండెను అప్పుడు నేనతని మొగము పాజ(జూవి విభూతీరేఖలను 
బట్ట స్యా ర్లబాహ్మణు(డని తెలిసికొని, _[వతభంగమునకు శంకించి లేచిపొమ్మని 
చెప్పవలెనన్న మాట నాలుక చివరకు రాయగా ఆపుకొని, వి సృరిముందు కూరుచున్ను 


245 


వాహ్మణుని లేచిపొమ్మన్నచో దోషము వచ్చునని యెంచి విషణు(డనయి యూర 
కుంటిని. పాపముః ఆ (బాహ్మణుండు “ది కతి యని నేనన్నమాటి “అదె కతి యని 
గహాంచి యిట్లు చేసియుండును. 


“ఇతరులకు వడ్డించవలెను వేగిరము పరిషేచనముచేయు” మని మా అన్న 
వఏదాత తొందర పెటుటబేత విధిలేక యా(బ్రాహ్మణునకే యాపోశనము వడ్డించితిని, 
మయమాస్ముత్రాధికారి మిక్కిలి దొడవా(డు. నాకు ద్వాదశ్కీివతము దక్కు-నట్లుగా 'నాంటిదిన. 
మవిసాకు కూరవండెను. మజియేదోకూర వండెనుగాని దానిపేరు “నాకు తెలిసినది 
కాది. ఆ వండిన కూరలయినను కలుపుకొనుటకు చాలకుండ మన దేశములో నూరు 
Bas వడ్డించినట్లు కొంచము కొంచముగా వడ్డించి మరలనడిగినను మాటు 

తెన్చినవాండుకొ “పప్పు కావలెనని యడుగంగా వండనే లేదన్నాండు. నెయ్యి కావలె 
నని యడుగంగా అన్నము వడ్డించిన చేతితోనే చిన్నగిన్నెతో తెచ్చి యభిఘరించి 
పోయినాండు. అప్పుడు నాకు దేనితో భోజనము చేయుటకును తో(చక యావటి 
కన్నుముమీంద వడ్డించిపోయినందున పులుసుతో నే యన్న ముకలిపి మిరియాలుకంపు 
చేత ర్టుచిగా లేకపోయినను కన్నులుమూసికొని నాలుగుముద్దలు (యముంగితిని . వే 
ఇంతలో వంట (_బాహ్మంణుడు పులుసు కుండయు, అన్నేము విందెయు, 
వాకిటిలోనికి _ తీసుకొనిపోయి. యెవ్వరికో శూ(దులకు వడ్డించి మాకు 
వడ్డించుటకయి మఘరల తెచ్చెను. ళ్ళూదులు చూచినయన్నృయు తినుటకు నాకు మన. 
సోప్పకీపోయినను మా ద్వాదశి(బాహ్మణు(డు మాత్రము మరల వడ్డించుకొని యా 
పులుసుతో నే త వ్వెడుబియ్యపన్నము తినను. బిందెలో అన్నము మిక్కిలి తక్కువ 
గానుండుటచూచి, అంతయన్నమును ళూ్యద్రులే తినిరాయని యడిగిరి, “లేదు, మీరు 
స్నానానికి పోయినత్నుడు (బ్రాహ్మణులకే పెటి వకచిన్న పం త్త లేవందీ సి సి నని 
సశ్రాధికౌరి చెప్పెను. ఆమాటలతో నామనసువిజిగి యేకాదశి నిరాహారఫల మంతయు: 
వ్యర్థమయ్యెనని వాకెంతో విచారము కలిగెను. ఆ సంగతినే నేనాలోచించుకొను 
చుండగా స్మతాధికౌరి రసముతెచ్చి మిరియాలు వేసిన కౌగీకాగని చింతపండునీళ్ళు 

విస్తరిలో పోవెను ఆ భోజననాఖ్యము చెప్పుటకు శక్యముకాదు నేనొకవేళ చెప్పి 
నకు దూరదేశములోనున్న మీరు సం పూర్ణ ముగా (గహింపలేకపోవచ్చును. కాంబట్టి 
యోచదువరులారా : నా సత్యసంధతను పకి క్షించుటకయినను మీరొక్క-సారి చెన్న 
స్ట్రా లాడ cc ee పతామై 

1 మాసు భోజనాన్ని/ార్చి వీరేశలింగం స్వానుభవాన్ని న్వీయచర్శితలో వర్తిం 
చారు. “నంస్కార భోజనముల కాహుతుడనయి యొకసారి నేను పోయితినిం..... === 
ఈ భోజనములు పురమందిరములోని యొక గడిలో నేర్చాటు చేయబడినవి. దాక్షిణాత్య 
(దాహ్మణుడొకడు వంటచేసి యొకగదితో వడ్డనచేయగా నేజెనమండుకలిని భోజనములు చేనిర 
చేతి రూపాయ వదిలినను దాక [త్య భోజనము నాకు సరివడనందున నింటికా కలితోవచ్చి మరల 
భోజనము చేయవలనిన వాడనై తిని” 


పుట 76... రండవ నం౦ంవృుటం — (1984) 


246 


పట్టణమునకువచ్చి, ౧౮౭ గృహనంఖ్యగల సుబ్బరామయ్యగారి అన్నస(తముతో 
ఒక్క పూట భోజనముబేసి, అనుభవై క వేద్యమయిన యాసాఖ్యము నొక్కసారి 
తప్పక యనుభవించిపొండు. నేనిప్పుడు కుంచనానే చెప్పుచున్నాను. అన్నహితము 
పోయినదనిమ్మాతము నన్ను తరువాత దూషింపంటోకుండు. సత్యమును పరీక్షించువా 
రీలోకములో నెన్ని కష్టములనయినను పడవ లెను. 


భోజనముకా(గానే నాకును .మా(బాహ్మణునకును భోజనమున కియ్యవలసిన 
యెనిమిదణాలను నేనే యిచ్చివేసితిని. అదిగాక మా _బాహ్మణునకు రెండణాలు 
దక్షిణయిచ్చి, అక్కడ సంగతుల నడుగనారంభించితిని. కొంతసేపు సంభాషణము 
జరిగిన తరువాత “మరెక్క_డకు పోవుచున్నారు ౪?” అని నన్నతండడిగెను “ఉడిపి 
నుబహ్మణ్యము మొదలయిన యా(కలు సేవింపబోవుచున్నాను” అని నేను 
చెప్పితిని. అప్పుడా బాహ్మణు.6 డెన్నో నీతివాక్యములు చదివి, తన దేశములోని 
వారినందఅము మోసగాం[డనియు తోడులేక యొంటిగా  (ప్రయాణముచేయుట 
యపాయకరమనియు మళయాళదేశములో చిత విచి_తతము లెన్నియో యన్న 
వనియు తనతో (గూడ వచ్చినపక్షమున వానినన్నిటిసి నాకు(జూపి నన్ను సురక్షిత 
ముగా మరల తీసుకొనివచ్చెదననియు చెప్పి యొప్పించి, నన్ను హి నండి మీంద 
(పయాణము చేసెను. పొగయోడ ఖర్చులు మొదలయినవాన్నికింద నాకీవజికయిన 
పదునెనిమిది రూపాయలుపో (గా నావద్ద ఇప్పుడెనుబదిరెండు రూపాయలున్నవి. 
వానిలో నాలుగురూపాయల సదణాలు నాకును మతీనాలుగురూపాయల సతణాలు 
బదులు(కింద తనకును మొ త్తము తొమిిదిరూ పాయల రెండకణాలు నావద్దపుచ్చుకొని 
మా (బాహ్మాణు (డు తు త్తికూడికి మూడవతరగతి టిక్కెట్లు రెండు తెచ్చెను. 
మజునాటి యుదయమున నోపడు గంటలపాపునకు మేమిద్దరమును జాబులుకోనిఫో నృ 
పొగబండిలో నెక్కి, యెళంబూరునుండి] యినుపదోరీమీంద ' బయలు దేజీనాము 
బయలుదేరునప్సుడు బండి లోకూరుచుండి మా బాహ్మణు(డు రాహుకాల మెప్పుడని 
నన్నడిగెను. రాహుకాలమేమో నాకు తెలియదని నేను చెప్పితిని. రాహుకొలములో 
శయాణము బణలుడేబరాదని యతండనెను మాదేశములో రాహుకాలమని 
పట్టింపులేదు . వర్జ్య సనముయమున మా(తము బయలుదేఅరని నేనంటిని. మీయు త్త 
చేశపువాశ్ళే మియు తెలియని మూఢులని యతండనుచుండెను. ఇంతలో మేమెకి-న 
పొగబండి కదలి నడువ నారంభించెను మాబాహ్మణు(డు దేశమెతి(గిన యనుభ 
వజ్జాడగుడ చేతను దేశభాష తెలిసినవాండగుటచేతను బహు ప్రయాణములు చేసిన 
వాండగుటచేతను భద్రముగా నుండుననినామూటకూడ నాతనిసంచిలోనే యుంచితిని. 
నాటిమధ్యాహ్నము మూడుగంటల వేళ బండి గూడలూరువద్ద పదినిముషముల'సే 


1. ఇప్పుడు యోగ్మురు 


247 


నిలువంగా మేమక్కడ లఘుళంకకు పోవ దిగితిమి.! ఈ లోపుగా మేమెక్కిన 
బండిలో మాసరసను మతజియెవ్యరో (కొ _త్తవారువచ్చి కూరుదుండిరి మేము మరల 
వచ్చి కూరుచున్నరెండువిమిషము లకు గన కదలినది. అప్పుడు మా (దాహ్మణు(డు 
వారితో అఅవములో (పసంగింప నారంభించెను. వారెవ్యరని నేను తెఎంగుతో 
నడుగంగా వారు మాలవాం(డ్రనియు, పొగబండ్త లో (ప్రయాణములు చేయువాాాచార 
వ్యవహారములను పాటింపరాదనియు, మా్యబోహ్మణుండు నాకు హితబోధ చేసెను, 
ఈ (పయాణము మూలమున మాలకూడు వచ్చినదని నాలో నేను వినుగుకొని, 
రాతి ఆటుగంటలకు నూయవరము వద్ద బండి యేడునిమిషములు నిలువగా దిగి, 
నేను మజియొక బండిరోనికి పోయి కూరుచుంటిని. ఏడుగంటల పావుకు బండి 
మరల కుంభకోణము వద్ద ఇరుదడియైదు నిమిషములు నిలిచినప్పుడు మా 
[ఇిహ్మణు(డు బండిదిగి సౌవద్ద కేదో ఫలాహారమును తెచ్చెనుగాని నేనా మాల 
గుడ్డలతో నేమియు తిననందుని నావంతు వచ్చినది కూడ నత౭డేతి్న బండిలోనికి 
పోయెను ఆరాఃతి మేమిడ్డఅ యును మరల కలిసికోలేను. స్టల మిజుకుగా నున్నందున 
పడుకొన చోటుచాలక నాకు తిన్నగా ని దపట్టినదికాదు.” నాటి తెల్ల వాజుజామున 
అయిచుగంట్తఖు పావునకు మేమిద్దఅమును బాహ్యమునకు పోవుటకయి మధురవద్ద 
డిగినాము  అతండే వేళకును మరల రాలేవు. పావుగంట సేపటికి మరల బండీ 
కదులుటకు సిద్దముకౌంగా, అత(డేబండిలోనో యొక్కియుండునని తొందరలో 
'నేనొకబండిలొ నెక్కితిని ఆదినము పదునొక్క గంటవేళ బండి తుత్తుకూడి 
చేరినడో బిండివద్ద నిలుచుండి యెంత వెచకనను.. (వాహ్మూణు౨ జాడ కానరాలేదు, 
(దాహ్మణు( డెక్కడ తప్పిపోయినాయడో, నన్ను గానక యెంత పరితపించు 
చున్నాయడో అని రెండుదినములవఅకును బండివచ్చినప గ్రుడెల్సి మార్గనుల ను 
పరీక్షించుచు పొగబండి య. చూచుచుంటిని . బాహ్మణు(డు “రాలేదు. 
ఆ |జాహ్మణుని మధథురతో దొం కొట్టిరో కత స్యమగుటచేత బండితపిాపోయెనో, 
మతియే ఆపదవజెనో కాని nthe రాకుండెడువాండుకాండు ఆతనికి 
(డోహచింతయే యున్నపక్షమున ర్యాతియెక్కడనో చీకటిలో దిగి పాజిపోక, 
తెల్ల వాతి మధురదా(క ఎందుకో వచ్చును ? ఆ ధనము నాకు ధర్మార్హముగా వచ్చినదే 
యలునందున పోయిననాము్ము మరల రాదని నిరాశ కలిగినతరువాత దొంగలచేత 
పడక (వాొహ్మాణుశి చేతిలో పడి సత్వా_తదానఫలము నాకు లభించెన9 సంతోషించితిని. 
ఈ (_దాహ్మాణుని నిమీ_త్రము నేను వెదకుచుఎండంగా దై వికముగా వ 
తెలుంగు బ్రాహ్మణుడు కనబడి నాసఎగతిని విని విచారపడి తన యింటికి తీసికొ 


_ మనదేశంలో ర లు బండ్లు వచ్చిన తొలిరోజులలో ఇప్పటి [(పయాణ సౌకర్యాలు 
క వీళ్ళ నింపు గోవటానికి దారిలో ఎక్కడ సీరు కనవడితే అక్కడ ఆగుతూ ఉండేది 


చలు. చాపలు, మంచినీళ్ళచెంభులు తీసుకొని ఇప్పటి గహాడ్చు 'పెక్టైలవంటి పె్టెల్లో చుయాణం 
చేనేవారు (వయా తీకులు* 


248 


పోయి నాకాదినమున భోజనము పె పెట్టి, మజునా(డు నన్ను తనబండఢిలో నెక్కిించు 
కొని తీసికొనిపోయ కొని దినములలో దక్షణ మళయాళశమునకు రాజధానియెస 
తఉరువనంత పురమునకు చేర్చెను. టి పట్టణములో నేను నెలదినము లుంటిపి. = 
పట్టణమును చేరినమయలునాండే నాకక్క_డ నొక తెలుంగుదేశపు (వాహ్మణ యోగితో 
మెంతి సంభవించెను. ఆతడు మన పూర్వూపుబుషులతో సమానమయిన మహిమయు 
తపశ్శ క్తి కియయు కలవాడు. అటువంటి మహానుభావులు లోకమురో అక్కడక్కడ 
నుందురుగాని వారి మహ త్వమును తెలుసుకొనువారుమాాత మంతగా లేరు. చూచి 
చూడంగానే నాకాయన మహోనుభావత్వము జుట్టువలె పెరిగిన గడ్డముచేత నే పొడ గటి 
నది. కొన్నిదినములాయనకు శుశూషచేసి “మనవా రాడమళయాళ మంటారే, అడి 
యేద”ని నేనాయనను రహస్యముగా నడిగితిని. ఆయన మొట్రమొదట మర్మము 
విడిచ చెప్పక “యిదే ఆడమళయాళ” మని సెలవిచ్చెను. బుద్దిమం తుండను గయ్‌ క 
నే నామాటలంతటితో నమ్మక “యిదే ఆడ మళయాళమయి తే యిక్కడ మగవాశ్ళెందు 
కున్నారు ? ఆడమళయాళంలో మగవాళ్ళక్క_రలేకుండా గాలికి బిడ్డలు పుడుతారని 
మాదేశంలో తెలిసిన పెద్దలు నాతో నమ్మకంగా చెప్పినారు. అది యిక్కడ యెక్కడా 
కనపడడంలేదు. ద్రాహ్ములలో ఆడవాళ్ళకు సమ రాడిన తరుషోక కళ్ళ 
చెయ్యడమూ శూ దులలొ ఆడవాళ్ళు పెట వేసుకోకుండా వుండడమూ స్ర్రీలలో 
చాలామంది పెళ్ళిళ్ళలేకుండా తమ మనసు వచ్చినవాళ్ళను వుంచుకొని మనసు 
వచ్చినప్పుడు వదిలి పెడుతూయుండడమూ పురుమలకు భాగంలేకుండా క్కటుంబపు 
సా_త్రంతా త్తీలే అనుభవిస్తూ వుండడమూ కన్న కొడుకులు రాకుండా రాజ్యానికి 
తోడబుట్టిన దానికొడుశులు వస్తూవుండడమూతప్ప మాదేశానికీ యీ దేశానికీ 
యేమీ భేదం కనబడడంలేదు. ఇది ఆడమళయాళంకాదు, ఆడమళయాళం యెక్కడ 
వున్నదో చెప్పక తప్పదు” అని ఆయన కౌళ్ళమీంద పడి లేచినానుకాను ఈ (ప్రకార 
ముగా నేనాయనకు పరమభక్తితో మాసముదినములు శుకూక్ష చేయునప్పుటికి 
నాయందాయన కపరిమిశాను_గహమువచ్చి, ఒకనాండు (పాతఃకొలమునందు 
నన్నాయన స్త్రీమళయాళమునకు దారిచూ పెదను రమ్మని సట్టణమునకు వాయవ క్ట 
దిక్కున రెండు(కోనుల దూరము కొనిపోయి, ఒకయడవిలో (ప్రవేశించి కొంచెము 
దూరము నడచి యొకచిన్న కొండయెొక్కించి దానిలోనున్న గుహయొక్క-టి చూపి 
ఆడుమళయాళమున కిదేదారి భయపడక పొమ్మని చెప్పెను. _ప్రాణాధికులయిన 
నా దేశస్తులలో నావలెనే స్త్రీమళయాళమునకు పోవనుద్దేశంచుకొన్నవారున్న పక్షమున 
వారితరులనెవ్యరిని అడిగి తెలిసికోవలసిన పనిలేకుండ వారికి వివరముగా తెలుపుట 
కయి నడుచున్నప్వ్పుడు నేనాదారిని సర్యమునుకొలిచి గుటుతులు పెట్టుకొని తరువాత 
పుస్తకములో (వాసికొనా్నాండను. ఒక్క యక్షరమయినను హెచ్చుతగులేకుండ 


249 


నేనప్పుడు (వాసికొన్నట్లు మీకది యిప్పుడు చెప్పెదను (శద్దవహించి వినుండు.3ే 
పట్టణము వెలుపలనున్న పెద్దరావిచెట్టు మొదలుకొని యిసుకలో ముక్కుకు సూటిగా 
వాయవ్య మూలను మూండుమూరలు తక్కువగా ముపావుకోసుదూరము నడిచిన 
తరువాత వెలగచెటువద్ద మోచేతివంపుగా తిరుగవలెను అక్కడనుండి యెడ మచేతి 
మీ౭దుకా పాపుక్రోసునడిచి చిన్న మోదుగురుప్ప కనబడ్డ తరువాత కుడివె వైపునకు 
తిరిగి (కోసుమీంద మూ(డుమూరల దూరము పోవునప్పటికి చిట్టడ వి కనంబెడును. 
ఆ యడవితో దూరి జువ్వి చెట్టున "కెదురుగానున్న నడదారిని “ఎడమవె వై పునకును. 
కుడివె వె పునకును ముందుకును వెనుకకును వంకరటింకరగా దారిపో మున శాలను 
ఆర (కోనుమీ(ద తొమ్మిదిబారల మూ(డుమూరల రెండడుగుల నాలుగంగుళములు 
నడవగానే యొకకొండ.కానంబడును. ఆ కొండమీందికి తిన్నగా పదినిలువుల బారెడు 
దూళోమెకిి. మూలగా మూడు నిలువుల మూరెడుదూరము దిగంగానే చిట్టీ తపొద 
చాటున గుహయొకటి కానంబడును. మీరీకొలతలు మణవిపోయిన పక్షమున దారితప్పి 
చిక్కులు పడవలసివచ్చును కనుక దీనిని మీరు సంధ్యావందనము వల్లి ంచినట్లు 
నిత్యమును (తికాలములయందును వల్లి ంపండు. నే నాగురూం దేశమును భగవ 
ద్వాక్యముగా నమ్ముకొని, అంధకారబంధురముగా నున్న యీగుహలో (ప్రవేశించి 
కొంచెముదూరము నడుచునప్పుటికి కాలుజారి ,కిందకిపడ నారంభించితిని ఆ (పకార 
ముగా యోజనదూరము పడువబకును వేడి యంతకంతశైెక్కువయి దుస్నహముగా 
కన(బడెనుగాని తరువాత వేడి యంతకంతకు చలారి యెంతో మనోహరముగా 
నుండెను. (క్రిందికి పోయినకొలందిని భూమిలో వేండి"యంతకంతకు హెచ్చుచుండు 
ననియు, కొంతదూరము పోయినతరువాత అగ్నిమయమయి భూమధ్య మున 
సమ సము కరగి (దవరూపముగా నుండుననియు, చిన్నప్పుడు పాఠశాలలో 
మాయుపాధ్యాయుండు చెప్పెనుగాని. ప్రకృతి శాస్త్రవేత్తల మనుకొను హూణ 
పండితులు చెప్పిన యీ సంగతి యసత్యమనియు మనపురాణములే నిజములనియు 
నేనిప్పు డనుభవముచేత కని పెట్టితిని . ఈ విషయమునందు సందేహముగలవారు 
నన్ను వచ్చి యడిగిన పక్షమున “నేను సర్వమును సరహస్యకముగా చెప్పి సంశయ: 
నివృత్తి తిచేసి పం పెదను. ఇట్లు కొంతదూరము పడినతరువాత నాకాలికప్పుడేదో 
దూదివలె మె తగా తగిలినది. ఆయానపడి యుండుబచేత నేనప్పుడు దానిమీద 
కాలూని కూరుచుండి వీపుమీద వెనుక కొరిగినాను. అప్పుడు నేను పటబుపుమీంది 


లతల మ మా నటు... కాన టట దానా ల మనకా టల తాకాను. 


1. “మనలో నింగ్ల్‌షమ రానివారనేకులు కల్పిత కధకును సత్య చరితకును భేదము 
నిపెట్టలేక న్నారు. ఈ పు _సకమ (ప్రకటింపబడినప్పుడు వత్యరాజనునతడు నిజము గానే 

న నిజముగానే యతడి య్యాతలు చేసినాడనియు (భమవడి యాతనికి (వాని 
తాము స్వయముగా నెక్కువ వివరములను తెలినకోవలెనన్న యభిలాషముతో నాతసికి 
(వాయవలన్‌న యు వక రముయొక మై ఏ విలాసమును దెలుపవలసినదని బహుస్థలములనుండి 
నాకు లేఖలు (వాసిరి ” అన్నారు వీరేశలింగం స్వీయచరి్ని తలో. రెం. భా, పుట 140-((1884) 


250 


నుండి మెల్లగా జారుచున్నట్లు తోంచినది ఇంతవజకును నేను (ప్రత్యక్షముగా 
చూచినది. (పత్యక్ష(ప్రమాణము సర్వ్వోత్కృష్ష మయినదని యెల్లమకములవారు 
నంగీకరించినదేకదా ? అంతట నాకు ని_ద్రపట్రినది, ఆ నిద్ర యెన్నిదినములున్నదో 
యేయేదారిని జరిగినానో నాకప్పుడు తెలియలేదుగాని ని్యద్రతెలిసి నేను కన్నులువిచ్చి 
చూచునప్పటికి నేనొక గుహసమీపమున రాతిమీంద పరుండి యుంటిని. సూర్యు+ 
డహ్పుడే పశ్చిమమున నుదయించుచుండెను. ఇంక ముందు చెప్పంటోవు రీతిగా 
ఆ దేశాచారములు మన దేశాచారములకోు విరుద్దములయినశైై యక్క-_డి సూర్యుండును 
పడమట నుదయించి తూర్నున న స్తమించుచుండును. అంతవరకును నాకా(కతి 
కాకుండుటయు, దేహమున గాయములు తగులకుండుటయు,  ని(దపట్టుటయు. 
అంతయు మా గుర్ముపభావముచేత నయినదే సుండీ 1 నిచలో నున్నంతవటబకును 
కు త్తులేక లేవగానే కలుగుటకు గురుకటాక్షముకాక మతీయేమికారణ ముండును. 


25: 


మూం౭యడవ వకరణము 


నేను నిద్రనుండి లేచి కన్నులు తెజచిచూచినప్పటికిం బశ్చిమమున నూర్వ్యు6 
డుదయించుచుండెనని వెనుకటి _పకరణమునఎదు( జెప్పియిుంటినికదా? ఏమియు. 
'దెలియని (కొ త్తదేశములో తూర్పేదో పడమరయేదో తక్కిన దిక్కులేవో సూర్యో 
తయమును బట్లేగాక మతియెట్లు తెలిసికోంగలిగితినని మీలోని కొందరు బుద్ధిమంతు 
లకు సం దిహమొ కలుగవచ్చును. దినిం జదువువారి కిందలి యేవిషయముస్‌ందును 
సందేహముండరాదు గనుక సహాతుముగాను తృప్తి పి కరముగాను తగిన 
సమాధానముజెప్పి యిప్పుడే వారి సంశయనివారణము చేసెదను. “సంశ 
యాకాడా వినస్యతొ అను భగవద్దీతా పమాణయు మీరెజింగినదే యగుటచేత 
దాని నెప్పుడును మనస్సులయ౨ దుంచుకొని యా సెక శికోమణులయిన 
మీరు (ప్రమాణబుద్ధితో నా వాక్యములను వ్యాస వాక్యములే యని మాటు మూటాడక 
విశ్వసించి మేలు వన న నా సికౌ ధములవలె సందేపాపడి చెడిపోరాదు 
సుండీ. నేను మేల్క-ని కన్నులువిచ్చి చూచునప్పటిక్‌ నేను వీపుమీద వెల్ల వెలికల 6 
జరుండి యుంటిని; అప్పుడు కన్నుల పండువుగా సూర్యబింబిమీ రత్న 
కుంబమువలె భూమికి మూరెడెత్తున నాయెడ మవె వెపున దిజక్రండ లమునం దె(ఆగా 
కానంబడుచుండెను. అడిచూచి ముట్లమొదట నేను సూర్యుండ స్తమించు చున్నాండని 
(భమించితినిగాని [కిందికిపోక సూర్య బింబ మంత కంతకు పయికి రా నారం 
భించుట చేత సూర్యోదయ మెకాని యది సూర్యా స్త సమానము కాదని కొంచెము సేపటి 
లోనే (భాంతి నివారణము చేసికొంటిని. కర్మభూమియైన భరత ఖండ మునందు కర్మ 
(పధాసమయిన (బాహ్మణ వర్తములో కర్మిమలయిన వ్యాసరాయా చార్యులవారికి 
సుపుత్తుండనయి కులవిపతుడో నయిన నేను మటజచియైనను నిిదలో సహితము 
సదాచార విరుద్దముగా శా స్త్రనిషిద్దమయిన యు త్తరదిక్కు తలయంపిగా పరుండి 
తూండననుటి నిశ్చయము , పూర్వము త్తర దిక్కున. దల పెట్టుకొ ని ని(దించిన 
దోషమును బట్టి యేక దా తలకోలుపోయిన విఘే ఖఘ్నుశ రుని మొండెమున కతుకుటయి 
యేనుంగుతల " నజకంబడినది ః కౌంబిట్టి యిప్పుడు నాతలయున్నుదిక్కు. తస్నక 


దక్షిణదిక్కయి యుండవలెనుగాని యు తరదిక్కయి యుండదు. దక్షిణపుత లగా 

వెల్ల వెలికల( బరుండియున్నప్పుడు నా కెడమచేతివై పు పశ్చిమమయియిండ వ లెను 

గనుక కర్కృళా స్రపామాణ్యమునుబటి సూర్యుండుదయి౨ చునది పశ్చిమమే గాని 
oe) 


252 


తూర్పు కాదని తక్షణమే నిశృయించుకొంటిని. ఈ|పకారముగా సృషిలోనియొక్క-_ 
యపూర్వూ సత్యమును మహాద్బ్చుత౦గాకని పెట్టంగలిగినందుకు నాలో నేనానందించుచు. 

కన్నులుమూసుకొని యీ (కొ త తదేశములో నేనొంటిగా నెక్కడకుం జోవుదునా 
భగవంతుండాయని యాలోచించుకొను చుండగా నింతలో కొంచము మబ్బుపట్టి 
చల్లగా నున్నందునను మార్గాయాసముచేతను నాకు హాయిగా నిద్రపట్లినది. ఈశ 
రానుగ హమువలన నాకొని(దలో దివ్యమయిన స్వప్నమొక్కటివచ్చినది. ఆ కలలో 
నేనువెనుక పబుపుమీంద సోలి నిదతో జాతినది మొదలుకొని యిక్కడకు వచ్చు 
వజకును జరిగిన సర్వవృ తా తాంతమును కన్నులార నిదర్శనముగా.6 జూచితిఏ. ఇది 
పరమరహస్య మయిన యర్హమేయైనను (శద్దాశు వులయిన మీకౌక్కురికి మాత్రము 
చెప్పెదను మీరీ మర్ముములను క కర్మ భ్రమలకును వేద బాహు రాలకును నౌ _సీకులకును 
విశా్యసహీనులకును జెప్పకగోప్యమ్ముగా నుంచు(డు. నేను వెన్నువాల్సిన యా 
పబుపు భూమ్యంతరాళమున సాయంసమయమువజకును తిన్నగా నధోముఖముగా 
దక్షిణమునకు జాతినది. నావలెనే పాఠశాలలలోని గోడలకు తగిలించియుండు దేశ 
సటములను జూచియుండిన మీకు పెవెపు త్తరమనియు (కిందవై ప పు దక్షిణమనియు( 
దెలిసియుండవచ్చును అటుపిమ్మట nes రా(తే రండుయామముల 
వబకును భూమిలోపల నడిమిభాగమునందున్న మహావాయుపథములో దేవతా 
విమానమువలె దశదిశలకును నూలుయోజనములు పటిచి పిమ్మట మజియొక గుహా 
ముఖమునందు నేను నా వటుపుతో(గూడ' వాలితెని. అటుతరువాత నా పజుపు 
వెనుకటివలెనే పయికి మెల్లగా జాఅ నారంభించినది. ఆ పిమ్మట భగవన్యాయచేత 
పలు పాకస్మికము గా నద్భుశ్యమెనది. అప్పుడ క్కడ నుండి నేను వెసుకటి య క్లే 
పయికి పడ మొదలు పెటితిని అట్లు కొంతదూరము పడినతరువాత నా శరీరమునకు 
దుస్సహమయిన వేండిసోకినది. ఆ వేడి యంతకంతకు తక్కువగుచు వచ్చి నేను 
యోజనదూరము పడునప్పటికి నా కాలికి గట్టిగా నేల తగిలినది. ఆ నేలమీంద 
కొంచెముదూరమునడిచి నేను గుహూతోనుండి పయికివచ్చి భూమిమీద నేనింతకు 
ముందు చెప్పిన రాతిమీంద పరుండునప్పటికి, తెల్ల వాణి సూరి రో్యదయమయినది. 

ఇంతలో నాకాస్యన్నముపోయి మెల (కువవచ్చినది. ఆడు మళయాళమునకిదియే. 
సరియైనదారి. ఓ ధీమంతులారా! ఇది కలయని (భమపడి దీని సత్యమును గురించి 
మీరొకవేళ సంశయపడెదరు నుండీ! అటు సంశయపడం గూడదు. (పమాణబద్దులెన 
మీరు దీనిని రెండవ వేదవాక్యమునుగా విశ్వసింపవలెను ఈ స్యప్నమును చేద 
వాక కమునుగా నేలవిశ సింపవలె నందు రేమో చెపెెదను వినుండి. పూర్వకౌలము. 
నందు మం(త్యదష్టలైన మన మహర్తుఅకు వేదములు (ప్రత్యక్షమయిన విధమిట్టి దే. 
వారీశ్వర ధ్యానము చేయుచు కన్నులుమూసుకొని చింతించుచుండునప్పు డీశ్వర 
(సనాదమువలన ఆ మహానుభావులకు వేదములు స్వస్నములవలె పొతగట్టి నర్వ 
జనులకును పరవమ్మ(ప్రమాణములయినవి. ఈశ్వరకటాక్ష మా కొలపువారీ సెస్‌ 


253 


మా_తముపడి యీ కాలపువారికి లేకపోవునం౨ భావింపకుండు మహాసుభావులయిన 
భ కులకెప్పుడును భగవంతుని విర్తైతుకజాయమాన కటాక్షము కలుగుచుండును. 
కాంబట్టి వెనుకటివలెనే యీశ్వరాగుగహము వలన నాకిప్పుడు దర్శనమిచ్చిన యీ 
కడపటి వాక్యములను మీరందరును పరమ,పమాణముగా +నంగీకరించి గొరవించ 
వలను. ఇఐ భ పక్రీ నిశ్వాసయులు గలవారందరికిని తప్పక వేవములవలెనే (ప్రత్యక్ష 
దృష్తముఐకన్నను అధిక (ప్రామాణికములగును. మజియు నేసు మొట్టమొదట 
భూమిమీంది గుహలో దిగుబయాదిగా పటుపుమిందనొజగి జాలుటతుదిగా మేలు 
కొని యున్నంతవరకు నడిచిన దారి పయాణమంతయు నేను కట్టకడ పట 
గుహలోని పబజుపను మరల నానుకొనుట మొదలు పయికి భూమి "ముందికి 
భా. జరిగిన దారి  [పయాణముతో సరిగా సరిపోయినందున 
నా స్వప్న మణుమ్మాతమును (సత్యక్ష విరుద్రమయినదియుంగాదు . అంతేకాక 
నాకౌకల తెల్లవారుజామునం గలిగినదగుటచేత అధిక్‌ విశ వ్రశార్తమయినది. నేనిప్పుడు 
చెప్పినదంతయు ఆడ మళయాళ :ునకు సరియైన మార్షము. ఈ గురుతులు పట్టుకొని 
యాదేశమున కెన్యరే నిమిషమునం బె బోందల(చినను ెండవకంటి వా౭డెరు(గకుండ' 
తిన్నగా కన్నులుమూసికొని పోవచ్చును. అక్కడి దేశభాష నేర్చుకొ ని మరి 
పో (దలచిన పక్షమున ముందుగా నావద్దకు వచ్చి యారునెలలు కుుకూషచేయు.డు. 
మిమ్మాభాషలో పండితులనుజేసి పం పన్లు. గురుదక్షిణ తరువాత మీ యిషము 
వచ్చినంత సమర్పించుకోవచ్చును: గురుదక్షిణలేక యభ్యసించిన సఫలము కాదని 
పెద్దలలో మెలంగనేర్చిన మీకే విశదమయియుండును. మీరు కాని చీటీమీంద 
నాకు త్తరము (వాసినపక్షమున నాయిస్పటి వాసస్తానాదులను మీకు వివరముగా ( 
దెలిపేదను, (వయాణముకథ నింతటితకోం జాలించి యింక 'దేశవ్న తాంతముసన 
కౌరంభించెదను సావధానముగా వినుడు. న్‌ 
అప్పుడు నేను లేచి కొంచెము దూరమున కిచి యొక చెట్టునీడను గూర్చుండి 
యవంకకు. బోదునాయని యాలోచించుకొనుచుండ.గా, తూర్పువై పుననుండి 
రెండు విగహములు నావంకకు నడిచి వచ్చినవి. ఆ వచ్చిసవారు “పరుమలయి 
యుందురా స్ర్రీలయియుందురా యని నామనస్సున కప్పుడొక గొప్పసందేహము 
తోచినది. వారిమొగములు చూడయగా నించుమించుగా వారు ముప్పదిసంవత్సర 
ముల (పాయము కలవారుగా. గానంబడిరి. వారి మూతులకు గడ్డములుగాని మీన 
ములుగాని లేవు. దీనినిబట్టి వారు [కొత్తగా క్షువకర్మ చేయించుకొనిరని మీరు 
భావింపంకూడదు. మనస్త్రీలకువలెనే వారిక్‌ని మొగములమీ6ద గడ్డములును మీసము 
లును భగవంతుండే (ప్రసాదించలేదు. వారిద్దణును చామనచాయగలీగి, పొడ వునందు 
నాకంటె పిడికెడెక్కువగానుండిరి. వారికొభరణ ములే వియులే వు; మొగమునబొట్లు 
లేవు; కంటం గాటుకలేదు. ఏకరీతిగా వారిరువురును నిడుదలయిన నల్లని లాగులును, 
ఎజ్జనికులుచ చొక్కాయలును, తలలకు గడ్డితో నలిన తెల్ల కుళ్ళాయలును ధరించిరి; 


254 


కాళ్ళకు చెప్పులు తొడుగుకొనిరి. వారి నడుము చుట్టును పట్టుదట్టిలు బిగింపబడి 
యున్నవి. పట్టుదట్తలకు ముందువై పన నేదో యక్షరములో చెక్కిన యిత్శడి 
ఖిళ్ళుఎన్నవి. వారి చేతులలో రెండేసిమూరల పొడవుగల గుండ్రని రేండు 
విరుగుడు చేవకరలున్నవి. ఈ లక్షణము నన్నిటిని బట్టి వారెవ్యరో రాజభటు 
అనియు. పేడిమూతి వారనియు నేనప్పటికి నిశ్చయించు కొంటిని, వారు మొట్ల 
మొదట నాతో నేమియు మాటాడక, వయస్సులోనున్న (కొ త్తస్త్రీ యెవ్వతెయైనను 
వీధిలో కనంబడిన పుడు మన దేశములో పురుషులు దాని మెగమువంక నెగాదిగ 
చూచునటుగా నే వారును నామొగమువంక పదినిమిషముల వజకును జెప్పవేయక 
చూచి, తీమలోనేమో మెల్లగా గుసగుసలాడుకొని తరువాత వారిలో నొకండు 

నా సమీపమునకువచ్చి “తూమీ భూఖేః” అని యేదో (పశ్నవేసినట్లు పలికెను. 
నాకామాట అర్హమయినదికాదు . అయినను పెద్దమనుషమ్యుండేదో యడిగినప్పుడు (పత్యు 
తరము చె ,ఎకుండుట టం ని తలంచి అతండు నాపేరవరనీయడిగియుండు 
వనీ యూహించి, తెలుంగు భాషతో “నాపేరు సత్యరాజాచార్యులు"అని చెప్పి 
తిని. వాండు కొంచెముసేపాళొచించి మరల బిగ్గరగా “తూమీభూభే” అని పలికెను. 
నేనునువానికి. దెనుంగు తెలియదని_గహించి, 'హీందూస్తాని భాష సమస, దేశముల 
తోను దెలియునుగదా యని నేను విజయనగరములో మహారాజుగారి వెంట కాకీ 
నగరమునకు వెళ్ళివచ్చిన వారితోడి సహవాసమును బట్టి మాటాడ నేర్చుకొన్న 
యాభాషతో “మేరానాం సత్యరాజాచార్‌” అని “వప్పితిని. వాండామాటలను 
సహితము (గహింపక “తూమీభూభే” అని మరల మజీింత బిగ్గరగా నఅచెను 
ఆందుమీ6ద నేను వానికీభాష తెలియకపోయినను ఈకాలమునందు సర్వత 
వ్యాపించియున్న యింగ్వీ షయినను అకార “మె నేమ్‌ ఈజ్‌ సతంరాజా 

౨౪” అని చెప్పితిని వాండాభాషను సహితము తెలిసికోలేక కోపముతో మరల 
వెప్పటి(ప్రశ్ననే వేసెను. ఆపయిని నాకేమి చేయుటకును తోంచక దేశభాషలు 
తెలియకపోయినను దేవభాష తెలియనేమోయని సంస్కృతముతో “అహం 
సత్యరాజాచార్యనామకవి_పః” అని స్పష్టముగా. జెప్పితిని.- ఆమూర్జుడ (దియును 
తెలిసికోబేక రెండవవానిశేసి తిరిగి యేదో భాషతో ననెను. _్రసిద్దమయిన నాపేరు 
వారికి దెలియంబయలుసకుండుట నాకిష్తములేక యజవదేశమునకు పేమీపముననుండుట 
వేత (దా ఎడ భాషయైనను దెలియు నేమోయని ఏన్‌ "పేర్‌ సత్యరాజాచారిన్‌” అని 
చెప్పితిని. ఈ యజణవములో. దస్పున్నయెడల దీనిం జదివెడి యణవవారు నన్ను 
మని్ని్నింసవలెను. నేను వెనుక పొగబండిలో య్మాతచేయునప్పుడు నాలుగజఅవ 
ముక్కలు మా (బొహ్మాణునివలన నేర్చుకొన్నాను. కౌంబటి యాతని చేతిలోంబడ 
చాసామ్మత(డు గురుదక్షిణగా (గహించినట్ల యినను మీరూహింప వచ్చును. వారి 
కీయజవగోడును దెలిసినదికొదు. నేనప్పుడు' నాస్వభాషయైన కన్నడములో6౬ జెప్పి 
చూతమని “నమ్మ...” అని యారంభించినప్పటికి వారరువురును నావద్దకువచ్చి 


255 


చేయిపట్టుకొని నన్ను లెమ్మవిలాగిరి. నేనప్పుడు నా భాషాపాండిత్య ము చూపుటకది 
సమయముకాదని మౌనము ధరించి, మీవెంటవచ్చెదను నన్ను లాగవలదనియు 
మా యూరు విజయనగర మవియు నాపేరు సత్యరాయాచార్యులవియు నేను స్వా 
హ్మణుండననియు సమ _న్రమును చేసి సె గచేసిచెప్పి, చివాలునలేచి వారివెంట నడువ 
నారంభించితివి,. ఊరునుపెరును వంశముమగూడ నెట్లుపె గచేసితినని మీలోందెలియని 
వారికి గొందణికి సందేహము కలుగవచ్చును గాన్‌ యా సంశయము నేను చేసైగ 
చేయుచుండగా శ్రద్దతో జూచినవారికి నివారణము కౌవలసినదేకొని చెప్పుటవలన 
విడిపోదు. ఆ రాజభటులలో నొకయ ముందునడవంగా మన దేశములోని గొప్ప 
రాజకీయోద్యోగివలెనే వానివెనుక నేనును తలవంచుకొని నడువండజొచ్చితిని. 

రెండవవాడు నావెనుక నడుచుచుండెను, ఇట్లు కొంచెముదూరము నడుచునప్పటికి 
"మేమొక పట్టణముయొక్క_ రాజవీధిలోం బివేశించితిమి, అప్పుడు వీధిపొడుగునను 
మనుష్యులు నాకు కనబడ 6 జొచ్చిరి. వారు ధగించుకొన్న బట్టలు మొదలయినవి 
వివిధములుగా సున్నను వారిలో నొక్కరికిని గడ్డములును మీస సములునులేవు. అటి 
విచిత్ర మన సృష్షివలన నాకప్పుడు గలిగిన యద్భుతానందములకు పరిమితి లేదు. 

అఘటనాఘీటన 'సామర్ణ ముగల సర్వేశ్వరు. డాదేశములో మగవారికి మూతికి 
మీసములులేకుండ నేలచేసెనాయని _తోవపొడుగునను నాలోనేను వితర్కించు 
కొనుచుంటిని, ఆ సమయమునందు నాకాకసి్మికడుగా మతియొక సంగతి స్మరణకు 
వచ్చినది ఇది యాండుమళయాళము గదా యిందు, బురుషులెట్టుందురని నామనను 
నకు. దగులయగానే నేను జూచిన బౌారందబును ప్రీలేయనియు,' ఈ దేశవబనందు 
బురుషు౨ు బేరనియు, గాలికే బిడ్డలు పుట్టుదురనియు, స్త్రీ మళయాళమునుగూర్చి 
మనవారు చెప్పినదంతయు సత్య మేయనియు, నేను నిశ్వయించుకొంటిని. నా మన 
స్సులో నీయాలోచన ముగియునప్పటికి మేమొక్క యిల్లు చేరితిమి. ఆ యింటి 
గుమ్ముమువద్దను లోపలనుగూడ నన్ను? దీసికొనివచ్చిన నారివంటి వేషములు 
ధరించుకొన్న సేడిమూతి రాజభటు లనేకులుండిరి. మొదటి యిద్దజు రాజభటు 
భటులును నన్నులోపలి"( గొనిపోంగా లోపలివారందజును గుంపులు గుంపులుగా 
వచ్చి యడవిమృగమును జూచినట్టుగా నన్ను తేశిపాజం జూడసొగిరి. అంతట 
వారిలోవారే మో యాలోచించుకొని; నన్ను దూరముగా6 దీసికొనిపోయి మూలగా 
నున్న యొకకొట్టులోంబెట్టి వయిని తలుపువేసిరి. అంతట రాజభటులు కొంద 
తొకరువిడిచి యొకరు తలుపువద్దక వచ్చి దానికి నిలువగావేయంబడిన యినుప 
కమ్ము సందునుండి బోనులోనున్న యడవి జంతువును జూచినట్లు గా నన్ను 
తొంగితొంగి చూచుచు నావలకు( దో పుచువచ్చిరి, ఇట్లు వచ్చుచు బోవుచుంటయు 
వారిలో నేమోయాలోచించుకొ నుచుంటయు చూడగా మనదేశములోని పోలీసు 
భటులు సంగతి నాకు జి పికివచ్చి వారికేవో దురుద్దేశము కలిగినట్లు సాకు పొడ 
కట్టినది. కాని నేను స్తీనిగాక పురుషుండనయినందున్‌ అట్టియనుమానముతో. బని 


2 5§ 


లేదని మనస్సమాధా నము చేసికొంటిని. ఈరీతిగా రాజభటులలో నేదో యాలోచన 
జరుగుచుండగా నింతలో వారి యజదూను6 డక్క_డకువచ్చెను. ఆతనిని దూరము 
నుండిచూచి వారందరును తమతమ యధాస్తానములకు( బోయిరి. అటుతరువాత 
నతండు తనపరగిని చేసివెని, తాను మొదట వచ్చినప్పుడు నాకొటుముందను భటులు 
గుంపుగూడి పరుగ త్తిపోవుట కని పెట్టినవా( డగుటచేత నంచేదో వింతయున్నదని 
యాహించి, నాకొట్టువద్దకువచ్చి తతుపతీయించి, రాజభటులు నామీద నేమినేరము 
మోపుదమురోయని భయపీడి వజవజ వడకుచున్న నన్నుంజూచి, నన్నేదో (పశ్న 
వేసి నావలన (పత్యు త్తరముగానక తన భటులనేమో యడిగి తెలిసికొని, నాయందు 
నిరే తుక జాయమాన కటాక్షము గలవాండయి తనవెంట నన్ను తనయింటికి( 
దిసకొనిపోయెను. ఈశ్వరాన్నుగముచేత  నేకిట్లు గారాగృహ విముక్కు (డయి మంచి 
యింట బడంగలిగితిని, ఆత (డు దయారసము గలవాడగుటచేత "నన్నాదరించి, 
తనయింటిలో వీధివె, వైపున నాకొకగది యిప్పించి. నాకు పరుండుట కాగదిలో మంచ 
మొకటి వేయించి, కన సేవకునిచేత భోజన పదార్థములు తెప్పించి సాముందు 
పెట్టించెను వాలేజాతివారో తెలియకపోవుటచేత ' వారు తాకిన పదార్థములను 
తినుటకు నేను మొట్టమొదట సంకోచించితినిగాని, ఏదై ననుసలే తినుమని యాంకలి 
దేవత నాకడ.పులోదూతి నన్ను బాధించుటచేతను, ఆ "దేశములో (బాహ్మణు లున్నా 
రన్న జాడయే లేకపోవుటచేతను, పూర్వ్యకాలమునందాపత్సమయమున విశ్వా 
మ్మితాదులు చండాల గృహమున శ్వృమాంసాడులను దొంగిలించి క్తుత్తు తీర్చు 
కొనుట పురాణములో చదివియుండుటచేతటు ఆత్క్మరక్షణము పరమధర మని 
వ శాస్త్రములు చెప్పియుండుటచే తను, స్వదేశముచేరిన తరువాత _పాయశ్చి త్రము 
చేయించుకొని (బాహ్మణసంతర్పణముచేసి శుద్దుండను కావచ్చునని నాటికి భోజనము 
చేసితిని. ఆ దినమున నోటికితిన్నగా మెతుకులు పోయినవికావుగాని తరువాత [కమ 
(కముగా నలవాటు పడుటచేత మనుగుడుపు పెండ్రి కొడుకువలె భోజన(పియు( 
డనె తేంభోజనములు చేయసాగితిని. మా గృహయజమానిపే పేరు “ఫాండఢీభంగిక 
అతండు బాహ్మణ థ్‌ క్తిచెతయ గాక పోయినను మంచిహృదయము గలవాండ 
గుటచేనాకు సమసోపచార ములును జరుగునట్లు చేసి, ఆరంభములో తమ 
భాషను నాకు స్వయముగా నే నేర్చు చు వచ్చెను? నేను గోడలు, మేడలు, ఉప్పు, 
వస అల్లము, బెల్ల ము, బిట్లలు, కట్టలు, ఆవులు, మేకలు మొదలై న వానినిజూపి 
పేరుతేమని సెగ చేయుచురాంగా నాతండు చెప్పుచువచ్చెను, ఆ 'పేరులన్నియు 
వు వెంటంగొనిపోయిన తెల్ల కాగి తముల పు_సకముమింద తెలుగుతో |వాసికొని 
వల్టించ్చుచు వచ్చితిని. మొదటి దినమున నేనామాటలను (వాయుచుండంగా నతండు 
చూచి యత్యాశ్చర్యపడెను. ఆ యౌశ్చర్య కారణమును మీకు ముందు చెప్పెదను. 
నేను వారిభాష నభ్యసించిన తమమంతయు( జెప్పంబూనుకొన్నచో మీకు విసుగు 
దలగా నుండును. అంశేకా కిబువంటి వర్ష నలవలన మీకును నాకునుగూడ లాభము 
లేదు. విశేష ష[పయాసపడి మూ6డు మాస ములలో వారిభాష నొకరీతీగా నేను ధారాళ 
ముగా మాటాడుటకు నేర్చుకొన్నాను. 


17 257 


వాౌలవ _వకర ణము 
ళం 


ఒకనాడు సెలవుదినమున భోజనము చేసి కూరుచున్న తరువాత నా యజ 
మాను డెవ ఫాంఢీభంగీ నన్నుంజూచి జాలితో నీపత్ని పోయినది కాదాయని రండీ 
భాషతో నడిగెను. వారిదేశమును మనము స్తీ మళయాళ మన్నను స్వ దేశస్థులు 
దానిని రండీదేశమని వాడుదురు. అందుచేత వారిభాషంము రండీభాషయన.బడును. 
నన్నతండా(ప్రశ్న యడుగంగానే యాతం జ్ఞానమునకు నేనత్యాశ్చర్యపడి, అతనికి, 
జో్యోతిళ్ళాస్త్ర, పరిజ్ఞానము వలననే యీ సంగతి తెలిసినదని యెంచుకొని, ఆ 
శాస్త్రమును _గహింప వలెనను తలంపుతో “అయ్యా : నా భార్య స్వరస్తురాలెన 
సంగతి మీకెట్లు తెలిసినది ఇ” అని యడిగితిని. 

ఫాండీ_. (చిరునవ్వుతో) త్తి పత్ని పోయినసంగతి మా(తమేకాక యామె 
వీచిన్నతనములోనే పోయినదనికూడ నీ రూపముచేతనే నేను _గహించినాను. 


నేను _ (ఇదిజ్యోతిళ్ళాస్త్రము చేతకాదు సాముద్రిక శాస్త్రముచేత ననిమన 
స్సులో భావించుకొని) అయ్యా ! నా రూపములో నేమి వింతయున్నడి ? 

ఫాంఢీ__ నీవు గడ్డమును మీసములును గొఆిగించుకొన్నందున సీపత్ని 
పోయినదని తెలిసికొన్నాను. నీకు ముక్కుున్నందున నీపత్ని స్రీవ్ర మిక్కిలి బాల్య 
ముతో నున్నప్సుడే మృతినొందెనని _(గహించినాను. ఇంతకంె సీ రూపములో 
వింత యేషికావలెను ? 

మొట్టమొదట నాకీమాటలకర్ణ మైనది కాదుగాని తరువాత మాయజమాను 
లతో దీ ర్రసంభాషణ చేసి వారిచేశముయొక్క_ సైైతిగ తులను జనులయొక్క యాచార 
వ్యవహారములను కొంత తెలిసికొన్న పిమ్మట నాకామాటల యర్థము బోధపడి వారి 
దేశముమీ(ద నాకెంతో కోపము వచ్చినది. అసమర్దు(డు తన క వెలి 
పుచ్చుటవలన పరులకు హానిచేయుటకు మారుగా తానే హానిని పొందునసో “యొఆతి€గి 
నా కోపమునను నా మనసులోనే యడంచుకోవలసిన  వాండనయితిని. నాకప్పుడా 
దేశము విడిచి పాజీపోవలెనన్న బుద్ది పుట్టినదిగాని పరులకు దాసుడ నె యున్నం 


258 


యన నా కదియు సాధ్యముగా కనబడలేదు. దైవమే కాలమునకెవ్వరినేమి చేయం 
చలంచునో యెరుంగుట యెవ్వరికి శక్యమగును 9 zi 

శనుజే*ఎన దీ క్రసంభాషణవలన నా యజవమాను. డాకస్మికముగా యజనూను 
శాలయ్యెను ? శేను జూచిన రాజభటులు మొద లేన పురుషు లందజును స్తీలె ౩ 
పోయినారు. ఇంతవణకు నేనూహించిన శ్ర యైనదికాని యీ దేశములో పరుషులు 
లేకపో వుటయు గాలికివిడ్డలు పుట్టుబయుమా (త్ర మబద్దమ్ములె పోయినవి. ఆదేశము 
తోను పురుషులున్నారుకొని, వారున్నను లేనళ్తు భాఏంపవలసియున్నది. అక్కడ 
హంత వ టు న, రాజ్యపరిపాలన్‌ము చేయువారు స్త్రీలు; రాజకీయో 
ద్యోగులు స్రీలు; మం(తులు స్త్రీలు; విద్వాంసులు ప్రీలు;సె సెనికులు స్త్రీలు, వేయేల = 
ఆ దేశమంతయు ప్త్రీమయము.స్ర్రీలే సర్వస్యతం(తలు; పురుషులువారిదాసులు. ఆహో; 
లోకములోసింతకంచుదుర్దశ మణి యొకటి యుండునా ? ఈసంగతివిన్న పురుషాభిమాని 
దేహము భగ్గున త. ? పురుమలయం దభిమానముగలిగి, పురుషుల యాధిక్య 
మును నిలుపుటలోం (బతిష్షవహించి, పౌరుష భూషణులెన యోభరతఖండవాసు 
నారా! మన దేశమునందు పురుషజన్మ మె _త్రినవారందణును ఆయుధ హ స్తులయి 
చబయలుదేతి, నేను చెపిన గుహామార్షమున "ఈ దేశమునకు వచ్చి, అన్యాయముగా 
పురువులపయి నధికారము చె ల్రించుచున్నే పస్తేలనందజిని "ఘోరయుద్దములో జయించి 
ఈ పాడుదేశములో(గూడ పురుషుల సాతం(తరమును నిలుపుండు. మర్య్‌జ్ఞాండ 
నె న నేను మీకు సహాయు.డ్ననె యుండ6గా మీకపజయ మెప్పుడును గలుగేదు. 
మీరు భయపడం బోకుండు 2 

ఇక్కాడ తది యాజమాన్య మన్నమాటయే కాని వారిలో నెకమత్యము 
లేదు. వారిలో. గొందటు పురుషులకు వివ్యచెప్పించి వారికి గొంతవటకు 
స్వాతంత్ర్యము లియ్యవలెననువారు ; బహుసంఖ్యాకు_లెన రె డవ తెగవారు పురు 
మల కెప్పుడును విద్య చెప్పింప(గూడ దని యు విద్య చెప్పించుట వలన స్వేచ్చా 
విహారులె చెడిపోవుదురనియు భావించి పూర్వచారమును నిలుపుటకు పాటుపడు 
మూరు. ఇదిన్వతం (త రాష్ట్రము సహితముకొదు . దొరతసమువారికిని (పజలకును 


1. “1891. వ నంవత్సర మునందు స్త వీలవిషయమున మనవారు చేనిన యన్యాయములు 
తేటపడునట్లుగా వ్యాజరీతిని స త్యరాజా పూర్వ దేశ యా(తలయొక్క. _పథమభాగమును 
రచించి _పకటి ఎచితిని, నేనిం గ్లీమన" గ భ్రీవర్చు (టావెల్చు" చదివినప్పుడు వ్యాజ రూపమున మన 
లోని దురాచబారములను మూఢ విశ్వాసములను పరోక్షముగా (పదర్శించునట్టి పుస్తకమును 
బాలుగు భాగములుగా జేయవలెననవి బుద్ధి పుట్టి మొదట నీభాగమును జేనితిని” 


స్వీ. చ. రెం-భా, పుట 144- (1984) 


1. పానుగంటి లక్ష్మీనరనింహోరావుగారి సాక్షి వ్యాసాలలో హోర్యానికి ఇటువంటి 
ఉదంతం ఒకటి కళ్చించారు. " స్టీ ప్వాతం త్యముి ఆని (పహ సన [ప్రాయమైనరవన ఇడి. 
సాక్షి మొదటి సంపుటకి, పుట 24_35- (186 40 


259 


ఐకమత్యములేదు. పరిపాలసము చేయివారు స్వ దేశసులకంజి నెక్కు_వ నాగరిశమూ 
గలవా రె యా దేశముసకు దక్షిణముననున్న పర్వతేములనుదాటి వచ్చి దేశమును. 
జయించిరి. వీరు తమ పురుషులకు విద్యచెప్పించి కొన్ని స్వాతం కములనిచ్చి, 
వారిని గౌరవముతో (జూతురు. వారా దేశములోని పురుషుల నిమి త్తమె పాఠశాలలను 
బెట్టి పురుషవిద్య వ్యాపింప(జేయవ లెనని (పయత్నించుచున్నారుగాని గొరవముగల 
కుటుంబముల లోని మగపి గ్రలెవ్వరును బడికెక్క_నందున వారిమనోరధ మంతగా" 
కొనసాగకున్నది. (పభుత్వమువారిప్పుడు పురుషుల నుపాధ్యాయులనుగా దిద్దుట 
కయి రాజధానిలో నొకపాఠళాలను (క్రొ తగా బెటియన్నారు దేశాచార విరుద్దము. 
అయిన యిటువంటి కార్యములు చేయచుండుట్వలన దొరతనము వారియందు 
జససామాన్యమున కనురాగము తక్కువగా నున్నది, ఓ హిందూమహాజనులారా?౯ 
ఇవియన్నియు మీవిజయమున కనుకూల సూచనలేకదా 1 నా యజమానురాలయిన 
ఫాండీభంగిగారు. పురుషులకు విద్యచెప్పించి దేశమునకు. (గొ త్తమార్చులను 
తెప్పింప(గోరు తెగలోనివారు. తమ దేశములో పుదమలు చదువుటకును (వాయు 
అకును నేరనివా రె యండుటచేత తమభాషలోని పదములను నేను మనభాషలో 
(వాసికొనుచుండుటచూచి యితర దేశములయందు పురుషులు (వాయనేర్చియుందురా 
యని నా యజమానురాలి కప్పుడ త్యాశ్చర కాము కలిగినది, అప్పుడా మె నామొగము. 
వంక్ణణజూచి నీవు మీ దేశములో భోగపురుషుండవా యని యడిగెను. కాను, 
కుల పరుషుండనని నేను బదులు చెప్పితిని. ఆమె దొరతనము వారు నూత 
నముగా౬ బెటించిన పాఠశాల  కెచిగినపురుషుల నెవ్వరినైన సం పాొదించవరా 
నని బహుదినములనుండి కృషిచేయుచు  విఫల(ప్రయత్నయయి యుండి 
విద్యాభ్యాసము చేయుటకాన క్తి గలవాడ నెయన్న నన్నుంజూచి సంతోషించి 
నన్నాపాఠళాలకు? బంపవలెనని యు గ్రైశించుకొ నెను కొంతవణకు భాషాభివృడ్డి 
చేసినవారినిగాని యా పాఠశాలలో “జేర్పుకొనరు కనుక నా కింటికడ నిత్య 
మును రెండుగంటల సేపు__విద్య చెప్పుట కె భాంగీఫిండీయను పేరుగల యొక 
విద్వాంసురాలిని నెల జీశమునకు. బెతైను. ఫిండీయను పదము మనదేశములోని 
శాస్ర్రిపదముతో సమాన మెనది కులపురు మనకు విద్యచెస్ప్వుట వలన కులమువారు. 
తన్నుబహిష్కారము వేయుదు రేమోయని యామెకు మనస్సులో భయముకలిగినను, 
వీదదగుటచేత జీతమున కాశపడియు నా యజమానురాలు గొప్పరాజకీ యోద్యోగిని 
యగుటచేత నామె యన్నుగహమునుగోరియు నాకు బత్నీ(వత ధర్మముల నుప 
దేశించి తనదేశముయొక్క యాధిక్యమును నాకు బోధపరువనెంచియు ఆ పండితు: 
రాలు నాకు విద్య చెప్పుటకొస్పుకొనెను. పత్నీ(వత శబ్దము వినంగానే మీమనస్సుల 
కద్భుతముగా నుండవచ్చును. ఆ భాషలో భార్యకు “వంధీ' యనీ"పేరు. పంధీశబ్రము 
నకు యజమానురాలని యర్థము. భ ర్తను భూడా'" యందురు. భూడాయన.గా దాసు 
డనియర్రము ఈ చెండు శే పేరులింబట్టియే. యిక్కడ భార్యాభ రోలకుండు సంబంధమును 


260 


మురూహించి తెలిసికోవచ్చును మనదేశములో స్త్రీలకు పత్మివతాధర్మము లుప 
దేశించున'కే, ఆ దేశములో పురుషులకు వత్నీ(వత ధర్మములు నేర్చుదురు. 
మా యుపాధ్యాయిని “పంధ్రివేడీభూడి' యను (గంథములోని నూఅుపద్యములు నాకు 
నేర్చినది. ఆ పుస్తకమును “పత్నీవత ధర్మటోధిం౨ి యని తెనింగింపవచ్చును. 
వారిభాషలో ఒ _తక్షరము లధికముగా నున్నవి రెండేసియక్షరముల పదములు 
విపారము; పదములు తబుచుగా ఆకాంరాతములుగాను ఈకారాంతములుగాను 
క ఏకారము (ప్రశ్నార్ధకము భాషపంగతి యటుండనిండు, ఫిండీగారు నాకుప 
'దేశించిన పద్యములను మొదట నేను[పేతితో వలి ంచితినిగాని నాకామె వానియర్థము 
చెప్పగానే నాకెక్కడలేని కోపమునువచ్చి, ఆమె నన్ను విడిచి యింటికిపోంగానే 
చొడ్డిలోనికిపోయి యెన్వరును జూడకుండ నిప్పంటించి యా పు సకమును తగుల 
జెట్టీతిని కాని యిహ్బటికిని నా కోపము తీరినదికాదు. ఆ పద్యముల యర్థము విన్న 
పక్షమున నాకంటెను మీకెక్కువ కోపమురావచ్చును. ఆ కోపములవలస్‌ నె నను 
మీరీదేశమునకు వచ్చి యిక్కడిపురుషులను దాస్యమునుండి యుద్ధరింతు రేమోయను 
నమ్మకముతో వానిలోంగొన్నిటి నిప్పుడు తెలింగించుచున్నాను. "ఇవి రత్నములని 
చప్పంయంబడుట కర్త ములయినవి కాక పోయినను మన దేశ సం్యపదాయమునుబట్టి పీనికి 
వవంత్నవ. లన” పేరు పెట్టుచున్నాను. 


శ్రీ సత్యరాజాచార్య కృతాం దీకృత నవవత్నమంజరి. 


క్ష పురుషునకి మ్మహింబత్నియె 
పరమంబగు దైవతంబు పత్నీ సేవజా 
నిరతముచేసెడి పరుషుండె 
పరమున నిహమన సుఖంబు. బడ యుంజుమ్మీ ౧ 


ఛే, (పతిదిసంబును బురుషుండు పత్నికందె 

ముందుగాలేచి నదిలోన మునిగి జలము 

కలశమునందెచ్చి నిజపత్ని కాణ్బుకడిగి 
నుశ్రీపాదతీర్హంబు (తాగవలయు. ౨ 


క్‌. స్రీపాదతిర్హ నే సేవన 
చేపురుషుడు చేయు నెన్నియేండులు ధరతో 
నాపురుషు. డన్నియుగములు 
పాపములంబాసి మోక్షపదవి నుఖించున్‌. ౩ 


261 


గి. కుష్షరోగిణియెనను (గుడ్డిదైన 
భూరివికలాంగియైనను ముసలిదై నం 
చబత్నియింగిలి భుజియింపవలయుసతము 
పుణ్యలొకంబు€గాంక్షించు పురుషవరు(డు. జ 


క. ఏప్పురుషుం డతివయెంగిలి 
పాసపుమతి నేవగించి భక్షింపండో 
యాపాపాత్కుండునారక 
మాపంబునంగూలు(జూవె కోటియుగంబుల్‌, > 


క. దూరమున(జూచి పతిని 
గారవమునలేచి యొంటికాలునబురుమం 
డోరంగగవంగ6గవలయును 
గూరిమింగూర్చుండనిల్వంగూడదుసుమ్మి - ౬. 


క. పురువుడును గారభమున్‌ 
సి రముగ దండనములేక చెడిపోదురిలన్‌ 
గరుణ(దలంపక చెలకొక 
పరియెనన్‌ గొట్రవలయు( బత్నిపురుషునిన్‌. = 


గి. పత్నిగొట్టినందిట్టిన బాధయిడిన 
భోగపరువుల( బొందిన. దొందకీర్ష్య 
దరుణియే పురుషునకున్లు దై వమనుచు 
భ_క్తిననయంబు సెవింపవలయు(జుమ్ము. రా 

గీ. అతివలకు 'స్వేచ్చభూషణ మైనయట్లు 
పురుషులకు లజయే మహాభూషణంబు 
సూర్యచంద్రులు మొగ మైనంజూడకుండు 
పరమపత్నీనతు ౧6డెపొందుంబరమగతులు. 


ళా 


ఫిండీగారు నాకు బహువిషయములనుగూర్చి నీతులను బోధించుచు వచ్చినను 
చదివి చెడిపోదునేమాయను  భీతిచేత నాకు ముఖ్యముగా ప్రతిదినమును తప్పక 
యెంతో గద్దతో పత్నీ(వత ధద్మాముల నుపదేశించుచుండెను. ఒకనా (డా విద్వాంసు 
రాలు నేను తెనింగించిన నవరత్నములలో నేడవ రత్నమయిన “*ప్పరుముండుము 


262 


గార్గభముజా సరము గదండ నములేక చెడిపోదురిలన్‌” అనుదాని న్‌ా స 
నాకుత్సాహముతో బోధించి, ఆదండనము పురుషుల మేలుకొఅకేయని హేతుకల్న 
నములతో వ్యాఖ్యానముచేసి పురుషదండనము వలని లాభములను తెలుపుచుండ (గా, 
నామనోగతి నామె కెజుకపజుప కుండవలెనని నేనెంత ప్రయత్నము చేసినను నా 
మనస్సులో హాలాహాలమువలెపుటి పయికి పొంగుచున్న కోపాగ్నియాగక నాకన్నుల 
వెంట వెడల(జొచ్చినందున అసూయతో మొగ మింకొకవంకకు (తిప్పుకొంటిని. 
ఆ నీతి నాకు రుచింపకున్నదని బుదిమంతురాలయిన యామె గహించి, పురుషులను 
స్రీలుకొటక యాదరింపవలెనని బోధించెడు యాదేశప నవనాగరికుల మతము నాకు 
సమ్మతమనుకొని, అప్పుడే విద్యాభ్యాసమువలన మతిమాటి నేను చెడిపోవు 
చున్నానని నా నిమి త్తమయికొంత వి ఈ విషయమున మీదేశములో నేమి 
యాచార మని నన్నామే యడిగను. “ బాహ్మణస్యక్షణంకోప” మన్న నీతినిబట్టి 
శాంతిజలముచేత నేను కోపాగ్నిని నిమిషములో చల్ల్తార్చుకుని నవ్వుమొగముతో 
“మాదేశమునందు పురుషులే స్త్రీలను కొట్టుదురు ” అని సత్యమును జెప్పితిని. 
నేను నవ్వులకు సహిత మసత్యము సలుకనని యామె తెలిసికోలేక, నావి పరిహాో 
సోకులని భావించి నామాటలను నామె నమ్మినదికాదు. ఈ రండీదేశములో సదాచార 
సంపన్న లయిన స్ర్రీరత్నములు నిత్యమును తమ పురుషులను వేణుదండముతో 
దండించుచుందురన్నచో (ప్రత్యక్షానుభవము లేకపోవుటచే మా ఫిండీగారి వలెనే 
మీరును నమ్మకపో వచ్చును, కాని నేనిక్కడ కన్నులార (పక కక్షముగా(జూచిన 
సత్యములను వేదవాక్యములవలె చెప్పుచుండుట చేత పురాణగాధలను నమ్మ నలవాటు 
పడిన మీరుమ్మాత మట్టి యవిశ్వాస పాపమును గట్టుకొనరని నేను దృఢముగా 
నమ్ముచున్నాన రం 

ఆమె నామాటలను నమ్మక యట్టివై వె పరీత్య మీశ్వర సృష్టిలో సంభవింప 
నేరదని వాదించుటచేత నా సత్యసంధతనుగూర్చి సంశయపడి నందున కంతయు( 
జింతనొంది, నామాటలనిజ మామెకు తేటపటుపవలెనని యిచ్చట స్త్రీలు పురుమలను 
కొట్టుట యెంతసత్య మో మాదేశమునందు పృరుమలు స్రీలనుకొట్టుట యం తసత్య మే 
యనియు కావలసినయొడల మీకు నమ్మకము పుట్టునట్టుగా మా శాస్రములనుండి 
కావలసినన్ని (ప్రమాణ వచనములను జూ పెదగనియు, "జెప్ప స్మృతులలోనెల్లను 
సర్క్వోత్కష్టమయిన మనుస్మృతి యెనిమిదవ యధ్యాయమును౦డి యీ క్రీంది 
శ్లోకములను 'ః జదివితిని. 


ల్లో, భార్యా పు_తశ్చ దాసశ్చ శిష్యో భ్రాతాచ సోదరః 
(పాప్తాషరాధా స్తాడ్యాఃస్యు రజా వేణుదండేనవా. 


శో. పృష్టతస్తుశరీరస్య నో క్రమాంగే కథంచన 
అతోన్యధౌతు (వ్ర పహరజూా పా పఃస్యా చ్చారకిల్చిషమ్‌, 


263 


ఆప్పుడా మె వీనియర్హమేమని నన్నడిగినది. భార్యను, పుకుని, సేవకుని, శిమ్య పి. 
(థాతను, సోదరుని? తప్పుచేసినప్పుడు త్రాటితోనె నను వెదురుకట్లతోనై నను కొట్టి 
వలయునని మొదటిక్లోక మున కర్ణ మనియు, శరీరముయొక్క_ వెనుకటిభాగ మండే 
కావి నె త్రిమీంద కొటరాడు మటీయొకచోట కొట్టినవాండు చోరపాపమును పొందునని 
రెండవక్లోకమున కర్తమగయు, చెప్పి యా పయిని “_పాపాపరాధా"” యని 
చూల ములోనున్నను కౌట్లుట! (పధానముగాని నేరముచే మట (వధానము కాకపో వుట 
చేత మాదేశములో ప్పరుములు నేరముబేకయే భార్యలను కొట్లుచుండుట శిషాచార 
మైనదనియు, నెత్తిమీద కొటంగూడదని కూడ మూలములో€ గానంబడుచున్నను 
న్‌ త్తికూడ శరీరములోని భాగచే మేయైనందున నె తి మీందకూ డ శాసాంర్ధము ముందు 
భాగమందు బెత్తె డు మేరవదలివేసి ఇ వెనుకతట్టున కొట్రవచ్చునని వాక్య సమన్వయము 
చేసి సిద్ధాంత మేర్పటిచి కర్మభూమిమైన మాడేశమందలి పెద్దలు భార్యలను శిరస్సు 
మీందనే కొటుట సదావారమయినదనియు, నేను మనుస్క్ట్రృతికి వ్యాఖ్యా నముచేసి 
యర్హవివవము చేసితిని అందుమీ(ద ఫిండీగారు నాచేత నీక్లోకయులను ల్లోతార్హము 
అను రెండుసారులు విని, కన్నులుమూసికొని కొంత సేపాతో చించి నీమోసమిప్పటికి 
తెలిసినది చిటికెవేసి, మొదటిళ్లోకములో “భుర్య” యనుచోట “భర్త” యని 
యుండవలె సనియు, “పు తుండు దాసుడు శిష్యుయ భ్రాత mea అని 
శోకములో చెప్నంబజడినవా రందడదబును పురుషులయి యుండగా మొదట “భార్య 
యని యొక్క శ్ర్రీయండుట సంభఏంపదనియు, అందుచేత నిదికూడ “భ రో 
యని యుండగా నేను పరిహాసార్హముగా “భార్య” యని మార్చి చదివితినవియు, 
సిద్ధాంతముచేసి యంతటితోనై న సూరకుండక పురుషులకు చదు వువచ్చిన యెడల 
నిట్టి యనథకాములు సంభవించునని యెొజింగియే బుద్దిమంతులయిన తమ పూర్వులు 
పురుషవిద్య కూడదని సిద్ధాంతము చేసిరని తన యభఖీ[ప్రాయమును బయల పెట్టినది. 
అక్కడ వాపక్షమవలం£రచి మాటాడువారెవ్యరును లేకపోయినందున నావోదదరి 
మును నేనెటింగియు వివాదముకూడదని యూరకుండవలసినవాండ నయితిని. 


అయినను నేనంతటితో నూరకుండక మనదేశములో పురుషులే స్వతంతు 
లనియు, స్త్రీలు పరుషములకు లోంబడియుందురనియు, మనుస్కృృతితోను౦డి 
చేనుదాహరించిన [ప్రమాణములు సత; శమయినవనియు , ఆమెకేలాగునై నను 
మనసున పట్రింపవలెనని నిశ్చయించుకొని సతి వతాధర్మములను గూర్చి "మన 
పురాణాదులలతో(గల విషయము అనేకము ల మెకుంజెప్పితిని. చెప్పినవానినె ల్ల 
నామె యాదరముతో విన మొదలు పెట్టినందున నాకు( గొంత(ప్రోత్పాముముగలీగి 
పతి(వతాధర్మముల నామె మనస్సునకు, జకగాగా పట్టించనెంచి భతణాయెంగ్నితి 


భుజించుట పతికి పరమధర్మమని చూపుటకయి సతర సకఖ నొరంథించి యిట్లు 
చఇెస్పంజొచ్చితిని. 


264 


పూర్వకాలమునందు నాలాయనియెన యిం|ద ఫేన మౌద్గల్యునకు భార్య 
యయ్యెను. అతడు కుష్టరోగపిడితు(డు. "ఆ మహాపతి(వత యాతని యుచ్చిష్టమును 
—_— అమృతతుల్యముగా భక్షించుచుండును. భోజనయు చేయచున్న 
చునం దొకనా6 డతని యంగుష్షము తునిగి యన్నములోంబడెను. అట్లుపడి 
య పతి(వతా కిరోమణియైన యామె రోంతవడక యా బొబ్రన| వేలిని దీసి భ క్రి క్తీతో 
డూరముగానుంచి యెంగిలియన్నమును పరమాన్నమువలె తినెను. అదిచూచి... 
ఇంతవజకు( జప్పునప్పటి కామె చవులుమూసికొని నామాట కడ్డమువచ్చి, 
పురుమండ నెన నేనిన్నికథ లొక్క-నిమిషములో కల్పించుట సంభవింపదని యెంచి 
మనకు శాస్త్రము లున్నవనియు వానిలో భర్త శుశూషాదులు చెప్పందడియున్న 
వనియు కొంతవజకు నమ్మినను నన్నాకధను సాంతనుగా. జప్పనీక, దురాగహ 
(గస్తురాలయి మనశా స్త్రములు రాక్షసుబుచేసిన పాడుకధలని దూషించెను. అప్పుడు 
నేనును కోపమును పటంజాలక గురుధిక్కారపాసము వ నను సరేయని యెదురు 
కొని వూటకు మాజుమాటయాడి కొంత "సేపు వాక్కలహమునకు ఉీకొంటిని. నన్ను 
దూషించినను నేనూరకుందునుగాని శాస్త్రములను దూషించిన తరువాత శా స్త్ర బద్దుండ 
నైన నేనెటూరకుండ గలుగుదును ? మా వాక్క_లహము వలన నాటి సంభొషణ 
యంతటితో ముగిసినడి అందుమూలమున  నేను,జెప్పందలంచుకొన్న స్త్రీ ధర్మ 
ముల నామెకు. జెప్పళేకపోతిని గదాయని నాకు విచారము గలిగినదిగాని మించిన 
డానికి వగచిన (వయోజనముండదు. నాకు పాఠముచెప్పక కోపముతో నాటిదిన 
మామె తనయింటికి పోయినది. అంతటితో నా చదువునకు విఘ్నమువచ్చునట్లు 
కాన(బడెనుగాని యామె దీర కోధురాలు కానందునను, నేనుపోయి యామెప్‌ 
క్షమార్చుణము చేసి _ప్రాధికాచినందునను నాలుగు “నము లయిన తరువాత యధా 
ప్రకారముగా వచ్చి నాకామె మరల విద్య చెస్పనారంభించినది. ఆ దినముమొదలు 
కొవియి(క నేనామెతో మన దేశమునుగూర్చి మాటాడకూడదని యొట్లు పెట్టు 
కొంటిని. అటుతరువాత జరిగిన వృకత్తా తాంతమును మీకు ముందు వకరణ ముల 
యందు + జే ప్పెదను. 


265 


బుదవ [(వకర కాము 


వెనుక +జెప్పినట్లు మా కలహాము తీఆి 'మేమిద్దజిమును సమాధానపడిన తయ 
వాత దూ ఫిండీగారికి సొమీ(ద అపరిమి తాను గహము వచ్చినది. ఆ యను(గహాము 
వచ్చుటకు కారణము నేనామకు వరమ భ కుండనయి మనదేశములో శిష్యులు: 
గురువులకు ళుుకూష చేయునట్లుగా సమసోపచారములను చేయుచు అనువతజకా 

నముకలిగి మెలంగుటయేకాని "మజియొకటేకొదు. త్రిలయినను పురుషులయినను 

విద్య చెపి నవారు దివసమానులు గనుక నేను శ్రీకి దాస్యము చేయుచుంటినవి 
మీరు నన్ను నిందింపక నా గురుభక్రికి మెచ్చుకొనవలెను అది పోనిండు. అటుతర 
వాత శిష్యవత్సలురా లె లన యామెయా దేశజనుల యాచారవ్యవహారములు మొద 
లయిన వన్నియు నాకు మర్మమువిడిచి చెప్ప్పమొదలు ప్కెకైను. ఆమె యొకనా డు 
థఖోజనముబేసి కూరుచుండి యుత్సాహముతో తాంబూలచర్వణము జీయుచు కూరు. 
చున్నప్పుడు నేనుపోయి గురువందనముచేసి చేతులు జోడించుకొని యెదుట 
నిలుచుండి భక్రిపూర్వుకముగా నిట్లడిగితిని. 

అచ్యూ : మీరు సర్వమును తెలిసినవారు. స్వభావము చేత పురువులే 
యెక్కు వ బలముగలవారో స్త్రీలే యెక్కువ బలముగలవారో మీ శిష్యునకు 
'సెలవియ్య వలెను. 

పురుషులే యధిక బలముగలవారని యామె పెలవిచ్చినది అప్పుడు మా 
యుద్దణికిని సంభాషణమిట్లు జరిగినది. 

అమ్మా | తీ పురుషులలో పురుషులే అధిక బలవంతులని మీరు సెలవిచ్చు. 
చున్నారుగదా ? అబ్లయిన పక్షమున, ఈ దేశములో బలాధికులయిన పురుమలు. 
బలహీనురాండయినే స్త్రీలకు లోంబడుట యెట్లు సంభవించినది * నా ఈసంశయము. 
తీర్పవలెను. 

మయి వెజ్ల్పివాండా 1౩ నీవేమియు తెలియని మూఢు.ండవుగదా ? పురుషులు. 
స్రీలకు లోండవ్‌లెననుట ఈశ్వరో దైశము-_--(ఈశ్వరుండని పు=లింగ (పయో 
తనము చేసినందుకు చదువరులు నను మన్నింపవ లెను. ఆదేశమునందు దేవు. 
జా(డవా(డని (ప్రసిద్ధము. ఆమె ఈశ్వరియని యభథణామిచ్చునట్టుగా స్తీలింగమునే 
(పయోగించి నను మీకు తెలియుట ౬ నేనే ఈశ్వరు(డనుచున్నాను. )- బలవంతులు 


260 


గనుక పురుషులు పాటుపడి పనిచేయుటకును, వత్నీసేవ చేయుటకును, తగినవారు. 
అంతేకాని వారు స్తీలవలె ఆలోచనతో చేరిన పనులు చేయుటకు.గాని [(గంథధరచన 
చేయుటకుంగాని స్వభావముచేతనే తగరు. పురుమలు బలాధికులే కానిపక్షమున_ 

మా దేశములో పురుషులు ఆలోచనతో చేరిన పనులు చేయుచు కవిత్వము: 
చెప్పుచున్నా రే 

మధ్య నా మాటల కడ్డమురాక నేను చెప్పెడిది సాంతముగా విని నీ సం 
యము పోంగొట్టుకో. మీదికేవల రాక్ష సస్ఫషి. అందు చేతనే(నీ మాటలు సమ్మెడు 
పక్షమున) మ్‌ ఊఉశములో సర్వమును దేవతాసృష్టియెన మా దేశమునకు విపరీత 
ముగా నున్నది. ఆ సంగతి పోనిమ్ము. పురువులు ఎతాధిపలె కానిపక్షమున వారు 
వత్నులకు వంటచేయుటకును ఉపచారములు చేయుటకును, బరువులు మోయుట- 
కును, ఎట్లు సమధుకాలగుదురు ? 


మా దేశములో కూడా నలుడు భీముడు మొదలయినవారు పాకము చేయు. 
టలో పూర్వ్యకాలమునందు బహు సమథు౯లు. 


అట్లయిన పక్షమున మా దేశమువలెనే మీ దేశము పూర్యకాలమునందు. 
మంచిదయియుండి యిప్పుడు చెడిపోయియుండును. స్త్రీలు బలహీనురాం డగుటయే- 
దేవుండు వారు 

అందుకు సందేహములేదు. పూర్వకౌాలమందువలె(గాక డూ దేశ మిస్వ్పుడు 
తప్పక చెడిపోయినది. 

స్త్రీలు బలహీనురాండగుటయే దేవుండు వారు సనిపాటులు చేయ నక్క 
లేక సుఖముగా కూర్చుండి యాలోచన చేయుచు (ప్రభుత్వము చేయవలయునని: 
యుద్దేశించెననుటకు నీకు నిదర్శ్భనముగా( గనం బడుచుండ లేదా ? ఇంతమా(తము 
తెలిసికోలేని పక్షమున నీవు చదివిన చదువుతో నేమి (పయోజనము ? ఇందుచే తనే 
పరువు లొకవేళ చదివినను బుద్ధిస ంపదలో స్త్రీలతో సమానులు కౌండాలరని మా 
పెద్దలు స సట న ఇటువంటి మందబుద్దివగుట చేతనే బలవంతులయిన 
పుతుషులు బలహీసులయిన స్త్రీలకేలయడంగియున్నారని నీకు సందేహము కలిగినది. 


అవును. సందేహమును మీరు ముందుగాతీర్చి నన్ను ధన్యుని చేయవలెను. 


స్రీలు బుద్రిబలము గలవారు. దేహబల  మెంతయున్నను బుద్దిబలమునకు, 
చాలదు. అందుచేతనే పురుషులు స్రీలకు లోంబడుట సంభవించినది. “కేవల శరీర 
బలము గలవారయిన పురుషులు బుద్దిబలము గఅవారయిన స్త్రీలకు లోంబడుటు 
స్వభావముకాదా ? ఈ మాపు స్వల్నాంశము నీకు తెలిసినదికాదు. ఇదే త్రీబుద్ది 
కిని పురుషబుద్దికిని గల తారతమ్యము. పురుషులు స్త్రీలకు లోంబడియుండుటి. 
కింకొక రహస్యేముకూడ నున్నది. 


26 4 


ఆ రహస్యముకూడ నాకు సెలవిచ్చి మూఢుండనయిన నన్ను కృఠాథుకాతి 
చేయవలెను. మీ శిష్యుడనయిన తరువాత నాకు తెలియని విషయ ముండ 
గూడదు . 

అది త న. యయినను భక్తిశ్రద్ధలు కలవాండగుటచేత నీకు 
మర్మముఏడిచి చెప్పెదను స్త్రీలు పురుషులమింద నధికారము చెల్లి ౦చ6 గలుగుటకు 
(పరానకారణము మం[తబలదము ఎంత బలవంతునినై నను రోటఅమకొని దాసుని 
"జేసి కుక్క_వలె ఆడింప(గల మావద్దనున్నది 

అది సత్యము. ఆశక్తి త్రీ లవద్ద “తప్పక యున్నది. సర్వస్వతం్యితులమని 
"చెప్పుకొనుదున్న మా దేశమునందు సపొతము పురుషులు ప్రీలకు దాసుఐయి వారు 

చెప్పిన శే నడుచుచున్నారు. సంస్కార కత౯ల మని పేరు పెట్టుకొని సభలలో 
-పులులవలె నఅచెడు మా దేశమువందలి నవనాగరిక పురుషులు కూడ పారుషవూను 
అయి యింటివద్ద భార్యలముందు నోరేత్తలేక పిల్లులవలె నొదిగియుండి తాము 
చెప్పినట్లు భార్యలను నడిపింపతేక భార్యలు చెప్పిన శ్లే తాము బతుకు 
చున్నారు. 

ఆలాగుననా? ఈమాట యింతకుము౨దెపస్వుడును చెప్పినా వు.కావేమి?మీ దేశము 
నందు పురువులు స్వ్యతంతులన్న నేనేమాయనుకొన్నాను. ఇప్పుడు నిజముకెతిసి 

పోయినది. మొదటినుండియు నీ మాటలయందు నా కెప్పుడును నమశ్షకములేదు. 
మా డేశమునందువళలెనే మీ దేశమునందున పురుషే స్రీలకు లోబడి యనారు. 
మేమే స్యతం(తులమని సయి కెవరెన్ని వేషములు వేసినను, ఈశ ర సంకల్పమున 
"కెన్నండయిన వికల్పము కలుగునా? ఈ నవనాగరికుల మూలమున మా దేశ 
మసప్పుడు కొంత కొంత చెడిపోవుచున్నది. ఇప్పటి పురుషులకు పూర్వపు పత్నీ 
భక్తి తగచున్నది ప్రీ లిప్పుడు పురుషుల మాటలే విన మొదలు పట్టినారు. 

ఈ కడపట చెప్పిన వాక్యములచేత నాకు కొంత సంతోషము కలిగినది. 
ఇక్క_డకూశ స్త్రీ లిప్పుకు పురుషుల మాటలనే వినుచున్నారు గదా? వినుబయే 
స్వభావసిద్దము; వినకుండుటయె  న్వభావవిరుద్దము ఈ యారోచనలన్నియు 
వా మనస్సులో పుట్టినను; ఆమె మనస్సు నొచ్చునేని నేను పయికనలేను. ఈ (పసంగ 
bani తరువాత చే నామెకు భక్తితో నమస్కరించి నాకామం(తముల నుపదేశింపక 

తప్పదని పాదములమి(దపడీ లేదినాడనుగాను అసు డుపదేశించుటకు సమయము. 
కానందున మజియొకప్పు డుపదేశించెదనని చెప్పి, కొన్ని దినము లయిన శరువాత 
చేను మూండుపవానముచేసి స్నానముచేసి శుచినయి యమావాస్యనా(డు _పాతః 
కాలమునపోయి సందర్శనము చేసికొని పాద్యపణామదు చేయంగా నాకామె వశీకరణ 
'మంతము మొదలైన మహానుంతములను పెక్కింటిని ఉపదేశించినది. ఆమె 
నాతో చెప్పకపోయనను నేనీముం[తములను మనదేశపు స్త్రీలకు చెప్పుదునను 
ఉభమశో సాకామె మజింత (పీతి పూర్వకముగా నుపదేశించినట్లు నేను కని పెట్లినాను. 


268 


కాని నేనటిపని యెన్నడై నను చేయుదునా? ఈ మంత్రముల నిండు (ప్రకటించి 
మీకుపదే ౦చి యుందునుగాని, (పచురపబిచిన పక్షమున స్ర్రీలుకూడ (గహించి. 
యీ దేశయునందువలెనే మనరడేశమునందుగూడ వారు పరువమలను తమకు 
దాసులను(గా జేసికొందురేమోయను భయముచేత నేనిందు (పకటింప సాహసింప 
కున్నాను ఓ హొందూమహాో జనులారా | దీనబట్టి నాకు మీయందనురాగము 
తక్కువ పడినదని మీరెంచంటోకుండు. నా దగ్గజకువచ్చిన పక్షమున స్రీలకు 
చెప్పమని మీచేత (పమాణముబు చేయించుకొనీ 'మం(తసిద్ధికౌటకు మివలగ 
గురుదక్షిణలను స్వెకరించి మీకౌక్క-రికే సర కమం(త్రనులను పయాగోపసంహార 
ములతోను అంగనా రాస కరన్యాసముల లతోను రహస్యముగా నుపదేశించెదను 


అటుతరువాత మంచి పాండిత్యము సంపాదించి మా యజమానురాలిగారి. 
కోరికపకారముగా నేను పాఠశాలయందు (సవేశించినాను. మజియొక పురుమ(డు 
కూడ పాఠళాలయందుచేరి నాకు సహపారియయి మి తుండయినా(డు. 'మేమిడ్దటి: నును. 
రహస్యముగా నాలోచించుకొని యా దేశమునండలి పురుషుల కేలాగునై. నను. 
స్వ్యతం(తత కము కలు గజేయుటకు సర్యవిధముల (పయత్నము చేయవలెనని 
యెవ్యరికిని దెలియకుండ మాలో మేము (పమాణములు చేసికొన్నాము. ప్రీలను- 
లోంబజుచుకొనెడు సులభోపాయము నాకు తెలియును గనుక, మన కొక్కో-కము: 
నందు6 జెప్పంబడిన “ఓం--కృష్టాంగి--కృ ష్టముఖి--పుష్పృందాస్యామి ఒం వశ్యమాన 
యది.-నభవతి--_బహ్మరుుదాభవతి--స్వాహొ” అను వశీకరణ మంత్రము నేనాతనికి 
గురుదక్షిణలేకుండ నుపదేశించి, దీనిని పదిలక్షలు జపించి పునక్చృరణచేసి తెల్లని 
పువ్వులు మంతించి స్తీలమి6ద చల్ల వలెనని చెప్పినాను. గురుదక్షిణ తే3పోవుటబచేత 
కాంటోలును 1 ఈ మంగత మంతగా పనిచేసెనదికాదు . ఎట్లయినను మన మం(తము 
లాదేశపు మం(తములకు చాలవు. అందుచేతనే మనవారు “మళయాళ మం[త్రములని 
గొప్పగా చెప్పుదురు. నేను పారశాలలో (పవేశించినది మొదలుకొని జరిగిన 
విశేషములను తెలుపుటకు ముందుగా దేశన్తుల యాచార వ్యవహారములను గూర్చి 
కొంత చెప్పుట యు క్తమని తలంచుచున్నాను. 


ఆ దేశమునందు స్త్రీలే సర్వ న్వతం(తురారడనియు, పురుషులు వాళి 
కొజ్జానువ ర్తులయి మెలంగవలసిన వారనియు, నేసీవజకే చెప్పియున్నాను. మను 
దేశమునందాండువారికి వలెనే యా దేశమునందు మగవారికి విద్య చెప్పింపరు. 
మన దేశమునందలి భోగస్ర్రీలవలె నా దేశమునందు భోగిపురుషులుమాత మల్పవిద్య 
నభ్యసింతురుగాని యది వారివృ త్తి తి కనుకూలమయినదిగా నుండును. మగవారిని. 
చదువుకొండని చెప్పినచో గొప్ప తప్పిదముగా నెంచి వారు కోపపడి ఘోర 
పాపమును జేయుండన్నవానిని తిటునట్లు తిట్లుదురు. విద్య రేకపోవుటచేతనో మ్‌ 
యేహేతువుచేతనో యాదేశమునందు మగవారికి నగలయందాస' “క్రి మన స్త్రీల 


269. 


జను విశేషముగా నుండును. అక్క_డ స్రీలకు నగలంతగా నుండవు. నగల 
విమి త్రమే కాకపోయిన పక్షమున పురుషులకు మిసములను గడ్డములను భగవంతు. 
డేలకలిగించెనని యచ్చటీ వారడుగుదురు. దినిని బట్టి యక్క-డి పురుషులు తల 
యందుమా(తమేకాక చక్కగా దువ్వుకొని మీసములకును గడ్డ ములకునుగూడ 
నగలు తగిలించుకొందురని నేను చెప్పనక్క_జలేకయే మీరు (గహించియుందురు. 
పత్నీవియోగము సంభవించిన పురుషుల కక్కడివారు గడ్డములను మీసములను 
మాతము గొతిగింతురు. అం తేకాని మనము వితంతువుల విషయమున జరుప్త 
వటుగా కిరోముండనమును జేయరు. విధురులకు గడ్డము గొటిగించి తల యేలగొతీ 
గి౦పరవి నేనొకనాండు నామి్యతుని నడుగగా, అతండు పురుషు లెప్పుడును స్త్రీలకు 
లోబడి వారిచే దండింపంబడవలసినవారు గనుక జుట్టు వంగందిసి గుద్దుట కనుకూల 
ముగా నుండుట క్రై తల గొతీగింపరని యాతండు చె ప్పెను. ఆ దేశవప్‌నం దింకొక 
విచితమయిన యాచారము గలదు. ఇరువది సంవత్సరములు దాటిన తరువాత భార్య 
లను పోంగొటుకొన్న భత౯ల కందబకును పండెండవనాండు ముక్కుయొక్క 
ముందజి భాగమున క _తీరింతురు. ఈయాచారమును బట్టియే వెనుక నాయజనూను 

రాలయిన పాండీభంగిగారు నాభార్య నాచిన్నతనములో శే పోయినది (గహంచినారు. 

ముక్కు క తెరలు (పతి గృహమునందును ఒక్కొకటి యుండును. మనదేశము 
నండి సదాచారమును నెలకొలువలెనని యొకక తెర సంపాదించి నాతో తెచ్చినాను. 
విరూపు లగుటచేతనో యేమోకాని యీముక్కిడి పురుషులయం దక్క డ వ్యభిచార 
మెంతమాగత్రమును గాన(బడదు. అట్లు లేకపోవుటకీ నాసికాఛేదనమే కారణ 
మగుటకు సందేహములేదు. పురుమలకు చేయుబచేత నిది దురాచారమయినను స్త్రీల 
విషయమయి జరిగించిన పక్షమున తప్పక సదాచారమే యగును. మన వితంతువుల 
కేట్లు ముక్కుుకోసిన పక్షమున వారిలో వ్యభిచారము సమూలముగా నశించుననుటకు 
సరదేహముండదు. ఇటువంటి సదాచారము మనస్మ్నతులలో నెక్కడ నైనను 
జప్పంబడి యుండకపోదు కాంబిట్టి యీ యాచారమును మనము మన దేశమునందు 
తప్పక నెలకొలవలయును. నేను ధర్మ్కశాస్రములను వెదకి దీని కాధారముగా 
కారిక నెందయినను కని పె'టైదను. ఇప్పుడున్న స్మృతులలో దీని కాధార మొక 
వేళ దొరకకపోయినను భిలస్మృతులయందయినను తపక యుండునుగాని యుండక 
పోదు. ధర్మజ్ఞ సమయముకూడ (పమాణమేగనుక మన పండితుంందణును వెంటనే 
సభచేసి కీ ఘముగా నిట్టని బంధనము నొక దాని నేర్చణబుపవలయును. 

ఆ దేశమునందు సహితము మనదేశమునందువలెనే పత్నులు య 
చిన్నవారుగాను, భత౯లు పెద్దవారుగాను ఉందురు. ఇష్టమున్నయెడల ప్రీ యనేక 
ళ్‌ ర్తలను చేసికొనవచ్చునుగాని సంస్టానాధీశ్వరులలో. దక్క సాధారణముగా 
వ్రీలొక్కొ-క్క భతకతో నే తృప్తి పి పొరదియుందురు. భతకాలు పుట్టినిండ్తకు వెళ్ళి 
సప్వుడును, రోగాదికముచేత నళ కులయి యుండినప్పుడును, స్త్రీలు కామా తురలయి 


276 


యున్న వారు అ గంరణలతురా పోదురు. పయి కారణములు రెండును తేక 
పోయినను ధనవంతురాం(డ్రయిన స్త్రీలు భోగపురుమల నుంచుకొందురు, ఈ భోగ 
పృరుషు లుగ్గుపాల నాటినుండి యు ప్రీలను వలపించి తవమవలలతో. బడ వేయం. దగిష 
విద్యల నభ్యసింతురు, హృదయరంజకమయిన సంగీతము వారికడ నే యుండుటచేత 
సంగీతము పాడనేర్చిన కుల పురుషునిగాని స్తినిగాని మిక్కిలి నీచవ గాంజూతురు. 
సంగితమువృ త్తిగాంగల కుల స్త్రీలను పం క్రిభోజనములకు రానియ్యరు. కామోద్రేక 
మునుగలిగిం చెడు (శావ్యములయిన పుటలను; సరసో కులను, వళశౌకాషధము లను, 
వకీకరణమం|(త్రములను, హోవభావాదులను దెలిపెడు నేత్రహసాద్యభినయములను, 
నేర్చుకొని భోగపురుమలు గడ్డములను మీసములను తలను దువ్వుకొని నానా 
విధములయిన యాభరణములకోను పుష్పములతోను శరీరము లలంకరించుకొని, 
చితవణకాములుగల వస్త్రములను ధరించి, మొగములకు తళుకుతళుకు మనెడు 
వణ౯ామేదో వేసికొని, దానిమీద సువాసనగల బంగారువర్తముగ ల పొడుమేదో చలు 
కొని, అత్తరు మొదలై న సుగంధ్యద్రవ్యములను పూసికోని, తమ మేనితావులు 
వీధుల నంజకానలా చిపముబు ఫెట్టన తరువాత రూపమునుధరించిన గృహదేవత 
అనునట్లు గా దీపముల వెలుతురున “"తళుకుతళుక్కున మెఅయుచు, దారినిపోవు 
యువతుల hss సంచలించునట్లు గా రం తమ గుమ్మములో 
నిలుచుండి స్రీలు తారసించినప్పు డెల్ల ను సీగువడి ల్‌ నోపలికిపోయి. తలపుచాటునుండి 
మొ గమీవలికి (బెట్టి తొంగితొంగి చూచుచుందురు అటువంటి సొందర్యముగల 
పృురుమలు మనదేశమునందులేరు. మణులుచెక్కిన బంగరు బొమ్మలవలె నిలువ (బడి 
భూమికిదిగిన మెజుపుతీ(గవలెవారు దీపములవెలుతురున మెజయుచున్నప్పుడు 
నావంటి పురుషులకు సహితముపోయి పయినిబడి కౌంగిలింపవలెనని బుద్దిపుట్టుచున్న 
ప్పుడుయువతులు వారిని మోహించి వారివలలో౭బడుట యేమి యాశ్చర్యము? ఏబది 
యేండ్రుదాటినవారు సహితము తెల్లపడిన వెం(డుకలకు నల్ల రంగువేసికొని యలంక 
రెంచుకొని పదునా జేండ్ల బాలకుమారులవలెం గాన(బడుదురు. అయినను మనదేశము 
నందు వివాహములు మొదలయిన శుభకార్యములలో వేశ్యలను పాటలకు పిలుచు 
నట్టుగా వీరిని శుభకార్యములకు పిలువరు; మన దేవదానులవళె వీరు దేవాలయముల 
యందును గానరారు. గృహదేవతలవళలె నుండెడు వీరికి గృహములే దేవాలయ 
ములు; వీరే యందుండెడు దేవతలు. ఈ 'దేవతాసందర్శనము నిమి త్రమయియే 
ధనవంతురాం[డ్రయిన స్త్రీలు వారి యాలయములకు. బోయి తను దేహములను 
విత్తములను వారికి సమర్పించి వారి (ప్రసాదమును వేండుచుందురు. దేవతాభకి 
గలవారు ధనాదులయందు వె రాగంముగలవా రగునశు యీ దేవతలను సదా 
పేవించువారును నిస్పృహత్వము చేత ధనముకొల్ల బెట్టి తాము జోగులగుదురు. మన 
దేవతలకువలెనే యీ భోగదేవతలకును పరభార్యలయందే సంతాన్నప్రా ప్రి 

ఆయినను మన దేవతలకువలె అమృతత్వములేని వీరికి వంశాభివృద్ది యెట్లో ~~ 


271 


తెలిసినదికొదు. విశేషవిత్తమిచ్చి బీదల చక్కని బిడ్డలను గొని వీరు వారిని 
చిన్నవ్పటినుండియు (భమరకీట న్యాయముచేత మ  ర్హ్యత్వమునుఎడి దేవతాత్యము, 
నకు లేవందీయుదురంట | 

అక్కడ సహితము వివాహములకు కన్యావరులయిషప్ష మక్కఅలేదు. తల్లి 
చండులే ముఖ్యముగా తల్లులే కన్యావరణము చేయుదురు. పురుషులు యు “కే 
వయన్స్ను వచ్చిన తరువాత ్‌ వివాహము చేసెడు పక్షమున కురూపిణులయిన పత్నులను 
చేసికొనుట కంగీకరింపక తల్షిదంగడ్రులు చేప్పినమాటవినక _ తిరస్క-రింతురుగనుక 
పురుషులకు గురుధిక్కారదోషము కలుగకుండ జేయుటకయి _ చిన్నతనములోనే 
వివాహములు చేయ సదాచారమును వారి ధర్మశాస్త్రములు విధించుచున్నవని 
చెప్పుదురు. వారి ధర్మశాస్త్రములనుబట్టి ప్రీకి పదునాజఖు సంవత్సరములకు లోపల 
గర్భాధానము చేయంగూడదు. పదునెనిమిదవ సంవత్సరమునందు చేయుట 
శ్రేష్టము. గర్భాదానమునా టీకి పురుషున కిరువది సంవత్సరముల వయస్సుండ 
వలేను. పదునా జేండ్త పాయముననే ప్రీకి గర్భాదానము చేసినను పురుషునకప్సటి 
కిరువది సంవత్సరముల యీడుండవలెను గనుక, సాధారణముగా పత్నికంబెభలర్త ర 
నాలుగు నంవత్సరములు పెద్రవాండుగా నుండవలెను. రెండవ పెండ్డి వ్తీకీ 
నియమము లేదు. అప్పుడు భ ర్త యెంత చిన్నవాండుగానయిన నుండవచ్చును. 
అయినను పురుషున కిరువది సంవత్సరములు వచ్చువజకును మా(తము పున 
స్పంధానము చేయంగూడదు. అందుచేత పురుషులెదిగి కాపరమునకు వచ్చువబకును. 
త్రీలిష్టమున్నయెడ ల భోగపురుషుల నుంచుకోవచ్చును. పురుమనకు పం|డెండవ 
యేడు మొదలుకొని పదునాబవయేడు వచ్చులోపల వివాహము చేయుదురు. భార్యల 
కన్న భర్తలు పెద్దవారుగా నుండవలసినందుకు వారనేక కారణములు చెప్పుదురు. 
అందొక "కారణము పురుషులకం'అ ముందుగా స్త్రీలకు యు _5 వయస్సు వచ్చుట. 
స్రీలకు యుక్తవయస్సు 'వేగిరముగా వచ్చుటయే పురుషులకంటె స్త్రీలు (శేష్టు 
రాం[డ్రగుటకు గొప్ప నిదర్శనమని వారు చెప్పుదురు. భర్త లు భార్యలకంఇ 
పెద్దవారుగా నుండవలెననుట కింకొకకారణము పత్నుులెదిగిన తరువాత కని పెట్టుకొని 
యండకుండుటకును, పురుషులు పత్నీసేవ చేయుటకు సమర్హులుగా నుండుటకు 
అని యీవఅకే చెప్పంబడినది;ి అక్కడ వంటచేయవలసినవారు పృరుషులేయని యు 
నీవజికే చెప్పంబడినది మన దేశమునందువలె స్త్రీలు వంటచే సెడుపక్షమున, వారు 
గర్భిణులయి (ప్రసవించిన సమయములు మొదలయినవానియందు విఘ్నముకలిగి 
చిక్కులు కలుగునుగనుక, అటువంటి యాటంకములు కలుగకుండుటకయి 
భగవంతుండే పురుషులను పాకము చేయువారినిగా నిర్మించెనని వారు వాదింతురు. 

మన దేశమునందు స్త్రీలకు రాణివాసమున్న టై యా దేశమునందు పరుమల 
కును గలదు. మన దేశమునం దట్టి యాచారము లేకపో వుబజేత దానికేమని “పేరు 
పెట్టవలయునో నాకు తెలియకున్నది. రండీభాషయరందు దానికి “ఘాఢా” యని 


272 


శేరు అది మన దేశమునందలి ఘోషా పదముతో సమానమయినది. ఒకవేళ నది 
'ఘోషాశబ్దభవమైయుండును వర ర వ్యత్యయ వీధినిబటి తదృవమునందు “షా” కు 
కరా” తా చును. దానిసి నేను రాణ్‌ివానముసకు (పతిగా రాజవాసమ పిలిచెదను. 
మన దేశమునందలి త్రీలకువలె రాణివొసము పంషడెండవళలేట నారంభథభముగాక 
యాదేశమునందు పురుషులకు రాజవాసము పదునా అవయేట నారంభమగును అక్కడి 
రాజవాసము మన రాణీవాసమువలె6 గాక మిక్కిలి విచితమయినదిగా నుండును.. 
సంస్థానాధీశ్వరులును ధనికురాం!డ ను మనమిక్కడ ధనమునిమి తము చేయించి 
నట్టుగా పెద్ద యినువ పెట్టిలను చేయింతురు. ఒక్కొక్క. పెటైయె త్తు ఏడడుగుల 
అంతక ళు? నిడివి *యేడడుగుల మూండంగుళములు; వెడలు సాలుగడుగుల 
రెండంగుళదు ములు చుట్టును అమర్చిన యినువరేకు దళసరి ముప్పాతిక అంగుళము. 
దాని తలుపు రెండడుగుల వెడల్పును నాలుగడుగుల యె తును కలదిగా నుండును. 
దాని తాళము మాటబుచెవికిరాక (బహ్మభేద్యమయినదిగా "నుండును. ఈ పెటైకు 
గాలివచ్చుటకును వెలుతురు వచ్చుటకును,  శెండువై పులను గోడలకు అడుగు 
చతురముగల రెండు గవాక్షయులుండి వాని కడ్డముగా 'ఇనుపకమ్ములు వేయంబడి 
యుండును. ఈ రాజదాసమునందు పదుసాజు సంవత్సరములు వచ్చినది మొదలుకొని 
భాగ వంతుల పురుషులు సగ లెల్ల ను నిర్బంధింపంబడుదురు. (ప్రాతఃకాలమున స్త్రీల 
భోజనము లగునప్పటికి తొమ్మిదిగంటలగును తరువాత పదిగంటలకు లోనల 
భత కా౮భోజనదులగును. భతకాల భోజనములు కాంగానే పత్నులు తమ పురుషులను 
పయిని వర్హింపంబడిన రాజగృహములయందు? బెట్ట తాళము వేసి తాళశముచెవ తమ 
యొద్ద నుకచుకొని రాజకీయ కార్యస్తా నములు మొదలయినవానికి. బోవుదురు. వారు 
మరల సాయంకాల క సా. కింటికివచ్చి తాళము తీయగా పురుషు లీవలకు 
వచ్చి వంట మొదచలయినపనుబు చేయుదురు దీనినిబట్టి యనుపగదులలో ప్పరుషులు 
పగలెల్లను సోమరులయి హాయిగా మహారాజువలె 'స్మద్రపోదురని మీరనుకొందు 
రేమో "ఘు యూాహ సరియైనదికాయ. పరుండుట కాగదిలో రెండడుగుల వెడల్పును 
అయిదడుగుల పొడుగునుగల మంచమొకటి యున్నను, అంచుతోనే పిండి మొద 
లయినవి విసరుటకు తిరగండ్లును కూరలు తరుగుటకు క త్తి పీ టలును తక్కనె పనులు 
చేయుటకు తగిన సాధన సామ్యగియు నుండును గనుక వారందులోనే పనిపాటులు 
చేసి కావలసినప్పుడు మంచముమీందచ వెన్నువాల్తురు. ఈ యాచారముచేత 
రండీ దేశమునందు కులప్పరువములతలో వ్యభిచార మన్నమాట, లేదు, స్త్రీల 
'కెస్పుడును పురుమలమీ(ద అనుమానము విసార మగుట చేత ఈ పురుషులమింద 
కూడ దోషారోపణములు చేయుదురుగాని చేను చూచినంతవజకు పురుమల 
కొక్కరికిని స లా రాకపోవుటచేత నేను వారి మాటలు నమ్మను. ఈ 
పెటైలను చేయు స్త్రీలు మాజుతాళము చెవులను చేసి తమయొద్ద నుంచుకొని విశేష 
ధనమును స్వాకరించి ధనికురాం(డ్రయిన యితర పంల కముడదురనియు, ఆందు 


18 213 


మూలమున వ్యభిచారము జరుగుననియు, అసూయగలవారు లే నిందలు కట్టుదురు. 

ఇనుపపెటైలను కొనుటకు శ _క్‌లేనివారీ రీతిగా కల్హ పెకైలను చేయింతురు. 

ఆందుకును సమర్హులు కానివారు తమ పతులను గదులలోనే. పెట్తి తాళముచేసి దానితో నే 
తృ ప్రపొందియుందురు. ఈ యాచారమును మనము తప్పక “మున దేశములో కూడ 
ప్రాపింపవలెను. అనుభవజ్ఞుండనై న నామాట విని మీరీ పెటైల పద్దతిని మన 
దేశములో వ్యాపింపంజేసి ఫ్ట్‌ంల 'నందుంచి తాళమువేయచు వచ్చిన పక్షమున, 
అత్యల్పకాలములోనే మన భరతఖండమునందు జారత్వము రూపుమాసిపోయి మన 
దేశము మహావవి(త్రమయినదగును ఊఉ త్తర్మపత్యు తరములు జరుపుటకు వీలు 
గలుగును గనుక మన పెకైలకు మాషతము గవాతక్షము లుండనియ్యంగూడదు. మన 
దేశమునందు సెటైలు చేయువారు పురుమలగుటచేత తాళము చెవులవిషయమయి 
ఈ దేశములో స్తేంలు జరుపుదు రనుమానపుపనులు మన దేశములో నుండవు. 
అంతేకాక యీ 'పేటికానిర్మాణమువలన _స్టీగీలకు మానరక్షణము కలుగుటయేకాక 
కమ్మరులకును వ్యడ్రంగులకును (క్‌ త్త జీవనాధారము కలిగి దేశము భాగ్య సంపన్న 
మగును. కౌంబట్టి నా హితోపదేశమును మీర్మశద్ద చేయంటోకుండు. నా దేశాటనము 
వలగ(గదా భరతఖండమున కీమహోపకారము కలుగుచున్నది 1 దేశాటనము బహు 
లాభ్యపదమని పెద్దలన్నమాట న్యర్హమగునా శి 


పురుషులకు నలువది సంవత్సరములు దాటంగానే రాజవాస బంధవిమోచన 
మగును. ఈ నిర్బంధము వితంతు పురుషులకు సహితముండదు. అందుచేత 
పురుషులు "స్వేచ్చగా నుండుటకయి పత్నులకు విష ఫపయోగములు చేసియుందురు 
గాని, వితంతువులు కొంగానే ముక్కుకోయుదురన్న భయముచేత _ సట్టిపనికి 
పాహపింపక వారు పత్నిభ క్రి కలవారయి యుందురు. 


274 


అఆజవ [వపకరణముు 


నా యజమానురాలై న పాండీభంగీగారు విద్వాంసురాలై న భాంగీఫిండిగారిని 
నియమించి నాకింట విద్యచెప్పించుటయు, రండీభాషలో నేను తగినంత పాండిత్య 
మును సంపాదించిన తరువాత దొరతనమువారు (కొ _ తగా స్తాపించిన పురుష 
పారశాలకు నన్ను పంపుటయు అక్కడ సహాపాఠరియగు మతి యేక పురుషునితో 
నాకు మె, తికలుగుటయు మీకీవజశే. 'తెలిపియు న్నానుగదా 2 మేమిరువురమును 
తప్పు మేజీయెవ్వరును పురుషు లాపాఠళాలలో చేరలేదు. మా కుపాధ్యాయు.డుగా 
నియమింపంబడిన జాతిపురుషునిపేరు చామర్జీ. అతండు రంఢీభాషయందు పశేష 
పాండిత్యము కలవాడు కాకపోయినను స్వాభాషయందు మహావిద్వాంసుండయి: 
సంగితమునందును చి(తలేఖనముగందును శిలృుములయందును (పకృతిశా స్రముల 
యందును నిరుపమూన సామర్హ్యముగ ల నాగరికాగ్రగణ్యుండు. అతండు మాకిరువుర 
కును విద్య చెప్పుటయేకాక పురుషులు పొౌందం6దగిన స్వాతం(త కము లనుగూర్చి య 
విద్యాభ్యాసమువలన6 గలుగు లాభములనుగూర్చియు కూడ పలుమాటు టోధించు 
చుండెను పురుష రకరకా నాకు (కొత్త తపిగా గానంబడక 
పోయినను దేశాచారమునుబట్టి స్రీలకు దాస్యము చేయ సలవాటుపడిన నాసహాో 
భ్యాయునికి చమూ_తమవి విరతగా( గనం౭బడి యత్యు త్సాహమును గలిగించుచు 
వచ్చెను. మా యుపాధ్యాయు(డుప దేశించిన బోధనలవలనను చేసినయుపనా్యాసముల 
వలనను గాకపోయినను స్త్రీలయధికారమును రూపుమాపి యా దేశమునందు పురుష 
స్వాతంత్యమును నెలకొల్నవలెనన్న యభిలాషచేత సహాజముగానే వారిరువుర 
కన్నను నాకెక్కు.వ యుత్పాహముండెను నా సహాధ్యాయు( డించుమించుగా నిరువది 
సంవత్సరముల [పాయముగ లవాండు; అపత్నీకుండు; నవనాగరికురాలయిన 
యప్పగారి _(ప్రోద్చలమువలన చిన్నప్పటినుండియు కొంచెము విద్య నేర్చినవాండు. 
పూర్వము లక్ష్మణ స్వామివారు శూర్పణఖ ముక్కు-కోసినట్లుగా, గురువృులవా 
రపత్నీకుడయిన యాతని ముక్కు- నీవజకే మొదలంటం గోసియుందురుగాని, 
జాతిభాషచదివి నవనాగరికురాలయి రాజకీయోదో్యోగమునందున్న యాతని యప్పగా 
శాపని సాగనిచ్చినదిగాదు. బంధుజనులకు విరోధముగా నిప్పుడాతనిని రాజకీయ 
పాఠశాలకు సంపినదియు ఆ యప్పగా రె. సహపాఠియైన నామితుని పేరు భాఢీఫోడ్‌ _ 
నేను _కమముగా (పతిదినమును పాఠశాలకు పోయి పాఠయును చదువుచున్నను. 


275 


నామ్మితుడు మాత్రము నోములు మొదలయినవాని నిమిత్తము వారమునకు మూండు 
నాలు6గు దినములు బడి మానుచు వచ్చెను. మనదేశమున దు ప్రీ కెన్నినోము. 
లున్నవో యా దేశమునందు పురుషుల కంతకంజె రెటింప్పు నోములున్నవి. 
వారాదివారమునా౬డు (పాఠకఃకాలమునందు కందపిలకను పూజింకురు; సాయంకాలము 
సందు ెపెండలపుదుంసను పూజచేయుదురు. సోమవారమునా(డు మధ్యాహ్నము 
సన్నెకంటిని పూజింతురు ; సాయంకాలమునందు రుబ్బురోటిని పూజచేయుదురు 
సడుమనడుమవచ్చు పిశేషవతములుగాక యీ వ దినమునకు రెండేసి. 
చొప్పున పురుమలు సంవత్సరమున కేడువందల ముప్పదినోములు నోతురు. 
సామాన్యపురుషు లన్నినోములను నోచరుగాని యపత్నీకులును వి తవంతులును. 
విశేషముగా నోములను నోచి వానితో కాలక్షేపము చేయుచు, తమ ప్‌ తమును 
గురుతస్క_రాచార్యులకు సమర్పించుచుందురు. మా సహోాధ్యాయు.డిన్ని నోములు. 
నోచుచుండుట యప్పగారి కి షములేకపోయిననను, అప్పుగారికి తెలియకుండ నతండు 
బడిమాని యామే కొలువునకు పోయిన తరువాత రహస్యముగా ముసరిడయిన త త్రి 
యొక్కయు ఇంటనున్న యితర పురుషులయొక్కుయు పోతా తాహముచేశ నోమును 
నోచుచుండును. ఈ నోములు నిష్పలములని నేనును మా యుపాఢా ర యుడయిన, 
చామర్తీ గారునుకూడ పలుమాటు నామితుండయిన నాడీఫోడ్‌కు టో ధించుచువచ్చితిమె 
గాని వేయూతండు మావద్ద నాలాగుననేయని తలయాడించి నోములు మాని వేసెదనని 
యొట్లు పెట్టుకొనుచువచ్చినను మమ్ము విడిచి యింటికిపోంగానే యామాటలు నుజచి 
యదోొ_వకారముగా నే పవతికాంచుచుండెను ఎంత చదువుకొన్నను చిరకాలము, 
నుండి వచ్చుచున్న యాచారము నొక్క_సారిగా మానుట యెంతటివారికిని క 
ముగా నుండును. అందుచేత నేనాతనిని (ప్రతిదినమును పారళాలకు తోడి కెచ్చుటు 
క్‌యి యాతని యింటిమాగకాముననే పోయి యాతనిని నాతో పిలుచుకొని 
వోవుచుంటిని. 

ఇట్లు కొంతకాలము నడిచినపిమ్మట 'మేమిద్దటినును గలిసి యొకనా.(డు 
పాఠశాలకు, దోవుచుండ(గా మాగకాములో నాకొక వఏిచితమయును జూ పెదను రమ్మని 
నా మి|త(డు నన్యూరిబియలికిం దీసికొనిపోయెను ఆవబకే వేడుక చూచుట కె 
ప్రీలచ్చటికి తీథకాపజలవలే వచ్చియుండిరి ఆ గుంపులో నడుమనడును 
పత్నీవియోగము పొందని పుణ్యపురుషులును కొందఖజుండిరి. ఆ పటణ ములో గత 
దెనమురా![తి ధనికురాలయిన రక రై లేక. మృతినొందెను “ఆ మునలిదాని 
భత కా మృతురాలయిన తన పతితో (కూడ సహగమనముచేయుటకు నిశ్చయించి 
శ్మశానవాటికకు పోయినందున వినోదము చూచుటకును పుణ్యమును సంపాదించు 
కొనుటకును వేలకొల6దిజను లక్క_డ(గూడిరి. మేము వెళ్ళునప్పటికే చేయవలసిన 
కర్యయంతయు జరిగిసెది. మేము వెళ్ళిన తరువాత ముసలిదానిశవమును నలుగురు 
మోసికొనిపోయి యావజుకు (తవిషయుంచినగోతిలో. నిలువుగా బోరగిల పరుండ 


276 


జెట్టిరి. ఆంతట వుకోహికస్ట్రీలు ముం(త్రములుచచుపుచు భతకాను యిపట్టుకొవిచే 
యాగోతివద్దకుం గొనిపోంగా. అజువదియేండ్త (పాయముగల యా ముసలివాండు 
తవశరీరమిీన నున్న రెండుమూండునగలను డిసి చెంతనున్న పురుషులకు 
చానముచేసి పంతో షపూర్వూకముగా సమాధిలోనికిదిగ్న పత్నియొక్క_ sf ae 
తానునుబోరగిల పరుండెను. అస్వుడు పురోహితస్త్రీలు మనడేక్రముళో వేదఘో 
తేసినటుగా గడియ సేపేవేవో మంత్రములుచదిఏ యేవోకర్మలు కం 
ఈ లోపల పని్నిద్ధణు స్తీ పెద్దగంపలనిండ మన్నుపటుకొని గోతిచుట్లును 
చిఈచు ండిరి. ఆప్పుడు మహాధ్యనితో “ వాద్యము ము (మోగుచుుండెను ఆ సందడిలో 
కక. యాజక స్రీ యేనోమం[తము చదివి చేయివిసడ6గా నేయొక్క-సారిగా 
పన్నిద్ర్దలు ప్రీతాను తమ గంపలకోని మమ్నుమి6ందపోసి3. ఆటు తరువాత 
పుజ్యాపురు షులొక్క. రొక్కు.. రేవచ్చి త కొడుత కైడుమన్ను మిందపోసి మొక్కా 
శ్లోవుచువచ్చికి పాఠశాలకు పోవు వేళమించుచున్నదని యా స్థలముకువిడిచి 
నా మి(_తుండుము నేనును దారిపొడుగునను సహగమనవిషయమై మొటాకుకొనుచు 
వేగముగా నంతట పాఠళాలకుందోయికిమి ఆ దేశముళో నేంబదియేండ్తు దాటిన 
తరువాతంగాని పరుషుండు సహగమనము చేయరాదంట ఏంబదియే డ్డ (పొయము 
వజకును సత్నితో (గాషురముచేపిన పురుమ(డా దేశములో పుణ్యపురుమం డన 
జఅడును. అటి పుణ్యపురుషుంయు పత్నీమరణసమయమునందు సహగమనము చేసిన 
పక్షమున ముపష్పుదిమూండు తరములవణకును తన తల్లి వంకవారి? తం డివంకవారిని 
మాత్రమేకాక తన పత్నియొక్క తలి వంకవారిని తం(డివంకవారినిగూడ తరింపంజేసి 
మహాపాప్తలను సహితము పృణ్య లోకమునకు బంప్తనంట ఆ దేశమునందు శవము 
అను పాతి పెట్టుటయేకాని దహనము చేయయబటలేదు. సమాధియందు దంపతులను 
టోరగిల సరుండ (బెట్టుటకు కారణ మేమయిన నున్నదాయని నామికుని నడిగినాను. 
పృణ్య లోకములు (కిందితట్లున నుండునుగనుక వారియాత్మలు తిన్నగా నడుగువంక 
పోవుటకయి యట్లు చేయుదురని యాకండు _తరముదెప్పెను. పుజణ్యలోకములు 
పయినుండుట చే నూథక్యాలోకము లనంబడునంయు, పాపలోకములు (కిందను౨డు 
ఈచే నధో లోకము లనంబడుననియు, మన శాస్త్రములు చెప్పుచున్నవి ఆ దేశమువారు 
శాఫ్త్రవిరుద్దముగా పుణ్య ల్‌ లోకములే [కిందనుండు ననుచున్నారు. పుణ్యపాపశబ్దముల 
ప్రయోగ మెట్లున్నను వారీ, పకౌరముగా సమ స చిషయమలరోను పపేషుల 
నన్యాయము “జీయటచేత వా రధథోలోకములశేగుట నిశృయమని నేననుకొన్నాను 
ఈ సహగమవమును వారి భాషలో భూతీరూటీ యందురు స్వగకాయ్మాాతయని. 
దాసికథకాయము. ఈ సంభాషణ ముగియునస్పటికి మేము పాఠశాల చేరినాము. 
మాయుపాధ్యాయు(డు చాలా సేపటినుండి మానిమి త్రము వేచియుండి మేముపోంగానే 
ఆజంతయాలస మేలచేసితిరవి యడిగెను. ఆలస్య కారణమును మేము “స్యగకా 
యాతి” ను జూడ(డోవుటగాం జెప్పితిమి. ఆందుమీంద నత డాదినము పాఠములు 


277 


కట్టి పెట్టి నిజముగా నటి నరకయాతకాౌని స్వర్షయా._ తకాదనియు, అటువంటి (కూర 
కృత్యమును జనులు వివేకముకలిగి తమంత మానకపోయినను దొరతనమువారు 
జలవంతముగానై నను మానవలెననియు బహుదూరము చెప్పెను ఈ(ప్రసంగములొ 
మున చేశోచారము సంగతికూడవచ్చినది, పురుషుల విషయమయి యిట్లుచేయటి 
దారుణ కృత్యమయినను భ్‌ రృమరణము సంభవించిసప్పు డనుగమనము చేయుట 
పతి(వ్రతలై న భార్యలకు పరమధర శ్రమనియు, ఈ దేశమునందువలె ముసలివార్యడ్రు 
మాతమేకౌక యేడెనిమిది సంవత్సరముల బాలికలు సహితము భ ర్తలు పోయి 
నప్పుడు పూర్యకాలమునందు మాదేశముతో సహాగమనము చేయుచుండే రనియు,. 
మాదేశమున కన్యదేశీయులు (పభువులగుటచేత వారీ సదాచారమును మాన్పించి 
పాపము కట్టుకొనిరనియ చెప్ప సహగమన మాహాతష్యమును బోధించితిని. భర్తలు 
మృతినొంద్‌నప్పుడు భార్యలు భ్‌ రల చితిమిందనెక్కి నిమిషములో నగ్నహో్య్త 
జొక్షలల కాహుతులగుదురని నేనుజెప్పినప్పు డత(డది (కూరకృత్య మనియు. 
దొరతనముబారు దానిని మానుట శ్రాఘ్యకార్యమే యనియు, తనదేశమునండు 
(ప్రభుత్వమువారి కట్టిసాహసము లేకయున్నదనియు, మహావ్యసనముతో (బలికెను. 
పురుషులను పాణములతో ( బూడ్చి పెటెడు _దురాచారమునుమాన్నుట యవస్య 
క ర్రవ్యమని నేనాతనితో నేకీభవించినను, మనదేశపు సంగతివిమా(త మతండు 
తిన్నగా నాల్‌ నోచించలేదనియు శాస సృరిములున్న సంగతి యతండెలణుంగండనియు 
భావించి మాది కేవలాచారము కాదనియు, (పత్యక్షశా స్త్రసిదమంయు, ఈ కలియుగ 
ములో పరమ _సప్రమాణమయిన పరాశరస్మృతియందు 


శో తిన్రఃకోట్యర్దకోటీచ యానిలోమాని మానుషే 
తావత్కాలు వ అ భ్‌ ర్లారం యాను గచ్చుతి. 
అని భ ర్తతోడ సహాగమనము చేసిన పుణ్య స్రీ మనుష్య దేహమున నెన్ని రోమము 
లుండునో యంతకాలమనం౭గా మూడుకోట్ల యేబదిలక్షల వేల యేండ్లు స్వర్షసుఖ 
మును పొందునని చెపస్పంబడీనదనియు, యాని లోమానుమాను షీ తానంత్యద్రి. సహా 
పాణ” యని హోరీతుండు కూడ స్పష్టముగా జెప్పినాండనియు అంగీరస స్మృతి 
యందు 


ఖో (దహ్మఘ్మవా కృతఘ్నోవా మి|క్రఘ్న్మావాపి మానవ ౭ 

తంవై పునాతి సానారీ ఇత్యంగీరన భాషిత మ్‌. 
అని సహగమనము చేసిన స్తీ భర్త (బహ్మాఘమ్నుండయినను కృతఘ్నుడయినను 
మి(ఉతఘ్నుండయినను కూడ నతనిని పవి్యతుని జేయునని చెప్పంబడినదవియు, 
అందుచేత శాస్త్ర విహిత మైన" యా యాచారమును నిషిద్ధమని చెప్పంగూడ దనియు, 
ఆ స్తికులయిన వారందణును శాహ్త్ర (పమాణమును శిరసావహించి యల్పమైన 
మనుష్యబుద్దికి కూరముగా కౌనంబడినను. తస్పక యనుష్టింపవలసినదని యు _ 


27 8 


వింద్యమైన యౌచారమును శిష్తులయిన మావా రంగీకరించియుండరుగనుక తప్పక 
యిది సనాచారమే యనియు నేను నొక్కి చెప్పినాను.అందుమీంద నతండు కొంచెముసే 
పాలోచించి స్వ(ప్రయోజపరులె న ss మ యేవోకారణములచేత నట్టి 
శ్లోకములను కల్పించియుందురని పలికెను, నేనామాటల కొడంబడక యవి మనుష్య 
కళ్చితములగుట త వ. మనుష్య కల్పెతములై న పక్షమున, 
“నమోద్యాముకే మూసి అముకేపక్షేఒముకతిథా అముకగో తా (శ్రీమతి అముకీ 
దేవీ అరుంధతీ సమాచారత్వపూర్వక స్వర్గలోక మహీయమానత్వ మానవాధి 
కరణక లోమసమ సంఖ్యాబ్లా వచ్చిన్న న్వర్గవాస ఖ్‌ _ర్లషసహిత 'మోదమానత్వ 
మాతృపితృ శ్వశురకుల్మ(తయపూ తత్వ చతుర్ధ శేం_చావచ్చిన్న కాలా ధికరణకౌ 
పర్‌ రోగణస్తూయమానత్వ పతిసహాత (క్రీడమానత్వ (బహ్మఘ్న కృతఘ్న 
మితఘ్న "పతిపూతత్వ కానూ భ _రృజ్వ లచ్చితారో హణ మహం కరిషే ష్య 
అని సంకల్నమెల పుబిననియు, మొట్టమొదట దీని కొక్కదానికి నాకు సమాధానము. 
చెప్పవలసిన దనియు. నేను కోరితిని. ఆ సంకల్పమున కర్థమేమని యతండు 
నన్నడిగెను. “నమస్కారము. నేండు ఈ చూసమున ఈ పక్షమున ఈ తిధియందు 
ఈ గో తముగలట్లియ ఈ పేరుగలట్టియ శ్రీమతినై న నేను అరుంధతివలె నడుచు 
కొనుబవలన( గలిగెడు న్వర్లలోకమహీనును పొందుటకును. మను ష్యశరీరమునం' 
'దెన్నిరోమములుండునో యన్ని సంవత్సరములు భ ర్హతోయగూడ స్వేర్లవాసనుల 
మనుభవించుటకును , తల్లి యొక్కయు తం(డియొక్కయు మామగారియొక్కయు 
మూండువంశములను పవి[తము చేయుటకును, పదునలుగురిందుల కౌలమువఅకును. 
అప్పరోగణములసుతిని పొందుచు పతి సహితముగా (కీడించుటకును, (బఐహ్మ హత్య 
చేసినవాండయినను కృతఘ్నుండయినను, మితదోహీయయినను భ _ర్తను పవ్వితుని' 
చేయటకును, కోరి, మండుచున్నభ రృయొక్క. చితినె'క్కె దను"అనిసెసంకల్పమున 
కర్ణమని నేను వివరముగా బోధించినాను అర్థము విన్నతరువాత “సహితము మా 
యుపాధ్యాయుండు సహగమనము మంచికార్యమనియొప్ప కొనక యిటిసంకల మును 
కొంచెము సంస్కృతము చదువుకొన్నవా రెన్వరె నను కల్పించవచ్చునని సదూ 
ధానము చెప్పెను. ఇది కల్పన కాదనియు, ధర్మశా స్ర్రములలో 
శ్లో॥ మృ తేభ ర్హరి యానారో సమారోహే ఆ తాకబని 
సారురధతీ నమాబార న్వర్శలోకే మహేయత 
అనియు, 
“శో” యాచ భ _ర్రృువరా నిత్యం మత రోగ తైః 
" శిశే వతినా సార్థం యావదిం(దాళ్ళతుర్దళ. ” 
అనియు, (పమాణములున్నవనియ, (పమాణబదులమయిన మనము ళాస్త్రతిరస్కా- 
రము చేయంగూడదనియు. నేనెంత వాదించిననునా మాటలయందు గౌరవముంచక 
మూ ప్టండయి యకతండు సర్వకారుణ్యుండయిన యీశ్వరు( ఢిట్టి (కూరకృత్య మును 


279 


వరించి యుండండనియు. ఇది యంతయు వితంతువుల ధన మపహరింహం 
గోరియో మజీయెందుచేతనో స్య(పయోజన పరులయినవారు చేసిన మోసమనియు, 
యు క్తికిని నీతికిని విరుద్దముగానున్న శాస్త్రములను నవ్మరాదనియు, అతండే చేవో 
కుయుకు లను సన్వ్నుట కౌరంభించెను. ఆ మాటలకు నేను చెవులు మూసికొని పోతి 
నామస్మరణ చేసికొని శాస్త విశ్వాసములే? నా స్తికులతో సంభాషించినచో 
దోషము వచ్చునని యెంచి యా (ప్రసంగము క. చాలించితిని. 1 


అతండు మొతము సహగమన విషయము నంతటితో విడువక నాకనిష 
ముగా నుండునని దానిని దూషించుట మాత్రము మానివేసి “*సహగమనముసు 
డొరతనమువారు మాన్సుటకు పూర్వము మీ దేశములో సంవత్పరమునకేన్ని 
యనుగమనములు జరుగుచువచ్చె” ననియు, “ఇప్పుడు మీ దేశములో నెందజు 
వితంతువు లున్నారు.” అనియు, నానా విధములయిన (ప్రశ్నలువేయ మొదలు 
పషెచబైను నాకు విద్యాగురువుగానున్న పెద్దమనుష్యు6 డడిగినదానికి _పత్యు త్తరము 
చెప్పకుండుట మూర్చత్వముగా నుండునని యెంచి నాకు తెలిసినంతవనవణ కాతండడి 
గిన (ప్రశ్నల కన్నిజేకిని నే నిట్లు తరములను చెప్పితిని: 


“మూ దేశములో తడు సదాచారమును మానుుటకయి మొట్టమొదట 
మతాంతరులయిన కస సవ మతాచార్యులు (కీసు శకము వహతి. సంన 
త్పరమున కలకతా సెగరమునందు కొంత (వయత్నము చేసిరి వారా సంవత్స్వరఐలు 
వందు పదుగురు "మనుమ్యలను నియమించి కలకత్తా నగరముచుట్లును మూ డా 
మడఅ దూరములోంగల (గామములయందు సహెగమనము చేపిన పుణ్యసతుల 
సంఖ్యను లెక్క వేయింన(గా. ఆటు మాసములలోపల మున్నూబుగురు పతివ్రతలు 
భర్తల చితులనెక్కి- న్వర్లలోక నివాస సుఖమును చూజగొన్నటు తెలిసినది. 
వ "సంవత్సరము మొదలుకొని సహగమనముసు మాన్ని దొరతనమువారు. పాషము 
కట్టుకొనువజకునుగల యిరువదియైటు సంవత్సరముల లోను డెబ్బడివేల విధవలు 
మౌ దేశములో భ ర్త సహగమనము చేసి పుణ్య తోకములకు? టోయినట్టు వొక 
తెనెమువారి లెక్ళ్క_లవలననే తెలియవచ్చుచున్నది. ఆ లెక్కలలో “” తగులని 
యిల్లాం(డెందజుందురో: దీనినిబటి మా దేశము దేశములలో నెల్ల బవితమైన 
చనియు పత్మివతామయమైనదనియు పుణ్యసతీ భరితమయినదని య మీకు దోధపడి 
యుండవచ్చును. ఆ సంగతి పోనిండు, మతాంతరులై న కె స్తవాచాద్యల యల 


1. శ్రీ పునర్వివాహం శాస్త్ర సమ్యుత మేనవి (పతిపాదించటానికి కుతి స్మృతులు బాగా 

పరిశీలించారు పంకులుగారు- కాళీ, కలకతా మొదలే న చోట్లనుండి ఎన్నో స్మృతి _గంథాలు 
rr] రా ag) 

తప్పించి హాట్‌ని ఆధ్యయనం చేసినట్లు వీరేశలింగం స్వీయచరి(తలో పేర్కొన్నాడు. శ్రీ 

పునర్వివాహక విషయక విజ్ఞాపనం, శ్రీ పునర్వివాహ శాస్త్ర నం్మగహం మొదలైన ఉపన్యా 
పాలలో వీరేశలింగం యీ విషయాలన్నిటినీ పరామర్శించారు. 


286 


కృషి యాశ్వరుండు మాయందుండుట వలన నప్పుడేమియు కొవసాగినవకాము. 
యబటు తరువాత రామమోహనరాయలను వతితుండొకండు మాలోనే బయలుదేజీ 
ఓకీస్తుశకము ౧౮౧౮ వ సంవత్సరము మొదలుకొని సహగమనముసు రూపుమాపుట 
ము. మహాోక్చషి చేయనారంభించెను. ఒక్క కలకత్తా నగరమునందు ౧రా౧౫ వ 
సంవత్సరములో ౨౫౩ రును, ౧౮౧౯ వ సంవతొారమునందు ౨౮౯ గురును, 

అరాం౭ వ సంవత్ప్సరమునందు ౪౪౨ గురును, ౧౮౧౮ వ పంవత్పరమునందు 
౫౪౪ గురును, ౧రా౧ంణ వ సంవత్సరమున ౪౨౧ గురును, ౧౮౨౦ వ సంవత్స 
రమున ౭౭0౦ గురును, ౧౮౨౭౩ వ సంవత్సరమున ౨౭౦ గురును. ౧౮౨౪వ 
సంవత్సరమున ౩౨౮ గురును, ౧౮౨౮ వ పంవత్సరమున ౩౪౦ గురును, 
ఇరా౨౪ వ సంవత్సరమున ౩౭౭ గురును, ౧౮౨౫వ సంనత్సరమున ౩౯౮ 
గురును, ౧౮-౨౨౯ వ సంవత్పరమున ౩.౨౪ గురును, ౧౮౨2 వ సంవత్సరమున 
౩క౭ గురును. ౧౮౨౮ వ సంవత్సరమున ౩౦౯ గురును, మహా పత్నివతలు 
చిత్యారోహణముచేసి పదునలుగురిం_దుల కాలము వఅకును భర్తలతో( గలిసి 
స్వర్శతో కసుఖ నునుభవించుటకు€ బోయిరి. “దై వము దోసకారులకె కే కోడయివచ్చు' 

నన్న సన్నుతో క్తి [పకొరముగా మతభష్షుల కృషి ననుసరించి ౧౮౨౮ వ 
సంవత్పరమునందప్పటి సరిపాలకులయిన బెంటింకు పభువుగారు సహగమనమును 
మానిష్ప (పతి సంవత్సరము అంతమంది పతివ్రతలు పుణ్యలోకములకు 
పోకుండ నిరోధించిన పుణ్యమును కట్టుకొనెను 


“మా దేశములో ౧౮౮౧వ 'సంవత్సరమునందు (పభుత్వ మువారు వేయిం 
చిత జనసరిగణన (పకారముగా స్వదేశ సభువుల సంసా నములలొ' (గాక యిం బ్రీషు 
ఠా త్ర్రములొ ౨౦౯౩౮౬౨౬ గు౭ర వితంతువులున్నారు. ఈ సంఖ్యవలన మొ తోము 
మీగడ మా దేశములో నయిదుగురేసి స్త్రీల spogm వితంతువున్నట్లు కొన౭బడు 
చున్నది. ఇంక (దాహ్మణులలో ముగ్గురాండచారిలో నొక్క_తే విధవగా నున్నది.” 


ఈ విధముగా నేను చెప్పెినసం గతి ఏన్ను తరువాత ౧౮౨౬ వ సంవత్సరము 
లోనే భరతఖండమును విడిచిపోయిననాకు ౧౮౮౧ వ సంవత్సరములో హిందూ 
దేశమునందు దొరతనమువారు వేయించిన జన సంఖ్యను గూర్చి యెట్లు తెలిసెనని 
నానత చరిత్రమును జదివెడివారింతో గొందటికి నందేహము కలుగవచ్చును. 1 దానికి 


l. సతరాజా వూర దేళ యూ (ఆలు ఆనేయీ నవల మొదలు చింతానుణేి వ్యతికలో' 
కొన్నాస్సు తప ఈ పెలువరంది. పంతులుగారు ఏఏ [వానీనా ఒకేశాం నావు పతిని 
(వావే ఆలవాటున్నవారు కాబట్టి. పువర్విమర్శకు సాధాఎ ణంగా అవకాళమిచ్నేవారు కాదు కాబిట్లే 
ఇక్క డి ఎదురై న యో వ్య(త యాన్ని ఏ కోవిధంగా హాస్యంగా సమర్థించారు. ఆంతే చివ్యణాన 
సమాజంవారి "వచనాలను, (పకటవలను, ఆర్భాటాలను పంకులుగారు 1892 వ పంవత్నరం- 
వివేకవర్ణని రెండు వంచికలలో తీవంగా విమర్శించారు, అధిక్షేపించారు. 1881 జనాభాలెక... 
అను చూపటానికి ఈ విధంగా ఒక వెవం కల్పించుకున్నాను. 


281 


పర్యాజన సమాదరణియమయిన సమాధానము చెప్పెదనువినుండు. నేనీ ౧౮౮౧ వ 
సంవత్చరమునందు నున్నమాట వాస్తవమే. అయినను ౧౮౮౦ వ సంవత్పరము: 
నందు భరతఖండములో మొట్టమొదట బొంబాయినగరము లో దివ్యజ్ఞాన సమాజము. 
స్పాపింప(బడుటయు, అస్పటినుండియు కూటుహుమీ మొదలైన మహాత్ములు దూర 
చేశవాతజలను తెచ్చుచుండుటయు, మీరందటు నెజింగియే యున్నారుగదా ? అట్ట్‌ 
సంగతిలో బుదిమంతులె న మీకు వేజుగ( దెలుపవలసిన దేమున్నది ? మీ కిప్పుడు 
పేరును జెప్పనుగాని దివ్యజ్ఞాన సమాజమువారి మహాత్కులలోనివాండే యొక మహాను 
భావు(డు నేంటివబకును మన భరతఖండనులో జరుగుచుస్న సువా రల నెప్పటి 
కప్పుడుతెచ్చి నా కనుగహీంచుచున్నా(డని మాత్రము మి సంశయ నివారణార్హ ము 
చెప్పుచున్నాను. ఈ సంభాషణమయిన తరువాత "మేము పాఠశాలను విడిచి ఇంటికి. 
బోతిమి. 

అటు తరువాత రంఢీనగరములో పూర్వమెస్పుడునులేని పురుష విద్యాభ్యాన 
మును (కొత్తగా నెలకొల్పుచున్న విషయమయి విద్వాంసు రాం(డ్రందలును జేరి 
సభలు చేయుట కారంభించిరి. ఆసభలలో పూర్వాచార విరుద్ధముగా పురుషులకు విద్య 
చెప్పించువారిని, అటువంటివారికి తోడ్చడువారిని, అందజీిని వెలివేసి మతగురువులకు 
(వాసి బహిష్కార పటతికలు తెపించుటకు నిశ్చయింసపంబడినది. ఈ సంక్షోభమునకు 
భయపకి నా మితతుండయిన భాడీఫోడ్‌ అప్పగారతనిని బడి మాన్చించినందున మా 
పాఠశాలకెల్ల నేనొక్క_(డనే విద్యార్థినై నాను. నా యజమానురాలయిన ఫాండీభంగే 
గారుమాశత్రము జడియక ధె రకము వహించి నన్ను పారళాలకు పంపుట మాన 
నందున, సభాపత్నులును పొరమహోకాంతలునుజేరి సభవారామెను బపాష్కారము 
చేసిరి. * అటు తరువాత జరిగిన చర్యను మజియొక (ప్రకరణమునందు వివరించెదను - 


l. రాజనుహేందనరంలోని నాటి సాంఘీక వాతావరణాన్ని యీ వవలలో సను 
ర్భంగా పంతులుగారు ఆఅనువర్తింప చేశాడు. 1882 'పెఫైంబర్‌. వివేకవర్దని సంచికలో పీఠాధ. 
కారుల (పవర్హనను తీవంగా విమర్శించారు పంతులుగారు. 


282 


ఏడవ [(పఠరణముు 


బహిష్కారప్యతిక వచ్చినతరువాత ఫాండీభంగీగారు తమ (ప్రయత్నమును 
విడువక తమ మితురాండను రాజకీయ పాఠళాలలొోని పయి తరుగతులయందు౯ 
జదువుకొను బాలికలను పోగుచేసి పురుష విద్యాభ్యాసముయొక్కా యావశ్యికమును, 
గూర్చి యుపన్యాసములు చేయుట కారంభించెను. ఆ యుపన్యాసముల "వలనను 
రాజభాషా గంథపరన మహ _త్త్వమువలన మనను కఠరంగినవారయి కొందు బాలిక 
లెన్ని కష్టములకయివ నోర్చి పరుష విద్యాభివృద్ధిని జేయుటకు నిశ్చయించుకొని 
నా యజమానులురాలికి సర్వవిధముల తోడ్పడుచు, వెలివేయబడిన యామెతోం 
గలసి రహస్యముగా భోజనములు చేయుటకారంభించిరి అందుచేత రండీనగరములో 
మటీం_త సంక్షోభము కలిగెను. రాజభాషవలన పిల్లలు చెడిపో వుచున్నారనియు, 
వారినందతిని రాజకీయపాఠళాలకు బోకుండ మాన్పించి వారికిరండీమతమును బోధించి 
వారిని పూర్వసదాచార నిష్టురాండను జేయవలయుననియు, విద్వాంనురాండ చేత 
వారమునకు రెండుసారులు బాలికలకు మతజోధ చేయింపవలయుననియు, లౌక్యాధి 
కారములలోనున్న పురములోని _సముఖురాం[డ్రు నిశ్చయముచేసి సభలు చేయించుటయే 
కాక, తమ (గామమున కొక్కసారి విజయనుచేసి జీర్ణ్షమతోద్ధారణము చేయవలెనని 
పీఠాధిషత్నియెన మతాచార్యురాలికి విజ్ఞాపనము పంపిరి. నవనాగరికురాం.డకు మా 
యజమానురాలు నాయకులయినశ్తు పూర్వాచార పరాయణలయిన పూర్వనాగరిక పక్ష 
మువారికి డుండీలంచడీగారు హాయ కోరాలయ, తన యావచ్చ క్రీ కిని వినియోగించి 
సంస్కారపక్షమువారిన్‌ ము ముఖ్యముగా 6 దత్చక్షానుసారిణులయిన బాలికలను బాధించి 
పూర్వాచార స్థాపనము చేయ మొదలు పెకైను. దుండీలండీగా రాపట్టణమునకు 6 
(చాడ్వివాకురౌలు రాజకీ యోద్యో గమునం దుండుటవలన నవనాగరిక పక్షావలంబకు 
లయిన దొరతనమువారికి విరోధముగా. బనిచేయట కిషములేనిదె , తాను చాటున 
కసటనాటకమునకు సూతధారురాలుగానుండి యామె యా [గ్రామములో మిక్కిలి 
కర్మిషురాలని (ప్రసిద్ధిచెందిన గంభీదంభీగారిని నాయకురాలినిగా. జేసెను. ఈ 
గంభీద భీగారు లొకములోని కర్మిషమరాం(డ్రలొ న్యగగణ్యురాలు; ప్రాతఃకాలముననే 
స్నానముచేసి ముక్కు. మూసుకొని కూరుచుండి .చతిదినమును పగలు రెండుయోమ 
ములవటకును రేంగుగింజల జవమాలిక (తిప్పుచు జపము చేయుచుండును. మన 
దేశములో రుదాక్షలవలెనే యా దేశములో బదరీ వీజములు మిక్కిలి పవిితమయి 


283 


నవి. ఇక్కడవలే నక్కడ దేహమున విభూతిధరించరు. మన దేశమునందువలే 
మూడు రేఖలుంగాగాక యొక్క_కే రేఖగా లలాటమునం దంతటను భూరేణువు 
పూసికొందురు. ఆందులో శోణమృ త్తి తిక పరమపావనమైనది. తదభావమునందు 
నదులతలోనిడిగాని తదభావమునంచు చెజబువులలోనిదిగాని, "తీదభావమున సందు నూతుల 
లోనిడిగాని ఏమృ తి తికయెనను ధరింపవచ్చును మన గంభఖీదంభఖీగా తొక్క లలాటము 
నందు మా్యతమేకాక దేహమునంద! తటను జేగురుమట్టినే పూసికొవి పూచిన మోదుగు 
వలె కమ్నలపండువుగా( గావంబడుదు రు. ఆ 'మెకుంగం భ్‌ క్స్‌యు నితంతయని చెప్ప 
సలవిగాదు. ఆమె దెవతార్పణముగా( గాని యపనియు. జేయదు. ఆమె దేవతానివేద 
నము చేయక క అయినను | తాగము; మాంసమయినను తినదు; దేవ తార్పణయు చేయక 
చౌర క్ర మయినను జేయదు. వేయేల? ఆమె తన దేహమును దేవతాసమర్చు 
అమ చేసియే వ్యభిచరించును; తన జిహ్వను దేవతాసమర్పణము చేసియే' 
క్ర న్లాలాడును. ఆత్మకర్ర కత ల నక కర్కనిమలు మనదేశమునందుస 

“తత్సత్‌ (దిహ్మారృణమ సు” అని కర్మలసన్నిటిని (బహ్మార్పణము చేసిని కే 
యామెయు తనకర శ్రైలనవి్నిటిని స్వ దేవతకు ధారపోయును . కౌంబిట్రి యామె యా 
సవియు తన యిషదేవతా డీతికొటికే చేయ దీక్షవహించినందున, ఆభీవ్షపద్దిశంక 
(పతిపక్షుల విషయమున నే దారుణకృత్యుమును జేయుటకును పాపభయ  మామెకా 
తేదు. కొని దొరతనమువారి భయముండుటచేత లోలోపల నెన్ని కౌనిపనులు చేసినను 
తత ఎక్షమువారు (ప్రత్యక్షముగా (పతిపక్షుల తిలలు దిద్దలుకొట్టి దెర్హన్యము చేయుటకు 
మాత్రము సాహనింపకుండిరి. రాజకీ యోద్యోగినులయిన రండీ దేశవాసినులకు 
పలువుర కింకొక కషయు కూడ వచ్చినది. చారావల నత్య(పియలె న నవనాగరికో 
(గగణ్యలయినట్లుగా నటించి తమ సయియరికారిణుల మెప్పుపొందవలయును; 
ఈవల పూర్యమతా చారాఖిమానవీయ అయినట్లు నటించి మూఢ (పజలను సంతోష 
పెట్తవలయును; మధ్యను హృదయ్బులనిషయు నవనాగరిక పక్షముననే యుండుట 
చేత సంస్కారములను మెల్లగా నెలకొల్పుట నిమి త్రమే పెకి పూర్వ నాగరిక వక్ష 
మవలంబించినట్లు మెళలంగవలిసి వచ్చినదని నవనా గరెకురాం(డను నమాధానపబుస 
వలయును కాంబటి పీరు నాటకములయందళి నటులవఖె మూండుచోట్ల మూడు 
విధములయిన వేషములు వేసి పరస్పర విరుద్దములయిన మూడు కథలను వినిపింప 
వలసీన సామర్థ్యమును వహించిన వారయినారు. వీరు దేనియందును నమ్మ కములేసి 
వారయి దురభిమాన దేవుని దుక్చింతాదేవిని మాత్రమే భక్తితో కొలుచువారగుటచేత 
తత్నింతికరయుగా వారు శ్రద్దతో చేయునది యంతయు సాధునంతాప పయత్నము 
తప్ప మజియొక్కటి కానరాదు. 


ఇంట తిలి లి దండ్రులు బాలికలను బాధెంపచు పురుష విద్యాభ్యాసము 
మంచిదన్న పక్షమునను మంచిదన్న పక్షమువారితో చేరిన వక్షమునను గృహ 
ములనుండి వెడల. గొశ్రైదమవి బెదిరించి నుదున వారో పలువురు 


2౪4 


వాదము చేయుటకును నవనాగరికులతో మాటాడుటకును మానుకొనికి. కొందశMా 
తలు లంతటితోనె న నూరకుండక పాఠములు మానివేసి వపంచకాలముల 
లందును “మిధ చేయవలసినదని బాలికలను నిర్బాంధపజుప నారంభించిలి. 
'మిధాయనంగా మనదేశములోవి సంధ్యావందనమువంటి నిత్యకర్మ. ఈనిత్య 
a (పతి స్రీయును (పాకఃకాలము,  పూరాషహ్నుమ్మ మధ్యాహ్నము, 
అపరాప్నాము, సాయంకాలము అను పంచకాలయులయందును తప్పక చేయ 
వలయును. అది చేయనివారికి గతులులేవు. అయినను పటిణములయందలివాళు 
మిధాచేయునట్లు కొందజు నటించినను నిజముగా చేయువారు మోూ్యతములేరు. జననీ. 
జనకుల నిర్బంధ మెక్కువై నప్వుడుబాలికలు తమకుమిధా చెప్ఫవలనసినదని వారినడుగ 
మొదలు పెట్టంగా వారు తమగుటు బయలపడకుండ మొటటమొదట కోవసతియు 
తరువాత తమకు తీరికలేదనియు' నుపేక్షచేసి, చేయకపోయినను మిధా చేయు 
చున్నామని చెప్పి శోణమృతి కాధారణమును మాత్రము చేసిన చాలునని చెప్పిలి. 
మజికొందలు జనులు జహా మిధా నేర్చుకొనవలెనని పురోహితురాలి0 పిలిపించి 
యడిగిరి. పరోహితురాలును కొంచెము సేపాలోచించి తన నిమిత్తమై పల్లె: 
యందున్న తనచెల్తెలు మిఛా చేయచున్నందున పట్టణ ములయందు వాడుకలో లేని 
కకక గ శ్రా శేక్వూకోచలసిన యావశ రకము లేకపహోయినదనియు, పట్టణములయం 
చుపిచయకి మయిన యుర్ధశాస్త్రమును మాశతమే తా నభ్యసించితి ననియు, తగినంత 
భన మిచ్చెడుపక్షమున పలెనుండి తనచె ల్లెలిని పిలిపించెదననియు చెప్పెను, సూర్య 
కరతాపముచేత చెజువులోని సీరింకిన స్పై “ధనము పేరు చెప్పగానే వారి మనో సరస్సు 
వందూరిన మిధాభ్యాసాభిలాష_పవాహ మింకిపో యెను. అర్హశా స్త్రమనంగా నేమామీలోం 
కొందజీకి తెలియకపోవచ్చును అపత్నీకులు మొదలయిన వారిచేత. నోములు 
(వతములు మొదలయినవి చేయించి వారివలన ధనమును (గహించెడిశాస్త్రమే యర్శ 
శాస్త్రము 

మనక. విత్యాభ్యాసమున కొాధారముగా గాభాయని చెప్పం బడెడు వారి 
“ఏదములయందు పమాణ మున్నదని నవనాగరికురాం (డెక క్క_డిదో యొక 
వచనమును దీశకొనివచ్చిరి మిధాకువలెనే గాధాకర్ణమేలేదనియు, ఉన్నను వేదము 
దేవభాషయగుటవలన దానియర్హము ' దేవతలకేకాని మనుష్యులకు తెలియదనియు, 
అందుచేత పూర్వము పురుషవిద్య కలదని వేదపమాణమునా జూపినవారిమాట 
యంగికార్యము కాదనియు, పుణ్యముకొణకు వేదమం[తముల నూరక కర్మలు 
మొదలై న వానియందు. బఠింపవలసినదే కౌని యర్హముతో పనిలేదనియు, విద్వాంసు. 
రాం డు భాదింపసాగిరి. ఆ వాదములో పండితురాం[డలో పండి తరాం[డకు వేదమున. 
క్షర్ణమున్నదా లేదాయన్న మీమాంస యొకటి యవాంతరముగా వచ్చినది. అప్పుడు 
పండితురాం(డ్రలో మూడువంతులు వేదమున కర్ణమే. లేదనియు, అర్హమున్నట్టు 
తో మస్పుడుదును పెద్దలవలన వినలేదనియు, అర్హమే యున్నపక్షమున' జనులొక్య 


iY ™ 


285 


లైన నేల యభ్యసింపరవియు, అర్ధము లేకపోవుబచేతనే వాని కాపూజ్యత వచ్చిన 
చనీయు, వాదించి యర్హములేన కై సేద్దాంతముచేసిరి; ఒకపంతుమా[(త మా కాలము 
నందు మనుష్యుల శకెవ్వ్యరికిని" తెలియకపోయినను వేదముల కర్ణమున్న దనియు, 
చేదముల కర్ణమున్నదని తమ తాతముత్తాతలు తమతో చెప్పినట్టు తమ తాతలవలన 
చిన్నపుడు విన్నామనియు, వేదార్డముతే కాస్త్రములని శాస్త్రములలో జెప్పంయబడి 
యున్న దనియు, వాదించిరి కానీ యధికసంఖ్య గలవారిచేత వారి వాదము పూర్వ 
వశ్షము చేయంచిడినది ఆ సభలో నవనాగరికులై న యొకతె లేచి నిలిచి దొరతనము 
వారు మనపూర్వ(గంథములను సంపాదించుటకు ఏ (పయత్నము చేయుచున్నారనియు. 
జక పురాతన దేవాలయములో మూలంబడియున్న జీర్తతాళశప్యత్ర పుస్త కముల కటను 
విప్పి శోధింపంగా నందులో వేదమునకు వ్యాఖ్యానమొకటి కనంబడిసదనియు, వారు 
దానివి పరిశీలించి ముదింపించు చున్నారనియు,  వేదమునకర్ణము కలదనియు 
చెప్పెను. ఆమె మాటలు విచ్వాంసురాం[డెవ్వరును నమ్మక స్వదేశ్‌స్తుల "కివ్వరికిని 
దొరకని పుస్త కము వారికి దొరికియుండదనియు. దొరికినను విద్యాంసురాం[డ్రకు 
కాని యర్హము వారికగునని నమ్మంగూడదనియు దేవాలయములోని (ప్రాత 
పుస్త కములలోనిదని చెప్పి యేదో యర్హమును కల్పించి ముదించు చున్నారనియు, 
ముద్రిత _గంథమును ముట్రినను పాపము వచ్చునుగాన దానిని కొన్నవారిని చదివిన 
వారిని బహిష్కారము చేయుటకు శీ ఘకౌొలములోనే _గామమునకు విజయము చేయ. 
బోయెడు జగద్దురువులను (పార్తింప వలయుననియు, ఐకకంఠ ముగా నిశ్చయము 
చేనుకొనిరి. 
ఇట్లు సభలు జరుగుచుండయగానే జగధ్గురువులవారు తాము విచ్చేయు 
చున్నట్లు 'సభాపత్చులకు ్రీముఖమును బంపిరీ. శ్రీముఖము వెనుకనే శ్రీవారును 
గుజ్లమలతోను ఏనుంగులతోను వాద్యములతోను విజయంచేసిరి ర 
ఛిక్షలు జరుగుట కౌరంభించినవి. ఉదో్యో గములోనున్నవారొక్కరొక్క_రు మూడేసి 
నెలల జీతము పావపూజ సమర్పించుకోవలసి వచ్చినది, అప్పుడింటింటను నాసికా 
మహోత్సవములు జరగ మొదలు పెకైను. 1 ఆ నాసికోత్సవములో మొట్టమొదట 


1. చ్రీ పుసన్వావాహ (పయత్నాలు ఫలించడంవల, రాజమ హేం దవరంలోని 
వంకోభ పరిస్తితులను వీరేశలింగం స్వీయ చరిత్రలో వర్ణించారు. 

“నా యువన్యానముల వలనను బోధనల వలనను కలిగిన యుత్పాహముచేత విద్యార్థు 
"అనేకులు తాము వితంతు కన్యలను వివాహమాడి లోకమునకు దారి చూపెదమని విశ్శంకముగా 
ఘోషింవ మొదలు పెట్టిరి. 


= =... అప్పటి వితంతు వివాహ(ప్రయత్నజనీత సంక్షోభ భీతి చేత సంరక్షకులు 
4దిహ్యైచారి వాలురక ఐబలాత్కాార ముగా ఏివావామహోత్నపములు జరప వేగిర పడుతున్న క్షు 
దాలవీతంతు (బహ్మాచారిణులకు వస్తాఅంకారమును తొలగించి కేశఖండన మహోత్సవములు” 

వడ్రవ తొందర పడుచుండిరి. (వుట 122,28) 


286 


నా సహాధ్యాయుండై న భాఢీఫోడ్‌ యొక్క ముక్కు ముక్కలయ్యెను. ఇతర 
సమయములయందు పట్టుదల లేకపోయినను స్వాములవారు వచ్చినప్పుడు మన. 
దేశమునందు బాల వితంతువుల శిరోజయులు సహితము తీయించి వేయునట్లుగా వే 
యా దేశమునందు జగద్గురువులు వచ్చినప్పు డపత్నీకుల ముక్కు_లన్నియు' కోపి 
వేయుదురు, జగద్దురువులవా రక్క-డనున్న కాలములో నొక నభచేసి యా సభకు 
నాయజమానురాలయన ఫా. డీభంగిగారినికూడ పిలిచిరి. అప్పుడు పురుష విద్యా 
భ్యాసము కూడదని యే శాస్త్రములలో. జెప్పంబడియున్న దని ఫాండిభంగీ గారు జగడ్గు 
రువులను (ప్రశ్న వేసిరి. నిత్యమును భిక్ష లధికముగా€ జేయుచుండుటవలన జగడ్లురు 
వులవారికి పిండివంటల నామములేకాని పుస్త కముల నామములు రానందున ఆ 
(ప్రశ్న కుత్తరము చెప్పవలసినదని వారాస్థ్ర సాన _ విద్వాంనుర్రాండోయిన wee 
కాజ్ఞాపించిరి. ఆ మహావిద్వాంసురాం(డ్రును కొంచెము సేపాలోచించి తాము 
న్వస్తానమునకు పోయిన తరువాత మూలపీఠమువద్దనున్న యనాది.గంథమనును దీసి 
పుస్త కముల నామములను వెనుకనుండి సం పెదమని చెప్పి తప్పించుకొనిరి, 
ఆగుంటోతులకును. మాంసభక్షకులకును, వ్యభిచారులకును వెలిలేక లోకాభివృద్రి 
విమితృ మయి యత్నించుచున్న తమకు నిష్కారణముగా దిహిష్కారము వేయుట 
ఏమి న్యాయమని నా యజమానురాలు భయపడక జగద్లురువులవారినడి గెను. అప్పుడు 
తదాస్టానపండి తురాం(డ్రలో నొకవృద్దాంగన యందుకొని శాస్త్రోక్త (ప్రకారముగా 
నడచుకొనువారినేల బహిష్క-_రింప వలయుననియు, 


“నమూఖే మాఘే మారే మాడే 

మాభే మామే మిమే మిమే” 

అను శాస్త్ర సమాణమును బటి పయిపనులు చేసినవారు దోమలు కారనియు, 
సమాధానము చెప్పెను. ఆ (ప్రమాణవచనమున కర్ణమేమో సెలవియ్వ వలసినదని 
నేను వేండుకొనంగా, ఆ మహాపండితురాలు నాయం దను(గహించి, “మద్యము, 
మాంసము, మత్స్యము, ముద, మైధునము, అను మకారములు మహాపాప నిరాక 
రములు”అని చెప్పెను. ఈ యొక్క వచనముతోనే 

“ళో. మద్యం మాంసంచ మత్స్యంచ ముదా మైధున మేవచ 

మకారవంచకంచై వ మహాపాతక నాశనం” 


“ఆ సంవత్పరము గోదావరి పుష్కర సంవత్సరము. ఆవటజకు తలవెండుకలున్న 
జాలవితంకువులను నంరక్షతలు ఠాజమ హేం|దవర మునకు తీసికొని వచ్చి గోదావరీ తీరమున 
శిరోజములు తీయించి విరూపినులను జేయుదురు.” (పట 177) 

స్వీ, చ్క (పం భా. (1982) 


287 


అను ప్రాణికోషిణి (గంథములోవి శ్లోకము నాకు స్మరణకువచ్చి రంథీ 
శాస్త్రములన్నియు హిందూ కాస్రములలో నుండియే తీసికొన బడిన వనియు వారి 
వేదమును మన వేదశాఖయే యనియు నేను నిశ్చయము చేసితిని. అప్పుడునీతికి 
విరుద్దమయిన శాస్త్ర మెట్లు పమాణమగునని నా యజమానమరా లావిదా కంసురాళిని 
విశ్శరకముగా నడిగెను. అందుమింద నామె యత్యా_గహా వేశము కలదయి ళాస్త్ర 
తిరస్కారమును జేసినందునకయి మజియొక బహిషాారపుతికను బంపెదనని 
భయ పెట్టి, అటి నా _స్టీకురాతి ముఖముచూదచిన పాపము వచ్చునని కోవవడ 
ఈ యనర్గమంతొయు "రాజకీయ పాఠశాలలో. జదువుటవలన వచ్చినది గనుక 
దొరత నమువారి బడికి పిల్లలను బంపు వారికందజికిని శిక్ష విధింపవలయునన్ని 
ఢీ జగద్గురు వులవారితో మనవిచేసి, తత్తణము నాయజమానురాలిని గురుసాని 
ఢ్యమునుండి గెంటించివేసెను. జగద్దురువులవారును ధనలక్షీీ(సపియు రాండగుట. 
చేత శిష్యురాలిమాటనుబట్టి దొరతనమువారి పారశాలకుంపి వలను బంపువారందబును. 
బదెసిసువర్హ ము అపరాధము చె లింపవలయుననియు, చె శ్రీంచువబకును ([గామము 
లోని వాతవ్వారును వారియిండ్రకు శుభాశుభకార్యములకు పోంగూడదవియు, వెంటనే 
సభాపత్నుుల "పేర (శ్రీముఖములను బంపిరి. అయిననుసభాపత్నుల బాలీకలు సపాతము 
కొందజు రాజభాషను చదువుకొనుచున్న వారగుటవలన వారా (శ్రీముఖముల నంతగా 
నాదరించినవారు కారు. ఇంతకును రండినగరములో నా జగధ్దురువుల వారి శిష్య 
కుటుంబయులన్నియు నూటుమాతమే యున్నవి. తషఖ్రనను తన్మతావలంబులు 
మాత మే మిక్కిలి చదువుకొన్న వారుగాను. ధనికులుగాను, చెల్లుబడిక లవారుగాను 
వున్నారు. ఈ జగధురుపీఠ స్థాపకురాలయిన శీశీ1శీ) ఆది జంఢాయముంథారంథా 
దేవిగారు పూ ర్వకాలమునం దెప్పుడో పదునాజణు మతముల మ తతి 
తమునకు వచ్చిన వారికందలికి ని షోడ శమతో ద్దారిణ్‌ విలిదము పారంపర్యముగా 
వచ్చుచున్నది. అందుచేతనే యీ పీఠమువారు జగద్దురువుల మనియు తక్కిన 
సర్వ్యమతములచారును తమకు శిష్య పాయులే చేయనియు" చెప్పుకొందురు ఆ మత 
ముల పేరుల నన్నిటిని దెబుపుటవలన నాకు వృధాయాసమే కాని దానివలన మీకే 
మియు లాభము గలుగదు. ఇటువంటి విరుదము లాదేవివారికి మూడువేల 
మున్నూట నుస్పదిమూ(డు గలవు. ఆ దేవిగారు షోడశ మతముల నుద్దరించి 
నను, వానిలోనె లను జండా మతమును సర్వో త్త తమమయినదని స్టాపించినా నారు, 
& మత సిద్దాంతము ' లించుమించుగా మన దేశమునందలి శాక య మతసిద్దాంతములను 
టోలియుస్నవి. భేదమంతయు మనలోనున్న స్తీనిదిసివేసి వారు దానిస్తానమునం 
బురుషుని బెట్టుకొన్నారు. ఆందుతోను మద్యపానము గలదు; మాతను కప 
గ అదు; సంభోగముగ లదు ; ము(దలుగలవు వీనినన్నిటిని బట్టి చూడగా వారు 
తమ శాస్త్రమును మన యాగమతం[తములను౦డి దొంగిలించుకొ న్నట్లు తో యదు. 
న్నది. మన చు[దలలో నెల్లను దిధానమెన “హొ” అనుషపాసాద ముదను 


288 


శ్రీ చదును వామ తీసికొన్నందున వారు తమ మకమునంతను మనపంచమామ్నూూ 
యమయిన తం|తమునుండియే తస్క_రకించిరనుట నిశ్చయము. అపుడు వచ్చిన 
యొ జగద్గురువుల వారికి ముప్పది సంవతరముల వయస్సుగలమ; ఆ దేవిగారు 
రూపముచేతను చక్కని వారనియే చెప్పవచ్చును; ఆమె (పతిదినమును జంథా పూజ 
చేయిదురు. ఈ యుపాసనము స్టికి బదులుగా బురుషుని బెట్టనయెడల, సమస 
విషయములతోను మనదేశదులో వీరు లనంబఐడెడు మహాభ కా; గేసరుబు చేసెడి 
యుపాసనముతో సరిపోలును గనుక మీకు తేటగా తెలియుటకయి మన దానినిక్క_డ 
(పమాణవచన పూర్వకముగా కొంచెము వివరించెదను. శా క్రేయాచారములలోని 
దయిన యిది వామాచారము; దీని నాచరించువారు కౌలికు లన౭బడుదులు. కెచికు 
లనగా ను త్తమకులినులని యర్థము. ఈ పదముచేతనే వీరి శ్రేష్టత్వము వెల్లడియగు 
చున్నను (ప్రమాణవాదులయిన మి తృ_పికొఅకు పరమ ,_పమాణ మయినశా్య మూ 
రహస్య తం(తమునుండి వామాచారముయొక్కయు కె అసిద్దాంత ము యొక్కయు 
సరోత్కు ఎషతము స్థాపించు (వమాణముల నిందు దాహరిరోచెదను :___ 
ళ్‌ తష శతం వేదేభ్యో వెష్టవంపరం 
చెప్టివాదు తం శైవం _శెవాద్దక్షిణ ముత్తమం 
దక్షిణాదు_త్తమం వామం వామాత్ప్చిద్దాంతము త్త మం 
సద్ధాంతాదు_త్తమం కెలం కెలాతృరతరంనహి- 


“అన్నిటిలోను వేదములు తమముబు; వేదములకన్న ఒవెష్టవ ము త్తమము; 
వె వష్టవముకన్ను జీవము శ్రమము; ఇఒ వమునకన్న దక్షిణాచార ము "తమము; 
దక్షణాచారముకంచబ వామాచారము  త్రమము; వాసూచారముకంజు సిద్ధాంతము త్ర 
మము; రం కొలు "తమము; కె లమునకం"ఖబె (శ్రేష్తతర మయిసదే 
లేదు” అని ప్రమాణ వచనముల కేళ్ళము. ఇప్పటి కౌలముయొక్క- (శేష్షత్వము 
సాపనమయి నందున్న కౌలాచారమును స్యసమాణముగా శ క్రీశోధనతం(తమునందు( 
జప్పంబడిన రీతిగా. గొంత వివరించెదను :._ 


జో, నటీ కాహాలినీ వేశ్యా ది జకీ నాపితాంగనా 
(వాహ్మ ౧ ఇదీ శూ(|దకనా్యాచ తథాగోపాల కన్యకా 
మాలాకార స్య కన్యాది నవకిన్యాః (వకేర్తి రితాః 
ఏకానుకాంచిదానీయ పూజయేచ్చ క్రి కి కౌలిక;ః 
> x * % 


మహోనిశాయా మానియ నవకన్యాశ్చ ఉ౭రవాన్‌ 
న్‌ నం న్‌ x 

తదీయం మంతమాలిఖ్య తన్మి_న్హామేవ పూజయేక్‌ 
ఢశ్రీచశేస్థావయేద్వా మే కన్యాంంభెరవన మ్ల భామ. 
ము_క్తకేళాం వీతలల్ఞాం పర్వాభరణభూషి తామ్‌ 


19 282 


ఆనందలీనహ్మాడయాం సౌందర్యాతిమనోహ వాష్‌ 
శోధయేచ్చుద్ధి మం(తేణ సురానందామ్మతా౦బులి స 
వ % వ షొ 


ఆనంద తరిఎకాం కాంతాం వీరః వ్వానందవీగహోః 
రశేన తర్పయే తత శ్రేచ్మకే వీరసంసది 
హా x శ వ 


పీత్వా పీత్వా పునఃపీత్వా యావ ల్లఠతిమాతలే 
ఉత్టాయచ చన పిత్యా పునర్జన్మ నవిద్య కే. 

మజింత పచిషబూతుగా నుండునని కొన్ని _పదూణ వచనములను వదలివేసి 
నందుకు చమవరులు నన్ను మన్నింపవలెను. “నటియు. కాపాలినియ. వేశ్యయు, 
చాకలివియు.  మంగలివయు, చ్రాహ్మణియు, శూ దయు, గొ ల్లదియు, పూలు 
గూర్చునదియు, నవకన్యలన(బకుదురు వీరిలో నొక తెను దీసికొనివచ్చి కౌలికుండు 
జ క్రిపూజ చేయవలెను. “అర రా_తమునందు నవకన్యలను తెచ్చి.. ...తత్సం 
బంధమైన మం[తమును సేఖించి దానిని ఫూజింపవలెను. శీ) చేకమును వామ 
భాగమునందు తలవిరియంటోసి కొన్నదియు చెస మొలదియు నర్వాభగణభూషి 
తయు ఆనందలీనహృదయయు సొందర్యాతి మనోహరం అయిన యా ,తెరవీ 
కన్యను నిలువంబెట్టి సువానందామృత జలముతో శుద్ధిమం(త్ర ముచేత శుద్దురాలిని 
చేయవలెను. ఆనేందవి,గహు(డయిన వీరుడు ఆనెంద తర్పితురాలయన యా 
కాంతను (శ్రీ చకమునందు రతిచేత తృ పినాందించవలెను (తాగి (త్రాగి భూమిమీద 
పడువబికును మరళ్యత్రాగి లేచి మరల (త్రాగి పునర్హన్మము లేనివాండగును” అని 
పయి (ప్రమాణ వచనముల తాత్పర్యము. ఈ (పకారముగానే యచ్చటి జగధ్గురు 
వులవారు నిశీధసమయమునందు (శ్రీ చ(కమునందు (పాసాదము(దను పూని యీశ్వ 
రాత్మకముగా నొక యౌవన న పూజించి సంభోగించి నుకాప్రానముచేసి 
యానందపరవకు అగుచుందురింట | నున దేశమునందువవనే యా దేశమునందును 
శా స్త్రవిశ్వాసమును మతధర్మాచరణమును తక్కువగుట వలన జగద్గురువు లీమకత 
ధర్మమును స్వాచరణము వలన జూపువబకును దానిని జనులు మటచిపోయినే 
యున్నదిగాన, నేనున్నకొలములో రండీనగరమునం దీయాచారము కసంబడ నేలేదు- 
ఇది కలిమహిమయని గురువుల యభిప్రాయము 

(పాసాదమంత మహిమము మంతవిశ్వాసము లేని నవనాగరికులకు( 
దెలియక పోవచ్చునుగాన వారి యుపయోగము నిమి _త్తమిందు స(పమాణముగా 
కులావర్హ తం్యత్రమునుండి తెలిపెదను. దీనిని బటియే నాది య_పామోణికవాదము 
కాదనియు, సర్వజన సమాదరణీయ మనియు, “బుద్ధిమంతులు _గహింపవచ్చును. 
ళో శ్రీప్రాసాద పరామం(త మూర్భ్వా మ్నాయ (నతిస్థ్రతమ్‌ 

ఆవయోః పరమాకారం యోవే త్తి సః శివః స్వయమ్‌. 


290 


శివాది[ కిమి సర్యంతం |పాణినాం _వాాంవర్హ్మ్యనాం 
నిశ్వాసోచ్చా్వాసరూ పేణ మంతో యం వర్తతేపియే. 


అవి కేవల నదాకివు(డే శ్రీమహోదేవికి “మనయిద్దఆ సరమాకార మయినట్టియు 
'ఊర్వామ్నాయ (తంత) పతిష్టితమయినట్టియు శీ) వాసాద పరామం[తము నేవ్వం 
డెటొంగునో వాండు తానేశివుండు. కీ పింయయులారాః శివాది (కిమిపర్యంతమునుగల 
జీవజంతువులలో నిళ్వాసోచ్చ్వాసరూపము చేత సీమంతము వ వ _రించుచున్నది” అని 
యుపదే కించియున్నాయ. “హ్ప్బూ”అను,వాసాద మం(తములో ఇ హకొరము నిశ్వాస 
రూపమనియు, సహకార ముచ్చా్వ్యాస రూపమనియు తెలియవలెను. శాస్త్ర్రపమాణము 
కలిగి యుండుటచేత మన పురుషులలో నిది సదాచారమేయయినను స్త్రీలలోమ్మాత 
మిదిదురాచారమన నేనుభావి.చెదను; ఆదేశమునం దేలాగుననో స్త్రీలు స్వతంయతు 
రాం్యడ్రయి తమ కనుకూలముగా శాస్త్రములను తాజుమాజు చేసినందున, ఈయనర్ణ 
మంత యుపుట్టినది. ఆ సంగతి పోనిచ్చి కథాంశమును వినుండు. 


సభాసతు్నులు శ్రీజగద్దురువులవారి యాజ్ఞ నంతగా మసన్నించక వ్‌ వోవుటయు, 
అందుచేత మత ధర జము లాచేరణములేక చెడిపోవలసిన గతి సంభ ఏంచుటయము చూచి 
ఖఫదపడి గంభీదంభీగారు జీ ర్తమతో ద్దారణమునకును గురుభ క్రి నిలుపుటకును సభచేసి 
పూర్వాచార శాస్త్రమహిమలను భూషించుచు నవనాగరికురాండను దూషించుచు, 
గొప్ప యుపన్యాసము చేసిరి అది మిక్కిలి పెద్దదగుటవలన దాని కడపటి 
భాగమునుమా[_త మిందు తెలింగించెదను:__ 


“ఓ మహాకాౌంతలారాః! నాయుపన్యాసము ఏన్నారుగదా।: _పజలెట్లు చెడిపోవు 
చున్నారో కన్నారు గదా! నవనాగరికు రాండ్రవలన దేశమునకు గలుగుచున్న 
యనర్హములను గని పెట్రనారుగదా! వారిప్సుడు పురుషులకు విద్యకి వలె నను 
చునారు. రేప్ప అపత్నీకుల ముక్కులు కోయంగూడ దందురు; ఆపయిని 
పుణ్యపురుషుల నినుపపెటెలలో పెట్టి తాళము వేయంగూడ దందురు; అటుపిమ్మట 
వృద్ధపుచుషులు పత్నులతో సహగమనము చేయంగూడ దందురు; కట్టకడపట 
అపత్నీకులయిన పురుషులు మరల వివాహమే చేసికొనవచ్చు నందురు. ఇంతకు 
వచ్చినది మణ్‌ యెంత కె నను రాకమానదు. ఆ దుష్టరాండ (పయత్నాంకురములను 
వికసింపనియ్యక మనము మొగ్గలతోనే తుంచి వేయవలెను దేశాచారము సంరక్షింప 
వలయును, శాస్త్రధర్మములను “నిలుపవలెను 'దేశమతాభిమానములను వహింపవలెను. 
ఆమూఢురాం_డు శాస్త్రజ్ఞానము లేనివారయి బుద్రివాదములు చేయుచున్నారు. శాస్ర 
దిద్దులమయిన మనకు మనుష్యబుద్ది (వమాణముకాదు. పయి మత సత్యములు శాస్త్రము 
చేతగాక మటిీ యెబుద్దివలనం డ్వొలియును? పాపాత్కురాండ్రయిన నవనాగరికు 
రాం్యడ్రు కాస్త్రనిషిద్ధమై “ద్వాదశ మహాపాత కముబలోను ఘోరతమమైన పెండలప్పు 
దుంసకూరను రహస్యముగా నెవ్వరు నెటు6గకుండ తినుచున్నార6ట! ఎంతఘోర 


291 


కృత్యము చేయుచున్నారో చూచినారా? చూచినట్లొక్క_రును పలుక రేమి ? స్వపక్త్ష 
స్థాపనము కొటకును పరపక్ష సరాకరణపు కొణకును కల్ల లాడవచ్చును మత 
విషయమున అసత్యదోషములేదు. ఇదిసూక్ష ధర్మము. నామాట నమ్ము(డు. 
చూడకపోయినను మీరిప్పుడు చూచినటు చెప్పుచున్నారు. నాకిన్వ్సుడు పరమ 
సంతోషముగా నున్నది. మీరు నవనా గరికజోధను నిర్మూలము చేయుటకును. 


శ్రీజగద్గురువులవారి యధికారమును వ్యాపింపంజేయుటకును దేశ మకతాభిమానములు. 
గలవారయి పాణముల కౌశపడక పోరాడుయ ” 


ఈయుపన్యాసమువలన జనుల మనస్సులన్నియు పూర్వాచారపక్షమున తిరిగి 
పోయినట్లు కాన(బడినవి మబజుసటిదినము మొదలుకొని (పజలు సనవనాగరికుల 
విషయమున ననేకాసత్యములను జెప్పుచు, అనేక దోషారోపసణములు చేయుచు" 
ఆనేకాపవాదములను వేయుచు, వారిని మూర్హమహాజనుల దృృష్టియందు హోస్యా 
స్పదులనుగా6 జేయనారంభించిరి. ఈ పామర మహాజనాభిప్రాయ _పవాహము నరికట్టి 
మరళించుటకయి నాయజమానురాలును నేనునుగూడ పురుష స్వాతం్యత్య విషయ 
మున నుపన్యసింప నారంభించితిమి. నాయుపన్యాసముయొక్క-_ పర్మవనానయును 
మతు సయి (పకరణమునందు జ పష్రాదను. 


292 


పి ల (వకరణము 


గంభీచంభీగారి Sa మూడవనాడు “పురుష స్వా తం(త్యము 
అలనుగూర్చి సత్యరాజాచార్యు శస స్యెసించును గనుక పొరప్తి మహాజనులందలజును 
రాజకీయ పాఠశారామందిరమునకు భానువారమునా డు ప్రాతఃకాలమున విజయం 
చేయం వార్జింప( బడుచున్నారు” అక యొక (పకటన ప్మతికను నా యజమానురా 
ఆయిన ఫాం డీభం గీగారు పృరజను కందరికిని బంపిరి కాల వై పరీత్యమయువలన. 
గలిగిన యావిడ్డూవ యును జాడవలయునని నాంటి [పాతఃశాలమున పరమునందలి 
ను*డరీి బృంచ మంతయు పారశాలామందిరమునకు దయచేసి సభ తీక్పియుండెను. 
ఆవచ్చినవారిలో దుంఢీలండీగారును, గంభీదంభీగారును, వారి పరివారమును 
ముందుగా వేంచేసి య్శగపీఠతముల నలంకరించిది. అల్ర్లరిజర గ కుండ కాపాడుట 
కయి మా యజమానురాలిగారి కోరిక ప్రకారముగా. గొంచఆు రక్షక భటురాం[డును 
వేత్రహ స్త సలె వచ్చిరి. న సమీపించునప్పుడు నా యజమానురా 
లితో? గలసి నేనచ్చుటికిం జె డో వుసప్పటికి హౌర ప్రీ మహోజనులు *“వంటయింట మూల 
నడంగి యుండక పురుషభూషణమైన లజ్ఞనువిడిచి వముగవాండొకండు నేయు సభకు 
వచ్చునంట:” అని యొకతెయు, ఊరకే సభకు వచ్చుట మా(తమేకాదు సిగ్గువిడిచి 
యచ్చట స్త్రీలముందు తగుదునని ముచ్చుటింప6 బూనునంట!” అని యింకొకతెయు, 
*“కాలమహిామవలన నెట్టి వె కు పుట్టు చున్నవి 1" అని మణియిొకతెయు, 
“ తెగంబడి పురుముండు సభతో పస గెంప వెడలు దేశారిష్ట ము” అని వేరెక 
తెయు, “ఇట్లు పురుషుల యాటలు సాగనిచ్చుట యవమానకరయు 1” అని 
యొ ఏ డొకతెయు, కమలో౭ దాము ముక్కు_-లమీ6ద (వేళ్ళు వేసికొని యదు తపడుచు 
చెప్పుకొనుమాటలు మాచెవుల(6 బడినవి. అంతట నుపన్యాససమయము సమీపించి 
నందున సభవారిచే దుండిలండీగార[గాసనాపీనురాలుగా6 జేయం(బడి). తరువాత 
నే నుపన్యసింప మొదలు పెట్లితిని 2. 
క. పుణ్యసతులారా 1! స్రీలకు వలెనే పురుషులకును భగవంతుడు బుద్దిని 
డఊడయచేసి యున్నాండు._” 


పారమహోస్తేలు-లేదులేదు, ఇది సర్వాబద్దము స్వభావవిరుద్దము. పురుషు 
లకు బుద్దిలే నేలేదు. ప్రీ లకు సేసి అదుకవలపేన పురుషులకు దేవుండు బుద్ది 
యిచ్చినో(డనుట దెవదూషణము; శాస్త్ర దూషణము. 


293 


“"అమ్మలారాః నామాటలు కొంచెము వినిన తరువాత మీ యభ్నిపాయమును 
జపుృవచ్చుము కొంచెము శాంతినహింపుండు. ఈదేశముసందు చదువు లేకపోవుట 
వలన పుళుషవులలో బుద్దివికానము కానరాకున్నను..” 

పౌరమహాకాంతేలు..(చెవులుమూసికొని) కటకటా | నేండెటి పావప్క 
మాటలు వినుచుంటిమిః పురుషులకంట:ః చదువ6ట: ఏమి యీ కలియుగ్యపభావము | 
ఏమి యీ దుష్మా లమహిమ; చదివిన పురుషుని జూచినచో సచేలస్నానము చేయ 
వలెనని శాస్త్రములు చెప్పుచున్నవి. ఉన్నదుర్గుణములు చాలక స్తరుషులకు చదువ 
కూడ చెప్పించి మణింత నుతి చెబుపవలెనుగా: 

“అమ్మలారా: నావాక్యమును కడ తేజ విను (డు ఈదేశమునందు విద్య లేక 
పోవుట వలన పురుషులలో బుద్దీవికొసము కానరాకున్నను, ఈ దేశమునందలి 
త్రీలకువలెనే మాదేశమునందు పురుషులకు విద్య చెప్పించటచేత వారక్కడ 
బుదిశాలు లయి __* 

= పౌరమహాంగనలు__మీది పాడుదేశమువ పిశాచదేశము; రాక్షసదేశము: 
మీపాపిష్టి దేశముమాట దూకు చెప్పకు; మిదిపాపాత్యులుండెడు నరకభూమి 

“మీరు నన్ను దూషించినను దూషింప్పండు. పరమపావనమైన మా దేశమును. 
మా(తము దూషింపకు(డు, మాది మహర్షులుండిన పుణ్యభూమి; 'యజ్ఞాదులకు జన్మ 
సానమయిన కర్మభూమి; మాదేశమనంతములయిన మహీమల కాస్పదమయినది 
కుండ లోనుండి పుట్టిన యొక మహాపురుషుడు సము[దడమును పుడిసిటంబిట్టి (త్రాగి 
చేసినాడు; గాలికి పుట్టిన యొక మహాపురుషు.ండు సూర్యబింబమును పండని" మింగి. 
నాడు. రెల్లులో (బుట్టిన యొక మహాపురుషుడు (కొంచ మహాపర్వ్యతముసెకు తూటు 
చేసినాండు ..” 

పౌరమహానారులు._చాల నోరుమూసికో. నీనసత్యవాదివి; నీవుదోంగవు; 
సీవు కలఅీవి. చెవసృషిలో శ్రీలకుండునుగాని పురుషుల క్‌ట మహిమ లెక్కు_డను 
మండవు. నీవు శంఠవు? (తాగుబో కువ; ఉన్మ త్తుండవు. 

“కీయ।గాసనాసీనులారా! పీరు నన్నెట్లు దూషించుచున్నారో చి _త్తగించు. 
చున్నారా?” 

అ్మగాసనాసేనురాలు .-- ఓపొరనారీమణులారా |! ఒక్క-నిమిష మూర 
కుండుండు. ఓ యువపన్యాసకాః నీవు పనికిమాలిన మీ దేశ వర్ల నమునుమాని చెన్న 
వలసిన సంగతి చెప్పు. 

స్తీలకువలెనే పురుషులకును గొన్ని స్వాతం[త కములు గలవు.” 

ఒకతె__ఏమియులేవు.. 

ఇంకొకతె___వారికున్న స్వాతం(_త్యమంతయు స్రీలకు దాస్యము చేయుట... 

మజియొక తె___పత్న శుశూనచేయుట. 

వేతొకతె__స్రీ సేవ చేసికొమచు మూలనడి ౮ యుండుట. 


294 


“నేవిచ్చటిపురుషులకు స్త్రీపరిచర్య ధర్యముకాదనను. శాకపాకములు శిహ్వా 
కింపుగా. జేయుటకు సహితము పురుషుండు చదువునేర్చి పాకళాస్త్రము నభ్యసింప 
వలయును గదాళొ 

పౌరమహాకామినులు___అక్కఅలేదు. అభ్యాసముచేతనే పాకముచేయి 
నేర్పుకలుగును. ౩ పురుషులకు స్వస్నములోను చదువన్న పేరు చపు్ప(6గూడదు. 

“అట్లనంగూడదు. చదువుకొనకపోయినయెడల సప్పరుషులు జ్రానహీనులయి 
పశుసమాను “లగుదురుగదా వ” 

పొర__--పురుషులు చదువులేనప్సుడే పశువులు, కోతికి గొబ్బరికాయవలె 
వారికి చదువుగూడ నబ్బిన పక్షమున, స్వభావదుష్తులయిన ప్ప దరువులు సశువులకన్నిను 
తక్కువవారగుదురు. పురుషులకు జ్ఞానముతో పనిలేదు. పురుషు ఐకు సమ స్తధర్మము 
లును నమ _స్తకర్కములును సమస్త పుణ్యములును సమ స్త (వతములును పత్నీ 
సేవలోనే యిమిడియున్నవి. పత్నులయుచ్చిషభోజనమే పురుషులకు మోక్షసాధ 
నము; పత్నుల పాదోదకపానమే పురుషులకు పాపవిమోచనము పత్నుల చరణర 
జోధారణమే పురుషులకు సర్వసుఖదాయకము. పురుమనకు పత్ని యొక్కతెయే 
పరమదై వతను. పురుషునకు పత్నీ పేవయొక్క-టియే శాస్త్రవిహిత మయిన సనాతన 
ధర్మము 

“ఓ కాంతామ తల్లులారా ; తల్లులారా | న్యాయబుద్దితో నాలోచింపు(డు. 
శా శ్రమము న్యాయవిరుద్దముగా నున్నప్పుడు.” 

గంఖలీద. ఖీ అడి గో శా స్త్రదూ షణ వచ్చుచున్నది. ఈ పాపాతు౭డు 
శాస్త్రతిరస్కారము చేయుచున్నాడు. కాస్త్రములో నున్న దేదింమ న్యాయవిరుదము 
గాదు నిత్యమును నూజుక ల్లలాడుమన్నను, వేయిహత్యలు చేయుమన్నను, 
అక్ష దొంగతనము లాచరించుమన్నను, శాస్త్రములో జెప్పియున్నయెడల నివి 
యన్నియు పరమధర్మము లగును. ఓ తో (బుట్టు వులారా : ఇట్లు కి కొటగాని మగ 
పుట్టువు పుట్టిన వ్యర్లుండొకండు శాస్రఎంద చేయుచుండంగా చెవులు పెట్టుకొని 
వినుచు నూరకున్నారేమి *మి ళా సాభిమానము చచ్చిపోయినదా *మీరు వీ ప్రీ జన్మ 
మె త్తలేదా 7 

ఒకతె___ఈ పురుష కీటకమును జావంగొటుండి 

ఇంకొక తె___శాస్ర్రదూషణ చేసిన వీని నాలుకను కోయుండి. 

మణియొక తె___సిగ్గులేక సభకు నడిచివచ్చిన వీనికాళ్ళు విలుగంగొట్టుండి 

వేతాకతె__పురుషఏద్యయని కౌొటులణఅచిన వీనిగౌంతు పిసుకుండి. 

ఈ (_పకారముగా పలువురు పలు విధములుగా నన్ను దూషంచుచు పరిహ 
పించుచు నా మీ6దపడి నా యజనూనురాలు వారించు చున్నను నిలువక కొందు 
నె తిమీందను కొందజు వీపుమీందను కొందజు మొగము మీదను చేతులతోను 


£945 


మోచేతులతోను కాళ్ళతోను చరచియు పొడిచియు తన్నియు నన్ను పాంణావశి 
షునిజేసి ఏడిచిరి. రక్షక బటురాం [డాసందడిలో దండ పాణులయి యమభటులవథె 
నేన్ను రక్షింప వచ్చినట్లు నా దాపునకు వచ్చిరికాని వారిగుఆి యపూర్వమెన దగుట 
చేతనో మటీ యేహేతువు చేతనో వారి వేత్రప్రహాోరము లన్నియు నామ్‌ందనేకాని 
య ల్లరిమూ కమీ(ద నొక్క_టియు పడలేదు. ?కొంత సేపటికి నేను మూర్చిల్లితిసి. 
రక్షకభటురాం[డు నాకు _శిత్యోపచారములు జేసి మూర్చ తెలిసిన తరువాత సన్ను 
ధర్మ వెద్యశాలకు బండిమీద గొనిపోయి యచ్చటి రాజకీయ వెద్యురాం(డ 
కొప్పగించిరి. నే నిరువడి దినములు వారి చికిత్సలో నుస్నాతరువాత నేనులేచి 
భూమిమి(ద నడుగు పెట్టి కొంచెము తిరుగుట కారంభించితిని రాజకీ యోద్యోగిను 
లీదొమిశ్రైచేసిస వారిని పట్తుకొనవలసిన దని రక్షక భటురాండ్ర కాజ్ఞాపించిన ను, 
వారా దొమి్మిసమయమునం దచ్చటనుండి భయయుచే త కన్నులు మికు ముట్లు గొని 
చూడ 'లేనివా _రెనందున నొక్కరి చె ఎ నను పట్టుకో లేకపోయిరి నేను వెద్యశా లలో 
నున్న దినములలో (పతిదినమును తపక ఫాడిభంగిగారువచ్చి నన్ను చూచి 
పో వుచుండిరి ,వెద్యకాలాధికారిణి యు నా యుదు పుతవాత్సల్యము కల చె, 
నా పథ్యపానములు స్వయముగా విచారించుచు మంచిమందుల నిచ్చుచు వచ్చెను. 
ఆ కాలము కో ఫాండిభంగీిగారి త ల్రిగారును రెండుమూడు సరా రంకు. వెద్య 
కాలకువచ్చి నా క్షేమమును విచారంచుచు, ఒకనాడు నఘ్నుంజూది “నీఏట్లు ఇ న 
దేశములో దిక్కుమాలిన పక్షివయి చచ్చుటకంఆట సుఖముగా స్వ దేశమునకు. బోయి 
హాయిగా నుండరాడదా 2౩” అని ప్రశ్న పః అప్పుడు మా యిరువురకు నిట్లు 
కొంతసంభాషణ జరిగినది :___ 

“అమ్మా నాకును స్యదేశమునకు( దోవలెనని యే యున్నది.” 

“ఉన్నయెడల శీఘముగా౬ బోరాదా 9?” 

“పో ప్పటకు నాకు శ క్తిలేదు. మాదెశమార్షము నేనెటుంగను ” 

“దారి యెరు(గకుండ స మీదేశద మునుండి చూ దేశమున కెట్లు వచ్చితివి ** 
“గురుపభావముచేత. క 

“ఇప్పుడును మరల గుర్ముపభావముచేతనే పొమ్ము.” 

“ఇప్పుడు దారిచూపుటకు మా గురువిక్కడలేండు ” 

“గరువు _నెదారి చూపుటకు నేనిక్కడ నున్నాను నాయుసదేశము _గెకొమ్ము. 
నీవు శీభుముగా పోనియెడల, నిన్నిచ్చటివారు తప్పక చంపివేయుదురు ” 

అని నాకౌమె యొకమంత సముపదేశించి యా మం(తమును మూండులక్షలు 

ముచేసిన యెడల సిద్దియగునని యు, అప్పు డామంత (పభావముచేత కోరిన 
ఆ వాలవచ్చుననియు చెప్పెను నాలదినములకు నేనుపూ ర్రముగా 
స్వ సు సుడసయి మరల నెప్పటియట్ల వీధిలో తిరుగ సాగితిని. తరువాత -వేద్యశాల 


296 


వారు నాకు బలమైన ఘాతకలిగినట్టు విము క్రితము నిచ్చి పంపివేసిరి. నేను మరల 
వచ్చి ఫాండీభంగీగారిలోపల. దివేశించితని చేను వీధిలోనిక్‌ బయలు వెడలునప్సు 
డెల్లను గ్రాలు నన్ను (వేలితోయూపి యెగతాళి. జేయుచు, వీని నీసారి ప్రాణము 
లతో విడువగూడదని తమలో ననుకొనుచు, నన్నుంజూచి నవ్వసాగిరి. ప్రీలకు 
స్యాతం(త్యమున్న యెడల నెటికీడులు మూండునో కని పెట్రితిరా? “నస్త్రీస్వాతంత్య 
మర్ష రతి” యని చెప్పిన మనళా స్తకారుండు వెజ్టివాండుకాండు సామాన్యులు కసి పెట్ల 
లేప్‌గాని సర్వజ్ఞ లెన మనపూర్వు లెంత టిబుద్దీమంతు _లెన నాదురు మన దేశము 
నందు మాతనే "మన మెన్నండును ము పృరుషనాకుము భూమిమీ (ద నున్నంతవరకు 
స్రీలకు స్వాతం(త్య మణుమా(తము రానియ్య(యగూడదు 1 


ఆప్పుడు నౌ కాదేశము విడిచి శీ ఘముగా వి పోవలెనన్న బుద్రిపుట్రనది. 
ఇట్లు చెప్పంగానే ములు నన్నా దేశయునందలి యాండయువారికి వెజఏ పాజీవో వుచున్న 
ఫీరునిగా భావింతురేమోః మెర'కైంత మాషతమును తలంపంగూడదు. మహాభారత 
యోధుల జన్మభూమియైన భరతఖండ మునందు బుట్టి, యందుతోను ముఖ్యముగా 
పిజీకికండలేని దాహ్మణకులమునం దుద్భఏంచిన నా నాకు పౌరుషము కొటంతవడునా: 
వఎమ్మాటికిని పడదు సమయము వచ్చినయెడల నేను _పాజణములను నను 
ముగా విడువంగలను అయినను నేనా దేశములో మృతుండనయ్యెడు పక్షము 
నాకు వీకస్వర్షము సిద్దమేయయినను, మీకీవా ర్రలుచెప్పి వ. 
వారు మజియొకరు దోంకరని మీమీంది యవ్యాజాన్నుగ హము చేతనే నేను కరస్ప 
మైన యిం(దుని యర్హాసనముసు రంభాసంభోగమునుమానుకొన్నానుగాని మజియొక 
కారణముచేతంగాదు “నానిమి త్రమయి కష్టపడుచున్న ఫాంఢీభంగీగారివి విడిచి కృత 
ఘుృ్న్నుండనయి స్వార్ధపరత్వము చేత పో వుదున్నాండననియు మీరనుకొనంగూడదు. 
నా ములమున ఫారఢీభంగీగారెకి వివ తృులువచ్చినమాట సత్యమే. ఆ యాపదలను 
దడఠఅంచియే నేను తమదేశయునుండి వెడలిపోయిన యెడల తనపు తికకు అష్పములు 
తొలగునని ఫాండీభంగిగారి మాత నాకొమం(తము నుపదేశించినదిగాని నా యందలి 
యోక్క నిర్వ్వ్యాజానుగహము చేతనేకాదు. ఆ మాట పోనిండు. నే నాదేశమును 
వడువయత్నించుట కింకొక ముఖ్యకార అణముకూడ 6 గలదు. హిందువులుదేశాటనము 
చేసి (కొ త్తదేశములను కనిపెటువారు కౌరనియు, నూతనముగా శోధించి చరి 


1 నాగరక సమాజంకో చ్రీషరుసునతో వాటు అళబ్నవిధా లెన న్వెచ్చాస్వాతం౦ం త్యాలకు 
వూ 

ఆర్షురాలని పంతులుగాది అభ వాయం. పురుషమనితో నరినమానంగా ఆస్నిరంగాలలోను 
ఆమె ముందుకు రావాలని ఆయనఆశయం. సుమారుఒక శాతాబంకిందటనే శ్రీ స్వాతం(త్యాని్న్ని 
7హార్ని ఇటువంటి సన నాహస మైన అభిివాయాలు (నక టించినందుకు పంతులుగారు వంద్యులు, 
ఆర్థిక సాంఘిక రాజకీయ సమ సమాజ నిర్మాణానికి మహిళావికానసం, మహిళలకు సర్వ 
సంపూర్ణమైన సాంమికహక్ము-లు ప్రాతిపదిక ఆవి ఆయన ఆనాడే (పైతిపాదించడం 
స్తుతిపాాత్రం. 


297 


తశములను చాయ సమర్థులు కౌరనియు, పశ్చిమఖండ వాసులు మనమీద రెండు 
నిందలు మాపి యున్నారు. ఈ రండునిందలను క ల్లచేసి మనదేశమునకు ఖ్యాతి 
తెప్పించవలెవన్న సచ్చింతతో నాయమూల్యము లె అెన/పాణముల నాపాడు దేశమునకు 
బలి పెట్రకలేచిపోయినాడను నేనుగవి పెటిన యర ముల నేను(వాసిన ఈ చరిత 
మును విన్నవారును కన్నవారును హిందువులయం డింకముందీ రెండునిందల నారో 
పింప నవకాశము లేనివొరయి హిందువు లెంతటి పకన సమర్షులేయని యొప్పుకొని 
మనలను వేయినోళ్ళ కాయించి పూజింనవలసినవార “స్పదురుగదా? ఓ చదువరులారా ! 
మనదేశమునకు తప్‌ సంపాదించిన ఈ కీ రికో మీరు కొంతకాలము వజకును 
తృప్తి పిపొందియుండు డు, సా 


పరదేశయా(త త్వరితముగా నెర వేర్పవలెనన్న బుద్దితో నే నొంటిగా రండీ 
నగర |పాంతమునందలి యరణ్యమునకు( బోయి నాయజమానురాలిత ల్లి యుపదేశిం 
చిన మం(తమును పునశృరణము చేయుచుండగా. ఒక సిద్దుండాకస్మికముగా నాకౌ 
శమునుండిదిగి నా యెదుట నిలిచెను, నే నామహితు్కునకు భక్త క్రి పూర్వకముగా నమ 
స్కారముబచేసె చేతులుజోడించుకొని నిలువంబడితిని. ఆ సిద్దాాగగణ్యుండు నాయంద 
కారణకరుణ గలవాండయి, పూర్వము (ప్రవరాఖ్యుని కలికి పసరు రాచిన సిద్దేం(దు+ 
డను తానేయనియు, మంత్ర సిద్ది చిరకాలమునకుంగాని కాదని దివ్యజ్ఞానముచే నెజిలగి 
నాకా పసరియ్య వచ్చి తిననియు*, చెప్పి యా మూలిక పేరు కూడా నాకన్నుగపాంచి 
యచృశ్యుండయ్యెను అయోషరిే రు దుత్తూరవర్షి .దానియాకులు న అ్రయుమ్మె త్తా తాకులః 
వలె నుండును. పుస్వ్యులు కొండతంగేడు పువ్యులవలె నుండును. కాడలు కలువ 
కాడలువతె నుండును. ఆ చెట్టు సమూలముగా (€ దెచ్చి నూతి పసరుదీసి కాలికి రాచు 
కొన్నయెడల మనము కోరిన చోటికే లను మనో వేగమునం బోవచ్చును. ఈ చెట్లు 
విశాఖపటణములో ని య ల్లికొండమీందం గావలసినని న్నియిన్నవి నేనా చెట్టుప పస రజ 
కాలికి పూసికొని అంకాదీ కపమునకు( బోవలనని సస్సురో సంకల్పించుకొస సంగాచే 
క్షణకౌలములో నేనాలంకను జేరితిని ఈ _పయాణకథ మొదలగు వానినిగూర్చి ముకు 
ముందు తెలిపెదను. నేను భయలుడేతిన దినముతో రండి దేశమునందు మూడు 
సంవత్సరముల 'రండువమూసముల పందొమ్మిది -దినములుంటిని. 


298 


సత్యరాజా వూర్వదేశ యాశలు 


ద్వి తీయ భాగము 


అంకాట్వివవంఠ 


మొదటి [ప్రకరణము 


ఆండుముశయాశములో నాకు సిదుం డన్నుగహించిన పసరుయొక్క_ మహిమా 
చేత సడవవలసిన ప్రయాసముతేక మనోవేగమున గగనమార్లమున( బోయి క్షణ, 
కాలములో నేను లంకాద్విపమున వాలితినని చెప్పియున్నానుగే దా 1 హనుమద్దేవుని 
తరువాత నీ కలికాలములో మన పెద్దలెవ్వరును పురాణముల లో (దక్క. దర్శింప 
నోచుకోని లంకాద్వీపమును వాయుపథము. బోయి చేర గలుగుటకు మన భరత 
ఖలడ వాసులలోనె డన్‌ నే [(పధముండ నగుటచేత, ఇంతటి ఘనకార్యమును: 
నిర్వహించిన యాయు తమో _త్ర మదినమును మహాపుణ్యదినముగా భావించి యేపేట. 
మ్‌ రుత్సవముచేసికోక ఇ మానరన్న దృఢ విశ్వాసమునుబట్టి నేనక్కడ నడుగిడిన. 
తనమును మీకు సరిగా తృటిలనలతో చెప్పుచున్నాను. సావధాన చి త్తుల ఇన (గవాం, 
పుండు నే నాదేశములో కుడికాలు మోసినపుణ్యకాలము హూణకకము ౧౮౮౩ వ 
సంవత్సరము మార్చినెల ౨౩ వ తేదీ మధ్యాహ్నము మూడుగంటల రెండుమిని ట్ల 
నాలుగుసెకనుల ముపాకతికమి(ద మూ(డువీసములకాలము నేనా దేశమునందు 
వాలెడునప్పుడు సహితము మన ఊఉళదుందలి కౌలజ్ఞాలు తప స్పృపట్లుట కవకాళశములేకుండ 
తోవలోనే యెడమకాలు ముడుచుకొని కుడికాలొక్క_టియే భూమి మీందం బెట్టినాను. 
హూణపంచాంగములు తేని యా దేశములో సంవత్సరమును మాసమును తిధియు 
సరీగానెట్టు తెలిసికోం గలిగితివని సూక్ష్మబుద్ది లేనివారు కొంద రడుగవచ్చును. 1 
ఆండుమశయాళ దేశముతో మూడు సంవత్సరములు రెండుమాసముల పందొమ్మిది 


క్షే జొనాథన స్విష్ట్‌ విరచిత మైన గలివర్స్‌ (టావెళ్స్‌ మూలంలో (బాల్చీ ౦గ్‌నాగ్‌. 
అనే దేశం అతికాయుల దేశం. అంక రాక్షసుల రాజ్యం కాబట్టే ఆక్క_డి జనులు ఆతికాయులు, 
మహాకాయులుగా ఉండ వద్దా ఆని వీరేశలింగం యీ భాగానికి లంకా ద్వీపం అని "పేరు పెట్టినట్లు 
ఊహించ వచ్చు. 
. జ్యోతి శ్నాస్త్రములోని జాతక భాగముయొక్కుయు ముహూ ర్హభాగము యొక్కయు 
నవిశ్వసనీయతను పరోక్షముగా దెలుపుటకయి అంకాయ్మాత యను భాగమును జేసి 
_వేకేటించితిని....”' స్వీ. చ; ౮0. భా; పుట 145.(1984) 


వటి! 


'జినము అండుటచేత  దానినిబటి లెక్క వేసి చూడంగా, నేనక్కడ (ప్రవేశించిన 
డినము సరిగా నేనిప్పుడు చెప్పినదే యయినట్లు తేలినది. అంతేకాక లంకానగరము 
నందు జ్యోతిళ్ళాస్త్ర విద్వాంసు లనేకులున్నందున వారి నాశ్రయించి తరువాత 
కొంతకాలమునకు వారిచేత చేయించిన లెక్కను బటికూడ రెండమూడుదినము 
లెక్కువ తక్కువగా నేను జెప్పిన తిధి సరియెనట్టు ఎద్దాంతమయినది. ఆ రెండు 
మూడు దినముల వ్యత్యాసముసు లంకాదీ కఇసమునకును * మన దేశమునకును గల 
కాలవ్యత్యాసమువలనను జ్యోతిశ్శాస్త్ర సిద్ధాంత భేదముల వలనను వచ్చినదగుట చేత 
మీరా యల్పభేదమును పాటింపక కర్కొనుష్టానమునకు నేను చెప్పిన డినమే 
సిద్దాంకము చేసికొను(డు. శాలివాహన శకాది హీందూశకములని ఎంటిని విడిచిపెట్టి 
హూణశక(పకారముగా సంవత్సర పరిగణనమేల చేసితివని కొందబు బుద్ధిమంతులు 
శంక చేయవచ్చును. దానికిని సమాధానము వినుడు. ఇప్పుడు మన భరతఖండము 
సం దంతటను వ్యాపించియున్న యిం గీషు పాఠశాలల మహ త్త్వమువలన ముఖ్య 
పట్టణములయం దెల్లవారును తెలుంగు "సంవత్సరములును శెలుంగు తిధులును 
మటచి యున్నారనియు, ఇస్వు డించుమించుగా కలి నిషిద్ధముగా నంగీకరింపంబడు 
చున్న సంధ్యావందనమును చేయుఛా ందసు అక్కడక్కడ(6 గొందబున్నను వాంరు 

సహితము “అస్మిన్‌ వత్త తమాన వ్యావహారిక హూణమానేన ౧౮౮౩౭ సంవత్సరే, 
మార్చిమా సే సె ౨౩ తధా” అని సంధ్యావందనములో నిం గ్రీిమతిధులనే వాడుచున్నా 
రనియు, నేనక్కడి జో్యోతిష్కులవలన నే యెజింగోనవాండ నగుటచేత మికు 
యజబోధక మగుటకయి యిం చీము తిథులను వాడితినేకాని నాకుతెలియకకాదు. ఈ కతి 
కాలమునందు సహితము జో్యతిషమిట్లు ప్రత్యక్ష నిదర్శనముగా నున్నదికదా | 
లంకాద్వ్వీపమునందు జ్యోతిళ్ళాస్త్రమే | (సబలియుండని పక్షమున ద్వీపాంతరమునం 
-దేకాకినయియున్న నేను దూర దేశమునందలి మిస్టితిగతుల నెజు(గక తిథి మాన 
సంవత్సరాదులను మికు దిరవగాహమగునట్టు “బా ర్లస్పత్యమాన (పకారముగా 
“"తలిపియుందును. నాకింతటి దివ్యజ్ల్ఞానము (పసాదించిస్‌ యోజ్యోతిళ్ళాస్త్రరాజమా : 
సీకు పదివేల నమస్కారములు. పశ్చిమ ఖండమునుండి హూణులుతెచ్చి విడుచుట 
చేత నిప్పుడు భరతఖండమునం దెల్ల యెడలను పిశాచములవలె సంచరించుచున్న 
(పకృ్చతిశా స్ర్రములకు భయపడక వీవీ చూ దేశము నెప్పుడును విడువక మావారి 
హృదయపీఠముల నధిష్టించి రాజ్యము చేయుచుండుము. సంధ్యావందన విసర్జన 
కథనము చేత కాస్తో ల లంఘనము చేసినట్లు పామరులు భావింతురన్న భీతిచే త జ్యోతి 
శా స్త్రమునుబట్టి నేనెజింగిన ఈ సత్యమును మనవారు కొందు పసయికొప్పుకోక 
పోయినను, మన స్సులలో నయిన సత్యమును (గహించి జో్యోతిషమును మునుపటి 
కంచునెక్కు_వగా గౌరవింతురని నమ్ముచున్నాను. 


నేను లంకాద్వీపసమును జేరినతరువాత నెటుపోదునాయని యాలోచించుచు 
కృణకొలమొక మట్టీ చెట్టు సీడను గూర్పున్నాను. మళ్లీ చెట్రని చెప్పయోనే యది మత 


30-2 


దేశపుమజ్ఞి చెట్టు వంటిదే యం మీరఘకో వచ్చును, కాసి యని యాకారమునందు 
మన మల్టీచె టనే పోలినను పరినూణమునదు మా తము క తగుణము అధిక మైనదిగా 
నున్నది” దాని యాకులు మనదేశమునండలి తామరాకు లంతలేసి యున్నెవి ; 
దానిపండ్లు పెద్దతాటికాయలంతలేసి యున్నవి; చిన్నయూడలు నా కౌంగిటి కడగినవి 
కావు ; 'కౌమ్షబారంభమెన [(మాని[పకాఎడముయొక్క యె తినూ అడుగుల కంమె 
హెచ్చుగానున్నది ; _మానియొక్క- కెవారము సరిగా కోలవలేదుగాని నూఅడు 
“పలకం" పె నెక్కువగా నే లై న్నట్లు తోచినది ; స రెండుమూడు యోజ 
నములందూరము వ వ్యాపించియున్నవి. చెకైంత యెత్తుండునో యని యాకాశమువంక( 
జూచితిసిగాని న నాదృషి వ్యాపించినంతవ అకు. కొనకనంబడలేదు. పయివంక. జూచు 

చండ (గానొకకాకి కొమక్టలలోం గూరుచుండి కావుమ% కూసినది. ఉరుమువలెనున్న 
దానికూత వినబడగానే నా గుండెలు పగిలిపోయినవి ; దాని రూపమును జూచి 
నను నా భయము తక్కువకాలేు అది రూపమునశందు గేదెదూడంత యున్నది. 
దానినిజూది యేపక్షినన్నెగనెత్తుకొని పోవునోయని భయపడి పాజణరక్షణార్థ్హమయి 
యొక యూడచాటునకు. చోయితిని ఆవంక చూడంగానే యూడమీంద (బోంకుచు 
"రెండు కండచీమలు నా కంట6ఏఎడినవి అపి మనదేశమునందలి యులుకలంతలేసి 
baa అసి కుట్టినపక్ష మునే యెను(గువంటి దృఢకాయయు(డు సహితము నిమిష 
కుతో క పీనుంగగుటప్‌ ౩ సందేహముండదు. శివు నా జి లేనిది చేమకుట్రదన్న లోకో డీ 
యధార్థముగా నను సమీపమునకు (6 దోయినను “ నన్నొక చీమయు కుటలేదు 
అయిసను వానిదర్శనమువలన _నెనఖీతిచేతనే నా దేహమంతయు గాలిలో పెట్టిన 
దిపమువఠతె కంపింప మొదలు పెట్తినది. అప్పటి నా దురవస్థ నహి చెప్పుకోను; 
దుత్తూరపర్టి పసరు కొంటె మక్క_డ దొరికిన పక్షమున మరల కాలికి రాచుకొని 
శ్రీ ఘముగా స్వదేశముచేరి _పాణరక్షణము చేసికోవలెనన్న బుద్ది పుట్టినది. నేనే 
ఉవెపునంజూడిగానిగిడ్చినను దుత్తూరప రి రి యొక్క మొక్కయినను చుట్టుపట్ల నెక్కడ ను 
చూప్పమేర దూరములొ నా దిషికి కగోచరముగా లేదు. అప్పుడు మన పూర్వులు 
మహాోబుద్ధిమంతులయి దూరదేశయా(తలు నిషేధించిన దూరదృష యొక్క. మహిమ 
నా మనన్సునకు బి పోధవడి వారి సర్వ జై జత స్పష్ట షపడినది. ఆహా ! మనపూర్వులను 
తోలిన దీమంతు లిప్పుడు డున్న వారిలోను ము రదు పుట్టందోవు వారిలోను కూడ 
నుండరు. అప్పుడు మన పెద్దల బుద్దిని మెచ్చుకొనుచు "వారియందు పూ జ్యతాబుద్ధి 
కలవాండనయి నా భాగ్యమింతెయని యెంచుకొని పెద్దలు నిషేధించిన ద్వీపాంతర 
యానమునకు పూసినసపాపఫల మనుభవింపక తీజిదని నిశృయము చేసికొని, వడవడ 
చడ (కుచు [ప్రాణములమీంది యాశ వదలుకొని ఈశ్వరనామస్మరణము చేసికొనుచు 
చెట్టు(కిండ నిలువ(బడియుంటిని. ఇట్టుండ (గా గాలిచేత మజ్జిపండొకటి నా కాలిసమీప 


మున రాలి క-డపగిలినట్లు బళ్ళునవగిలినది. ఈశ కరకటాక్షముచేత పండు కొంచెము 


303 


దూరముగా ్రడినదికాని వా, నె తిమీందనే పడిన పక్షమున తల రెండు (వక్కలయి. 
మీకివృ త్రాంతమును చెప్పువారుతేక నేనీపాటికి స్వర్ష లోకమున (ప్రాంతకౌపునయి 
యుండియుందును ఈ నాయావదల కన్నిటికిని హూణులు చేసిన భూగోళ్లళా స్ర్రము 
మూలము. వారిశాస్త్రములమ వేనిని నమ్మనివాండనయినను వారు దేశములను తిరిగి 
చూచివచ్చి సత్యము (వాసినారన్న విశ్వాసముచేత అంక యన.గా నాకు చెప్పినట్లు 
సింహళద్వీపమనియు, అక్కడ మనవంటి మనుష్యులే యున్నారనియు, వారు 
(వాసిన (వాంతలు నమ్మి (భమిపడి మోసపోయి యీ యాపదలను తెచ్చుకొన్నాను. 
కాని పత్యమునకు అంకయనం౭గా సింహళ దీ కప ముకొదుసుఎడీ. అదివేటు ; ఇదివేటు. 
తంల నల భేదము మునుగూర్చి మీకుము౨దు _(పకరణమునందు(6దెలి పెదను మహా 
రణ్యమధ్యమున షయ యున్నసమయము లో గోరుచుట్టుమీ(ధ 
రోకటి పోటు పడ్డట్టు మజీయొక అ వ్‌ తుకూడ సంపా ప పమెనది. దిగృమనొంది 
నేమ దిక్కులు చూచుచుండగా సిరువదిముప్పది యడుగుల యె తుగల నల్లని 
దిగంబర పురుషవి(గహా మొకటి నావంక నడిచి రా నారంభించెను ఆ ఘూ 
రూపము నాకఠకంటంబడ (గానే పురాణములలో వ ర్రింపబడిన రాక్షసుల రూపాములును 
కథలును స్మరణ కువచ్చి యది తప్పక రాక్షసదేశమని ఆ కూర రాక్షనుని నాంటి 
సాయంకాల భోజనమునకు నేనే _వథమకబళము నగుదుననియు తోంచి నా మన 
స్సులో నానావిధము లెన యీహ లుత్నన్నములు కౌనారంభించినవి. నేను కన్ను 
లె తయా వికృతవ్మిగ హమువంక(జూచు నప్పటికి ముందుగా పద్దగొడుగంతయున్న 
యా ఫ్రీక రదముఖమునందు నిష్వుబంతులవలెనున్న వెలగపం డ్లంతలేసి మిడి(గుడు. 
రెండు నిపంలు[గక్కుచు.( గానంబడినవి ; అటుతరువాత మొసలినోరంత' నోటిలో 
పులిగోఅిలను మించియున్న తె లని |వేలెడేసి మునిపండు భయంకరముగా గాన 
బడి నా దృషిని మిటుమిట్లు కొల్సినవి అంతట నేనా ూరాకారమును జూడలేక 
కన్నులు మూసికొన్నాను. కాటుక కొండవలె నడిచివచ్చుచున్న యావిగహము: 
సమీపింపంగానే నా దేహము నిలువునచెమర్చి. కంపమె _తినది ; నాలుక తడంబడి 
నోట మాట రాకపోయినది ; భయపడి (పాణములెక్కడకు లేచిపోయినవోకాని 
దేహస్మృతి సహితము తప్పిపోయినది. ఆ క్షణముననే నేను మూర్చులటోమునింగి 
శవమువలెనయి మొదలునణికిన వృత్షమునలె |క్రిందపడిపోయినాను. అటుపిస్కుట 
*నక్కడ నేమిజరగినదో నాకు తెలియదు. 


నౌ (పాణము లెంత సేపటికి మరల వచ్చి నా డొందిలో చేరుకొన్నవో నెను 
నిశ్చయముగా చెప్పలేనుగాని యవి చేరిన పిమ్మట నేను కన్నులువిచ్చి చూచు 
నప్పటికి నేను మునుపున్నచోట లేక భూమి కిరువదియడుగుల యెత్తున చెట్టు (క్రింద 
నాకగపడిన రాక్షసునియొక్క_ యొకయణ చేతిలో నున్నాను, వానియొక్క. రెండవ 
చేతివేళ్ళు రెండు నా నడుమును చుట్టుకొని యున్నవి. నా తొడలకంకును నెక్కువ 


304 


లావుగా నున్న యా (వేళ్ళనడుమ నడకొత్తులోని పోకలాగున నిజుకుకొని 
బాధపడుచు పయివంక6  జూచునప్పటికి వాని ముఖమప్పుడు సమీపమున నాకు 
ముణింత న ఎషనుగా( గాన(బడినది, తెఐదియున్న వాం నోరు పర్వత గుహవలే 
నున్నది; నా నాయక గువహాతోనుండి పయికివెడలులటున న్న కొండచిలువవలెచున్నది; 
దంతయు లా కొండ చిలువను పటుకి కొనుటకయి చాలుపుగావచ్చి ముమ్మ్యలచాచి 
(కిందను మీదను గుహాముఖమున నిలు చున్న గరుడపక్ష్రలవలె నున్నవి. ఆ సితి 
చూచి సప్పు డా రాక్షసుడు గుటుకుు_న _మింగుటకయి నోర చేసికొన చోవు 
చున్నాండని భావించి, ఆ (కూరకృత్యవును చూడలేక మొగము వెనుక పక్కకు 
తిపుకొనాను అట్లు మొగము (తిప్ఫు కొనగానే ముల్లుపుచి చ్చి క జడ చనల 
తొంటికం"టెను 'ఘోరతరమైన వికృతరూప మొకటి నా కన్నులను ను ఎజఅప్పుగెలుపుచు 

నా వెనుకతట్లున నిలువంబడియున్నది ఈ (కొ తవి(గహము నా కంటంబడంగానే 
నన్ను చేత్‌లో (జెటుకొనియున్న యా రాక్షసవిగహము దానిము-దు కేవల 
శిశు పాయమయినది. మొదటి రాక్షసవిగహ మీ నూతన రాక్షసవిగహము 
మొలవద్దకయినను రాలేదు. మొదటి విగహముక ౦జి మూ(డంతలున్న యీ వి|గహా 
మెంత పేద్దదిగా నుండునో దీనిని చదివెడివారే యూహించుకోవచ్చును. సమసావ 
యవములును 'మొదటివి_గ హమునకున్న దానికంటె మూండేసిరెట్లున్నవి. ఆ వగ 
హముయొక్క_ మొగము చూడవలెన9 నేను తలయె త్తితినిగాని “దేవాలయములో ని 
గాలిగోపురముయొక్క. శిఖరమువలె నున్న యాతనిశిరస్సు తిన్నగా కంటికి కనంబడి 
నదిగాదు. అడవిపందియొక్క_ వెన్నుమీ(ది నిడుదవెం[డుకలవలె నున్న యాతని 
కడుపుమీద నూగారు నడుమ నా దృషి కడ్డమువచ్చి జెదరింప(గా క్షణకౌలము 
తొలగిపోయిన భయదేవత మరలవచ్చి నా హృదయములో. (బవేశంచి నా కన్ను 
లను మూత వేసినది; అంగముల నల్ల లనాడించినదిి ముగమును వెలవెల€౯బాజీంచి 
నది; (ప్రాణములను బాజందోలి శరీరమునంతను మరల వివశముచేసినది. ఇట్లు 
కొంతసేపు మరల మూర్చపోయి రెండవసారి తెలివి తెచ్చుకొని కన్నులు విచ్చీ 
చూచునపస్పటికి నేను మొదట ననుకొన్నట్లుగా పయికి పిన్న రాక్షసుని నోటిలో నికి( 
బోక క్రిందికి భూమిమీ6దికి వచ్చియునా్నను. అప్పుడు భూమిమీదనున్న నన్నా 
యిరుపురు రాక్షసులును మోకాళ్ళమిద గూరుచుండి వంగి నా యవయవములను 
శోధించి చూచుచున్నారు. ఆ సమయమునందు నేను కదలి భూమిమీంద నడువ 
నారంభఖింప(గా వారు సంతోషించి తమలో తామేమో చెప్పుకొని నన్ను మరల 
చేకులతో (బటి మనదేశమునందు పిల్లలు సక్షిపిల్ల లను బట లలో? బెట్టుకొని తీసికొని 
పోవునట్లు నన్ను తను బట్టలలో బెట్టుకొని మజీయొక యింటికి. గొనిపోయి 
వాకిట బల్లమీద. గూరుచుండి చదువుకొనుచుస్న మతియొక రాక్షసుని జూచి 
నమస్కరించి యాతనితో నేమేమోచెప్పి మెలగా నన్నాతని బలమీందం బెటిరి. 

<7? య 


20 305 


ఆత (డును న. మొటమొదట తన చేతికోనుగ్ను స సవముతోొ మెల్ల గా కదలి 
చూచి, కొంతే నా మొగమువంకసు చేతులవంకను “పంగిచూచి యాశ్చర్యపడి, 
పురుగును Se రాయని భయపడి వును నేర్పుతో ౩టుకొ నునట్లు 
మెల్లగా తనచేయి నా చెశుకకుపోనిచ్చె సా సాహాసించి చటుక్కున ఇబుంది we భృతో 
నా "నడువు వటుకొొని సయికే చి, చెల్ల బెలికీల (బట్టి వప న చక బెట్టు కొని 
కొంత "సేపు సన్ను నిడానించిచూచి చజునవ్వునవి శ, నన్ను మెల్లగా మరల" బల్ల 
మీందం బెటెను కజుకునో కుటుమునోయన్న ధయమంచేత నన్నతండు గటిగా 
పట్టుకొ న్నంద న (వేళ్ళయొ ముడుచేత నా నదుము నలిగి తలువాత మూయ దినుల 


వజకును నా నడుయిునొ ప్పి పోయిసదికాదు. 


సన్ను, మొటమొదట వ నా. కింద చూచిన వాండు నాలుగేండ్ల (నవాయము 

గల బయ దాఎయడెన కీకుపుచేతనే యా పిలవాండయ దిగంబరుండుగా 
న్నాండుగాని యా లంకలోని కాంప్తలందయలును దెసమొలవారు కారు అకుడ 
పెద్దవాం[డందజును మషవలెనే తమకు తగిన వస్త్రయులను ధరించుకొందురు. 
ఆ బాలం డాడుకొనుటకయి యీారివెలుపలసున్న మలి చెటువద్దకువచ్చి నను చూచి 
మూర్చపోయి యుస్నప్వుదు పసివాండగుటచేత ననున్న నర్భయము గా పిల్టి కకానవలె 
తన యింటికి బటుకొనిపోయి నేను మూర్చ లతేజునప్పటికి సెన్ను తన త౦(డికి 
చూపచుండను. అతండును నన్నాశ్వర్యాపడి చూచి మసుష్య (రూపమున నంతచిన్న 
జంతువున్నవా ర్త యెప్పుడును విననందడున, ఇటువంటి యద్భుతవస్తు వును 
గొనిపోయి తన యజమానునికి కానుకచ్చుట యు ర్తమని భావించి తర్హణమే 
కొనిపోయి యాకనికి సమర్నించెను. అత(డును నొ రూప: మును జూచి వింతీపడి, 
అంతచిన్నదిగా నున్నను మనుష్యరూపమగుటకు సందేహములేదని నిశ్చయించి 
అయినను అంకాద్వీపము జ్యాతిష భూమియగుట చేత జ్యోతిష్కుల నడిగి మటి 
సిద్దాంతము చేయుట మంచిదని యెంచి, జ్యోస్యుల నిమిత్తము సేవకులను బంపెను. 
ముహూర్త గ్రంథములను జాతక [గంథములను, సాము (దిక (గంధములను చేత 
బట్టుకొని కొంచము సేవటికి నలుగురు సిద్దాంతు అక్కడకు వచ్చిరి. అప్సు డతడు 
నన్నా కౌలజ్జాలకు చూపంగా వారు నేనే జొతి జంతువునో నిర్దారణము చేయుటకై 
(గహగతులను విచారించియు శ్వాసలు పరీక్షించియు శకునములను జూచియు 
గణన వేయుట కౌరంఖించిరి. ఆ జో్యతిష్కులలో నిద్దణు మంచి పురాణ వే తలు. 
మనదేశమునందువలెనే యా చేశమునందును పురాణములున్నవి. దారిలో నొక 
పురాజవేత కొంచెముసే పాలోచించి యొకచోట కలియుగములో నేల ములగ 
చెట్లకు నిచ్చెనలు వేయునంతటి (ప్రస్వాంగులు పుట్టుదురని! చెప్పియున్నందున 


l. (దిహ్మంగారి కాల ణానకత్త త్యాలలో ఇటువంటి విషయం నమోదె ఉన్నట్లు 
త_్హ్వాలు పాడేవాన చెపుతారు. 


306 


సట్‌వారరో వేను [దథముడాగనన చెప్పెను ఇంకొక 
న + 3 
నన్ను కొలివి వాలఖి$మ లన యొగ తెగ మహరు లంగుషహాతకరీరు లుందురని 
య్‌ ల దు 


పురాణములలో జెప్పియున్నందమున నేను చాలభిల్యాదుల  సంతితివాుడ నరి 


బలికి (తగా లో చె క ట్లు 

కొండలు (పశ్న వేయవచ్చును నాకప్పుడా సంగరులేవియు తెలియనేలేము. 
తరువాత. గెాంతికాపమపు వార చెశటల రో అడి ఇట బోూరెభాష నర్చుక్‌ న్న తరువాత 
నాకీ సంగతు లన్నియు వారు చెప్ప వి. వారభాష కొన్ని దేశ్య 
సదముఐతో6 గలిసియున్నను విశేషవాగము సంస్కృత పదములతో నిండి 
యున్నది. అందుచేత మన భరతఖండ నివాసులకు వారిధాష నేర్చుకొనుట మికి్క్యాలి 
సులభము. నేను వారిభాష నేర్చుకొన్న _కమదు చెప్పబూనుకొన్నచో మీకింపుగా 
నుండకపో వచ్చునని యెంచి మీకాఎవరములు చెప్పక నేను మూడ మాసయులలో 
వారిభాష నెకవిధముగా మాటాడుటకు నేర్చుకొన్నానని మాశతము విన్నవించు 
చున్నాను ఇట్టి స్వ్వల్వాంశములనుగూర్చి కూడ వివరయుణు వినవలెనని వేడుక 
పడువారు కొందజున్న పక్షమున, వారు (శ్రద్ధాకువులయి నా యొద్దకు వత్తురేని నేను 
మర్మము బిదిచి వారికి సమస్తమును తనివిదిజు వినిపించెదను, 


2. మహాభారతంలోని ఆదిపర్యంలో సౌపర్ణ్జోపాఖ్యానంలో వాలఖిల్యులు రోహిణమనే 
వృక్షాన్ని ఆ్మశయించుకొని తపస్సు చే స్తున్నట్లుగా వర్ణించబడింది. 


307 


రెండవ 1పకరణము 


మొదటి [పకరణములో నేను జెప్పిన సత్యమయులను విన్నవారు నా సత్య 
సంధతనుగూర్చి సంశయపడకపోయినను మనుష్యాశనుల 'దేశమునకుంటోయి. వారి 
చేత భక్షింపంబడక యొక్క మనుష్యుండెట్లు మనకీ కథలను జెప్పుటకు జీవింప 
గలిగనోయ9 యాశ్చర్యపడకపోరు. నేను రాక్షసులచే భక్షింవంబడర పోవుటకు! 
గారణము లనేకములు కలవు. అందు (పధానమయినది నే నాండుమళయాళములో 
నేర్చుకొన్న మంత్రమహిమ. రెండవది యీ కౌలమునందు రాక్షసులు మనుష్య 
భక్షణయమును మానుకొనుట “వ్యా(ఘము లెపుడయిన మాంసాశనము మాని 
వేయునా ? స్వభావముచేత మరా దా స్థశనులయిన దనుజులు మనుజ భోజనము త్యజిం 
చుట యెట్లు సంభవించును? ఈవార రృనమ్మదగి యుండలేదు "అని మన కర్మ జ్యేష్షు 
అయిన it శో తియ లొకవేశ నా మాటలు పూర్వూపక్షము చేయ. జాడవచ్చును- 
అయినను సత్య మెప్పుడును సత్యమే యగును, సూర్యచం(దాదుల గతులు తప్పి 
నను తప్పవచ్చును. గాని నా నోటినుండి మాత మసత్య మెప్పుడును రాదు. నేను 
సూర్యుడు పశ్చిమమున నుదయించి దక్షిణమున న _సమించుచున్నను నామాట 
సత్యముకావలసినదే. నా యధార్హమును పరీక్షించుటకయి మీలో నెవకరయిన పీ దేళ 
మున కొక్క-నారి నావెంట వచి్వినపక్షమున మీకు నా సత్య వాక్య ధురీణత బట్టబయ 
అగును, దానవులు మానవాశనతను మానుటకును కారణములేకపోలేదు, దానికిని. 
రెండు కౌరణములున్నవి. అందొకటి మనుష్యులు (కమ(కమముగా _హస్వశరీరు 
లగుచు వచ్చుటచేత నెందథిని భక్షించినను నొక్క ముద్దకయినను చాలకపో వుట. 
'రండవది విభీషణుడు అంకాధిపత్యమువహించి రాక్ష సరాజయిన తరువాత (శ్రీరాముల 


వారి మీందంగల భకక్తిచేత నింకముందు రాక్షసులెవ్వరును మనుష్యభక్షణము చేయం 
గూడదని శాసనముచేయుట. ఇప్పటికిని లంకారాజ్యమును విభీషణు6డే యేలుచుం 
డుటచేత రాజశా సనమునుబట్టి రాక్షసులు మునుషా్యశనత్వమును విడిచి పెట్టి కావరూప్ప 
లే నను మనుష్య సంచారముగల దేశములకు బోవుట బొత్తిగా మానుకొన్నారు. 
నామాటయొక్క సత్యమును సిద్దాంతపబుచుటకయి మన దేశమునకివ్సుడు రాక్షసులు 
రాకుండుటయ _వత్యక్షనిదర్శనముకదా? విభీషణు। డిప్పుడు లంకారాజ్య యమ చేయు 
చున్నాండన్నమాట విన్నప్పుడు “(తేతాయుగమునందు రాముని. పరిజను6డై న 


308 


ఖీషణుని కాలమెక్క_డ? ఈ కలికాల మెక్కండ? అతండిస్పుడు లంకనేలుచుండుట 
యెక్కడ?” అని తెలియనివారు సందేహపడుదురేమో? తెలియంివారు తమ మనస్సు 
లతో నేమనుకొన్నను తెలిసినవారు మాత్రము విఖీషణుండు చిరకాల జీవులలో నగ 
గణ్యుడని ప్తరాణములవలన నెజీంగియుండుటచేత నేచి చూచివచ్చి చెప్పిన యీ 
సంగతిని గూర్చి యణు మ్మాతమును సందేహపడరు. ఈ విధీషణుడు రాజయి 
యున్న హకువును బట్టియే లంకాద్వీపము సింహళముకాదని వెనుకటి _పకరణము 
నందు వాగ్దానము చేసియున్న (వపకారముగా నే నిప్పుడు సిద్దాంతము చేయబోవు 
చున్నాను" సటాభిషేక కాలమందు (శ్రీ రాములవారే యా చం(దితారార్భ_ముగా అంక 
నేలుమని విఖీషణునితోనానతిచ్చినందున, ఇప్పుడింగ్లీ షువా రెలుచున్నసింహళద్విప 
మెహ్సుడును లంకాద్వీపసము కౌంజాలదు. అంతేకాక యీరెండు దీకిపములకును 
గల వెళాల్యాది భదముఅనుగూడ విచారింపుండు శ్రీ మ(దామాయణ ములో వాల్మీ 
కుఅవారు కిష్కింధాకాండములో 


కశ వీదో యోజనళతం లంఘయెచ్చా పదంగనుః"” 
rc 


ఆని యేవానరవిరుగు లంకకు నూబుయోజనముల సముచమును దాటునని 
యంగదు( శ దిగినట్టు చెప్పియున్నారు శీ వాల్కీకులవారే యుద కౌండ మువందు 
అ 


శో. “దశయోజన వి సీరం శతయోజనమాయతం. 
దదృశుర్రేవగంధరాకి నలసేతుం సుదుష్కరం” 
ఆవి నలుడు నూఆుయోజనముల పొడుగును పడి యోజనముల వెడలు 
గల సేతువును కట్టినట్టు 'పెలవిచ్చియున్నారు సింహళమే లంకయెనపక్షమున, 
రామేశ ఇరమునకును లంకకును మధ్యనున్న సముద్రము నూజతుయోజనముల 
వెడలు గఆదయియుండవలెనుగదా? నూటుయోజనములనగా వేయి మెళ్ళమాట 
యటుండంగా నూజుమైళ్ళయినను లేక రామేశ్వరమునకు సింహళద్వీపమునకును 
మధ్యనున్న సము(డ “మింగి షువారి లెక్క(ప్రకారమే అజువదిమెళ్ళున్నది. రామే 
శ్వ్యరమున కజువది మెళ్ళదూరములోనుండి మిక్కిలి నిడు పెనచోట ౨౭౦ మెళ్ళును, 
మిక్కిలి వెడల్పయినిచోట ౧౪౦ మైళ్ళును గల చిన్న సింహళద్విప మెన్న(డయిన 
అంకాడీప్వము కానేర్చునా 2సింహళమునకును రామేశ్యరమునకు నడుమనున్న యిసుక 
తిశ్నెలే సేతునయినవక్షమున, పూర్వ మాంజనేయాది వానరవీరులు హిమవత్పర్వక 
తాదులనుండ విజిచితెచ్చి పడవేసిన పర్వత శిఖరములన్నియు నేమయిపోయినవి? 
సింహళశమే అంకయైన పక్షమున అందు మహాసత్వులయిన రాక్షస స త్రములుండక 
దుర్చలులె న యజవవాం్యడ్రును సింగాలీవాం్యడును కాపురమేలయుందురు? కౌంబిట్టి 
టి కూతు వులను చక్కగా పరిశీలించి హూణులు (వ్రాసిన (గంథములను విశ్వ 
సింపక, సింహశద్విపము లంకకొదనియు నేనివ్వుడుపోయి చూచినదియే రావణలంక 
యనియు మీరు దృఢముగా నమ్ము(డు. 


369 


మనమి(క భూగోళశాస్త్ర (పవంగయును కొంచెముసేపు చాలించి (ప నుత 
కార్యాంశమునకు వ త్తమ. నా(కొ త్త యజమానుని పేరు మహాకాయుందు ఆన సమ 
రేయముచేతనే యతండు రాజబంధువు డయినట్లు మీ రూహింపవచ్చును అతడు 
నాయందు ప్వ్ముతవాత్సల్యము కలవా(డయి నా యన్నపానాదులను గూర్చి (పతి దిన 
మును తానే విఛారించుచు, మూషిక మారా: తాది జంతువులవలన నా కేవిధకుయిన 
యపాయమును గలుగకుండ ర క్షించుచుందు ంటకయి యెనిమిదేండ్ల ైపైూయయుగల 
తన ప్పుతికకు ననొాప్పగించెను మూషికమార్హాలాడ ల వలన మనుషు. [నరు భయా 
మమని మి రనుకొసంగూడడు. wo ముత మనదేశపు కుక్కంలంతలేసె 
యుండును. ఇంక విల్లులన్ననో మిన్‌ వంకలు కొల పెద్ద ఏ కౌంబట్ర యిట్ల 
పెద్ద "౦తువులవంన నా వంటి యల్పశళరీరి కవాయఃు సంభవించుట యేమీ 
యాశ్చర్యమ ౩ నే నక్కడకుపోయిన మూండవనాండే నాకొక్క గౌప్ప గండయు 
తప్పిపోయినది మీరాళథ విన్నచో నాసముయోాలత్‌ బుద్రికిని నిదపదూన్యధెవునసా హస 
ములకును నముహాశ్చుర్యనిమగ్న దూ ాసనులు కెకమాగరు నేనికంమం పెరా్య_న్ను 
చిన్నదాని వేడుకకొటకయి యింటివారు రెండు కంచిమేశకలగు పెంచినారు అఎదోకటి 
వారనుదినవబల [కిందట రెండు పిల్లలను పెట్రిసది వానినొకటి త చి శాలు (తాగి 
యాటలకయి చెంగు చెంగున గంతులు వేయుచు నే = నిలుచున్న వె వె బె వ్రణం పెరు 
కొని రామొదలుపెటఅను. అటువంటి మహాజంతుపు ద్భృుత్యుదేవతవలె నా యె 
పరుగె తుకొని వచు ఎచున్నప్పుడు క నయ్యును నే సణువనూ మ 
జంకక వె 'వెచుుకంజ వేయక, వ్యాఘ్రము ము ముదలయిసన (కూరజంతువులు స హితము 
ప్రతిఘటించి నిలువయణడిన వారిమిందికి వచ్చుటకు చేటకాండ్రవలన 
మవడేశమునందు విన్న మాటను బట్టి ఏర భటునివ లె ధైర్య ముతో దానికెమురుగా 
నిలువంబడితిని. అయినను మన దేశప్ప వులులకం ను ధికడాహసము గలదయి 
యా మేకపిల్ల నా శూరగుణముసు (పత్యక్షముగాం జూచియు వెజచిబనుకదీయకి తల 
వంచుకొని సా మీంది కొక్క దుముకు దుమికెను నే సస యుడు సమయోచిత బుర్ధిగల 
వాండసయి (పక్కకు తొలంగి తప్పించుకొని యమపాశములపంటి నా దాహువాశ 
ములసు దాని మెడకు తగింించియుండని పక్షమున, వ(జాయుధములవంటి దాని 
ము9దథి కాళ్ళ గిటిలు రండును నా జమ్ము మీ చండి (పాకాపాయము చేయలేక 
పోయినను బలమయిన గాయమునై న( జేసియుండును అది మెడ పట్లు వదల్చ్బుకొను 
వలెనని పనయులాడడా, పట్లువదలిన పక్షమున నన్నది కాళ్ళకింద నలగ దొక్కు- 
సనన భల్లూక పుషబ్లుపట్టి “వదలకపో లా, అంతట మా యిరువురకును భారత 
యోధులకువ ల "'ఘోవమయిన ద్వంద్వ యుద్ద మారంభమయిునది. బొహావాహిని దంతా 
దంతిని నథానభిని నెసుజేసిన యా మహా యుద్ధములో నే నక్షత శరీరుండనయి నా 


శతుపుసు రెండుమూ(డుచో ట్ల గాయపటచి విజయోన్ముఖుండనయి యుండగా, ఆ 


లు 
అయిన 
వ 


310 


మేంకపి ర్తి (పాణజరక్షణాధజణామము కడపటి (కయర్నమయుబేని పరగిరగు హాలు మాలు 
(మో యునట్లు మావృముని యొక్క సింహనా నాదముచేసి తన బలమంచను జూపి సన్ను 
వీరపాదుమొ "టి రీచ్చెను. నాబలఅళో ర్యము లేమంచెన ఎను! అ౨తిచేషినను నా పట్టు 
నేను విదువలేనము అది రాక్షనభూమి "యగుబచేత 'డేవతలు రావెలచి5గాని ఆ రణ 
రంగమే మగ పణ భూమియైన పక్షనున నా లౌర్య వీర్య ధె ర్భయిలకు నామీంచ 
తప్పుర డిడియుండి సురులు పరులవాన య. 1 నాశ శౌర్తాకీ రకాలను విద్యా 
డగంరసులయందు తదు నూతన గితయులతో 'గానముచేసియున్న 
పక్షమున, (దాహ్మాణులు రణధిదేవులని లోకములో నీవణ క్రమంగా వ్యాపించి 
యున్న యపవాద మొక్క౨దమిషములో పటాపంచలయి పోయి ముండును అయినను 
నాకంచొముందు భారతయుద్ధమునండు (దోణకృపాశ్వత్రామాది (దాహ్మాణా త్త తడులు 
చూపిన ౪ర్యము వలననే we యపసనింద కొంర2ణకు తొలంగిపోయినది ఆి 
సంగతి యటుండనిందుం ఇట్లు డయూధానుయూధులమయి మేమిమవురవును వీరపాదు 
మొదలు చేరునప్పుటికి మా కాలు నేళలమేందనిలువక జారంగా పటువదలి మె ముభయ 
కతల తతు చుట్టచుట్టు? ని (కొ త్తగా సేవకులు: ఏలు హోయుటచే నముహాణజకావము 
వలె నిండియున్న యా పాములో?। బడితిమి వై వికయుగా నింతతో లోపలినుండి నా 
యజహానువికూ6తు రేడో పనిమింద నూ యుద్దభామి!ై జ. మమిశ్టద్ద చణను పయికి? 
దీసి విడిపించెను. ఈగ ్ర్షరాన్నుగ హయువలసి నా కిస్సు us స్టబగండ మొకిటియు జల 
గండ మొకటియు రెండు గండముబు తోలంగిహోయినేన “మనిషి కాటుకు మందు 
లేదు.” అవ మన దేకడునండదు పామరు లూరక పలుకుడురుగాని నేను దయాగుణ 
(పధానులగు హాహ్మణ కోటిలో జేరినవాణడనగుటదేతినో మజి యే హెతువుడేతనో 
నాకౌట్లాభాగశిశు వున 'కేవిధదుయిన యపాయమును జేయలేచు; తుదకు డాని చర్మము 
నె నను ఛేదించలేదు ఛాగశాబక (బాహ్మణకుమార స మరో పాఖా గ వరదను న్‌ పుణ్య 
కధను భ క్రితో జదివినవారుసు న స్టల జల గిండములనుండి విము కులయి సర్వకార్య 
ములయందును విజయము నొయమదురు. దీనికి సందేహించినవా రిధోగతులగుదురు, 
ఈ (ప్రథమ యుద్ధ మయినతరువాత నొకనాండు నాయీ చతుష్పాద శ(తువు మరల 
నా మీండికి Ed నేను ముందుగానే జాగరూకతపడి పూర్వ్యానుభవము 
వలన ద్వంద్వయుద్దముమాని దూరమునుండి యే శిలాయుద్ధముచేని దానిని తజిమి వేసి 
శతువిజయము పొందినాను. ఇటువంటి యపాయములు సురల మరల వచ్చుచుండు 
సని భయపడి యా చిన్నది తనతండ్రిగారితో జెప్పి తనబొమ్మరింట నొకమూలను 
చిలుకపంజరము నొకదానిని బెట్టించి నాకు నిరపాయమయినగది నమర్చుటయేకాక, 
ఒక గిన్నెలో నీరుపోసి నన్నందు బడ వేసి మునిగిపోకుండ తన చేతులతో. ప 
కొని దినమునకు రెండేసిమాజులు చొప్పున నా క్రీత్ర నేర్చి కొన్ని దినములలో 
జలమునకు భయపడవలసిన యావశ్యకము లేకుండ. జేసెను. ఇట్లు సుఖోవాయములు 
చేసి నా (పాణరక్షణముబేసి పుణ్యాతుశ్తరాలయిన యా బాలిక పీరు మందోదరి ఆ 


ఆశా 


3i1 


దేశమునందు నడచిన న వు నప. లిట్రి వనంతముబు గలవుగాని, నేనే వాని 
నన్నిటిని (బశంసింసC బూనినచో నాత్మ స్తు సుతిగా నుండునని యావణకాన మిందు 
మాని వేయుచున్నాను. దివ్యజ్ఞాన మాననీయులయిన మహాత్ము లెవ్వరై నం బనిపూని 
యూ యమానుష చర్యలు నేశింపసీక లోకోపకారాధ౯ణముగా మహావాయుపులో 
ము[దితమయియున్న లిపిని జూచి [పచురింతురుగాక 1 

మందోదరియెద నొక నాంటి_పాతఃకాలమున నే నొంటిగాం గూ రుచుండి 
మనదేశ విశేషములను గూర్చి ముచ్చటించుచుండంగా లోపలినుండి యెక్యకొత 
హరుషూడు వచ్చి నన్ను “సత్యాః” అని పిలిచి పలుకరించెను. సత్యరాజాచా ర్యు లని 
నాపేరంతంయమ నుచ్చరించుట కష్టముగా నున్నందున, ఇంటివారు నన్ను సత్యుండన్న 
సం[గహనామముతో పిలుచుచుండిరి నా మొగమెన్నండును జూడని ,ఈ (కొత్త 
వాండు నాపేరె'టెలు(ంగ6 గలిగెనని నాలో నే నాశ్చర్యపడుచు మాజుమాట చెప్పక 
తెల్లపోయి చూచుచుండగా, ఆ పురుమండంతలో తన రూపయును మార్చినా 
యజమానుండయిన మహాకాయు(డయి “యిప్పుడయిన నన్నెజుంగుదువా?” అని 
మరల నడిగెను ఇది యేమో యిం[దజాలమయి యుండునని నాయద్భుతమప్పుడు 
మతీంత యెక్కువకొంగా నానోటినుండి చొతి గానే మాట వచ్చినదికాదు వినోదము 
కొజకు కామరూపమును జూపిన నన్ను6 జూచి యిస్తైల యింత యాశ్చర్య 
సడుచున్నావని నా యజమానుం డడుగ౯గా నేనప్పుడు" నున పురాణములలోని 
రాక్షసమాయలును కౌమరూపములును స్మరణకు దెచ్చుకొని, పూర్వము మారీచుడు 
మాయలేడి యగుటయు వాతాపి మేక యగుటయు శూర్పణఖ మనుష్య స్రీ 
యగుటయు(6 దలంచుకొని మనస్సు సమాదాన షఅుచుకొని, ఇప్పుడు తెలిసినదని 
గద్గద స్వరముతో నుత్తరము చెప్పితినిగా9? నా మాట యాతనికి వినబడినది కాదు. 
ఆ “దేశమునందు మా సంభాషణములో నా: కొక్క పెద్ద కష్టము వచ్చినది. నే నెంత 
బిగరగా నజచినను వారి రాకాసి.చెవులకు నా సట క గునగుసలకంటె నెక్కుువ 
స్పష్టముగా వినంబడకుండెను వారెంత మెల్లగా నేకాంతమాడినను వారి మాటలు 
నా సూక్ష్మ (శవణములకు పిడుగులవలె కణ కాక ఠోరమయులుగా వినబడుచుండెను. 
అందుచేత నచ్చుటి నిరంతర శబ్రములచే త నా చెవులు చెవుడు పడకుండ నేను 
కణకారం[ధముల గుడ్డలు కుక్కు_కోవలసి వచ్చినది. వారు నాతో మాటాడ 
వలసినప్పుడెల్త నన్ను చేతులతో. బయికెతి చెవులచెంతం బెట్టుకొని గట్టిగా 
మాటాడుమనుచుండిరి. దీనినిబట్టి మనుష్యుల మయిన మన కున్న 'శ్రవణేంద్రియ 
పటుత్వమును సూక్ష్యశద్దిగహణశక్షి యు రాక్షసులకు లేవనుట స్పష్టమే కదా! 
అయినను మనకం"ె వారీయొద్ద కామరూపమొకటి విశేషముగా నున్నది. సర్వసముం 
డయిన యీశ్వరుల డొకొ గాక్కూ సృషి యం దొక్కాక్క- విశేషమును బెట్టు 


fe దివ్యజ్ఞాన సమాజ౦వారు (పకటించుకొనే అద్భుత అనొగత జ్ఞానం బూటకమని 
సంతులుగారు వివేకవర్గనిలో విమర్శించారు. 


వశీ 2 


చుండును  కామకూపులగుటచేత రాక్షసులు తామె రూపమును పొందంగోరినను 
సంకల్పవమూ్యతమునం దామా రూపము ననాయాసముగా పొందంగలుగుమురు. 
అయినను వారు సూక్ష్మరూపయులను ధరింపంగోరినపుడు చీమలవలెను దోమల 
వలెను కాంజూడురేగాని నా వంటి సూక్ష్మ మనుష్య రూపయును ధరింపవలెనన్న 
యూహ యా వజఅకన్నండును: వారిలో నెవ్యరికిని కలుగలేదు, అందుచేతనే నా 
రూపమును జూచుటనేత నా దేశమునం దెల్లఐ వారికిని నత్వాశ్చర్యము కలిగెను. 


ఆ దినము నా యజమాను(డు మనస్సులో మిక్కిలి యుల్లా సుగా నున్నం 
దుశ నానా విషయములను గూర్చి నాతో సల్లాపించుచు తన "పెద్దల (ప్రసంగము 
తెచ్చెను అపుడు నేనందుకొని పూర్వ 'చరిత్రమును తెలిసికొన వతేనన్న 
యభి్య(ూషతో రామాయణమునందు వణిణుపంఐబశిన రావణుని మం|తియెన మహో 
కాయు(డు మీకేమి కావలెనని యడిగితిని. అతండు పయివంకంజూచి (_వేచళ్ళుమడిచి 
లెక్క- వేసి యాతండు తన వంశమునకు మూలప్తకముుమండగుటయు, తాొనాతనసికి 
పం(డెండవ పురుషుండగుటయు, చెప్పి వెచ్చనూర్చెను. నేనును (వేళుమడచి 
యుగ్యపమాణమును బటి రామరావణ యుద్దము జరిగిన (తేతాయుగమునుండి 
లెక్క వేసి, ద్య్వాపరయుగ (పమాణ న ఆ సంవత్పరములు లరా౬౪ం౦౦ ల తోను 
కలియుగమునందిస్పటికి భు క్త మయిన ౪కారా_9సంనత్సరములను జేర్చి ౮౬౮౯౮౨ 
మొతము తేల్చి, దానిని పం ఏ-డెంటిచేత భాగించి యొకొ-క్క- తరమువారి జీవిత 
కాలము ౭౨౪౧౫ సంవత్సరముల రండు మాసములని రాక్షసుల యాయుః 
పమాణజమును నిణ౯ణ౯యముచదేసి, మీరు వెచ్చనూర్చిన కారణమేమని సా యజమామ 
నడిగితిని. 


మహాకొయుడు _._. మా పెద్దలస్థితిని దలంచుకొని యిపష్పటివారి యలాాయు 
పష్కతయు నల్బ్పశక్ష యు నల్పకాయత్వోమును విచొరింప6గా దేశాభిమానము గల 
వారి మనస్సులో దుఖః మెట్లు కలుగకుండును? 

సత్య -- మీ మాటలు నాకు వింతగానున్నవి. 

మహా ... మివింత? మాపూర్వుల డెకండు భూమిని చాపగాచుట్టి చంక 
(కింద పెటుకొని పరుగెత్తె నుగదా! ఆతని శక్తి ముందజ వనిపష్పటివారి శ క్స్‌ అత? 
ఏది యిస్సుడొక్కరిని భూమిని కాదుగదా, యీ దీపమును చాపగా చుట్టుమను 
చూతము పూర్వ మొక మవోాపురువము(డు సము(దము మోకొలిబంటిగా తెరుగు 
చుండగా నాతిని మేదస్పుతో6గదా యో భూమి చేయంబడినది: ఇప్పుడు 
భూమండలమంత కాదుగదా శిరస్సులో మాదీకపమంత మెదడున్నవాని నొక్క_ని 
జూపుము జనులంతకంత  కల్పకాయులగుచున్నందున కీయొక్కు- నిదర్శనము 
చాలదా? అల్నకౌయులు నల్బశకు లు నగుటచేతనే మావారంతకంత కలాాయు 
మ్కుూలు కూడా నగుచున్నారు. న్‌ 


313 


ఈ 


సత్య __ (తేతాయుగమునుండి నే(టివజ కొక్క. పురుషుండే మీ లంకను 
రాజ్యము చేయుచుండగా మీవా రల్పాయమ్మ- లనెదరేమి? 

మహో __ చిరకాలజీవ గనుక విధీషణు( డొక్కుండు నూూతమింతకాలడు 
రాజ్టము. చేసినాండు. అప్పుడే రెండు యుగములలో నాతని రాజ్య కాలములోనే 
పం(డెండు తరములు చెల్లి పోయినవి ఆకతనికిప డు పండెండ వతరయువారు మంత్రు 
అయినారు. తానొక్క యు (బకతికియున్నను భార్యాప్సుతాదులు మృతులగుటచేశ నే 
కదా విరకు (డయి See డిపుడు రాజము మంతుల కొెప్పుగించి సువేళలాది 
యందు తుస్సు చేయుచునా న్నాడు! ఇటి దుషా-లదును జూచి నేనెట్లు చింతి ల్ల 
కుందును, 

సత్య ..ఓమహాకౌయా! మా దేగస్సితిని దలంచుకొనలగా మీకు కలుగుచున్న 
విచారయె నాకును కలుగుచున్నది. మా వాహంతకంత కలాషయము ee 
పూర శింబు చశరధుం డటువది వేల యేండ్లు రాజ రము చ సనాలు ఇస్పుడాబునూటేండ్డ 
(బకికినవా డయినను లేడు అగసు [యె సము దోడకనుగంతను పానము చే సెను. 
ఇస్పుడొక్క_ చెజువెడు న్‌ు (శాగువా (డయినను బేండు 

వహా._.. పూర 9 మీజారంతటి నూలకాయుబుగా నుండినండుడనే మా 
పెద్దలు మనుష్యాకనుంయి కడుప్పనిండ తృప్పీగా భోజనము చేయుచుండెదివారు.. 
నిస్నుంబటిచూడంగా మె మనుమ్యలిప్పుడు నరా వష ఎబుద్దకయినను చాల నట్లు 
కనంబడుచున్నారు అయినను నన్‌ ఈ స తతా పతా శిషాచారముడు 
మీలుటకంది లోకములో పావడు మజొక్కటి లేమ కరి మహిమచేత చండ 
శాసనుండైన చూ విభీషణమహోరాజు మనుష్య భక్షణము నిషేధించి పాపడు 
కటుకొన్నాండు గాని రాక్షసుల కులధర శ్రమ మన a మాన్నించి 
శిషాచారము చెడంగొటుట నీతికాదు. నేనీసంగతి శషాచారము మీజరాదని చెప్పు 
చున్నాను గాని యల్పాంగులయిన మనుష్య కీల్రక చులసు తిసుబచేత మా కడుపులు 
నిండునని చెప్పుచుండలేదు, 

శ్ర భరతఖండ నివాసులారాః; ఈతండు విభీషణు3 పరిపాలనలో నున్నను 

మసస్సులో తన రాక్షసస్వభావము నెట్టు విడువకున్నాండో చూచినారా? నేనధికముగా 

మాటాడినచో నాపాపాతు్కు6డు నన్నెక్కడ నెలా యమక నునో యన్న ఫీతీచేత 
మతేమియు మాటాడక, జీవహింసయు నందులో నరవధయు నంతకంతెను 
సములు కముగొ (బ్రహ్మ హత్యయు పాపములని చెప్పవలెనని నాలుక చివరకు 
వచ్చినను బలవంతముగా నాపుకొని యూరకున్నాను ఇప్పుడు లంకలోంగూడ 
రాజభకు లనంబడెకు విభీషణ పక్షమువారై న నవనా గరికులు కొందటు an 
చున్నను, మహోకాయుండు పూర్వాచారపరాయణులయిన శిషా_గగణ్ఫులలోని 
వాడు ఈ కథ సాగినకొలందిని అంకలో నున్న యిరుతెగలవారి చర్మితములును 
గొంతకొంత వచ్చును గనుక ప్రస్తుత మా విషయమును విడిచి పెట్టుచున్నాను. 


314 


కొందఅక్కాడక కుడ కో సప్రుసశాక్రసను ములేని నా _సీరవాడు లిప్పుడిస్వుడు దృ ఏల్లు 
చున్నను రు న లంకాద్విపమునందును సాధావణముగా జనులు 


కా స్తుబద్దులయి పూర్వాచారపరాయణులయిన శిషులుగా నే యున్నారు అందులోను 
వారికి పరమ్ముపామాణీక మయిన జ్యౌతిషళాస్త్రమునండు విళజ్వాసమత్యిధికమయు. ఒక్క 
జ్యోతిశ్ళాస్రమే లేకయుండినయెడల ఆ డేశమునందే వ్యవహామునందును సత్యము 
గనుంగౌొనుటయే దుర్త భముగానుండి యుండును. అక్కడి జనులందజును కామ es 
లగుటనుబట్టి తమ తము యిచ్చవచ్చిన రూసదులను ధరించి చెర్యము 'మమొుదలయిన. 
నేరములను జేయసమర్దుల గుబచేత సౌాక్తుళను విమర్శించి హరిని దండించుట 
సాధ్యముకా దు వృః ఫ్చికిరోము (దు సర్పరోమునిరూపయును ధరించి వచ్చి దొంగ 
తనము చేసనసఎమును, నర్పరోముండు వృక్చికరొయుఏరూపమును ధరించి వచ్చివాని 
భార్యతో వ్యభిచరి చి చినప్వుడును, దీర్హనా నానుండు (హాస్యగాసనుకి రూపము ధ3ంచివచ్చి 
హత్య చేసినపుదును, _దూన్వనౌసుఃడు దీర్హ నాసు9 రూపమును ధరించివచ్చి 
యొరునియిఎటికి నిస్పంటించినప్పుడును, చూచినివారిని పరిక్షచేసి యపరాధులను 
శిక్షంవ6 బూనినచో దోషములు తప్పించుకొనిపో వుటయు నిష్కారణముగా నిర్లోమ 
లకు శిక్షలగుటయు తటస్టించును గ దాః కాంబటియే యక్క_డివారు నేరయులను 
ఏమర్శించుటకయి సాక్ష్యమును మాని వేసి న్యాయనభలలో నెల్ల సత్యమును గను. 
గ్‌నుటకై యయిదుగు 'రెసి చొప్పున జౌ. బ్రతిష పండితులను బెటి యున్నారు. వ ఈం. 

సత్యమును గని పెటుటలో తటుచుగా భిన్నాభ్నిపాయాలుగా నున్నను వారితో నధిక 
సంఖ్యాకుల యభిప్రాయము ననుసరించి ధర్మా ఛికారి దోమలకు దండనము విధించు 
తు, అక్కడి వారికి దివ్యజ్ఞానయు మా(తణగు చేయ. భగవంతుడు వారికి 
దివ్యజ్ఞాన మను[(గ్రహించక పోయినందుకు కారణము లేకపోలేదు. కామరూప 
మును “ప్రసాదించిన దేశమునందు దివ్యజ్రానమును గూడ (ప్రసాదించిన పక్షమున 
దివ్యజ్ఞానః ముడేత మాయ బటబయలయి రూక పములవలని పయోజనమ లేక 
పోవోనియంచియే యపరిమిత బుద్ధిమంతుండయిన యీశ్వరుండు వారికి లోకోప 
కారార్డముగా దివ్యజ్ఞానములేకుండ ( జేసినా డు.వారికంతకాలమునుండి కామరూవమయును 
వహించు శ క్రియున్నను వారేదై న నూక్ష్మ్మరూపమును బౌందవలెనన్న బుద్దిపుటి 
నప్పుడు చీమగానో దోమగానో నల్లి గానో బలి గానో మాటుదుడుటయేకానీ నౌ 


315: 


వంటి యంగుష్టమా[త్రకరీర ముగ ల పురుషుడు కావలెనన్న బుద్ది నేటివజకును 
వారిలో నొక్క-సికి నుదయించకపో వుటచేత నారూపముచూడంగానే యెల్ల వారికి 
వద్భుతమును గౌరవమును గనిగెనని చెప్పితినిగదా! నన్ను కోధించిచూచి వాలఖిల 

మహర్షి విగా నిశ్చయించిన పౌరాణికులును జ్యోతిశ్ళాస్రవే త తలు నారాకను _(గామము 
శందరకటను (పకటించినందున జనులు తీర్చసజవలెవచ్చి నన్ను దర్శించిపోవ 
మొదలు పెట్టిరి అక్కడి వారు నా _నీకులుగాక యవతారములను మహామహిమలను 
తమ్మడు (ప్రమాణబుద్దిగల భ్‌ క్తి పరులగుటంజేసి నన్ను దర్శింపవచ్చువారందణును 
నాయందు భ క్తి గలవారయి ఫవ£ములను కానుకలను దెచ్చుచు వచ్చుటచేత మాబింట 
(పతిదినమును. ఫలరాసులు పర్వతోపమానములగుచు వచ్చెను నాయజమాను(డు 
వానినన్నటి నంగడికి (బంపి యమ్మించుచు వచ్చుటబేత తది్యక్రయము కొంతవజ 
కౌతనికిని లాభకరముగానే యుండెను.నామూలమున తనయపస్పులుకూడ తీజలుమాగ ౯ 
"మేర్పడినందున నాయజవమాను(6డు తనహృదయములో సంతోషించి కొంతకాల మయిన 
తరువాత దక్షిణలుకూడ నేర్చుఅచి యా(త్రాపరులను పోత్సాహపబుచుచు వచ్చెను. 
ఈ(పకారముగా నేనాదేశమునం దల్చ్పకాలములోనే చిబుడేవతనయిపోయినా ను 

నా మహిమలు శీ(ఘకాలములోనే చుటువట్ల (గామములోను దూర దేశములో నుకూడ 
వ్యాపించినందున యా(తాపరులు రేయంబగజు) విరామములేక దూర దేశముఅనుండి 
పహితము మహోహారములను సువణ౯మం(తపుష్పములను ధ3ంచి యిసుకచల్తి న 
శాలకుండునటు తీర(పజలవలె రాందొడంగిరి నేను జంగమదేవతను గాలానే 
నాయజమాను(డు తోన.ముందిరము నందు గల యొకవిశాలమయినగదిని దేవాలయము 
నుగామార్చి యొకమూల( పీఠమమర్చి మూలవి_(గహమువలె నందు నన్నెత్తుగా( 
శూరుచుండంబెటి జనులు తెచ్చు కానుకలు మొదలయినవానిని (గహించుటకయి 
నాపై నొకయర్నాకుని నేర్చుజిచి తాను ధర్మక_ర్తయయి వచ్చిన ధనమునంతను 
యధేచ్చముగా తననిమి త ముపయోగించుకొనుచుండెను. నాయందు జనుల కింత 
పూజ్యతాబుద్ది కలిగినందున కింకొక కారణము చెస్పమటజచిపోయినాను మన్నించి 
వినుడు. నేనక్క_డకు( బోయిన నాలవనా( డొకవృద్దకాంత నావద్ధకువచ్చి, వొల 
ఖిల్యాది మహషజ౯లకు దివ్యజ్ఞానమును మహిమలను గలవని పురాణ[శవణాదుల 
వలన దెలిసికొన్నదగుట చేత భ క్తి పూర్వకముగా నాకు నమస్కరించి, (పసవ 
వేడసెపడుచున్న తన కోడలికి కొడుకుపుట్లునో కూ6తురుపుట్టునో చెప్పవలసినడని 
(పాధి౯ంచెను 


ఆమె (పశ్నయడిగిన కాలమునందు లగ్నమురవి; గురుచం(దులు విషమరాశి 
చనవాంశములయందుండుట చేత, 


316 


శో॥ ఓజరే పురుషాంశకేషు దిలభిలకాగ్నార్క- గుర్విందుఖిః 

న పుంజన్మ(వవదేత్సమాం శకగతె ర్యుగ్మేష తె ర్యోషితః 
గుర్వరౌ్య- విషమేనరం శశిసితా వ్యకశృ్చయుగ్మే స్త్రియం 
ద్వ్యంగనస్తా బుధవీక్షణాచ్చయమనుళౌ కుర్వంతి పక్షేస్వ కే 


అను: బృహజ్డాతక వచనముబటి కుమారు(డు కలుగునని చెప్పినారు. శాస్త్రము. 
లెప్పుదము నబదములు కావు గనుక వృద్దాంగన యింటికి (బోయిన చజామురోప౭ల 
కోడలికి నేను జెప్పినట్లు పురుషశిశువు కలిగెను. అక్కడి జోతిమ్మ_లు మ్మాతము 
లెక్కు_ చేసి తమ శాస్త్రపైికారముగా తప్పక శ్ర్రీశిశువు కలుగునని చెప్పిరంటః 
చూచినారా? వారి శాస్త్రములకంచు మనశాస్త్రముల లయందెంత యాధిక్యమున్నదో ఆ 
వృద్దాంగస నేనుజెప్పిన సంగతి జ్యోతిష్కులకు, జెప్పుంగానే వారందణు నావద్దకు 
మహాకోపడుతో పరుగె తుకొని వచ్చి నీవేశాస్త్ర ప్రకారముగా కొడుకుపుట్టు నని చేప్పే 
నావో చెప్పుమనిపట్టుకొనీరి వారి శాస్త్రములకు విరుగ్ణముగానున్నందున శాస్త్ర (ప్రమాణ: 
మునుజెప్పిన స్వచేశాభిమానముచేత శా స్త్ర బద్దులయినవారునా కేమి హాని చే యుదురోయనిః 
జడిసి యసత్యము పలుకుట కిషము లేనివాడనయి దారి! (పశ్నల కు తరము అ 
మౌనముదధిరించి యూరకుంటేిని “అందుచేత వారు నే నాఫలములను జ్యోతిశ్ళాస్రదు 
చేతల గాక మునులకులగల యాంతరదృ్శష్టి చేతనే చెపిాతినని తమలతోం దాము. 
సిద్ధాంతము చేసికొని యాసిద్ధాంతులు (గామములో నాదివ్యజ్ఞానమునుగూర్చి గొప్ప, 
వారితో నెల్ల 6 _బశంసించిరి అందుమీ(6దనన్నుు (పశ్నలడుగుటకయి గొస్పవారంద 
జును రా" మొదలు పెట్టిరి బుద్దిమంతు(డను గనుక నాలో నే నాలోచించుకొని. 
జ తిషభూమియైన యూ డేశములో నేమియుత్త రము చెప్పిన జో్యోతిష్కులవలన 
నేమి చిక్కువచ్చునోయని భయపడి యేమియు ను త్తరముచెస్పక యెవ్వరే 
(పశ్నవేసినను తలయూచి యూరకుండుచు వచ్చితిని “తరువాత నావద్ద(జేకిన 
జ్యోతిష్కులు తమ కా స్ర్రములనుబట్టి నా శిరఃకంపమున కర్ణముచేసి యడిగిన 
(ప్రశ్నల కన్నిటికి ను తరములు చెప్పి “భకులను సమాధానపజిచీ పంపుచువచ్చిరి 

నాయొద్ద నుంచ(బడిన యర్చకులు మన దేశములోని పూకారులవలెనే 
Be He మహాోబుద్దిమంతు లగుటచేత నాావసాదము సర్వాఖిష్ట 
(పదమని [పశ్నలడుగవచ్చినవారితో . “జెప్ప యరంటిపండ్లు మొదలయినవి విద్య చేత 
చెడిపోని యా భ కుల చేతులలో, బెట్టి ధనాకర్ష ణము చేయసాగిరి. ఇట్లుండ (గా 
నొకనాండు చేరువ ప పల్లె నుండి చాకలివా? దొకండువచ్చి నాకు సాష్టాంగనమసా గ్రారము 
చేసి తప్పిపోయిన కొ _తగాకొన్న తన గాడిద కనంబడు నట్లనుగహించవలసిన 
దని (పార్డించి దక్షిణయును పండ్రను వ్ళ్ళిములో? "బెట్టి యర్బకుల కు 
సమర్పించెను. ఆ యర్శకు లాదక్షిణను సీకీకరించి తిన్నగా పండని యరటి 
పండొకటి వానిచేతిలోంబెట్టి యా చేవతా(ప్రసాదమును దేవతా సన్నిధానమునం దే 


317 


పర్మిగహించి _మొక్కిపొమ్మని బావి కాజ్డ యిచ్చిరి వాంా(పకాంముగా సాదము 
స్వికరించి భక్షించి తన యూ3కి హేపుచుండ6గా (తోవరోనే SA 
పరదాగమయి, భ క్తిపరిశోధనా రముయి. వాని కద పుతో శూఒను పట -చి విరేచన 
మిషమీ+ద వానిని "చెలువుగటు మీంఏికి పరుగె త్తించి యక్కాడ లుమ్మ చెట్టుకింద 
"మేయుచున్న వాని గాడిదను జూపెను. వాయ నా (పసావ మహిమ కితకతపడి 
తన గాడిదను తిన్నగా తన యి:టికిం దోలుకొనిపోయి తన దబంధువులకెలను 
జొపి నామహిమలను గాధలుగా హొగడెను ఇట్లు నా చుహా కరములు దేశమండటను 
వ్యాపించినందున, గాడిదలు, గేదెలు, తు మొదలయినవి తప్పిపోయిన 
బారందణబును, చుట్లుపట్ల Es (పసాద స్వకౌరార్హమయి నాదర్శన 
మునకు రొందొడంగిరో ఆొ  మరునా (డే యా చాకలివాని (గామ మమునురిడి తన గాడిద 
తపి పోయినదని వాని చుటమొక డును, తన యెడు తప్పిపోయినదని కౌప్పువొ6 
డెక(డను రాగా మాయర్చకులు వారివలన వీధ్యు క్తములయిన దక్షణలను 
(గహించి యరంటిపండ్ల (ప్రసాదమును వారిచేతిలోంబెట్టి నాయెమటనే వారిచేత 
దినిపించి పంపివేసిరి అయినను చాకలివాని గాడిదగాగి, కౌణ్పవాని యెడుగాని 
(తోవలో వారకి కనంబడలేదంట: గాడిదమాత్రయు మజియెప్తుడును కన(బడనే 
లేదంటగాని తరువాత గొన్ని దినముల కెన్దు భొరుగూరి బందెలదొడ్డి లో నుండగా 
కాపువాండు బందెయిచ్చి దానిని వదలి తెచ్చుకొనెనంట! ఈవాతజ్లా నోచెవిని బడం౮గానే 
యొకరి విషయమున వెంటనే ఫలించిన నా_పసాద మింకొకరి విషయములో నేల 
ఫలింపక పోవలెనని నాలో నేనా రోచించుకొన మొదలు పెట్టితిని. తరువాత వచ్చినవారికి 
నాయెడల నిజమయిన భ క్‌ లేచమోయని సంశయించి భ్‌ క్ని యే లేకపోయిన యెడల 
బారంతదూరమయు (శమపడివచ్చి భూరిదక్షిణలు సమర్పించుట తటస్తింపదుగా న దారి 
కార్యవైై ఫల్యమునకు ళ్‌ _క్రిహినత కారణము కొదని నిశ్చయించి యా వష యన 
వారిని 'నెర్దోషలనుగా నిడాజాంరచినా ను భ్‌ కి హీనత  కొరణయసు కాకపోయిన 
పక్షము మున్నా యమాఘ (పసాదము విఫలమగుట 'కేమికారణమై యుండునని నాలో 
నేను తలపోయుచు కన్నులు మూసికొని యీోశ కరధా కాసు చేయుచుండగా మంత 
(దషలైన మహామకాలకు వేదమం[త్రములు (పత్యక్షమయినళ్తు నాకును స్వప్న 
ములోం గొన్ని యూహలు సాక్షాత్కారముకాంగా, ళాస్త్రజన్మముయొక్క_ (కమ 
మిట్టిదేకదా యని తెలిసికొని తోడనే నేనొక యభినవళాస్త్ర నిర్మాణమున కారం 
భించినాను. మేలుకొన్నప్పుడును నిదపోవుచున్న ఇప్పుడును స్వప్నరూపమున 
సీళ్వరాదేశముచేత సన్నిధి చేసినయూహలను బట్టియు నాయనుదిన (ప్రత్యక్షాను 
భవమును బట్టియు జ మూండుమాసములలో మహ త్తరమయిన (ప్రసాద జ్యాతి 
శ్యాత్రము నొకదానిని సాంగోపాంగముగా సాంతముచేసితిని ఆ శా స్ర్రమంతయు 
వినిపించినచో గురూపదేశము లేనివారికి దురవగాహమగుట యాలోచించి పూర్వోక్త 


318 


ర హస్క్శకిథధనంను జటి సరు (గటాంప( గం. మూరల. చన్నారయలను ఎఖ 


త ల ఆ వాటాను: నాం 


న్‌ (క "Ee చబోంగొటు కౌస్నివాయు 
[.. ) oe 
Ne చాత ఎటు విచ్చియర6టి 


ప్‌ై) కొదిశీఫలంణుల వాలఖల 
సన్నిధిని ఒుచ్చుకొన్నం బక్షంబుకోన 
రకు గోవది బ౩డెలదొడిరొన. వో 
క 


గి. తనదుగాడిదం దోంగొట్లు కొనిసవా(డు 
వచ్చి కతత ౪ ల్‌ ర్రీతోడ 
వాల ఫీల్య పనాదందబు6 బడ డసెనేని, 
కంట (6బడ దెపుడును బావిగాడకాభంబు. = 


సర్యజనోపయోగారధజాముగా వానినిట్లు క ల. ఆపయనినక మహాళాస్త్ర 
wee (పసాదజ్యోతిశ్ళాస్త్రమన్న" పేరెట్లు నార్గక మగునో మీరే యూహిాంచి 
తెలినికోవచ్చును. వాలఖిల్య _పసాదమువలన6 గలుగు ఫలములను దెలుపుశాస్త్ర 
మగుటచేత (పనె సాదళా స్రమును, ఆమా ఫలములకు జ్యో సతిక్నాస్ర సంబంధమును 
గల్చించుటచేత( గొంతివజకు జో, ఎతిళ్ళాస్తమును అయి యీపేరీయ పూర కాస్త 
Biers క న్వ్యథజా మయినది. కాకక ఎషికరించు కాల్‌ ఎను బిటి వారదోష యమ, 
తిదిదోషడులు, నక్ష [తదోషములు, రాహుకాల దోషములు మొదలయిన కాలదోషదు 
అన్నియు నీయపూర్వ్యళాస్త్రమునందు జొప్పింపంబడియున్నవి మొట మొదట 
వచ్చిన చాకలివాండు తన గాడిద తప్పిపోయినందునకయి (పళశ్నయడుగుటకు 
శు|కవారయునా(దు పదిగడియల (వొ జ్ఞైక్యావచ్చి _పసాదప్వాకారము చేసినందున, 
వాడు రాహుకెలదము ౧౧ గడియల కగుటచేత వాస కార్యము సఫ లమయినది 
మణునా(డు శనివారమునా(డు వచ్చిన చాకలివాండును పదిగడియల హొద్దెక్కియే 
వచ్చి పసాదస్వికారము చేసినను వాడు రాహుకాలము 24 గడియల'కే” వచ్చి 
నందున వాని క కార్యము ఏిఫలమయినది. 


“సూ॥ విధు స్వారీ భృగుసుతజ జీవభౌమార్క_ః॥ తిపాద త్రీణి వృద్ధిః॥ 
అను మహ ర్రదిపికా సిద్దాంత మును బట్టి రాహుకాలము సోమవారము ౩ 
గడియలకును, శనివారము వ్‌ గడియ లకతను శుక్రవారము ౨౧ గడియలకును, 


319 


బుధవారము ౧౫ గడియలకును, గురువారము ౧౮౬ గడియలకును, మంగళ 
వారము ౨౨౪ గడియలకును, ఆదివారము ౨జ।గడియలకుసు. మూ.డుగడియల 
ముప్పావు వృద్దిచొప్పున వచ్చుచుండును. ఈ (పసాదజ్యోతిళ్ళాస్త్రయములోని జ్‌ జ్యోతి 
శ్యాస్త్రమన్న యంతిమ శబ్రసార స్యనువలన, అభినవ వాలఖిల్య మహర్షి నయిన నా 
సిద్దాంతముననుసరించి యే పూర మహర్షులును మన దేశడులోని జాతక యుహూ bs 
భాగముల నేర్పతిచిరన్న పరమరహస్యమును గూడ బుద్దిమంతు లూహించి తెలిసికో 
వచ్చును ఈ ,పసాద జో్యోతిళ్ళాస్త్రము బహు ఫల[పదమయినదగుటచేత శాస్త్ర 
విశ్వాస మహనీయులయిన మన దేశపు పెద్దలు దీనిని గురుముఖమున నుపదేశను 
నొంది భరతఖండమునందు వ్యాపింప6జేసి మాసే కష చామాచలమున సర్వజనుల 
కును దానివలని యనంతములె న ఫలములను శీఘకాలములోనే కలిగింతురనుటకు 
సందేహము లేదు. అయినను వాలఖిల్యమూ ర్తి (పస్తుతమున మన దేశమునందు 
లేకపో వుట యొక [పతిబంధకముగా6 గనంబడి  దూరాలోచన లేనివారికి వాలఖిల్య 
పసాదశా స్రము వ్యాపింపంజేయుట యన సాధ్యమని తోంచవచ్చును; గాని, రామ 
కృష్ణాదుల వి్శిగహములను (పతి (గామమునందును నెలకొల్పి పూజింపంగలిగిన 
మహోపురుమలకు పాల ఖిల్యమూ ర్తి రిని పతి [గామమునందును (ప్రతిష్టించి యనంత 
ఫల(పవమయిన తత్స9సాదశా స్త్రమును వ్యాపింపంజేయుట పరమసాధ్యమే యని 
స్ఫురించకపోదు. నేను (వాయుటకు6 దగిన యాకులు గాని గంటములు గాని యా 
దేశములో లేనందున నా (ప్రసాదజో ర తిశ్ళాస్రమున కధిక గౌరవము కలుగుటకయి 
నేను దానిని వాగూపకముగానే యుంచి మన మహర్షులు వేదమును కాపాడినట్టు 
కాపాడుచున్నాను. ఆ డెశమునందలి గంబములు మన్‌ గునపములకం”టె మూడు 
'రెటు పొడుగును రెండురెటు లావును గలిగియుండుటచేత వాని నెతుటకే నాకు 
సాధ్యముకాదు ఇంకనక్కడి తాటాకన్ననో మన పెద్ద సగుపులంతలేస వెడల్పు 
కలవయి వానికంచెి దశగుణములు నిడివి కలవిగా నుండును 

నా ధర్మకర్త రయైన మహాకౌొయు6 డొకనా(డు నావద్ద నియమింపంబడిన యర్చ 
తులు స్‌. (మొక్కు_కొనువారు చెల్తించు ముడుపులు కానుకలు దక్షిణలు నిలుపు 
దోపులు మొదలయిన వానినిగూర్చి (క్రమమయిన లెక్క_లుంచి వచ్చినసొమ్మంతయు 
(ప్రతి దినమును సరిగా ధర్మక_ర్తకు( బంపుచున్నారో లేదో విచారించుటకయి నన్నుం 
చిన యాలయమునకువచ్చి నా యాదాయ న్యయములను విమర్శించి బారి నిండ్రకు 
బంపివేసి తరువాత వారు స్వామిసొముు నేమయిన నపహరించుచున్నారాయని నన్న 
డిగెను. నేను చిటునవ్వునవ్వి యడిగినదానికి తగిన సదు త్తరమియ్యక జ్యోతిష 
భూమిలో( దమకు విశదముగాని దేమున్నదని పలికి, జ్యోతిళ్ళాస్త్ర ప్రశంసచేసి 
'మొదటిసంగతి మబపిం౨చి మెల్లగా నతనిని శాస్త్రచర్చకు దింపితిని. తిరునుల మొద 


అయిన దిన్యస్థ్ట లములలో భక్తులు సమర్పించు దేవుని సొమ్ములో పూజారులు మొద 


320 


అయినవారు నిత్యకృత్య ముగా చేసెకు ౩ 3 ంకర్యరహస్యములు మీకు కొట్రినపిం డి 
యగుటచేత మీకా దేవరహస్యములను తెలపవలసిన యావశ్యకము మొదలే లేదు 
గదా? నేడు శాస్రచర్యకు దింపిన తరువాత మహాకాయు(డు జో్యోతిళ్ళాస్త్రయునందు 
మహాభిమానమును సంపూర్ణ విశ్వాసమును గలవాండ యును, తమ దేశమునం 
దిష్పుడు (గహగతి యనుకూలముగా లేనందునకుం గొంత సంతాపపడి యిట్లు సంభా 
షణ కొరంభిుం చెను, 

మహా. పూర్వమునందు మా రావణమహారాజు కాలములో (_గహము 
అన్నియు సదా మంచి స్ట్థలములయందుండి యెల్ల వారికిని సత్సలముల నే యచ్వ్చుచుం 
డను ఆ మహారాజుపోయి విభీషణుడు రాజ్యమునకు వచ్చిన తరువాత [గ్రహములు 
తొంటి భయమదమువిడిచి యఖేచ్చముగా సంచరించుచు తమ యిచ్చవచ్చిన ఫలనులనే 
యిచ్చుచున్నవి అయినను జ్యోతిళ్ళాస్త్రమునం దఖండ పాండిత్యముగల మహాను 
భావుల యనుగ హమువలన (గహగతులవలన ఫలా ఫలములు మాత్రము మా కిప్పుడు 
తెలియుచున్నవి. 

సత్య__.[గహముల గతిదోషములను తప్పించుకొనుటకయి యీ దేశము 
నందు సాధనములున్నవా ? 

మహా___[పయాణాదులయందు మంచి ముహూ రృములు పిట్రించుకొని పని 
యారంభిదుజ యొక్క. సాధన హఘగుపడుచున్నది అంతకంటె వేంబగతిలేదు. 

సత్య___.ఈ దెశస్టులు (పయాఖణాది సమస్త కార్యములయందును మంచి 
ముహూ_ర్రముయ పెటించుకొని శుభలగ్నమునండే కార్యారంభము చేయుచున్నారా? 

మహా___సాధ్యమమినంతవణకు చేయిచున్నారు మతి మీ దేశమునందో? 

సత్య___మా దేశము నందును జనులు శా స్త్రబద్దులయి నడుచుకొనుచున్నారు. 
స నా 

మహా___ఏమో “కాని” యనుచున్నావు. మీవారు శాస్త్రవిశ్వాసము లేని 
వారయి కొరిదటు విహితధర్మములను మీజీ నడుచుచున్నారా? 

సత్య__మావా రెప్పుడును బుద్ది పూర్వకముగా శా స్త్రమర్యాదలను కలు వారు 
కారు అబునను మా దేశమునం దిప్పుడు (ప్రభుత్వము చేయుచున్న హూణులు 
(కొత్తగా నావిరియం(తములనుకల్సించి, నీటి యావిరియొక్క బలముచేత నినుప 
దారులమీంద తిధివార నక్ష్మ్యతహోరా_త్రనియమమును పాటింపక నిణీ౯త సమయము 
యందు (సతి దినమును పొగబండ్లను వాయు వేగమున నడిపించుచు జనులళాస్త్ర 
చోదితాచారములకు భంగము చేయుచున్నారు. అందుచేత జనులిప్పుడు శాస్ర 
మర్యాదల నంతగా పాటింపక (ప్రయాణ ఫాలభ్యమునుబటి పొగబండ్త లో నెక్కి 
కో తిష్కులు పెట్టిన ముహూర్తములను మాని జాతివారేర్చజిచిన ”వేళలలోనే 
మాత్రలు చేయ మొదలు పెట్టినారు. 


21 321 


నముహో___ ర్స బట్టి శాస్త్రవిధుల నతి _డక్రమించుట మహో 
దోషము. అందులోను జ్యో తిళ్ళా ప్ర సిద్దాంతములను మీటిన పాపమును మించిన 
మహాపాతకము లోకములో మతీయుకటి యుండదు. మజియే' పాపమునకె నను 
నిష్కతికలదుగాని యీ పాపమునకు నిష్కతిలేదు. దేశాభిమానులందజుదు జేరి 
పొగబండలో పోయినవారిని జాతినుండి బహిషాారము చేసెదమని దోషజసమ 
యము చేయరాదా ? ౯ 

సత శి ద్రాచార సంపన్ను అయిన [శోతియశిథామణు లనేకులు పొగ 
బండ్ల క్రో (పయాణము చేయుట పాపమని టోఢించినారుగాని జనుల యనాదరము 
వలసశు ధర్మ సంస్టాపకులయిన (పభువులు లేని లోపమువలనను వారి యుపదేశము 
అన్నియు నరణ్య రోదనము లయిపోయినవి పయాణజణములకు ముహూత జాములు 
పెటఎచువారు తేక విదివిహితమయిన తమ వృత్తి తికే భంగమురా నారంభించినందున 
జ్యోతిమ్మ- లందయును జే3 ముహూతజాములు పెట్టించు కొ నకుండ యాతలు చేయుట 
హొతకములలో నెల్ల ఘార పాతకమనియు కాలజ్ఞాలయిన విప్రో త్ర తముల జీవనాధార 
మును మూలచ్చేదము చేయుట దోషములలోనెల్ల మహాదోషమరి ము ఘోష షపెట్టిరి. 
రాజావలంబము లేకపోవుటచే వారిఘోషము లస్నయు చెవిటివాని ముందటి శంఖ 
ఘూషములే యయినవి. 

మహో___ఆహాహో | మీదేశమున కిప్పుడెంత కష్టమువచ్చినది | అయ్యో | 
శాస్త్ర్రమన్యాయముగా చెడిపో వుచున్న దే * జనులను సన్మార్షమున నడిపించుటకు 
మీదేశములో మతగురువులుబేరా ? పీఠాధిపతులులేరా | ఎవ్వరును లేకపోయినను 
మతాభిమాను లందజును జేరి పొగబండను _సతిస్టలమునుండి యు రాహుంకాలములను 
వర్ష్యములను వారశూలలను _గ్రహవేథలను "నక్షతదోషములను తారాబలములను 
చం్యద్రబలములను విచారించి మతి బయలు దేఅదీయు నట్లు శాసన మేర్చుజబుప వలసిన 
దని (పభుత ్యమువారికీ సంఘవిజ్ఞాష నములు పంప్పుక్‌ కొనరాడా ? 

సత క్ట ఈయాలోచన సర్వో త తమనుగానున్నది. ఇటువంటి మంచి 
యాలోచన యీవటికు మావారలబుద్దులకు "గోచరము కాలేదు. మాదేశము చేరగానే 
యీ సంఘవిజ్ఞాసనల విషయమయ నేను కృషిచేసి దొరతనమువా రౌకవేళ నా 
మొట re నా దేశాభిమానమాననీయతను గన౭బతిచి దేశమునకు మహోప 
కొరము చేసె 

Sg On అక్కడ మీకేగాని మీ (ప్రభుత్వమువారికి జ్యోతి 
కా స్త్ర విశ్వాసము లేనట్లున్నది. 

సత కలేదు. వారికి మహూత౭౯ాములులే వు; జాతకములులేవు; ఏమియు 
లేవు. 

మహోా----_గహములు వారిని బాధించవా ? 


322 


నత్య----బాధించవు. అమావాస్యనాండు బయలుదేశ్‌నను వారికి కార్య సిద్ది 
యగుచున్నవ.ప తూన్యమాసములో శనివారమునాడు దుర్ముహూ ర్తపువేళ లగ్నము 
పెట్టి వివాహము చే+కొన్నను దంపతులు సంతానవంతులయి "వర్ణిల్లుచున్నారు. 
షగహములుకూడ వారికి భయప వడిసట్లు తోంచుచున్నది. 

మహో----నీకు తోచుచున్నది సత్యమే. పంచభూతములను లోంబజచుకొని 

సిప్పుచే తను నీళ్ళచే తను దిండ్రులాగించువారికి (గహములు భయపడి లతోపడుట 

యాశ్చర్యముకాదు . ఏమియు భయము చేత కార్యసిద్ధి చేసినట్లు భ క్తిచేత చేయవు. 

"వెనుక మా రావణు9కిని భయముచేతనే కదా సూర్య చ్‌ం(దాది (గహములును వాయు 
వై ళశ్వాసరాది భూతములును చెప్పినచోట్ల నుడి సేవచేయుచు వచ్చినవి. 

సత్య----అది సత్యము. ఆహాః 'ఏమి మ్‌ బుద్దివిశేషము: మీకుంగలఅ వరసీయ 
మయిన శాసాంభిమానము మీబుద్ది వికెషమునకు వన్నె తెచ్చుచున్నది 1 

మహో-_దేనిని విడిచిన్‌ను శాసాంభిమానమును మాత్రను విడువరాదు. 

శా స్త్ర విశా గసముచేత నేను విధ్యు క్రముగా వివాహము చేసికొన్న ధరక్ట్రపత్నిని 

సహితము తృణ(ప్రాయముగా విగచ పెట్టినాను. 

అ మిరు లోక పూజ్యులుగా కనంబడుచున్నారు మి చిత 
చరిత్రమును నాకో త పేయయుచేసి నన్ను చరితార్జుని జేయుండు. 

Pres _(పథమభార్య వృషభలగ్నమున లగ్నమందు చం[(దుండును 
సెంహమందు సూర్యుంయడను వృక్చికమందు గురుండును కుంభమందు శనై శ్చ 
రుండును ఉండగా (పథమకుమారుని గన్నది. అటి లగ్నమందు. బుటినవాండు 
జారజాతు(డని శా స్త్రదృషిచే త జూచినవాండనయి గుణవతియైన యాభార్యను 
తత్తణము త్యజించినాను. 

సత్య___“వృష సేందొలగ్నే సవితృగురుతీక్ఞాంశు తనయై స్సు హృజ్ఞాయా 
ఖ వైర్భవతినియమాన్మాసవపతి” అను వరాహమిహిరవా వాక్యమునుచిట్లి మీరుచేప్పిన 
రాజయోగమునంమ( బుట్టినవాండు జారజు(ండుగాక మానవపతి కౌవలెను.. 

మహా-_ఆవిషయమయి చర ఎ యక్కరలేదు జారజుండు మానవపతియైనను 
విసర్జింపవలసిన దె. 

సత్య___మీ భార్యయందు జారత్వదోష మున్నటు మిరావబికెన్న డయిన 
విన్నారా? లు 


1. “నాకు 1872 సంవత్పరము జ్యేష్ట మానములో కోరంగియను (గ్రామము నందు 
గల యింగ్లీషు పాఠశాలలో నెలక ముప్పది రూపాయలు గల (_పధానోవాధ్యాయత్వము 
అభించినది. ఆ పవికి టో శ్రనప్పుడు మంచి దినము చూచి మంచి ముహూర్తము సెట్టుకౌని 
పొమ్మని యితరులును మా వారును గూడ నన్ను బఐలాత్కారము చేనెరి. వారి నిర్భంధము 
లక్ష్యము చేయక యమావాస్యనాడు బె లుదేరిపోయి వనిళో [ప్రవేశించితివి.” 


స్వీ. చ. (వ బా. పుట 62_(1882) 


323 


మహా.___పు్యతజన్మముచేత శాస్త్రము చెప్పువజికును నాభార్య యట్రిదపి 
నేను స్వప్నావస్టయందును ననుకోలేదు, అది మహాపతి(వతయనిమే యెల్ల వారును 
నేంటి వరకువిశ్వసించి, నేసు దానిని నిష్కరుణుండనయి నిష్కారణముగా పరిత్య 
జించిళినని ననూ్నరక నిందించుచున్నారు. జారత్వ మెప్పుడును గూఢముగా జరుగునది 
గాని యొకరికి. దెలియునదికొదు. సర్వజకృత మయిన శ్రా పహ్రము చెప్పుదానికం' ఇ 
జనుల కెక్కు_వ తెలియునాయని శా స్త౦విశ్వాసము గలవాండనయి, జనులనిందలను 
లక్ష్యముచేయక (పత్యక్షసొక్షి యైన శ్రా _స్టమునుబట్లి భార్యాపరిత్యా గముచేసి నేను 
నూవంశ పరిశుద్ధతను నిలుపుకొన్నాను. 

సత్య____పాపము, ఆమగతి యేమయినది? 

మహా___దాని క్మేమిలోపము? దానికితగిన భరణ మేర్పజిచి నేను మజీయొక 
కన్యను పాణీ గహణము చేసికొన్నాను. నా ద్వితీయ భార్యకు నిర్దోషమయిన 
సుముహూ _ర్లమునందు పథమపు[త జననమయినది ఆ కిశుజన్మ మెసది యెంత 
మంచిలగ్నమో యెబు(గుదవా? వాని జననసమయమునందు బృహస్పతి యేకరాశి 
గతులయిన సూర్యచం(దులను చూడక చక్కగానున్నాండు 

సత_.._.ఆహో। ఏమి మీ శాస్త్ర విశ్వాసము : 

మహా_ఏమి? నా శాస్త్ర విశ్వాసమున కంత యాశ్చర్య పడుచున్నావు 1 
మీ దేశమునందు శాస్త్ర విశ్వాసము లేదా ? 

సత్య-____కావలసినంత యున్నది. మాతుల మరణ యోగమునందు శిశువులు. 
పుట్టిన పక్షమున తమ గండములను తప్పించుకొనుటకయి మేనమామలు మొద 
లయినవారు శాస్త్ర  విశ్వాసముచేతనే మం[త్రసానులకు లంచమిచ్చి శిశువులను 
చంపించివేయుదురు, అయినను మా దేశమునం డిం గిష చదువుచేత నట్టి సత్యము 
లను సమ్మని నా _సీకులు కొందతీప్పుడు బయలుదేజుచున్నారు. 1 

మహా__కలికాల మహిమచేత నట్రిబౌద్దులు మా దీకపమునందును గొంది 
వెలసి జ్యోతిష మబద్దమని కుత్చితబుది వాదములు చేయుచున్నారు. ఈసారి నిన్ను 
వారి సభలకు దీసికోని పోమెదనులే. 


1. 1872 వ సంవత్సరంనాటికి తమ మనో విక్వానాల/హర్చి ఇట్లా (పన్తావిం 
చారు. పంతులుగారు. 

“ఈ క లమువాటికి నా పూర్వ విశ్వాసములు కొన్ని మార్పు చెందుచుండినట్టు చెప్పి 
యుంటినిగదా. దయ్యములు పట్టిన వన్నవారి యిండ్లకు దరచుగాబోయి వారి చేష్టలను నబనలను 
లక్షణము లమ వరీకించుచుండుటచేతను మం(తవే త్ర త్తఅ మనువారు చేయు కుతర్మిత ములను 
మూయలను శోధిరిచచుండుటచేతను భూతావేశమునందు నాక నమ్మకము పోయినది. ఈ 
కాలమునందు జ్యోతిశ్శాస్త్ర ములోని ముహూ ర్రజాతక భాగములయందును, శకునములు మొద 
లైన వానియందున/హాడ నాకు విశ్వాసము పూర్ణముగా చెడినది.” 


పుట 51, స్వీ. చ, వ భా. _ (1982) 


324 


సత్య __-ఆ నౌ _సీకాధముల సభలకు నన్ను. గొనిపోవుటకంటి ముందుగా 
మురీవబుకు వాగ్దానము చే సియున్న ప్రకారముగా నన్నొకసారి శాస్త్ర విశ్వాసముగల 
పండి తసభకు( “దిసికొనిపోయి జ్యోూతిమ్మలు న్యాయముతిర్చు విధమును జూవు(డు. 


మహా___మంచిది ఈ మాటల సందడిలో నీకు శివపూజా సమయము మించి 

పోయినట్టున్నది. ఆంకలిచేత నీ కన్నులు గుంటలు పడిపోయినవి. నేను లోపలికి 

జ్‌ మందోదరి చేత సీకు నె నై వేద్యము పం పెదను. భ కులు దెవతాదర్శనమునకు 
వచ్చెడి వెళకూడ నగుచున్నది. (అశ లోపలికి బోయెను) 


ఆ మహాకొయు (డు చెపినదానినిబట్టి యాతని రెండ వథార్యకు పుట్టినకొడుకు 
జచారజాతుయడని యెఆతింగినవాండనయి. 


శో స్వ్యలగ్నమిందుంచగురుర్నిరీక్ష తే నవా శశాంకరంవిణాసమా గతమ్‌ 
నపాప కోర్కాణ యుతోధవాశశీ పరేణజాతం్యపవదంతి నిశ్చయాత్‌ . 


అని యేకరాశి గతులయిన సూర్యచం(దులను బృహస్పతి చూడకున్న కాల 
మున. బుట్రనవాండు నిశృయముగా జారజుండన్న బృహాజ్ఞాతక వచనమునకు (పత్యక్ష 
విరుద్దముగానున్న దారి శాస్త్రము సత్యము కాదని నాలో నేననుకొని, ఆతనికి. 
గోపము వచ్చునన్న భయముచేత నతనితో నేతద్విషయమును గూర్చి (పసావింపక 
వారిది రాక్షస ళాస్త్ర్రమగుటచేత నట్లు వ్యత్య _స్తముగా నున్నదని నిశ్చయము చేసి 
కొని యప్పటి కూరకుంటిని, 


325 


వాలవ [వకరణము 
౧ 


వెనుకటి (ప్రకరణమునందు జెప్పిన [పసంగము నడిచిన నాలుగు దినముల 
కొకనా టి మధ్యాహ్న సమయమునందు నా యజమాను£౯డయిన మహాకాయు(డుగారు 
నా యొద్దకువచ్చి, నేడు రాజసభ జరగ (బోవుచున్నది గనుక జొరతిష విదాగింనులు 
చెప్పు తీర్పలయొక్క- రీతిని జూచి యానందించుటకయి నీ కోరిక ప్రకారము నిన్న 
క్కు_డకు( గొనిపోవ వచ్చినానని సెలవిచ్చెను. నే నాయన యాజ్ఞ ను శిరసావహించి 
తక్షణమే యుచిత వస్తాదులను ధరించి యరగడియ లోపలనే (పయాణమునకు. 
సంసిద్ధుండ ను కాంగా నా యజమానుడు నా యాలయము యొక్క తలుపులు 
పురికి నన్నుః గొనిపోయి తన గుబ్లపుబండిలో తాను. గూరుచున్న మె త్త 
మీద నన్ను తన కుడివై పున గూర్చురడం బెట్టుకొనెను. నేనెక్కి_న బండి రాక్షసీ 
బండి యనియు, దానికి “గటంబడిన గుల్తములు రాక్షసి గుజ్లములనియు, నేనిప్పుడు 
వేలుగ (జెప్పనక్క_జిలేదుగదా: ఆ బండి “ధవ శేశ్వరపు కొండంత యున్నది; దానికి€ 
గట్టంబడిన గుజములును ఒక్కాక్కూటి పదియేను6గు అంతలేసియుండి నా దృష్టికి 
నడగొండలవలేం గానంబడినవి. ఉత్చవ వ(గహములను దేవాలయములలో ని: 
యర్న్చకులు మోసికొని పోవునట్లుగా నా యజమానుని సేవకులు నన్ను తన చేతు 
అలో గొనిపోయి యా శకటమునందు. గూరుచుండం. బెటంగా భయముచేత నిశ్చే 
ష్షుండనయి దేవాలయములోని పీరముమీంద దేవుడు కూర్చు ఎన్నట్లుగా భూదేవుండ 
వ న నేనును కదల మెదలక యందలి మె తమీద గూరుచున్నాను. కొంతసేః టికి 
తెలివి తెచ్చుకొని నేను ముందు చూచునప్పటికి గుజ్జములు బండి సీడ్చుకొని వాయు: 
'వేగమున బరుగె త్తుచుండినవి; బండిచ్వకముల చప్పుడు మేఘగర్జ్హనమువలె చెవులు 
చిల్లులు వోవునట్లు ) ఠర్రకరోరముగా వినబడ జొచ్చినది. ఈ యవస్తలో గాలిలో? 
బెట్టిన దీపమువ లె చీనుకకును ముందునకును బండి కుదుపుచేత నూగులాడుచు. 
(ప్రాణములు బిగపట్లుకొని మె త్తం గుట్రన పగ్గములవంటి దారములను రెండు 
చేతులతోను గట్టిగాం బట్టు కొని ఏ యరగంటసేపు గోరుచుండునప ఎటికి సభామందిరము. 
నమిపించినందున బండి "నిలిచినది అప్పుడు మహాకాయుండుగారు బండిదిగి సభా 
గృహద్వారమువద్దకి నడవ(6గా వెనుకనుండి భృతు్యలు త దాజ్ఞాను సారముగా. 
నన్ను. గొనివచ్చి యాయన చేతి కందించిరి. నా వంటి యల్బని6 దమవంటి మనులు, 
మోచుట ధర్మముకౌదని నే నాయనతో నా వినయ విధేయతలు తేటపడునట్లు గా 


326 


మనవిచేసి నన్ను మజియొకరి చేతికియ్యవలసినదని (ప్రాధికాంచినను, ఆయన నా 
ప్రార్థన నంగికరింసక నీచ సేవకులు సభాభవనములోనికి జోగూడదను హేతువు 
చేత€ గాంటోలును నన్ను స్వయముగానే చేతులలో నె త్తుకొనిపోయి ధర్మాధికారి 
గారు చూపిన పీఠముమీంద6 దాను గూరుదుండి నన్ను తన (పక్కను గూరుచుండ 6 
బెట్టుకొనెను. మేమక్క-డకు( టో వునప్పటికే సభాసారులందలునువచ్చి తమ కర్లము 
లయిన కీరములమీ(ద నాసీనులయి యుండగా, సభ యంతయు వ్యవ హారమును 
జూడవచ్చిన మహాజనులతో నిండిపోయినది. వారిలో ధర్మాధికారియగు ఖరుండు 
దక్షిణముఖముగా నొక్క యున్నతాసనముమీ6ంద6 గూరుచుండి యుండెను. ఆయ 
నకు కుడి (పక్కను రెండుమూడు బారల దూరములో వరుసగా వేసియున్న పీఠ 
ముల పయిని పంచామరతరువులవలె జొతిష్యవిద్వాంసు అయిదుగురు తలలకు 
శాలు వులు చుట్టుకొని చెవులను కుండలము ల ల్లలనాడ గంభీరముగాల గూరుచుండి 
యుండిరి వారి నామముబు వరుసగా వృశ్చికరోషుండు, సర్పరోము(డు, ఖడ్గ 
రోము(డు. అగ్నిరోముండు, కంటకరోముండు అని తరువాత నేను మా యజమానుని 
వలన దెలిసికొన్నాను రోమకనిద్దాంతము as చేతనో మతి యేహేతువు 
చేతనో కాని యా దేశమునందు సామాన్యము ముగా జౌ్యతిషసిద్దాంతులు నామముల చివ 
రను రోదుశబ్దము చేర్చుంబడుచున్నది ఆ మహావిద్వాంసులకును ధర్మా ధికారికిని 
నడుమగా లేఖనోద్యోగి యొకందు నిలువంబడియుండెను. అస్పుడు నిలువంబడి 
యున్న యా లేఖకుని పే రతికాయుండు. రాజభటులు చేతు లాడించుచు మాటాడు 
చున్నవారి నూరకుండ.6డని కేకలు వేయుచుండంగా, ధర్మాధికారి తలయె త్రి చూచి 
లేఖకుని వై పునకు6 దిరిగి వ్యభిచార అభియోగయము విమర్శించుటకు ముఎదుగా నందలి 
వాది వతివాదులను ప్రవేశ బెట్లింపుమని యు తరుపు చేసెను, అతండు రాజభటులును 
(పహ హ స్తుని వహ స్త సుని "కె కసిని దిసికొ నిరండ) చె ప్పెను. వారు పోయి యిద్దణు 
(పహస్తులను శె 3 కసిని దిసీకొనివచ్చి యెదుట నిలిపిరి. 


లేఖ..భటులారా | మీరిద్దఆు (పహ సులను దెచ్చినారే? ఏరలో వ(జహ సుం 
ఎవరు ? (పహసుండెవరు 2 

భటు_.మేము వాది (ప్రతివాదులను గొనిపోయి యొకగదిలో బెట్టి యావల. 
గూరుచుండ(గా (ప్రభువువారు పిలిచెడిలోపల వారిలో వజహ స్తుడు తన కామమాప 
(సభావముచేత (ప్రహ సుుడుగా మాజిపోయినా డు. 

ఇకేక రూపమును బొందినవా రిరువురిలో నెవ్వడు (పహ సుడో యెవ్వండు 
వజహ సుండో నిర్నయించుటకు శక్యముకానందున వారితో నొకనిని మొవటి (వహ 
ను(డనియ నింకొకనిని రెండవ ప్రహ స్తుడనియు నిజము తెలియయువటకును జెప్ప 
వలసి యున్నది 


327 


ధర్మా.__నిషమ్యారణముగా మాకు [(శమకలుగంజేయక మిలో నిజమైన 
(పహ సుం డెవండో శీీఘముగా+ జెప్పుండు. 
మొ |పహ__నేనే నిజమయిన (కహా సుండను ఇతండు మాయ 


పహ సుండు, 

అనాలో 

'రెం (పహ.___నేను నిజమయిసె (పహ స్తుండను. ఇతడు మాయ 
(సహ సుండు 


లా రబద్దము లాడంగూడదు మీలో వ(జహ స్తు డెవరు 
. పహ__ఆ ఈడు వ(జహా సు సుతు. 

_ ైహ.__అత (డు వ్యజహ స్తుండు 

భటు.____ఈ వ్యవహారము చక్కగానే యున్నది సత్యమును కనుగొనుటకు 
వీరిలో నొక్కరును నిజముచెప్పరు. ఈ సత్యా సత్యము నిపుడీ విద్వాంసులే 
నిర్నయము చేయవలెను. 

ధర్మా___ఆ సంగతి తరువాత చూచుకొందము గాని ముందుగా యభియోగ 
'మేదో దాది సభవారితో మనవి చేయవలెను 

మొ (_పహ__-కై కసియను నీ కామిని నా భార్య. నే నింటలేనపు డీవజ 
హ సుండు నా వేషము వేసికొనివచ్చి___ 

కప 4 4 అబిద్దములాడ కు__ ప్రహసుుండవు సవా? నేనా? ఓ 
మహ్మాపభూ | న్యాయ పభువులు సా మొట్లి మూలకర= పేవలెను. కె కసియను నీ 
కామిని నా భార్య. నేనింట లేనప్పుడీ (ప పప స్తుండు నా వేషయు వేసకొనివచ్చి.__ 

ధర్యా_ఇ(క వీరివలన సత్యము బయలంబడదు.__ఓ కె కసే! వీరితో సీ 
భర్త యెవ్వ్య(డో నీవు చెప్పు. 

కెక__ (ఇరువుర మొగముఇవంక6 జూచిఓ మహాప్రభూ; నేను గదిలో 
నున్నప్పుడు నా భతక౯ాకు కుడిచై పున గూరుచున్నాను అప్పుడు కూరుచున్నట్లు 
కూర్చుండ ంబెట్టనపక్షమున నౌ భర్ర ర యెవ్వరో నేను జెప్నంగలను, రాజభటులు 
వారి నిక్క_డకు( దీసికొనివచ్చినప్పుడు తమ తమ స్థానములను వదలి వారిద్దజును 
గలసి పోయినారు ఇప్పుడు డ్‌ నెవ్యరివంకం జూచిన నతండే నా భతిణాగా( 
గనంబడుచున్నాండు 3 

'మొ.(.ప్రపాూ_ ఓ (ప్రాణేశ్వరీ: నావంక తిన్నం(గా జూడు. నేను నీ భతకాను 
కొనా 

రెం. [పహ.ఓ (ప్రాణేశ్వరీ 1 అతనివంక6 జూడక నావంక. జూండు. నేనే 
నీకు భత౯సుకొనా ?__టకీ వంచకుండా? నీవు మాయచేసినంతమా తమున 


i. కిళాపూర్ణోదయం౦లో మాయా రంభ, మాయా నలకూబరుల వృ త్రాంతాని్న్ని యా 
ఘట్టంలో పంతులుగారు దృషిలో పె పెట్టుకొని వుండవచ్చు 


328 


పెండ్లి నాంటినుండీయు నన్నెరింగిన నా ధర్మపత్ని నిన్ను భతజయనుకొను నను 
కొన్నావురా లర (పాణేశ్వరీ : నిజము చెప్పవేమి కె 

కెక__మీరే నా ప్రాణవల్ల భులలాగున నున్నారు 

ము సహక (ప్రాణేశ్వరీ 1 యీ మోసగాని మాయ మాటలను నమ్మి 
మోసపోకు, నీ విందాక నా కుడి(ప్రక్కను గూరుచుండలేదా ? యింతలోనే నన్ను 
గుజుతు పటలేకపోయినావా ? నేనే నీకు నిజమయిన భకతజానగుదునో, కానో నా 
మొగముచూచి చెప్పు. 

తై క___మీరును నాప్రాణవల్ల భులలాగుననే యున్నారు 

ధర్మా ఈయంశ మీలాగున తేలదు. నీ భతకాయెవ్వరో యనుమాట 
యటుండ నిచ్చి నేరము జరిగినదో లేదో నిజము చెప్పు. 

కె కనా భతజ౯నుదప్పు నేను పరపరుషుం కన్నెత్తి చూడలేదు. 

ధర్మా_._ అదికాదు. ఈ యభియోగ ష్మతికలో, జెప్పంబడిన కాలమున 
నొక పురుషుండు శయనగహమున నీయొద్ద నున్నాండా ? 

కె క__.నా భత౯ా నాయొద్ద నునా వైండు 

మొ (పహ అప్పుడున్న వాడు సీ భతకాగా(డు. నీ భత ౯యొక్క_ 
రూపమును ధరించివచ్చిన వ(జహాస్తు(డు 

రెం (పహ... మాట వరమసత్యము ఆ వేషము వేసికొని వచ్చి నీతో 
నున్నవాండు వంచకుండయిన వ|జహాస్తు (డే 

ధర్యాా--_- ఇటువంటి వ్యవహాంములలో పెద్దమనుష్యులు సభల కెక్కు 
ఎక్కి.నపక్షమున నుభయుల గౌరవమును బోవుటయేకాక ste 
నపథ్యాతివచ్చును ఈ విషయమురో వాది ప్రతివాదులిద్దజును సఖ్యపడి సమాధాన 
పడవలను 

మొ (_(పహ__ నభకె్‌న యీ వ్యవహారములో నిక సఖ్యము కుదరదు. 
ధర్మాధికారులు సత్యము కనిపెటి దోషిని (కూరముగా శిక్షింపవలెను. 

రెం [(పపహా___ఈ వ(జహస్తు(డు చెప్పినమాట సర్వజన శాఘాపాతముగా 
నున్నది ఏలివవారు దోషికి కూ దండ నము వధింపవలెను. 

మొ పహ. ఓరీ (దోహీ: వ్యజహస్తుండపు సీవాః నేనా? 

రెం |పహ__ఓ5ి వంచకుండా ! “సేవ వ,జహసు(డ వుగాక మళీ 
తెవ ఇడవురా ? నీవు లోకమును వంచింపందలంచుకొన్నను శ్రీ మహేశ్వరుని 
వంచముఖమూళవలె. గూరుచునష్టుః యీ పం డితపంచక మైనను న తెలిసికో 
తేదనుకున్నావురా? ఓరి పాపాత్కుండా।! ఓం కనారా | 

అరా బాం మీరు పోట్లాడక యూరకుండుండు _ ఓ విద్వద్యగ 
గణ్యూలారా. మీరే యిస్వూడు శా ప్ర సీద్దాంతాను సారముగా ధర్కనిర్ణ యము చేయ 
వలేను. నిజమ 'చోట్వక యంత సేపు మౌకు నిష్కారణముగా నాయాసము కలుగ 


329 


జేసినందునకయి యీసారి యపరాధికి మే మతిఘోరళిక్ష విధింపదల చుకొన్నాము- 
మీ రిప్పుడు సిద్దాంతీకరింపవలసిన యంశములు౧. వీరిలో వజహాసు (డెవ(డు; 
౨ వ(,జహ సుండు నేరము చేపినాండా, లేదా? ౩. ఈమె నిజమయిన కైకసి 
యగునా: కౌదా?_ముఖ్యముగా సీ మూ(డంశములను మీరు శా స్ర్రపద్దతిని నిర్హా 
రణము చేయవలెను 

అని ఖరాసురు(డు సెలవియ్యంగానే సిద్ధాంతులాకాశమువంక జూచియు 
(వేళ్ళు మడచియు నేలమీద నంకెలు వేసియు ముక్కుపుటముల (వేళ్ళు చొనిపియు 
నొండెరులకో గుసగుసలాడియు లెక్కలు వేసి తలపో(తలకు( జొచ్చిరి. ఈ లోపల 
ధరాశ్టధికౌరి పీఠముమీద వెనుక కొతిగి యొక్క_ కునుకు కునికెను. సభరో నిలిచి 
యున్న యుభయవాదుల పక్షములవామను విద్వాంసు లేమి సెలవిత్తురో యవి 
విననుత్సుకులె వేచియుండిరి. చూడవచ్చినవారందజును వివిధ విషయము 
ఇను గూర్చి “తమలోందాము సంభాషించుకొనుచుండిరి ఈ (పకారముగా రెండు 
గడియల సేపు నడచునప్పటికి సిద్దాంతులలొ నొకరు లేఖకుని6 బిలిచి తమ యఖి 
(పాయములను (వ్రాయవలసినదని' చెపె ఎను మన దేశమునందువలెనే యా దేశము. 
నందును విద్వాంసులకు శా స్త్రజ్ఞానమేకాని యక్షరజ్ఞానముండ దు అందుచేత నే యా 
దేశమునందు వై యాకరణు(డు తిన చుటము ల కు తరము వాయవలనివచ్చినను 
లౌకికుల యొద్దకు(బోయి వాయించు కోవలసినవా౭కే కాని స్వయముగా '(వాసికో 
నేర్చినవాండు కాండు. ఆ సంగతి యటుండనిచ్చి కార్యాంశ మును చి తగింపు(డు. 
లేఖకుడు ధర్మా ధికౌరిని లేపిన పిమ్మట జో్యోతిమ్కులు తమ సిద్ధాంతములను 'దెలిపిరి 
వారిలో వృశ్చికరోము6డును కంటకరోము(డును రెండవ _ద్రహను (డే వజహసుం 
డని చెప్పిరి. తక్కిన ముగ్గురును మొదటి (ప్రహస్తు సుండే వ(జహస్తుండనిరి ఇంక 
లెండచ సారా౭శములో వృశ్చికరోముండును, కంటకరోముండును వ్యజహసు్తుండు 
నేరము చేసినా(డనిరి అగ్నిరోయముండును. సర్పరోముడును వ్యజహస్తుండు నేరము 
చేయలేదనియి నతనియందలి ద్వేషముచేత భార్యాభత ౯లేకమయి. యీ దోషా 
తోపణము చేసినారనియు పలికిరి. మూడవ వర గూర్చి యేవురు 
సిద్దాంతులును నై కకంఠ్యముతో నామె నిజమయిన కైకసి యనియే సిద్దాంతము 
చేసిరి అప్పుడు వాది బంధువు లగ్నిరోమ సర్పరో ములు వ్యజహసునివలన 
లంచము గొనిరని కేకలు వేయంజొచ్చిరి, (పతివాది బంధువులు వృశ్చికరోమాదుబు 
(ప్రహస్తునివలన లంచములు గై కొనిరని కేకలువేయనారంభించిరి ధర్మాధికారి వారి 
కలకలములు వారించి సిద్దాంతులలో నధిక సంఖ్య గలవారి యభి,పాయాను సారముగా 
వ(జహసు్తునికి రెండు సంవత్సరములు కారాగృ్భ హవాసళిక్ష విధించినట్లు తీర్చు [వాసి 
వినిపించే ఎ. సిద్దాంతుల యభి_పాయము ననుసరించి తనకు శీక్షయగునని మొదటి 
|పహస్తు(డు వడేవడ వడ(కుచు భూమిమి౯6దంబడి మూర్చుపోయెను అందణును 
మూలగి చన్నీళ్ళు చల్లి యాతనిని మూర్చ తేర్చునప్పటి కా సందడిలో రెండవ 


339 


[పహస్తుండు కనబడక యదృృశ్యుడయ్యెను. అప్పుడా యంతధా౯ణనము నొంది 
వాండే నిజమయిన వ(జహస్తుండని యెల్ల వారికిని బోధపడెను. ధర్మాధికారి రాజు 
భటులను జూచి యీంగయయి యతీ6డెగిరిపోయి యుండును పట్టుకొండని 
రాజభటుల కాజాపించెను. వారు నానాముఖముల నరచుచు పరుగె తిరికాని వారికంటి 
కెవ్యరును నక్షత్రమండలము లోపల6 గాన బడలేదు. ఈ (ప్రకొరముగా మొదటి 
వ్యవహారము తీర్పుంబడిన తరువాత దొంగతనపు వ్యవహారము తీర్చుటకయి నేరము. 
'మోపినవాని ని మ పిలిపింపుమని మరల ధర్మాధికారి లేఖకుని 
కు త్తరువు చేసె 

అంతట ము యాజ్ఞ _పకారముగా రాజభటులు దూషణుని 
ధూమాక్లుని గొనివచ్చి ధర్మాధికారి యెదుట నిలువంబెటిరి. 

ధర్మా __ఓ దూషణా : నీవు తెచ్చిన యభియోగమేమి 2 

దూష-ఈ ధూ(చూక్తుడు మా బంధువగ౯ములోనివాండు దుసృ్పహవాసము. 
చేత నితడు చిన్ననా (టినుండియు దుష్టవ చర్రనుడయి జూదములాడుచు పూరు 
లార్జించియుంచిన ధనమునంతను పాడుచేసి విచ్చలవిడిగా (6 దిరుగుచున్నాండు. 
ఇతీండు తన తల్లి దర్శడులు విధ్యు క్రముగా వివాహము చేసిన భార్యను విడనాడి, 
జారవృ తి నవలంబించి యొక వేళ్య నుంచుకొనియున్నాండు వి త్తములేని దే వేశ్య 
చిత్తమును లోంగొనుట యెప్పుడును తాం గనుక, వి తహీను(డయి 
సప్పుడు జారత్వమును చోరత్య మనుసరించి యుండకమానదు. ఇతడు కొంత 
కాలము[ కిందట మా యింటికి చుట్టపుంజూపుగావచ్చి చావడితలో నాడుకొనుచున్న మా 
చిన్నదాని నగయొకటి (తెంపుకొనిపోయి వేశ్యకిచ్చినాండు. ర క్రస్పర్శ్మ గలవాం 
తగుటబచేత మేమప్ప్సు డీతనిని రచ్చకీడ్వక చీవాట్లు పెటి శమించి సేయూరకునా వము. 
నిన్నటి దనము మా యింటికి మరల వచ్చి నా భార్య నగల పె యె తుకొనిః 
పాటిపోయినా (డు పిల్ల ది చూచి యజఅవంగానే మేము వెంటంబడితిమిగాని త తటి 
వీధినిబడి యేదో సందు లోదూటజీ యద్భశుర(డయినాడు. 

ధరా. తరువాత నగల పె దొరికినదా * 

దడూష___దొరకలేదు. నేను వెంటనే రాజభటులను గొని యితని యింటికి 
బోయినాను అప్పుడిత౭డింటలే (డు. ఇల్లు శోదించినాము గాని పెచపై దొరకలేదు. 

ధర్మాఇత 6డింటి కే రానప్పుడు పెకి యెట్లు దొరకును? మీరు మొట్ట. 
"మొగట వేశ్యయింటికి (6 జోవలసినది. 

దూష___.ఆ పనియు. జేసినాము పెక్రైకాని యిత.డు కౌని యింట దొరకక 
పోంగా మేమక్కడనుండి తిన్నగా వేశ్యయింటికించోయి దాని యిల్లు శోధింపంగా 
నొక మూలగదిలో నితండు దొరికెనుగాని పెకై మాత్రము దొరకలేదు. రాజభటు 
లీతనిని పట్టుకొని దేవరసన్నిధికిం దెచ్చినారు. “ఇతడు నగల పెక్రైను చంక(కింద4 
బెట్టుకొని పరిగె తుచుండ6గా మేమందబమును గస్నులార( జోచినాము. 


33 


ధర్మా-__ధూమాక్షా 1 నీవేమి చెప్పుకొనెడవు ? నీవు రాజబంధుండ 
వయ్యును నీ దుష్ప్రవతజనముచేత బంధులమయిన మాకందజికిని తలవంపులు 
తెచ్చుచున్నావ. 

ధూమా__నా వెనుకటి నడతనుబట్టి నేనేమి చెప్పినను నా మాట 
యమోవ్వరును నమ్మరు. మొదట చిన్నదాని నగయెత్తుకొని పోయినమాట వాస్తవమే 
కాని యీసారిమా(!తము నగల పెదిను నేను దొంగిలింపలేదు. నగల పెటి 
పోయినదన్న సమయమున నేను చేశక్టయింటనే యున్నాను 

ధరా__జార చోరులమాట నమ్మరాదు. ఓవిద్వచిఖామణులారా : 
వగల పె పోయినదో లేదో. ఆ పెటు నితశపహరించినా'డో లేదో, ఆ పెచ్తు 
యిప్పుడెక్క_డనున్నదో. మ్‌రే శా దృష్టి చేతం జూచి సత్యము చెప్పుండు. 

న్యాయస్థానమునకు వచ్చిన (సత్యభియోగమునందును మూడు సారాంశముల 
నేరఆుచుట యచ్చటి శా _సమర్యాద. ధర్మాధికారి యీ (పకౌరముగా సారాఎశముఐ 
నేర్చతిచి వ్యవహారనిణ ౯ యము చేయంగోరం౦గా వెనుక. చెప్పిన (పకారముగానే 
పేడాంతులు యధావిధిగా చేయవలసిన తంతునంతను నడపి యారోచించి యోసారి 
యభిప్రాయభేవము లేకుండ సారాంశముల మూంటిని శాస్త) దృష్పితో 
సావధానముగా౧ జూచి యేకవాక్యముగా సిద్దాఎతికరించి సత్యమును తేల్చిరి నగల 
CE పోవుట సత్మమెయనియు, దానిని తస్క_రించినవా(డీ ధూ[మాక్షుండే యనియు, 
ఇతండా పెమైను తానుంచుకొన్న వేశ్యకియ్య గా నౌ వేశ్య యా పెను తానుంచుకొన్న 
విటపురుముని చేతికిచ్చి యిల్లు దాటించెననియు, వారెర్పజచిన నిష్కష్టాశ యమును 
లేఖకుడు వాసి ధర్మాధికారి చేతికిచ్చెను. అది చూచుకొని ధర్మాదికార్‌ యౌాకాశము 
వంక? జూచి కొంతసే పాలోచించి, రాజబంధుని నీచ తస్కరునివలె చెజసాలకు€ 
జంపుట యుచితము కౌదని నిశ్చయించి, ధూ మాక్షునకు నూజు సువణ౯ములు 
ధసచండనమును విధించి, ఆ మొ త్తమును నెలదినములలోపల చెల్లి ంచునట్లు తీర్పు 
చెప్పెను. ఆ తీర్పు వినిపింపంగానే సభలోనుండి (తిశిరుండను “రాజకుమారుడు 
ఛర్మాధికారి వద్దకు నడీచివచ్చి దొంగిలింపంబడిన నగల పెబను దెచ్చి. యాతని 
షే తముమీ(ద6 బెట్టి, ఆ పెకైను ధభూ_మాక్షరూపముకో తానే దొంగిలించితినని 
చెప్పి, శిక్షగా విధించిన నూజుసువణ కాములును చెల్తించి ధూమాక్లుని విడిపించెను. 
ఆంతట ధ్మాధికారి మతియొక్క. వ్యవహారమును పంష్కరించుటకయి వాడి 
(ప్రేతివాదులను పిలిపింపుమని లేఖకుని కు త్రరు విచ్చెను అప్పటికి నా పూజాసమయ 
మును భ కులు నాయాలయమునకు "* వచ్చుసమయమును సమీపించినఎదున, 
మహాకౌొయుతుగారు సభ ముగసయువటకు నుండక నన్ను వెఎటంబెట్టు కౌన్రి 
శుండియెకి,. యింటికి వచ్చిరి 

బండి కుదుపుచేత6 గలిగిన యాయాసము కొంత శాంతి పొందిన పిమ్మట 
నేను నా యజమానునితో నాంటి సభావ్యవహారములను గూర్చియు జ్యోతిమ్క్మ_ల 


332 


సిదాంత నిర్ణ యమును గూర్చియ మాటాడ నారంభించితిని నా యజమాను.డు 
కొంత సేపోతానావిషయమయి నాతో మాటాడుట కిష్టములేని వానివలె గనబడినసు 
నేను విడిచి పెట్టక వేసిన (పశ్ననే మరల వేయుచు వచ్చుటచేత తుదకిష్టము లేకయే 
నా (పశ్నల కు త్తరము చెప్పవలసినవాండయినందున మాయిరువురకు సి (కిందిరీ ఈ 
సంభాషణము జరగినది__ 

సత్య.._ఓమహా(పభూ 1 ఈ జ్యోతిష్కుల వ్యవహార నిర్తయ మెల ల ప్పుడు. 
సీ (వకారముగా నే యుండునా ? వేటు విధముగా నుండునా ? 

మహా._.__ఎప్పుడు నిదే|పకారముగా నుండును. 

సత్య----ఏకళా స్ర్రమువలననే సిద్దాంత నిర్హ యము చేయవలసినప్పుడు వీరిలో 
పేరి కభ్నిపాయభేదము లేలకలుగును 2? 

మహా___ళా స్ర్రమొక్క..టి కాదు; కాస్త్రములనంతములు. 

సత్య ___ళాస్త్రము లనంతములయినను , అన్నియు నేకవిధముగా ఫలమును 
జెప్పుకపోయిన పక్షమున దానిలో కొన్ని యసత్యములు కావలసి వచ్చును. 

మహా___ళాస్త్రము లసత్యము లన్నిటికిని గావు ఈ భెదమసకుం గారణ ము, 
శాస్తా9ర్హము చేయువారి బుద్ది విశేషములో' నుండును. ఫలములను జెప్పువారు తమా 
తమ బుద్యనుసారముగా నూహించి చెప్పుటవలన నిటి భిన్నాభఖిపాయములు కలుగు 
చుండును, 

సత్య-___నియమములేక యెవరిబుద్దికి తో (చినట్లు వారోర్హము చేయుచు 
వచ్చినచో శాసశ్రములవలన (పయోజనమేమి ని 


మహాశాస్త్రము లెవరి బుద్దికి తోచినట్లు వారి కర్ణమిచ్చునవికావు. అవి 
యందటికి నేకార్థమునే యిచ్చును. అయినను శాస్తాంర్హ సిర్రయము చేయువారు 
ముహూ ర్రము తిన్నగా కట్టలేక పోవుటవలసను గణన తిన్నగా చేయలేకపో వుట. 
వలనను ఫలములో. గొన్ని వ్యత్యాసములు కలుగుచుండును. 


సత జనుల ధన ప్రాణములతో సంబంధించిన వ్యవహారములలో సత 
నిర్ణయము చేయుట కేర్పటుపంబడిన పండితో తములనై నను చక్కగా కాలము. 
కట్ట(గ లవారిని, సరిగా, లెక్క వేయంగల వారిని విచారించి యేర్స్పణుపరా ? 


మహాో___పండితో ద్యోగమునకు 'దేశములో6 గల జో్యతిష విధాంసులలో 
(శేష్తతములనే యేరి యేర్పజతురుగాని యిడిగు పశాస్త్రమగుటచేత నెవ్వరు గట్టివారో 
యెవ్వరు కారో యేర్చుజచుట యసాధ్యము "ఇటువంటి శాస్త్రములు రహస్యముగా. 
నుంచంబడినంత కాలమే తమ మపొమలను గలిగియుండును గాని యందతికిని 
వెల్ల డించినచో మహిమలను గోల్పోయి పాటి తపిపోవుమ, కౌంబిట్లి శాస్త్రమన్నడి 
మయెవరికిని దెలియకుండ సదా గోవ్యముగా నుండవలెను. 


సత్య __-తమరు "సెలవిచ్చినది కొంత వణకు సత్యుమేకాని___ 


333 


మహా___కాని యని నీవేమో సంశయపడుచున్నావేమి ? నేను చెప్పినణి 
సత్యమగునా ? కౌదా ? 

_సత్య__తమరు, సెలవిచ్చినది నిస్సందేహముగా సత్యము. అం దసత్యమణు 
మా(తమునుబేదు. నాకు వేదవాక్యమునకంబను తమరి వాక్యమునం దెక్కు_వ 
గశొరవము. సూర్య చందులు గతులు తప్పినను తమ నోటినుండి యసత్య వాక్కు 
బయలు వెడలునా ? శాస్త్ర్రమర్మము లెప్పుడును సర్వజనులకును వెల్లడి చేయం 
భనూడదు. అందులో ముఖ్యముగా మూడుశాస్త్రములు పరమగుహ్యూముళు. అందు 
చేతనే మా దేశమునందుగూడ చమవెబు(గనివారు సహితము జో్యోతిళ్ళాస్త్రము 
లోను, వైద్యశాస్తముళలోను,  మంతశాస్త్రములోను, మహావిద్వాంసులయి 
జనసప్మూనముపొంది కోటీశరు అగుచున్నారు. 

మహా___ఈః సంభాషణమును బట్టి స్తవ రహస్మోపదేశమునకు పా_తుండ 
వయినట్లు నా బుద్దికి పొడకటినది కాంబట్టి నేనిప్పుడు మర్మము విడిచి సిద్ధాంతులు 
చెప్పు “కలములలో వ్‌ సత్యా రము కలుగుదుసంగ తే నిజమయిన కారణమును 
తెలిపెదను నీవఏడి విశ్వాసహీనులతొ. జెప్పక మహా రహస్యముగా నుంచవలెను 
ఇట్టి జ్ఞానదానము కెల్ల వారును నర్హులు కారునుమా | 

“సత్య_._తమరు సెలవిచ్చనది పరమసత్యము. జ్ఞానోప దేశమున కందజును 
యోగ్యులుకారు. నేను యోగ్యుండనని తమ చి తమునకు తోంచిన పక్షమున... 

మహా నీ యోగ్యతావిషయమై మా కణుమా(తమును సం దేహములేదు 
శకౌ కతిషయు తపి) నో వుటకు నిజమెన కారణము పర మెశ్వర శాపము నీవు భక్తా 
(గేసరుడవగుటచేత పరమ రహస్య మైనను దాచక నీ కిది నేను సమర్మకముగా 
నుపదేశించినాను. నీ విది భ కహీనుల కెప్పుడును చెవిని వేయ(గూడదు ఇప్పుడు 
నీకు తృ ప్తి కలిగినదా : 

సత్య___నిజమైన కారణమును (గహించుటచేత నేనిప్పుడు పరమ 
పంతుష్టాంత రంగుడ నయినాను. ఇది యతం౦ంత గుహ్యమెన సరమ రహస్య 
మనుటకు సందేహములేదు. ఇది దేవరహస్య మే కాకపోయిన పక్షమున, పురాణము 
లను రచించిన మా దేశములోని సర్వజ్ఞ లయిన మహర్షుల కొక్క-రికై న దెలిసి 
యుండకపోవునా ? నేను మా దేశము చేంకనతోడ నే దినిపో పద్మపురాణముయొక్క_ 
యు త్తరభాగములోని యహషీత్తర శత సహ్యసాధ్యాయమునందు (జేర్చి వ్యాస్మపో క్త కము 
చేయించెదను. తమరీ శాపకొరణము నామూలా(గముగా సెలవియ్యవలెను, 


మహా__.పూర్వకాలమునందు శ్రీ సాంబమూ రర్తివారు త్రిపురాసుర సంహారము 
చేయంబూని యుద్ధ సన్నద్దులయి యున్నప్పుడు "ముందుగా కు, కాచార్యులవారా 
వృత్తా తాంతమును తమ జ్యోతిశ్శాస్త్ర మహిమచే( దెలిసికొని శిష్యులకు తెలుపగా, 
వారు శివుండు వచ్చులోపల తమ పురములతో పాతాళలోకమునకు య్యాత్ర వెడలిరి. 
తరువాత సమస్త సన్నాహములతోను శివుడు వచ్చి ఆతపురములను గానక తస 


3౩4 


దివ్యద్ముష్షిచేత నిదియంతయు శుక్రాచార్యుల కృత్యమని తెలిసికొని జ్యోతిష 
మెల ల ప్పుడును యధాథ౯ము కౌకపోవును గాకయ9 శపించెను, దీని మర్మమిడి. 

సత౧__నేను ధన్యుండనయినాను. తనురు మరశ్టిమువిడిచి యీ రజాస్య 
మును నా కానతిచ్చినందయన, సెలవయినపక్షమున నాకు తెలిసిన రహస్యము నొక 
దానిని దేవర వారితో మనవిచేసెదను జో్యోతిషమునకు పార్వతీశాపమున్నమాట 
మ్‌ పురాణములయం దెచ్చటనై న జూచియున్నారా ? 

మహా.__-లేదు. జ్యోతిళ్ళాస్త్రమున కొక్క యీశ్వరశాపమేగాక వార్వతీ 
శాపము కూడ నున్నదా? ఏమి యీవింత। 

సశ్య__జ్యో తిక్నాస్రయు సండిగ్గఫల ౫ ముల _నిచ్చుటకు ముఖ్య కారణము 
పార్వతీశాపమె పూర్వము సాంబశి వులపారు సభ తోంగూరుచుండి జ్యోతిళా )స్తుము 
యొక. సత్యమును పరీ క్షింపవలెననియె చి బృహస్పతినిజూచి యిప్పుడు పార్వతి 
దేవి యేమి చేయుచున్నదో చెప్పుమని యడిగెను అతండు శాస్త్రదృష్టిచేత(జూచి 
చార్వతీదేఏ వస్త్రహీనయై యభ్యంజనధ్నానము చేయచున్నదని చె పష్పైను. 
ఆె వాక్యముయొక్క యధాధజాతను కన్నులార చూడవలెనని శివుడు తక్షణమే 
కొలువు విడిచి లేచి తిన్నగా నంత కపరమునకు(ంబోయి నలుగుపిండితో జేసి పాణ 
(ప్రతిష్ట చేసి కావలియుంచిన విఘ్నుశ్వరు(డు లోపలికి పోనీకపోంగా నతని 
శిరస్సు ఖండించి పోయి చూచి జ్యోతిళ్ళాస్త్రముయొక్కు సత్యమున క త్యాశ్చర్య 
జడను. జో్యోతిశ్శాస్త్రమువలన ప్రీలగుట్టు మగవారికి తెలిసిపోవచున్నదిగదా యని 
పార్వతీదేవి యాగహముకో జ్యోతిశ్ళా స్రము ఫలింపక పోవునుగాక యని ఘోర 
శాపమిచ్చెను. జో, "శతిమ్కుులు చెప్పినఫ లము తపి)పో వుట కీశాపషములే కౌరణములు 
గాని శాస్త్ర మెంతమా(తము నబద్దముకాదు. 

మహా.___దేవతలందలజును మహాదుర్మాగు౯ాలు. అందులోను దేవగురువైన 
బృహస్పతి పరమ దుర్మాగుజాడు. కాకపోయిన పక్షమున సమూల్యమైన జ్యోతి 
కాస్త్రమునకు నిష్కారణముగా శాపము తెచ్చిపెటునా? ఇటువంటి "దుష్కార్య 
మును జేసినందుకు మా రావణ మహారాజుగారు లేకపో బట్టి _బతికిపోయినా డు. 
పాసీ చిరాయు వనుట చేత నెల్లకాలము నాతనినే ట్రతుకనిమ్ము. సత్యమిస్పుడు 
నాకు పూణ౯ముగా జోధపడినదీ జగత్తునకు తలి లి దండ్రులయిన పార్వతీ పర 
మేశ్వరు లిద్దణును శాపములు పెట్టిన తరువాత సిద్ధాంతులు చెప్పిన ఫలము తప్పి 
పోవటలో “నాశ్చర్య మేమున్నది? సిద్ధాంతులు రర పుచ్చుకొని తప్పు 
ఫలములను చెప్పుదు రందురుగాని చేప్పిన ఫలములు తపిషపోవుబకు లంచము 
లక్కజలేక యీ శాపములే చాలును. 


ఇంతవజకు సంభాషణ జరుగునప్పుటికి నా పూజాసమయమును భ కులు 
దర్శింపవచ్చు సమయమును సనమీపించినందున నాయర్బ్చకులురాంగా మహాకాయు6డు 
గారు నన్ను విడిచి లోపలికి బోయిరి. అంతట నేనీవజకు వణీ౯ంచిన (పకౌరముగా 
నౌ నిత కృత్యములు యధావిధిగా జరుగ నారంభించెను. 


అయిధవ [వపకరణము 


సభాసందర్శనము చేసి వచ్చిన తరువాత మూ(ఃడవనా౭డు మధ్యాహ్నము 
మూడు గంటలవేళ మహాకాయు-డుగారువచ్చి. నేయు జో్యోతిళ్ళాస్త్రమునుగూర్చి 
సభ జరుగందోవుచున్నది గనుక తనవెంట.(6 జూడ రమ్మని నన్ను పిలిచిరి. 
మున్ను బండిలో తగిలిన కుదముపవలన గలిగిననొప్పు లింకను. తిన్నగా పోకపోయి 
నను, ఆయన మాటకు మాలు పలుక వెజచి (ప్రయాణమై యాయనవెంట బయలు 
'దేరితిని. బండిలో నక్కిినది మొదలుకొని సభామందిరము జేరువజకును జరిగిన 
కధ యంతయు నించుమించుగా వెనుక వణిజాంచినరీతిగానే యున్నది; గాని బండి 
దిగినతరువాత  వెనుకటివలె మా యజమానుండుగాక సేవకుతే నన్ను లోపలికి. 
దీసికొనిపోయి యొక యున్నకాసనముమీందం గూరుచుండంబెట్టిరి. మేము వీధి 
గుమ్మముచేరంగానే నాంటిదినము సభలో తాను ధూ మాక్ష వేషముతో నగల పెళైను 
దొంగిలించితినని తెచ్చియిచ్చిన 'తశిరుఃడు మాకెదురుగా వచ్చి (పత్యుత్తానముచేసి 
మమ్ము లోపలి కింగొనిపోయి యుచితాసనముమీ€6* గూరుచుండంబెయెను. మేము 
పోవునవ్పటి కే సభాభవనము మహాజనులతో నిండియుండెను. అందులో. గొందటు 
జో్యోతిళ్ళాస్త్రమబద్ధమని వాదించుబకయి యక్కడకువచ్చిరి; మతికొందజు వారి 
చాదమును ఖండించి పూర సిద్ధాంతమును స్థాపించుటకయి వచ్చిరి; తక్కి నవా 
రుభయవాదములను విని వేడుక చూచుటకొజకును నవనాగరికులను గేలిచేయుట 
కొఅకును వచ్చిరి. అప్పు డుపన్యాససమయ మయినందున పూర్వపక్షులలో నొకరు 
లేచి 'తిశిరుండుగారి నగాసనాసీనునిగా నేర్వజుప(6గో రెను; వెంటనే సిదాంతులలో 
నొకరు లేచి నవనా గరికా్యాగగణు్యుండయిన యాయన నాపనికి నియమించుటికా క్షేపించి 
మహాకాయు.ండుగారి న్యగ్రాసనాసీనునిగా నేర్ప్చుజబుపంగో రెను. అట్టి పూర్వ్యనాగరి 
కాగగణ్యుం డగపీళమున కనర్తు (డని మతియొకడులేచి నిషేధించేను. ఈ (పకార 
ముగా వీరు నియమించినవారిని_వారు సనికిరాననియు, వారు నియమించినవారిని 
వీరు పనికిరారనియు, ఉభయపక్షములవారును రెండుగడియలు తగవులాడిన 
పిమ్మట నుభయపక్షములవారు నంగీకరించినవా రొక్క-రును దొరకకపోవుటచేత 
నాటికి సభ ముగియునట్లు కనబడెను. ఇంతలో నొక బుద్దిమంతు(డులేచి లంకా 
నగరవాసులండలు నేదో యొక పక్షములో జేరినవారగుటబేత వారిని ఏడిచి విడే 
శేయుండయి నిషఎక్షపాతబుద్ది గలవాండనయిన వాలఖభిల్యమహర్షిని అ(గాసనా 


336 


సీనునిజేసి సభపాగింపవచ్చునని యాలోచన చెప్పెను ముల్లోకములను (మింగ. 
జాలిన దెవాంతక నరాంతకులవంటి మహాసమధుకాలంతమంది. స్వ దేశస్తులు ండ€గా 
(వేలికణు పెడు లేని యంగుష్షమా(తశరీరునికి పరదేశస్టుని క్యగపీఠమి ంచ్చుట యవ 
మానకరమని దేశాభిమానులు కొందజాక్షేపించినను అర్హ తరులు మజియెవ్యరును 
దొరకనందున పరస్పర జయకాంక్షులయి యున్న యుభయపక్షములవారిలో (పధాన 
పురుషులు నాండే తమవిజయమును లోకవిశుతము చేయవలెనన్న యపేక్షచేత 
నన్న(గాసనాసీనునిగా నంగీకరించిరి. నేను సూక్ష్మకాయుండనగుటచేత కుర్చిలో. 
గూర్చున్నపక్షమున నన్ను సభికులు చూడ6(జాలరని యుపన్యాసకుని ముందుంచిన 
బల్ల మీంద నన్ను6. గూరుచుండ(టబెటిరి. ఉపన్యాసకుని పేరు దీఘకారోము(డని 
సభ వారిలో వొకరు నాతో. జెప్పురి. అతడు వచ్చి బల్ల ముందు ని మంద బడి 
సప్పుడు మన దేశపు నర పరిమాణమును బిటి సీలిపగ్గములవలే మూ.6గ్గు నాలుగు నిలు 
వుల పొడవుగలిగి నేను గూరుచున్న బల ల సింటుచున్న యాతని గడ్డపు వెండుకల 
దీఘణాశ కమును బల్లి దీఘకారోము(డన్నది' సార్ధకనామధెయమని నేను ధావించితిని. 
ఉపన్యాసవిషయమయి నేను సభవారికి విన్నవించినపిమ్మట నుపన్యా సకుండు తన 
యుపన్యాసము నుష్యక్రమించెను. మనవారు (గంథములలో మేఘగంభీరభాషణము 
లని వణికాంపయా వినుటయేకౌని పిడుగులుప సడి నట్లు కణజాకరోరముగా నాలం డాతని 
మాటలు చెవినిబడువజకును మేఘగంభఖీ5 భాషణముల యథజణము నా కనుభవమునకు 
రాలేదు. ఆ దుస్పహమయిన పంల అ ఇ రక  ం తాళలేక నేను నా చెవు 
అలో గుడ్డలు చొనుపుకొంటిని ఆ యుపాయముచేత సద్దణ(గిసెందునను బండ్తిక దుపు 
చేత గలిగిన యాయాసముచేత. నిదవచ్చినందునను సా వెనుకనుంచిన దిండునకు( 
జేరగిల(బడి నేను హాయిగా ని(దపోయినాను. సభికులుమా తము నా'గుటు తెలిసికో 
లేక నేను యాగముపటి యోగనిద్ర నవలంబించి దివ్యదృష్టిచేతను దివ్యజ్ఞానము 
చేతను నాయి యుపన్యాసమును మా[తమేగాక జ్యోతిశ్ళా ప్రముయుక్క- సత్యమును 
గూడ (గహాంచుచున్నానని తలంచిరి. అందుచేత నుపనా ప సముయొక్క (పథమ 
భాగమును మీకు దెలుపకపోయిన తపిృదమును దీనిని జదువువారు మన్నింతురని 
నమ్మెదను. ఆవిషయమును తరువాత నితరులనడిగి తెలిసకొని మీకు తెలిపియు౦దును 
గాని అట్లు చేసినచో నా యోగ మహిమకే భంగముకలిగి జనులలో శాస్త్రమునం 
దవిశ్వాసము కలుగునన్న ఖీతిచేత నేనితరుల నడుగక శాస్త్ర్రమర్యాదను కాపాడు 
టకు కంకణము కట్టుకొన్న మీరు నా సమయోచిత బుద్దిని ౪ శ్లాఘింతురన్న పూణః౯ా 
విళ్వాసముచేత శాస్త్రగౌరవమును నిలువంబెట్టినాను. నేను "గాఢ నీదలోనుండగా 
నుపన్యాసకు( డేదో ముఖా్యంశమును జెప్పుచు బల్ల మీ(4ద నొక గుద్దుగుద్దెను 
ఆ గుద్దుతో న న్నావజకాగశ్రయించియున్న నిాదేవ్‌ భయపడి నన్ను ముందుకు 
బడ దోచి త్షణకాలములో న నన్నువిడిచి పాజీపోయెను. నేనును కన్నులు తెజచి 
చూచి మెల్ల గాలేచి మరల యథాస్తాన నముచేరి దిండునానుకొని సావధానచిత్తుండనై_ 


22 337 


కూరుచుంటిని. అప్పుడు నన్నుంజూచిన సభాసారు లీిమహామునియొక్క. యోగ 
నిష్టకు నడుమ భంగముచ్చినదని కొందును; ఈ మహర్షి తనంత తానే లేచి 
నా'డుకాని సమాధి చెడలేదని కొందటును, సమాది చేసనపక్షమున మౌనముద 
పూని పాణాయానముడు పట్టి మరల యోగవ్నిద వహించునని కొండటును, నానా 
విధముల జెప్పుకొవసాగిర్‌ ఇంతతో సుపన్యా సకు( డితరులమాటదలు చెవిచొర 
కుండ తానే యుచె చై స్వరముతో మాటాడ(జొచ్చివందున వారిమాటలు పూణజాముగా 
వినుటకు నా కవకాళను లేకపోయినది. 
ఉపన్యాసకుడు ఈ పాడుజ్యోతిశ్ళాస్రము వివేకమును వ 
బుదిని (మింగి వేసి యాలోచన నడ6గందొక్కిా- తెలివిగల వారిని సహితము స స్త 
విషయములయందును వంచకులయిన మూఢులకు దాసులను క 
శాస్త్రనామము ధరించిన యీ పిశాచముయొక. సమాాహనయం(తములొ' జిక్కి. 
(భమవపడి మనుష్య (పకృతి కలంకారమయిన స్వాతం(త్యమును పోంగొట్టుకొవి 
మనమందజమును నిమ్క్మారణముగా బుద్ది పూర్వకముగా (6 దెచ్చుకౌన్న కష్టముల 
పాలఅయి బాధపడుచునా్నాము మనమొకయిల్లు కటుకోవలెనన్నచో మనకి ప్టమయిన 
తావునను సమయమునను కట్టుకో నక మూర్‌ సిద్దాంతి చెపి ఎన తావునను ముహూర్తము 
నమ కట్టుకొనవలసినవార మగుచున్నాము; “నుయ్యి తవ్వించుకో దలంచుకొన్నచో 
మన మినస్సువచ్చిన యనుకూల మైన తావున (_తవ్వించుకొనక మూర్ణ సిద్ధాంతి 
చూపిన మూలను (తవ్వించుకొనవలసినవార మగుచున్నాము; మన బిడ్డకు పెండ్రి 
చేమ&దల(చుకొన్నచో మన కనుకూలు(డుగా కనంబడు వరుని నిర్హయించి పీలయిన 
కాలమునందు వివాహమ చేయక మూర్త సిద్దాంతి పెట్టిన నిశాముహూ తజమునందో 
యెస్పుడో (ప్రవర్త రనచేతం గాకపోయినను జన్యప్యతముచేత నతడు మంచివాండన్న 
వరువి కిచ్చి పెండ్తి చేయ వలసినవార మగుచున్నాము. మనమొక యూరికి 
పోందలంచుకొన్నచో మనకు తీజి కయెన సమయమున బయలుదేఅక మూర్గసిద్దాంతి 
చెప్పిన ధ్లినమునందును వారమునందును కాలమునందును (ప్రయాణము కౌవరిసిన 
వారమగుచున్నాము; మనము కరము చేయించుకో. దలంయచకొన్నచో మన కవకొశ 
ముగా నున్ననాండు చేయించుకొనక మూఖ౭౯సద్దాంతి చెప్పిన తిధివారముల యందే 
తల గొతిగించుకోవలసిన వార మగుచున్నాము" మనము (క్రొ త్తబటను కటుకోం 
దలచినచో కావలసినప్పుడు కట్టుక్‌ నక మూర్త సిద్దాంతి తెలిపిన దినమును వారమును 
వచ్చువజకును వేచియిండ వలసినవార మగుచున్నాము. వేయేల? మనము (కొత్త తగా 
భార్య వద్ద పరుండ( దలయుకొన్నను, గృహమున? (బవేశింపణదలంచుకొన్నను, 
రోగమునకు మందు పుచ్చుకో(దలయుకొన్నను, మూర్ధసిద్దాంతియే మనకు 
కాలనిణ జయము చేయవలెను. ఇట్ట నిత్యకృత్యములలోనే మనకు స్వాతం(త్యము 


లేనిచో లోకములో నింతతకంటె (క్రూరదాస్యము మటియేముండును ? మూర 
సద్దారితి.; 


338 


వృశ్చికరో ముడు మీరు మూర్చసిద్ధాంతియని లోకోపకారులయి మహో 
విద్వాంసులయిన జ్యోతిష్కు-లను నిర్హ తుకముగా దూషించి మహాదోషము కట్టుకొను 
చున్నారు ఈ సిద్దాంతులే యుండి వివాహాది కార్యములయందు మంచి ముహూత౯ 
ములుపెటి లోకమున కుపకారము చేయనిచో లోక మెట్టి దురవస్థల పాలగునో___ 

ఉప___ మీరుపన్యాన మధ్యమున మాటాడ రాదు... 

మహాకాయు(డు మీరు సిద్దాంతులను మూర్హ్లులని దూషింపరాదు 

(తిశిరుండు.__ మిరింకముందు. సిద్దాఎతికిముందు మూర్గశబ్దము పెట్టక 
మయమాటాడు(డు . 

త న్‌ సిద్ధాంతులు రోకమునకు( జేయుచున్న యుపకారము చెప్పనక్కఅ 
లేదు. లోకములోనున్న జాతకప(తికలలోనెల్ల ను త్తమమైనదని చెప్పి యొకవరుని 
నిణకాయించి మంచిముహూతకాము పెటి వివాహము చేయించి యీ సిద్దాంతి మంచి 
చోవతులచాపు కట్టుకొనిపోయిన మూండుమాసముల పదిదినములలో జాతక ప(తికల 
లోని నూ జేండ్తును ముహూత కాబలముచేత నూటుదినములుగా మాజంగా చెల్తెలు 
"వె వై దవ్యదుఃఖ “మనుభవింపవలసినదై. నది ఈ సిద్దాంతి చెప్పిన ముహూతజమునందు 
కట్టించి, పెట్టిన సుముహూత౯మునందు గృహ్యప్రవేశమయిన మా పొరుగువారు 
నెలదినములపోపల గృహయజమాను డు స్వర్గస్తు(డు కాంగా తా మారుమాసము 
లిల్లువాడుపతిచి పొరుగువారిపంచను జేరవలసినేఐ వారె ర్‌ః నా మితుని తండి 
యెన్నియో దినములాగి యీ సిద్దాంతి చెప్పిన ముహూతజామునందు (గామాంతరమఘు 
నకు బయలుదేతినను [తోవలో "దొంగలు కొటంగా బండి విజబుంగబడి కాలువిబుగయ 
గొట్లుకొని యధకార్మాతమునందు మరల  స్వ్యగృహమును జేరవలసినవాం 
డయినా డు 

వృశ్చి-. అయ్యలారా! చి తగించినారా? ఈయన నన్నెట్లు దూషించు 
చున్నాండో | మూర్టపదము (వయోగించినప్పటికన్నను, ఈ దూషణభాషణము 
లధికక ర్రకఠో రములుగా నున్నవి. పెద్దమనుష్యు లింతమందియుండి పండితదూషణ 
జరుగుచుండగా చూచి యూరకుండుట మీకు ధర్మమా: వారి (గగహచారము చాలక 
యాపదలు తటస్టమయినప్పుడు నేనేమిచేయగలను? ముహూత౯ాములు పెట్టుట 
నాపనికొని యాపదలు తప్పించుట నాపనికాదుకదా? 

(తికి మీరు మంచిముహూతకాములు పెట్టుటచేత విపత్తులు తొలగని 
పక్షమున మీ మహూతకాములతో నేమ్మిపయోజనము? 

మహా. మధ్య మీరు మాటాడుట యు క్తముకౌదు. సామాన్యముగా. 
జెప్పక వక్కా_ణించి యొక్క-రినిగూక్చి చెప్పుట యుపన్యానకునికి మంచిపనికాచు. 
జొర తిషమువ లన లాభమే లేకపోయిన పక్షమున నింతకొలమునుండి సర్వజ్ఞులయిన 
మన పెద్దలందలును జన్మపత్రములు (వాయించుకొని నమ _స్పకార్య ములకును 


339 


కుభమ్న హూత౭౯ాములు పెట్టించుకొనుచుందురా? వ్యవహారదక్షులయిన (బభుత ఇము 
వారు వ్యవహార నిమి త్రము జ్య్యాతిషవిద్వాంసులను నియమించుచుందురా ? 

(88... వీర వ్యవహార విజజయమునందలి సత్యము మొన్ననేకదా 
సభలో బయల6బడినది? కల్పవృక్షములవలే పండితు లయిదుగురుచేరి సభతో 
గూరుచుండి నేను గొనిపోయిన నగలపెపను ధ్యూవమూక్షుండు దొంగిలినటు 
సిదాంతముచేసినా రు. స లా 
“మహా. అదియంతయు. మోసయు. నిజమైన వ్యవహారములో నిజము 
తెలియును గాని పరీక్షింపవలెనని మోనముచేసిన వ్యవహారములో సత్య మెట్టు 
బయల(ంబడును? 

ఉప___ నా యుసన్యాసము ముగియని య్యరా? 

మహా____ కానిండి. 

ఉప. లోకమునకు. గలిగడియుపకారము లోకములోనివారై న యో 
సిద్దాంతుల కేకాని యితర లోకమున కణుమాకత్రము గలుగము. మనయింట కన్య 
రజన్వలయెనచో శాంతికౌవలెనో లేవో తెలిసికొనుటకయి ముందుగా ' సిద్దాంతిగారికి 
దక్షిణముటవ లెను; మనయింట నెవ్యరయిన పుట్రినపక్ష మున పితృగండచున్న దో 
లేదో తెలిసకొనుటకయి ముందుగా సిద్దాంతిగారికి దక్షిణముట్రవలెను; మనయింట,. 
నవ్వరయిన చచ్చిరని యిల్లు ఏడిచి పెట్టీ లేచిపోవలయునో తేదో తెలిసికొనుటకయి 
మ్ల్లందుగా సిద్ధి సిదాంతిగారికి దక్షణముట్రవ లెను. ఈ [పకౌరముగా పుట్టినది మొదలుకొని 
చేచ్చువఅకును చెపులు కుట్టినను, పుట్టు వెండ్రుకలు తియించినను , అన్నము. 
ముటించినను , చదువ వేసి సినను, మతి యేపన్‌ చేసినను సిద్దాంతిగారి చేత ముహూత ౯ము. 
మ యాయనకు ముట్టవలసిన ముడుప్ప నెప్పుదో యొకప్వుడు చెల్లి ౦పక 

తప్పదు. 

మహా. మిరు సిద్ధాంతులను వారి నృ త్తి తిని నిందింప(ంగూడదు. వారు 
జనులకు ఫలములు చెప్పియు' ముహూ తజణాములు పెట్టియ పడిన |పయాసమునకు 
పతీఫలముగా ధనస్వీకారము చేయుచున్నారు. కాని యూరక చిలి లి గవ్వయైనను. 
(గపాంచుచుండలేదు. చేతనైన పక్షమున మీరు జ్యోతిళ్శాస్త, మబద్దమనుటకు 
చాలిన యుకులను చెప్పుండు అప్పుడు మీ హేతా్యభాసములను ఖండించుటకు 
"మేము పూనుకొందుము. 


ఉప_..ము హూతకాశాతకభాగము అంకుర కణుమ్మాతమును సందే, 
హములేదు. ఈ (గామమునందిద్దటు రాజపుతు లొక ప్రీనిమి త్రమున గర్భశతువు 
లయి యొకరి నొకరు చంవవలెనని నిశ్చయించుకొని యిద్దజును చెశియొక 
జో్యోతిష్కుని యొద్దకుంటోయి యుద్ద విజయమునకు ము హూత౯ము పెట్టు మనియడి 
గిరి. ఇద్దజు జ్యోస్యులును శా స్ర్రవీచారముచేసి నాంటిసాయంకాలము. నాలుగు గడి 


340 


ముల (పొద్దుండంగా శతువిజయమునకు మంచి సమయమని ముహూ తాము పెట్టిరి. 
తనకే విజయము కలుగునని మొదటివాండును తనకే గెలుపు కలుగునని రెండవ 
వాండును మనన్సులలో నమ్మి తాము జో్యతిష్కుల నాలోచించిన మాట యొండొరు 
లకు తెలియనీయక రహస్యముగానుంచి యుద్దాహ్వానములు మా(తము చేసికొని 
యిద్దణును బయలు దేజీ ముహూతకాసమయమున కూరి _బెలికిపోయి ఘటి కాయం(త 
పలు చుందుంచుకొని సరిగా యు _క్రసమయదున దుడ్డుకజ్దలతో యుద్ధమారంభిం 
చిరి ఇద్దజును పరస్పర జయకాంక్షబేత చావమో(చుకొన(గా నందొక+ డప్పుడే 
-దెబ్బలబేత కాలధర్య్మమునొం దెను. రెండవవాడు కంటికిదెబ్బతగిలించుకొని చావు 
తప్పి కన్నులొటబడి యొంటికంటితో (బతికెను. ఆ మహాశూరులెవ్వరో, వారికి 
ముహహూతకాము “పెట్టిన మవహానూరు లెవ్వరో మిరందణు నెజుగుదురు. శాస్త్రమే 
'యసత రము కాని పక్షమున, ఏకయుహూ తజణమునం దే యుద్దమార ంభించినయొక-రి 
కపజయమును నొక్కరికి జయమును నేల కలుగవలెను? ఇంకొక్క నిదర్శనము 
చూడుము. సూ పెద్దతమ్ము (డును మా పాలికాౌంపువాని పెద్దకొడుకును తృటికాల 
మైనను భేదములేక సరిగా నేక మహూ తడానునందే జనన మొందిరి. జనన 

సహయమునం దిరువురకును (గహము లేకస్టానమునం దే యున్నందున సమాన 
శాలము నే యియ్యవ అసినను, మావా6డు చదువుకొని పరీక్షల. నిచ్చి గొప్ప యుద్యో 
గము చేయుచుండగా మా పాలికాపుకొడుకు చదు వెటు(గక పొలము దున్నుచు 
'సేచదశయం దేయున్నా(డు. శా స్త్రమబద్దము కౌనిపక్షమున, ఏకసమయముననే జనన 
మొందినయిరువురకును  గహములు వీరుద్డఫల ముల నేలకలుగంజేయవ లెను?సిద్దోం 
తులు చెప్పిన ఫలములు  కొందటికీ సరిగా కలుగ వచ్చును ఆప్పుడు సహిత మా 
ఫలములు ,దైవికముగా కలిగినవే కాని సిద్దాంతి యెతి గి చెప్తుటవలనంగలిగి నవి 
కావు. ఏంబదియేఎడ్లు (దితుకుదురని జన్మప_్రములలో (వాయంబడియున్నవారు 
కొందజంతకొలదు “జీవించినను, పలువు రంతకుతోవలను ముగ్గురు నలుగు రటు 
-తరువాతనుగూడ మృతులగుదురు ఈ(పకారముగానే కష్టములును ' సుఖములున్నుదెవి 
శముగాకొందతికి చెప్పినట్లు కలిగినను పలువురకు కలుగవు కార్యసాఫల్య మెప్పు 
డునుయ కసమయమున “తగినపని చేయుటవలన గలుగునుగాని ముహూత౯ణము 
వలనంగలుగదు. ఇల్లు కాలుచున్న ప్పుడు వెంటనే నీరుపోసిన చల్తాణునుగాని ముహూ 
'త౯ము నిమిత్తము వేచియుండినచో చల్లాఅదు. పాముకటిచినప్పుడు తత్రణమే 
విష వెద్యునికొటికు పరుగె త్రి చికిత్స చేయించిన విషము దిగునుగాని ముహూ 
తము నిమిత్తము వేచియుండినచో విషబాధ తగ్గదు. ఈ విధముగానే వ్యవసాయ 
మునం చెనను, వాణీజ్యమునం ఇదెనను, మజియే యితర వ్యాపారమునం ,దనను 
సుముహూ త౯ముల నిమిత్తము వేచియుండక యు క సమయమునందు కృషిచేసి 
నప్పుడు మాత్రమే కార్యసాఫల్య మగును. మంచిముహూతణమును నిరీ క్షించుచు 


341 


పవిచేయక యోగ్యసదముయమును వ్యర్థ పుచ్చినచో మేలు కలుగుటకు మాటుగా 
కార్యవిఘాతము గలిగి కీడు మూడును. 


మహా.._మీరు చెప్పెడు మాటలు యు క్తికిని లోకానుభవమునకును శాస్త్ర 
మునకు విరుద్దముగానున్నవి. మంచిసిద్దాంతి శా _ప్రముచూచి యాలోచించి చెష్పినప్పు 
డొక్కయక్షర్‌ మనను "హెచ్చు తగ్గులు లేక ఫలములు సరిగా కలుగును. నాతమ్ముని 
జన్మప్మతమును 3 మొన్న చే నొక సీద్దాంతికి పంగా వెనుక జరిగిన దంతయు 
పూసగుచ్చినట్లు సరిగానత € డకరువుే పెట్టినా (డ .శనిమహాదళ లో నాకు. పాణాంతకర 
మైన రోగము; వచ్చునని ముందుగానే "యొకని ద్రాంతి చెప్పి ws 
ప్రతి క్రియచేసికొమ్మని యుపదేశింపంగా, నేను మెలంకువపడి యు_కసమయము 
శని(గహజపముచేయించి _(గహళాంతి నిమి తము సంతర్నణము న. 
నాకు రోగము రానేలేదు, జ్యోతిళ్ళాస్త్రము నీజమనుట కింతకం'టెను (ప్రబల నిదర్శ 
నములు మజేమి కావలెను ? 


ఉస___మేరు సెలవిచ్చినవానిలో నొక్కటియు నిదర్శనమనిచెస్పుటకు వీలు 
వడదు. గతము చెప్పుట యొకగొప్పకాదు. అట్లు చెపిషనదంత యు శా సజ్ఞానదు 
వలననే చెప్పుంబడిన దనుటకును వలనుపడదు ఈ జో్యోతిష్కు లవద్ద నాధారణః 
ముగా లోకులనంగతులను తెలిసికొనివచ్చి (గహములకంటె సూటిగా రహస్య 
ముగా గురువులకు తెలుపంగలశిష్యులుందురు అంతేకాక వారు తటుచుగా మాయో 
పాయముల చేతను కొన్ని సమయములయందు ధనదానముచేతను కుటుంబముల. 
యందలి పరమ రహస్యములను సహిత మాకుటుంబములొని ప్రీలవలనను పిల్లల 
వలనను పరత వలు (గహించి యవి తమకు (పాణము లేనిగ హదులు 
చెప్పినట్టు గా చెప్పి విమర్శ లేనివారి కాశ్చర్యము కలిగింతురు. [గహపూజవలను 
సుకు, రావలసినరో గమేమోరాక త పిషఫోయిసట్లు మీరు సెలవిచ్చుచున్నారు ళా స్తే 
నిజనుయి దానివథన తప్పక రోగము రావ లసి౬ముండినపత్తమున రోగమువచ్చిళ తిణి 
వలెనుగదా ఇ (గవాశాంతికయి సంతర్పణము దు సమారాధనముబు చేయుటవలన. 
రావలసిన యపాయము తప్పుననుట జో్యోతిష్కులును పురోహిొతులును చేరి సోదర 
పూణా౯ర మయి పన్నిన మాయోపాయము. నిజముగా రోగము వచ్చినపక్షమున, 
(గహచారము తిన్నగాలేక శాస్త్ర [పకారము వచ్చినదందురు రోగము రాకపోయిన 
పక్షమున, నవ్యగహ జపాదులవలనను సంతిరృణములవలనను తప్పిపోయిన 
దందురు. ఈ కపటో పాయమువ అన జ్యోతిష్కులు చెప్పినవలమను తప్పిపోయిన 
యెడల తమమీద నిందబేకుండ తప్పించుకొనుటకును, పురోహితులు మొదలయిన. 
వారి కందటికి నుదరపోషణము జరుగుటకును మాగ౯ణాము కలుగుచున్నది. అంతే 
కాక యాకాశమందలి యచేతనము లెన గ్రహము లెక్కడ ? సచేతను లైన జీవులకు 
ఫలములిచ్చు "బెక్క_డ ? 


342 


మహో... మీ కుయ క అంతమ్మ్శాతమును విశ్వానార్ల రమయినవి కావు. 
(గ్రహములు జీవకోట్రకు తప్పక ఫలములిచ్చును. _గహవిలకును మనకును 
సంబంధము కలదనుటికు మీకు నేను కొన్ని [_ప్రత్యక్షనిదర్శననులు చూపెదను. 
చం(దోదయా స్ట సమూానములను బట్టి నము్యుదమునకు పోటును పాటును వచ్చుచు 
డుట మనకు (ప్రత్యక్ష మెకదా 2 దీనికి మీరేమిచెప్పంగలరు ఇ అదిగాక పూణికామ 
'మొదలయినపర్వదినములయందు వెల్లి మొదలయిన రోగములు (పబలుచుండుట యను 
భవసిద్దము. (గహములకే మనరోగోది కమునువృద్దిచేరమ మట మొద లెన శక్తులు లేక 
పోయిన పక్షమున, అక్తేల జరగును. దుర్ముహూతణయునం దారంభించిన పనులు 
చెడుట నేను స్వాసుభివముచే ముచేత నెజుంగుదును. నేను కొన్ని దినముల కిందట 
బృహస్పతికాలమునందు బయబుదేతి దేవతాదర్శనమునకు వెళ్ళి పూజరులు దేదా 
లయముయొక్క-తలుపులు తీయకపోంగా దేవకాదర్శనము చేయకయే యెండలో 
మరల నింటికి రావలసినవాండనమునాను 

బృహనృ్పతి కాలమనం౦గా నమా మనభరతఖండవాసులకు తెలియకిపో 
వచ్చును. లంకలో. బుటినవారె నారును రొక్షసులగుటచేత రాక్షను( డన రాహు 
(గహము వారికి శుభ్యగహము ; “దేవతా గురువగుటచేత బృహస్పతి వారికి పాప 
గహము ఈ దేశమునందు మనము రాహుకాల మశుభనూచకమని యంతుమో 
యు యాదేశమునందువాి (ప్రతిదినమును తొమ్మిడిగ శియలకాలమును బృహన్పతి 
కాలమని చప్పి యాకాల మశుభనసూచకముగా పరిగణించి యేకార యును జేయక 
విడుతురు 

ఉప. వేండియెండ కాచినప్పుడు తీక్షములయిన సూర్య కిరణములచేత 
నేయి మొదలయినవి కరంగునట్లును మన " దేహములకు తాస మెక్కునట్లును 
మొ _త్రముమింద చం(దాది.గహములు సదాధకాయులకు కొన్నిమార్పులను గల్యుర్డ య 
జేయం గలుగును ; గాని యొక సదాధకామున కొకవిధముగాను మజియొకపదాధకా 
మునకు మజశీయొకవిధముగాను మార్పులను గలుగంజేయంజాలవు. ఎండలోంభెటి 
నప్పు డన్నిగిన్నెలలోని నేయి కరుంగవలసినదే కాని యొకగిన్నెలోని నేయి కర? 
గుటయు, నొకగిన్నెలోని నేయి కరగకపోవుటయు తటస్తింపదు. చందోదయాదు లను 
బట్టి పోటో పాటో సమ వన సముదములకును నేక రీతిగాకలుగునే కాని చం(టో 
దయముచేతనొక స సము దమునకు పోటును మజియుక సముద్రమునకు పాటును 
గలుగవు. ఆ విధముగానే గహగతుల వలనను (గహస్టితులవలనను ఫలము కలి 
గెడపక్షమున సమ స జనులకు నేకఫలము కలుగవలెనేకౌని వివిదజనులకు వివిధ 
ఫలములు కలుగుట "యెన్నం(డును తటసింప చేరదు. కాబట్టి వివిధజనులకు వివిధ 
ఫలముల నిచ్చునని చెప్పెడు జ్య‘్యోతిశ్నాస్ర్రము విశ్వా సార్హ మయిన3 కాదు. 
బృహస్పతికాలమునందు వెళ్ళినవారికి కొందజికి బె వికముగా కొన్ని సమయముల 
యందు కార్యవిఘాతము కలిగినను కొందటికి కొన్ని సమయములయందు కార్య 


343 


సిద్ది యగుటయు( గలదు. నే ననేక పర్యాయములు బృహస్పతి కాలములో 
ఇజయలుదేజినను నాకు కార్యసిద్ధి యగుచునే వచ్చినది కాంబటి టి కార్యసాఫల్య మునకు 
గాని కార్యవై ఫల్యమునకు6గాని, బృహస్పతికాలాదులు కారణములు కావు. కొన్ని 
కాలములు మంచివని కొన్ని కాలములు మంచివికావని భావించి యుక్త కాలమున 
జనికింబూనక వృధా కాలహరణమును జేసెడు మౌఢ్యదునుబట్ల పెక్కు-కొర్యములు 
చెడుచున్నవి "(పతి సంవత్చరమును శూన్యమాసములని కొన్నీ మాసములు 
వర్ణధణాపరుప(బడుచున్న వి; మిగిలిన మాసములలో శుభదినములు కావని కొన్ని 
దినములు వ్యధణసజప( బశుచున్నవి. శేషించిన తిధులలో మంచిచారములుకౌవని 
కొన్ని వారములు వ్యథ౯ణవయిప( బడుచున్నవి; ఆ యున్న కొన్ని వారములలో 
సహితము దుర్ముహూతజమని, వజ౯బసమయమని, బృహస్పతి కాలమని, 
నక్ష్యతము మంచిదికాదని, విశేషకాలము వ్యధ౯ణపబుపం బడుచున్నది. ఈ 
ప్రకారముగా మూఢవిశ్వాసముచేత మంచి కాలమును వృధాగా పోంగొట్లక 
యనుకూలకాలము నందెల్లను పనులు చేయుచు వచ్చినచో దేశమున కెంత 
సంక్షేమము కలుగును? 

వృశ్చి-- ఇది యంతయు శాస్త్రదూషణము శా స్త్రనిందచేత నెంతయెన 
పాపమున్నది ఎమయ్య? వాలఖిల్యాః అ._గ్రాసనాధిపత్యము వహించి శాస్త్ర 
తిరస్కారము జరుగుచుండగా చూచుచు నూరకున్నావేమి? 

మహో... అ_గసనాపనుంయు తన యభిప్రాయమును జెప్పి దూషణ మాన్ప 
వలెను 

ఇప్పుడు నాకు గొప్పచిక్కు_ తేటస్తమయినది ఇక మాట్లాడక యూరకుండుటకు 
వలనుపడదు. చూటాడినచో నెవ్వరి “పక్షమున నేమిచెప్పిసను కోపావేశముచేత 
మ్లూఖకారాక్షసు లెవ్య రేమిచేయుదురో! అయినను నేను బుద్ధిమంతు(డనగుటచేతను, 
వరమపమాణములెన మన శాస్త్రములు వచ్చి సమయములో “నాకుతోడుపడుటచేతను. 
ధైర్యము తెచ్చికొని యెవ్య్వరి మనస్సును నొవ్యకుండ సమయాదితము గా 
నెల్లంటిని-_ 


1+ కోరంగి [గామ౦లోని యింగ్లీషు పాఠశాల (పధానోపాధ్యాయుడి పదవిని స్వీకరించిన 
సందర్భం గూర్చి చెపుతూ స్వీయ చర్మిత్రలో పంతులుగా రిట్లా (వాశారు. 

“ఆ పార్రశాలకు గార్యనిక్వాహకులుగానున్న యిరువురిలో నొకరు మా తాతగారి 
యొద్ద కొలువులో నుండిన యాతని కుమారుడును చుట్టమును సముుద్రశుల్క_ పర్యవేక్షకుడును 
(Sea Custom Superintendent ) అగు బలిజేవల్టి నారాయణ మూర్తిగారు 
పోగానే నేను వారి యింటనే దిగితిని ఆమావాస్యనా డేల బైలు దేరితివని నన్నాయని 
యడిగను. ఈశ్వరుడు చేసిన దినములన్నియు సమానముగానే మంచివయినప్పు డేదినమున 
బై_లుదేరిన నేమని నేను జదులు చెప్పితిని. అందుపైని జ్యోతిశ్ళా స్రవిషయమున మా యిరు 
వురకును వాదమయ్యెను.” పుట ర2ి* స్వీ*చ; (ప.భా. 1982 


344 


WE సజ్జనా (గగణు్యలారాః దూషణ యెవ్యరికిని కూడదు. అందులోను 
ముఖ్యముగా జోోతిళ్ళాస్త్రదూషణ కూడ దని మీ కాస్త్రములు మూ_తమేకాక మూ 
శా స్రములును భేరీధ్యనితో -ఘోషించుచున్నవి. జ్యోతిష్కుల మాటలనుగాసి 
జో్యోతిళ్ళాస్త్రమును గాని పరిహసించినవారు తామిస నరకములో పడుదురని 
వరాహ మిహిరులవారు బృహత్పంహిత రెండవ యధ్యా యములో సెలవిచ్చి 
యున్నారు. ఆయినను దీఘణ౯ారోములవారి ప్పుడు చెప్పుచున్నది పరిహాస ముకానందున 
శాస్రదూషణమని చెప్పుటకు వలనుపడదు. చెప్పెడిదంతయు పూణణముగావినక 
యిది యిటిదని నిధా౯ణరణము చేయుటయు మంచిదికాదు; కౌంబటి సభవారు 
దయచేసి "వారు చెప్పెడిదంతయు పూణణ౯ముగా విని తరువాత వార్‌ వాదమును 
ఖండించి తమ పక్షమును సిదాంతము చేయబూనవలెను,” 

వృశ్చి --- ఇవి తప్పక దూషణ వాక్యములే. ఇటువంటి మాటలు మనము 
ఏననుకూడదు; ఇతరులను చెప్పనియ్యనుకూడ దు. 

మహా=-.. ఈవరకు కొంత విన్నాముగనుక కడ ముట్టవిని యో యుక్యా 
ఛచాసములను ఖండించి యెల్ల వారికిని భాంతి నివారణము చేయుదుము. జ్యోతిశ్శాస్త్ర 
మబద్దమని యిటువంటి వాయ లక్షమంది లక్ష యుపస్యాసము లిచ్చినను, ఎవ్యరును 
నమ్మరు జ్యోతిశ్ళాస్ర్రములో చెప్పినటు సంతానము కలుగుచుండలేదా? కలిగిన 
సంతానమునకు విద్యాబుద్దులు వచ్చుచుండలేదా? 

ఉప--_ మీరు సంతానమనుచున్నారు గనుక చెప్పెదను వినుడి. మా పెద్దన్న 
గారి జన్మ పత్రములో నాతని కాజుగురు పృుుతులు కలుగునట్లున్నది; ఆయన భార్య 
జన్మప(తములో విద్దణు కొడుకులును ముగ్గుజు కూంతులును కలుగునట్లున్నది. 
ఆయన వృద్దుండయినను భార్యకు ముట్టుడిగి నను వారి కీవజకును సంతానయోగ్యత 
కలుగు చిహ్నాములేవియు( గానరాకున్నవి. ఈ (ప్రకారముగా నే నా MR జన్మె 
ప్యతముల ననేకములను శోధించి చూడగా సంతాన విషయమున వానితో. జెప్ప 
బిడినదానికిని సరిగా జరిగినదానికిని మిక్కిలి వ్యత్యాసము కనబడుచున్నది. ఇంక 
విద్యావిషయ మన్ననో యంతకం చును తాజుమాజుగా నున్నది ఈవజకు నేను 
జెప్పిన పకారముగ్యా నౌ చిన్నన్న గారి కుమారు (దును పాలికొయ్సవాని కుమారుడును 
సరిగా నేకల గ్నమందును, ఏకముహూత౯ణమునందును, ఏకతార యందును, పుట్టిన 
జౌరయినను మా యన్నగారి కుమారుడు పండితుడగుటయు పాలికొంపువాని 
కుమారు(చు నిరక్షరకుక్షి యగుటయు మీ రందజు నెజుంగుదురు, దీనికి మిరేమి 
సమాధానము చెప్పగలరు? ఇదంతయునేల? మనకు సమీపమునందే హిరణ్యాక్ష 
డీకిపమున్నది గదా? అక్కడ వసించుదారందలును మూఢులయి మనుష్య 
భక్షకులయి యనాగరికులుగా నున్నారు. అక్కడివా రనేకులు విద్వాంసులు 
కావలసిన ముహూత౯ములలో( బుటినను వారిలో నొక్కంరికిని విద్యయన్న 
వాసనయే లేక యందజును జ్ఞానహాన్యులుగా నున్నారు నేనీపని నిమిత్మ మయి 


345 


యక్కడకుంటోయి యనేకుల జన్మ ప్మతములను (వాసికొని వచ్చి చూచినాను. 
జేతనై సవక్షమున నీ వైపరీత్యమునకు కారణమేమో జ్యోతిష్కులను చెప్ప 
మనుండు. 
వృశ్చి--జోతిళ్ళాస్త్రమా ద్విపయునకు చెల్లదు. 
మహో-_--విశ్యాసహీనులకును నిరక్షరకుక్షులకును గహములు సహితము 
ఫలములను కలిగింపవు. 


ఉప... ఆకలా చూపినను చూడనొల్లక కన్నులు మూసకొని 
జో్యోతిశ్ళాస్త్రము సత్యమని చెప్ప నిశ్చయించుకొని వచ్చిన వారిముండణి యుక్తి 
వాదమువలన కంఠశోషణము కలుగుటతప్ప వేజబు[పయోజనము కలుగదు క 
పాడు జ్యోతిళ్ళాస్త్రము మనదేశమున కెంతహోనినై నను జేయుచున్నది. కొందణు 
సిద్ధాంతులు చెప్పిన యాయుఃపరిమాణము మును నమ్మి తమకు చావుసమిపించినదనుకొ ని 
బెంగ పెటుకొ ని నిష్కారణముగా దీఘక౯ావిచారమును కొన్ని సమయములందు 
మరణమును కూడ సొందుచున్నారు. కొందజు సిద్ధాంతులు రోగాదికము వచ్చునని 
చెప్పిన మాటలునమిశ్చ రోగములు వచ్చినప్పుడు ”బాధసడుటకు మాటుగా రాని 
రోగములనిమిత్త్వము మనోవ్యథచెంది వానిని తప్పించుకొనుటకయి తమ విత మును 
వంచకులపొలు "చేయుచున్నారు, శిశువులు పుట్టిన నక్ష(తములను బట్టి సిద్దాంతులు 
చెప్పిన మాతృ గండములను పితృ గండములను మాతుల గండములనూ (భాతృ 
గండములను విశ్వసించి శిశుహత్యలను గూడ జేయించుచున్నారు. అనేకులు 
సిద్ధాంతులు చెప్పిన యోగములు నమ్ముకొని దుర్భ్రృమలుపడి కాలము వ్యథణా 
పుచ్చి తుద కాళాభంగము పొంది వ్యాకులపడుచున్నారు. ఒక జో్యోతిష్కుండు ముస 
రమారిలో నొక కాపువానివద్ద ధనము స్వీకరించి వానికి తోంటలో చెటు మొదట 
పా౭తు దొరకునని బెప్పంగా హా డొకటి తరువాత నొకటిగా చెట్ల మొదశ్భ్ళెల్ల ను 
[కవికి యెందును ధననిక్షేపమును గానక చెట్లు చచ్చుటచేత దర్శిదుండ్‌యి 
మున్నున్నది సహితము పోగొట్టుకొని కలకాలయి దు 8ఖపడవలసినవా. డయ్యెను 
ఇట్ల నేక నిదర్శనమయులు కనంబడుచున్నను జనులు తమ మూఢ విశ్వాసమును. 
విడువంజాలక సూర్యచం(దాది జడ పదాథధణాములవలన(€ దిెలిసికొని ఫలములను 
జెప్పుదుమన్న మహాత్ములకు కానిస అయి బుద్ది పూర్వకముగా కష ష్టములకు తలయొగ్గు 
చున్నారు. మన మనసువచ్చినప్వుడు కన్నబిడ్తకు పీరు పెట్టు కొనుటకును, కొత్త 
తలగుడ్డ ధరించుకొనుటకును, (కొత్త సగ చేబ్దుకొనుటకును పొలమును దున్ను 
కొనుటబకును విత్త నములు చల్లుకొనుటకును, పండిన పంటకోసుకొనుటకును, గుఅమునో 
గోవునో కొనుటకుసు, మందు పుచ్చుకొనుటకును, (సభుదర్శనము చేయుటకును 
విజ్ఞాపనప్యత్రికను పంపకొనుటకును, ఇటువంటి మతి యే యల్నకార్యమును చేయు 
టకును కూడ స్వ తం తులముకాక మనము సమస మునకును, మింటనుండు గోళా 
కారముగల నోరులేనిజడపదాథకాముబు చెప పునమ్లేనడుచు కోవలసినయెడల లోకంతో 


346 


నింతకంజ బానిసతనము మజి యేముండును? ఓ యగాసనాపీనా: ఇది మనము కోతి 
తెచ్చుకొన్న బానిసతన మగునో కాదో నీవు చెప్పుము. దురభిమానమ చేత మా” 
వారు తెలిసియ తెలియనట్లు నటించినను పక్షపాతమును దురభిమానమును లేని 
నీవెన సత్యము చెప్పుము. ఈ పాడునమ్మకము మనుష్యుల హృదయములలో 
ననావశ్యకము లయిన భయములను, విచారములను, బాధలను తెచ్చి పెట్టుచుండ లేదా? 
ఇది పలుమాలు దురాశలను కలిగించి (కమమైన (పయత్న మును మాన్నుచుండలేదా? 
ఇది (పజలయొక్క- పండువంటి బుద్దిని మంటగలిపి వారిని జడ వస్తువులను నమిై 
పొటపో సికొనువారికి దాసులనుగా. జేయుచుండలేదా? ఓ మహరీః నీ మౌనము 
చాలించి యో (ప్రశ్నలకు సదుత్మ రము చెప్పు. వ్‌ 


వెనుక సభవారు నన్ను హెచ్చరించినప్పుడు నేను తన కనుకూలముగా( 
జెప్పుటచూచి యీ చీఘకారోము(డు నేను శా స్రపమాణ బద్దుండ నె నె నఃష్టాచారపరా 
యణు(డ నన్నసత్యము తెలిసికోక నేనేమో తన కనుకూలముగా ను త్రరము లిత్తు 
నని _భమపడి యిపష్వుడీ_పశ్నలు 'వేవెను అప్పుడీ దీఘణరోముండు చెప్పినదానిలో 
శా స్రదూషణ మంతగా య చెప్పినదానిని బటియే (పాచీనాచార పరాయణు లయిన 
సభవారందజును మనసులో నా మీంద కొటకొటగానుండుట మద్యగగణ్యుండ నగుట 
చేత నేనా వటికే కని పెట్టయున్నవాండను గాన మహాజనుల యను(గహమునకు 
మరల పా;కతు(డ నగునట్లు గా. “ఓయి దీఘణ౯రోమా | _తికాల వేద్నినె నెన నేను. 
సత్యము పళఠికెదను వినుము. నేనిప్పుడు డాంతరదృష్టిచేతం జూచి యధాథ౯మును. 
కరతలామలకముగా గనిపెటినాను. శాస్త్ర మెప్పుడును “లవలేశమెన నబద్దము కాదు. 
జ్యోతిశా ఇ ప్రము పరమసత ము. సత్యమునం దాదరముగల శా స్టబద్దులయిన 
యా స్రేకులందలును శాస్త విశ్వాసము చేత క్‌ విప్పుడు చెప్పినవిగాక యి(క వేయి 
రెట్లునష్టములు వచ్చినను, వానికన్నిటికి సహింపవలెను. మనకు శా న్తము [వమా 
ప్ర గాని బుద్ధి _(పమాణముకౌదు. ఈ సత్యమును కిమలందజు అని చెప్పు 
చుండగా దీ ర్రరోముండు నావంక కన్ను లెబ్లచేసి చూచి నా నోటనున్న వాక్య 
మైనను ముగియకమునుపే తనముందు బ ల్లమీందనున్న నన్ను కుడిచేతిళో. బటుకొని 
పయికి తి నోటవేసికొని గుటుక్కున మింగాను. చూచితిరా ? ఆ [కూరరాక్షసు 
డెంతపని చేసినాండో 1 ఎంత చదువుకొన్నను రాక్షసులకు మనుష్యభక్షణ ము చేయు 
స్యభావగుణము విడువదుగదా? మహోపాయ సంపను్న(డ నగుటచేత నాతనినోటం 
బడి నేను కౌంబట్టి (బతికి బయలంబడితినిగాని సామాన్యమానవుం డెనపక్షమున 
నంగుష్ట పమాణముగలవాని జరరాగ్ని కాహుతి కావలసినవాండే. నేను సూక్ష్మ 
దుద్దినగుట చేత వాండు నన్ను తన గొంతు(క్రోవి చొప్పింపంగానే తిన్నగా లోపలికి 
పోవక యందుండి యేమి చేయుదునాయని యాలోచింపం జొచ్చితిని అప్పుడునాకు 
గరుత్మంతుడు (మింగిన కిరాతకాంత నుంచుకొన్న (_బాహ్మణో త్తమునివలె 


వశ? 


గొంతుకలోనుండి మండి పయికి వ త్తునాయని యొక యాలోచన కలిగినది, ౫ 
రామరావణ యుద్దమునందు కురభకర్దుండు కపులను (_మింగినప్పుడు వారు నవరం(ధఢ 
ముల'లోనుండియు వెడలివచ్చునట్లు “"వతునాయని యొక యాలోచన కలిగినది. కంఠ 
నాళమునుండి గర్భములో వవేశించి 'యక్కడ జరుగుచుండు విశేషములనె నను 
కన్నులార చూచివచ్చి జీవించియున్న పురుమని యుదరములో నేమేమి విచిత 
ములు నడుచుచుండునో తెలిసి సత$ము తెలియక చిక్కులు పడుచున్న యిప్పటి 
శారీరశా స్రజ్ఞాలకు జ్లానోపదేశము చేయుదునా యని యొక యాలోచన కలిగినది. 
ఇట్లు నాకిప్యు డనేకము _లెన యూహ లుత్పన్నములు కౌంగా దీఘణవిచారము చేయక 
చేగిరపడి కార నిశ్చయము చేయుట బుద్రిమంతుల లక్షణము కాదని యెణి(గిన 
వాండనయి దీఘకాముగా నాలోచించి, గర్భకుహరము (వవేశించిన పక్షమున నపవి్మత 
హెన మలదాషరమున పయికి వెడలవలసి యుండునుగాన (బాహ్మణు(డ నె నెన నాకది 
తగదని శారీర శా సజుల కుపకారము చేయిపనిని విడిచి పెట్టి, శా్యసకోశములను 
శోధించి _వెద్యళా స్రజాల కుపకారము చేయవలెనని నిశ్చయిరచి  గొంతు(కోవిలో 
నున్న పాజిద్వారమున (బోయి తిన్నగా నూపిరితిత్తుల లో. బవేశించితిని అక్కడ 
నా యిష్ట దెవమైన ముఖ్య 'పాణదేవుండు నాకు దర్శనమిచ్చి తనభకుని నిటుచేసి 
సందునేకయి కోపము చేతనో యన నన్ను తత్తణమే తనబలముకొలందినిఐ రరర బప 
వేసెను. వాయుజలముచేత నేనప్పు డాకోశబాణమువలె పయికెగసి బయలంబడి 
యే (పకారముగానో క్షణకాలములో నాతని శ్చశువుల నడుమ. జిక్కుకొని 
యక్కడ నుండి యుట్రిచేరులలోనుండి యెలుక (కిందికి (పాంకినట్లుగా నీలిపగ్గమల 


1. ఆంధ మహాభారతం ఆదినర్వం ద్వితీయాశ్వానం౦ంలో యీ వృత్తాంతం వుంది 
(వాహ్మ్యణుణ్ఞే భక్షించఇకూడదు ఆని వినత కొడుక్కి చెప్పంది. (వాహ్మణుడిని ఎట్టా తెలుసు. 
కోవడం ఆవి ఆడిగాడు గరుత్మంతుడు, 


“రయమున : (మింగుడు గాలము(క్రియ 
నెవ్వడు కంతదిలము కిందికి జనక్‌ 
గ్ని మపోలె నేర్నుచుండును భయరహితా 
వానినెరుగు _ద్రాహ్మాణకులుగాన్‌ ” 
అవి చెస్పింది తల్లి- 


గరుత్మంతుడు సము[దంలోని నిషాదులను భక్షించబానికి వెళి వాళ్ళను మింగాడు. 
కాని గొంతులో మండుతున్న ట్లనిపించింది. లోవల ఎవరు ? ఆని ఆడిగాడు. 


“వి ప్రుడ నున్నవాడ నవవిత విషాదిమదీయ , భార్యకీ 

రర్తిపియ దీని బెట్టి చనుదెంచుట ధర్మువె నాకు నావుడున్‌ 

విపుల బొందియున్న యపమితులు బూజ్యులుగారె కావుననే 

విిపకలుండ వెల్వడుము వేగ మెనీవును నీ నిషాదియున్‌” ఆన్నాడు గరుడుడు. 


348 


వంటి గడపువెం[డ్రుకలు పట్టుకొని మె దాగా (కిందికి దిగజాలి బ ల్లమి(ద నాయధా- 
స్టానముచేరి మరల న(గాససస్‌నత్వమువహించి కూరుచుంటిని. నేనహ్సు డారాక్షసుని. 
నోటినుండి పయికి వెడలితినో ముక్కునుండి పయికి వెడలితినో చెప్పలేనుగాని 
మజి యే యితర మార్గమునుండియు వెలువడలేదని దూ(తము దృఢముగా జెవు€ 
గలను. నేను పయికి వచ్చునప్పటి కా దుష్టరాక్షసుండు మెతుకు గెంతుక (బడి 
పలక? బాశి నప్పుడు మన కగునట్లుగా (క్రింద్యిగుడ్డు మీ6దికిని మింది గుడ్డు (కిందికి ని. 
వచ్చినవా6 డయి యుక్కి_రిబికిశ_రియయి దగ్గుచు నెంతో "పీ పాయాసపడెను. 
నిష్కారణముగా సజ్జన సంతాపము చేసినవారి “కాపదలు ఘటింపక ఈశ కరుడు 

సహించి యూరకుండునా ? నేను సురక్షితముగా పయికి వెడలివచ్చుట చూచి సభా" 
సారు లందతును నా మహిమ కత్యద్భుత పడి నేను నిజమయిన మహ ర్దినని. 
నమ్మిరి సూక్ష్మ రూపుండనయిన నేను హనుమానునివలె తపోమహిమచేత సూల 
రూపము నొంది యా దుష్టరాక్షసుని పొట్టచీల్చుకొని పయికి రానందునకయి సఖు 
వారిలో ననేకులు నా దయాగుణమును వేయినోళ్ళ శ్రాఘించిరి. నా యజమానుండు 
నావద్దకు పరుగెత్తు కొనివచ్చి వాత్సల్యముతో నా దేహము తడియొ తానా తడి. 
బట్టలు తీసి వేసె సెను నామహ త్వముచేత నా దీకపమునందు నాంటినుండియు జ్యోతి. 
శా సము నిరపాయముగా స్టెరపడినది జ్యోతిళ్ళాస్త సమే సత్యము కానిపక్షనున+ 
కాదన్నో వాని గర్భములో. జొచ్చి వానిని _ప్రాణవశిషునిజేసి నిరపాయముగా పయికి 
రాంగలుగుట మనుష్య మా(_తునకు సాధ్యమగునా “యని యె ల్లవారును సంతుష్టూ 
లయిరి. మా పక్షమువారు తమ వాదము గెలిచినదని జయజయధ్యనులతో బయలు. 
వెడలంగా నాంటికి సభ ముగిసినది. ఇప్పటివలె గుటుక్కున (మింగక యేకూర 
రాక్షసుండయినను నన్ను పండ్ల సందున బెటుకొ ని నమలివేయు నేమోయన్న 
భయముచేత మహాకాయు(డుగా "రటుతరువాత "నెప్పుడును నన్నేసభకును దీసికొని 
పోళచేదు. ఓ హిందూ మహాజనులారా ! మీ వాండొకండు బయలుదేలి దేశదేశముల 
వెంటంటోయి. యిక్కడ మీకు (పియతమమైన జ్యోతిళ్ళాస్టమును సైరపజిచి 
యాచం(దార్క-మెన శాశ్వతకీతిణని పొందంగలిగినందునకు మీకును నమందా 
నందము పొందు6డు. 


349 


వా నే [వఠరణము 


ఆ మబునాంటినుండియు నాకీతిజా అంకాద్వేపమునందుదిగఆం త వి్నిశాంతముగా 
వ్యాపించినది. పడిపోవుచున్న జ్యోతిశ్ళా స్థ సమును నిలువ? బెట్లితినని విద్వాంసులు 
వేబమినోళ్ళ శ్లాఘింప( జొచ్చిరి. జా్యాతిషమును పునరుద్దారణముచేసి దేశమునకు 
మహోపకారము చేసినందు నకయి కవీశ్వరులు నామీద "పాటలను పద్యములను 
జే ఈశ కారుని యపరావతారమునని నన్ను స్తుతింప( జొచ్చిరి. ఇంక నా మహిమ 
లను విని యానందించి యి౭టింటను నా చ్మితచరి.త్రమును కధగా, జెప్ఫుకొ నుచు 
పామరులు చేసిన సో తపాఠములకు పరిమితి యేలేదు. పామరుల నోళ్ళనుండి స్త్రీల 
చెవులసోంకి నూతులవద్దను నీళ్ళ రేవులవద్దను జరుగు మహా సభలలో చిత్రవిచి 
[తముగా పెరింగి స్రీలనోళ్ళలోనుండి శాఖోపశాఖలుగా వ్యాపించి యంత పురములు 
'చేరునప్పటికి నా మహిమలు నిజముగా కోటిగుణేతము లయినవి. కొందలు నేను 
నసింహికగర్భములోం జొచ్చి కాయము పెంచిన హనుమ ధైవునివలె నా కాయమును 
పెంచితినని చెప్పుకొనం జొచ్చిరి కొందణు నేను సురసగర్భములోం జొచ్చి 
యంగుష్టమా్యతశరీరులడె డె బయలువెడలిన హనుమద్దేవునివలె సూక్ష్మాతిసూక్ష్మ్మమగు 
రూపమును ధరించితినని ఎ ఇప్పుకొనం జొచ్చిరి ; కొంద ఆయు నేను శు, కాచార్యుల 
గర్భమును చీల్చుకాని వెలువడిన కచునివలె దీభఘణారోముని గర్భగోళమును 
ఛేదించుకౌని వచ్చి యాతనిని మృతసంజీవనీవిద్యచేత మరల బతికించితినని 
చెప్పుకొనజొచ్చిరి ; కొందు నేను దీఘ౯రోమున పాదములు మొదలుకొని 
శిరస్సువజకును నడిమికి రెండు చీలికలుగాచీల్చి తరువాత జర యనురాక్షసి జరా 
సంధునియధణ౯ాదేహముల నొకటిగా సంధించినటుగా రెండు ఖండములను మరిల 
నతికించి మం|త (పభావముచే త పునజీకావ తునీ" జేసితినని చెప్పుకొన( జొచ్చిరి 
ఇట్ర కథం నన్నిటిని పూణ౯ణయముగా వివకించినచో నొక్క పెద్ద పురాణము కౌవ 
చ్చుమగాని సో్వోపక షణామును జెప్పుకొ నుట యిష్టము బేనివాండ నగుటచే వానిని 
నే నభివణికాచుట మాని నా యపూర్య మహిమలను లోకోపకాథరాణాముగా పురాణ 
రూపామున రచియించి యాచం(దార్క్మముగా లోకమున వ్యాపింప (జేసి మన మహ 
షమణలవలె శాశ్వత కీతికా) సంపాదించుకొనెడు పుణ్యమును భ కా_గేసరులకు( 
విడిచి పెట్టుచున్నాను, నాంటినుండియు నన్ను దర్శింపవచ్చు భక్రులయొక్కయు 
భకురాం్యడ్రయొక్కయు సంఖ్య దినదినాభివృద్ది యగుచువచ్చినదన్న సత్యమును 


350 


బుద్దిమద్యగ గణ్య లయిన మీతో నేను విన్నవింపవలసి యావళ్యకమే లేదుగదా ? 
అయినను మి కింకొక సత్యమును మాత మిప్ఫుడు వినిపింపవలసి యున్నది. 
లోకములో మనుష్యుండు గొప్పవాండయిన కొలందిని గొప్పతనముతోడ( గూడ 
కష్టములును పెరుంగుచుండును . భ కులయినవారు స్వ(పయోజనపరులయి స్వలా 
భముకొట కాశయించి కి డించుచుందురు; అసూయా పరులయినవారు ప పర్కోో షత౯ా 
మును సవొంపలేక యపవాదములను వేసి బాధించుచుందురు 

లంకా ద్విపమునందు (పాచీనాచార నిాగరిమ్రు లయిన శిషలందటును నన్ను 
సనాతన సదాచారములను స్తాపింప నవతరించిన ఈశ్వరాంశ సంభూతు9గా భావించి 
బహాకరింప( జొచ్చినను, జ్యోతిళ్ళాస్త్రమును రూపుమాప దీక్ష వహించి 
బద్దకంకణులయి విఫలమనోరధులయిన నవనాగరికులు నన్ను ద్వేషించి నా యశస్సు 
స్‌ భంగము కలిగించుటకును నా కపాయము కలిగించుటకును నానా విధముల. 
బయత్నించుచుండిరి. ఆ రాక్షసుల క్రొర్యము నెజింగి నా యజమాను(డయిన 
మహాకాయు(డుగారు నా(టినుండియయ నన్ను సభలకు. దీసికొనిపోవుట మానివేసిరని 
ఇలూవటకే చెపిియున్నాను గదా! ఆపదలు రానున్నకాలమునం దంతఃపురములలో 
దాచి సహస భటులను కౌవలి యుంచినను రాకమానవు. ఆపదలు రారానికాలము 
నందు సము(ద మధ్యమునందు 6 బడ వె చినను రావు. నా యజవమాను(డు తన యింట 
నన్నెంత సురక్షితముగా సుంచి కాపాడుచుండినను, ఒకనాటి ర్యాతి నాకొక్క 
'ఘోరవిపతు సంపాప్త మయినది ఓ చదువరులారా। విధివిధాన మ(పతివిధానమగుట 
తెలిసికొని నా విషయమయి మీరు చింతిలంబోకు.డు. 

ఒకనా6ంటి యధకరా(తము నందు నేను నా పాను మీ6ంద సుఖని(ద చేయు 
చుండ(గా నా నడు మెవ్యరో పటుకొని నొక్కు-చున్నట్టయి యులికిపడి బేచితిని. 
లేచి కన్నులు తెజిచి చూచునవ్నటి కేదో జంతువు నేన్ను నడుము మొదలుకొని 
మెడ వజణకును నోట గబఅచుకొని పో వుచున్నటు దీపము వెలుతురున కనంబడినది 
కాని యా జంతు వేదో యానవాలు తెలిసినదికాదు. ఆ భయముతో నన్ను వ్యా 
మిడ్చుకొని పోవుచున్నదని (భమ కలిగినది కౌని |ప్రక్క_లనుండి దాని కాళ్ళునల్ల గా 
కనం౭బడినందున వెంటనే యా భమ నివారణమయినది. అటుతరువాత నది భల్లూక మో 
వరాహమొయని తలంచి యరణ్యములో నుండ (దగిన యా జంతుపృలు సట్రింటి కెట్టు 
వచ్చునాయని వితర్కింప నారంభింప(గా నింతలో సీపెతో పొడిచినట్లుగా వీపునకు 
కోటయొకటి (గుచ్చుకొని త్మీవవేడనను కలిగించినది. ఆ వేదనకు భయము తోఢ్చడి 
నమ్ను కొంతసేపు మూర్చులో ముంచినందున నావల నేమి జరగినదో నేను చెప్ప 
లేను. మూర్చ తేటి నేను మరల కను్నులువిచ్చి చూచునస్పటికి చుట్టును నంధకార 
బంధురముగా నుండెను; ఏ(పక్క-6 జూచినను నాకంటి కేదియు కనబడ లేదుగాని 
నౌ ముక్కుూనకు మాతము ముతికీ. కాల్వలలో నుండి వచ్చుసట్టి దుర్గంధము 
గుప్పున కొట్రుచుం డెను, దానిని బట్టి నన్నా జంతువు మా యింటి వారి తూము 


శక్‌! 


కాల్వలోనుండి యీడ్చుకొని పోవుచున్నదని నేనూహించినాను ఇట్రనుకొ నుచుండ 6 
గానే నాకౌ దుగకంధవిము కి, కలిగినదికాని యా సౌఖ్యమును చీరకొలముండినది. 
కాదు. జంతువు నన్ను నోటంగఅచుకొని మా యింటివారి తూము కౌల్యలోనుండి 
వీధిలోని కీడ్చికొనివచ్చి కొంతదూరము నడచిన తరువాత మరల నధిక దుర్వాసన. 
గల మజియుకరి తూము కాల్వ్యలోనుండి మట్‌ యొకరియింటిలోనికి€ గొనిపోయి 
దీపము వెలుంగున్న యొక గదిలో నన్ను (క్రింద దింపినది ఇది యంతయుంజూచి 
యీ కపట కృత్యమంతయు నాకు శ్యతువులుగానున్న కొమురూపులయిన యా నవ 
నాగరికులపని యని నేను మనస్సులో నిశ్చయించుకొన్నాను దీపము వెలుంగున. 
వస్నీడ్చుకొని వచ్చిన జంతువును నల్లగా నా కంటికి స్పష్టముగా గనంబడినది. 
దానిని జూచునప్పటికి నా మేను నిలువునను జెమిర్చి కంపమొంద జొచ్చినది. అది 
మన దేశమందలి యెలు(గుబంటియంత యున్నది; ఎలుంగుగొడ్డునకువలె దాని శరీర 
మందంతటను జొచు_లేదు గాని వరాహమునకున్నట్లుగా మేడమీద మా(తము. 
దబ్బనములవ లెం బయికి నిక్క_(బొడుచుకొని యున్న దీఘ౯రో మములున్నవి. 
మీరయిన పక్షమున దానిని పెద్ద యడవి పందియని (భమించియుందురుగాని యాః 
వీశపు జంతువుల పాకం నెజీంగియున్న డ్‌ నప్పుడొెక్క. నిమిషములో నది: 
సందికొక్కని యది మాంసభక్షకజంతువు కాదని యంతరంగమున6 గొంత 
సంతోషించినాను అప్పుడొక్క మూలుగు మూలిగి నన్ను. గొనివచ్చిన జంతువు. 
నేన్ను నట్టింట దిగవిడిచి తానొక కన్నములో నుండి యావలకి( బోయెను. అంతట 
సమసాభరణభూషి తురా అయియున్న యొక కాంత మంచము మీందినుండి దిగివచ్చి 
మన ప పిల్లలు చందసపు బొమ్మను పయికెత్తినట్టుగా నన్ను తన కుడిచేతితో పయి 
కెత్తి రేండవ చేతిలోని యంగవస్ర్రముతో నా శరీరమంతయు తుడిచి నన్ను తన 
మంచముమీంద. గూరుచుండ (బెట్టి తానును నా కెదురుగా గూరుచుండెను. కాళికా 
శక్త వలె నెదుర€ గూరుచున్న యామె మోగమును జూడ యగానే సా మనస్సులో పరి 
పరిలాగు నాలోచనలు పుటంజొచ్చినవి. నా శ్యతువు లెవ్వరై న నన్ను బాధించి 
చంపుటకయి యిట్లు తెప్పించి యుందురని మొట్టమొదట తోంచినది. తరువాత 
నొకటి తరువాత 'నొకటిగా ననేకాలోచనలు కలిగిన పిమ్మట కటకడపట రాక్ష 
సాంగనయైన యామె నన్ను మోహించి బాణాసురుని కూ6తుర్రై న యుషాకన్య 
యనిరుద్దుని చితలేఖచేత దెప్పించుకొన్నట్లుగా నస్నీ మూషకరాజు చేతం దన 
యొద్దకు. రప్పించుకొని యుండునాయని సంశయము తోచినది తరువాత మా 
యిరువురకును నడిచిన సంభాషణమును బటి నాయీ కడపటి యూహయే సిదాంత 
మయినట్టు మీరిప్పుడే తెలిసికొనంగలరు. లొకాంత యద్భుతపడి చూచుచున్న సాకు 
తన్ను కెలువుకొని. ఈఆనపేరు (తిజట యగుట చెప్పి యిట్రనియెను...__ 

(ఆజ ఓ రుషివర్యా : నా వంక వెజంగుపడిచూడకు. ముల్లోకములను 
జయించిన సార్వభౌముని వంశములోని రాజకన్యకు జీవి కేశ్వరుని గావించి ధన్యుని 


352 


చేయుతలంపున నిన్నిటకు రావించితిగాని హోనిచేయు తలంపున రపిింపలేదు. 
ఇంద్రుని జయించి యిం(ద్రజిత ని పేకాందిన మెఘనాదుండను రావణ పుLతునకు 
నేను మునిమనుమరా లను 

సత్య = నీకు నా చుందంగం యను_గహము మ, వ వ. 
ధన్యుండనయినాను నా సేపు సత 
కర్తుండనుగాను 

_తజ_. సీ సేరడియైగను గానిము ను; స్‌ Bs అను ని సూ తము కౌక 
యంగుషమా,ల శరీరులయి నిరంతరమును నూరు? సని దధయు చుదును తిరుగు 
చుండెడు క్రతుపుతులై న యయలువదివేల వాలఖి.్య్య లలో నొక్క(డవని కూడ 
శేదెలుగుదును. ఇంక కావ నేమియు దాంచ6డోకు. 

సత్య-__-మిరట్లన్న నేనేమి చెప్పగలను? 

a ఏమీయు+ జెప్పనక్క-అలేను. ఇంక రాతి యె_తోలేదు. 
చూటలతో వృధాకాలహరణము చేయక కొర్యాంశమును వినుము. నీ యొక్క 
నుహో మపామలను నా చెలికత్తె అలన పని స్‌కు కలపి చికి నదానను. గాంధర క్ష 
విధిని వరించి యిప్యుడే నన్ను స చరితాధుకూలిని జేయుము 

సతర __అటువ టి మాటలు మిరు సెఐఏ వియ్యకూడదు 

(తిజ......దీనురాలన యి (పాఢధికాదుదుస్ను నా కోరక వృథ పుచ్చుట మ్‌కూ 
ధర్మము కాదు మి బుములయొక్య-యు దేవతలయొక్క_ యు గుట్రంతయు 
Ss రాక్షస ప్రీ లమాట యటుండ (గా తిర్యగ్గంతువులతో సం .భోగంచుటకు 

హితము సంశయింపలేచు. 


సత్య... నంశయింపని దారెవ్యరు? బుహామడా రూ? 

_తిజ....ఒక్క భుహమకాలం మాత్రమే కాక వారి దేవతలను సంశయవడ 
లేదు. మందపాం మహాషికా లావుకపిటతో నంథోగించి సంతానము కనెను. 
విభండ కమహాషికా లేడిని పొంది బుళ్యశ్చంగుడను కొడుకును గనెను మి వాయు 
దేవుండు కేసరియను వానరుని భార్యవలన హానుమంతుని గనెను సూర్యం 
డశ్వమును జేరి యశ్వినులను గనెను, (్రక ఫమండు జాంబవంతుండను భల్లూక 
రాజుయొక్క ప్నతికను వరించెను, దేవేదుండును సూర్యుండును బుక్ష విర జూం 
డను మర్క_టమును కామించి వాలి నుగివులను గనిరి. మీవారి గుట్టు నాకు 
తెలియదనుకొనా్నావా? 

ఈ మాట లనునస్పటి కారాక్షసియొక్ళ.. “న నాకత్యా 
శర కాము కలిగినది. మన వరాణములలోని న. యాయాండుదాని కెట్లు 
తెలిసినవో। శ్రీరాములవారికి తరువాత నే నొద్మా(డను దక్క భరతఖఎడవాసులు 
పతా స్య బంకౌద్వీసమునకు వచ్చియున్నట్లు నెను వినియుండలేను. ఇంక 
నెవ్వరీ మెకీగాధను జేప్పియు౨దురు? పపంచము మునం దంతటను ౮ లోకాను గ హోథ ౯ 


23 353 


ముగా తిరుగుచుండెడు హిమాలయ్యభాత అయిన మహాత్కులెవ్యరో యీమెను 
శిష్యురాలినిగా నంగీకరించి గు _పవిద్య నీమె కుపదేశించియుందురు. ఇది నిశ్చయము 
కాకపోయినయెడ ల లంకాద్విపములో నంత కపురములయం దుండెడు రాజకన్య కిటి 
శాస్త్రమర్మము లెట్లు తెలియును? ఎటువంటి మహాత్ములు చెప్పినను పర దెశస్టు లకు 
మన వారి మహిములువి _సరముగాందెలియవు ఈమె చెప్పిన విషయములలో నేన్నో 
(పమాదవచనము లున్నవి. ఉర్వశిని జూచుటచేత స్నానము చేయుచున్న విభండక 
మహిషి కాకి జలములో వీర్యపతన మగుటయులేండి యానీరు (త్రాగి గర్భముధరిచి బుశ్య 
కనుటియు తెలిసికోలేకళ్చుంగుని విభం దకు(డు లేండినిపొందినట్లు చెప్పినది. బుక్షవిర 
జుండు సీటిలో ముకి6గి వాసర స్రీయైనప్పు డియ్యదసూర్యులు కామించినకథ తెలియక 
వారు పురుషరూపమయుతొ నున్న బుక్షవిరజునినే కామించినట్లు చెప్పినది ఇట్టి 
వ సట. నాలో నే నాలోచించుకొనుండ.గా నారాక్షసాంగన కొంత 
"సేపూరకుండి మరకల _పశ్నలు వేయుట కారంభించినది 

(తిజ-_..ఓమునీం(ద్రా : నేనడిగినదానికి (వత్యు తరము చెస్పక మౌనము 
ధరించి యూరకున్నావేమి ? శీఘ్రముగా సమ్మతిని తెలుపు సదు త్రరమును 
జెప్పుము 

సత్య___నేనేమని యు తరము చెప్పగలను 2 వారు మహషుజలును 
దేవతలునయినందున వారికెట్టి పనికయినను సామర్హము కలిగినది మనుష్యమాతుడ 
నయిన నాకెట్లుకలుగును ? 


_శఉజ___ నీవు నిజముగా మనుష్యు(డవయినను సంచదేహింస వలసినపనిలేదు. 
రాక్షసస్త్రీలను వివాహము చేసికొన్న మనుమ్యలును మీలో ననేకులున్నారు. ఖీముండు 
హిడింబ యనురాక్షసితో సంభోగించి ఘటోత్కచుని గనెను. (పద్యుమ్ను౭డు 
వ(జనాభదె ది తుని కూ(తురె న (పభావతిని బొంది పుకునిగనెను. అనిరుద్దుండు 
వాణాసురపు_తియైన యుషాకన్యను వరించెను. ఇక మాబుమాటాడక సూలరూవ 
మునుధరించి నన్ను కృతాధుజరాలిని జేయుము కొమరూపములను ధరించీ యిష్టకా 

మోసథోగములను పొందిన మీబుమల మహిమలు నాకపారముగా. దెలియును. 


సత్య ___ పూర్వకాలపు మహర్తులవద్ద నేకాని యిపష్పటివారి కటువంటి శ కులు 
లేవు కామరూపమును వహించు సామర్థ్యము నావద్దలేదు. 


ఉజ_నీమాట నేనునమ్మను; ఆరకకపకేని ప్రీహత్యకొడిగట్రక క సూలరూప 
మునువొందుయు. తెల ల వాజి(టో వుచున్నది మంచిమాటలచేత నా(ప్రాథజానను వినని 
పక్షమున బలాత్కార్‌ముగా నైననా మనోరథము తీర్చుకొనెదను కొన్నిదినముల 
(కిందట నీవు దీఘ జారోముస్‌ గర్భములో, జొచ్చి వెక్టసముగా పెరిగి పొట్ల 
చీల్చుకొని పయికి వచ్చినకథ నేను వినలేదనుకొ న్నావా? ఇంక నావద్ద నీమాయ 
మాటలు మాని నీ కౌామరూసమహిమచేత స్తూలాకౌరమును ధరింపుము. 


354 


అప్పుడు నాకేమిచేయుటకును తో(చలేదు. బ్రాహ్మణులకు రాక్ష స స్త్రీని గాంధర్వ 
వివాహమున కలియుగమయునందు స్వీకరింపవచ్చునా యన్నధర్మసందేహ మొక్క_టి 
చా మనస్సును బాధింప(జొచ్చినది; రాక్షస స్త్రీలను వరించిన భీమాధులు క్షత్రియులు; 
ఆది ద్వాపరయుగము. ఈ ధర్మ సం దేహమును విడిచి లంకాద్విపమునందు మన 
ధర్మ శాస్త్రముతో పనిలేదని యంగీకరించి యొప్పుకొన్నను, మనదేశము నందలి 
గ్రామదేవతలను సహితము పొత్తులలోని చంటిపిల్ల లనుగా గణింప(6దగినంత 
మవహాకాయము గల యీ రాక్షసికి "వరుండు కౌందగినంత వొడుగు నేనెశైదుగ 
గలను ? ఆ చిన్నదియిడి గాంధర్వవివాహమని చెప్పుచున్నను నాదృష్టికిది కేవల 
రాక్షస వివాహముగా౬ దొడకట్టుచున్నది. మనదేశముతో కన్యను వరులెత్తుకొని 
పోవుటధర్మము; ఈ రాక్షసవివాహమున కన్యయే వరుడెత్తుకొని వచ్చుట తటస్టించి 
నది; హోః దైవమా: నేనేమి చేయుదును? కామ దేవుండు క కల్పించిన యీ యొపద 
నెట్లు తప్పించుకొందును? ఎంత చదువుకొన్నను త్రీలబుద్ది యెప్పుడును పెడదారినే 
పోవునుగదా ౩? మహావిద్వాంసులారా : ఈచిన్నదానికి నన్ను తనంత సూల 
రూపము వహించుమని నిర్బంధించుబయెకాని తాగు నాకుందగిన సూక్ష్మరూప 
మును ధరింపవలెనన్న యాలోచన తోంచినదికాదు ఇక్కడ నింకొక ధర్మసూక్ష్మత 
యున్నది రతిసమయమునందు స్రీలు నిజరూపమున పొందుదురని పెద్దలుచెప్పుదురు 
అది యోలోచించియే యీమె నన్ను స్లూలరూపము పొ ందుమని నిర్బంధించుచున్న 
దేమో : రాక్షస విగ్రహయమయులుగల హిడింబాదులను పొందునప్పుడు భీమాదు లేమి 
చేసిరో ; ఓ భరతఖుడవాసులారా ! మనుమ్యలెన భఖీమాదులే పెరిగి రాక్షస 
రూపమును ధరించిరో, రాక్షసులె న హిడింబాదులే చిక్కి మనుష్య రూపమును 
ధరించిరో, పురాణములను శోధించి నాకు తెలుప్పండు; నేనీమాట లనుకొను 
చుండంగా తిజట నామీంద చేయివేసి వేగిరము సూలరూపముపొందు మని నన్ను 
నొక్కాను అప్పుడునా._ బతుకు సింహప్పు పెండ్రికొడుకు కాల్మికిందంబడి నలిగినయెలుక 
పెండి డి కూతురు. బతుకు కాయగా ఆ నఖక్షతమునకు సహింపలేక నేను బావుధిని పెద్ద 
పెట్టున నేడితిని ఆకూ (త విని వెలుపలినుఎడి యెవరో అమ్మాయీ | ఆపి లి 
కూ(త యెక్కడిది?॥ అని యడిగిరి. ఏమియులేదని చెప్పి (త్రిజట యెవ్వరై నను 
వచ్చి చూచిపోదు రన్నభయముచేత. గాంటోలును నన్ను మంచ ముమీందినుండి 
చింపి గోడమూలనున్న మందసము తాళముతిసి నన్నందులోంబెట్టి మరల తాళము 
చేసెను. ఆ మందసము చిన్న గదియంత యున్నది తాళముచెవి పెట్టు రం_ధము 
గవాక్షమంత యున్నందున లోపలికి తగినగాలి వచ్చుచుండుటచేత నే నాయాసపడక 
యొకబట్రమడతమీ6ద నొరిగి కొంచెము సేపు నిదపోయినాను. ఆని(దలో మహో 
కాయముగల వానర మొకటివచ్చి నన్నీడ్చుకొని పోవుచున్నట్లు కలగని యులికిపడి 
లేచితిని. స్వప్నములో కోంతినిగాని వరాహమునుగాని చూచినపక్షమున భయము 
కలుగునని స్వప్నశా స్త్రాభిజ్జులగు పెద్దలు చెప్పుదురు గదా! ఈ కల వేకువజామున 


355 


వచ్చినదగుటచే నెలదివములలో నే దానిఫలము కలుగునని నేను మజణింత భయపడ€ 
జొచ్చితిని. ోదుస్స్వప్నే దుక్జనస్పర్శే సానమేవ విధీయతే” యన్న శాస్త్ర 
[ప్రకారముగా స్నానము చేయవలెనన్నను పెటైలో మూయంబడి యుండుటచే 
నాకదియు సాధ్య మైనదికాదు . 


కో! రామం స్కందం హనూమంతం వై నతేయం వృకోదరం 
" శయనే యఃస్మరేన్నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి 
అన్నకశోకయును నేను రాతి పరుండబో వునప్వుడు పరింస మజచిబ యిన 

దోషముచేత నాకీ దుస్ప్వ్వప్నము సం్యపా_ప్ర పమయినది. కామ రూపలయిన రాక్షసుల 
యొక్క యీదేశమునందు దీనికేమి (పత్ని! క్రియ చేయవలెనో తెలియకున్నది: ఈ 
సెకెలో నుండి ముందుగా నీవలనం బడినంగదా తరువాత |పతి(క్రియ 
మాట యాలొచింపవలెను * నాశ్యతువు లెవ్య రేరూపమును ధరించివచ్చి నా 
“కేయపాయమును "సేయుదురోయని నాయుల్ల ము తల్లడెల్లుచు న్నది హో! చె వమాః 
ఏమిచేయుదును ? కామరూపమునుపొందు న కీని మాభరితఖండవాసుల కప్పు 
డును (పసాదింపకుము. ఈ కామరూపధారణము దుమలకు మాయవేషములు వేసి 
కొనివచ్చి సాధువులకు _ హానిచేయుట కొఅకేకాని మంచివారికే స సత్కార్యములు 
చేయిటకొఅకును నావశ్యక మైనది కౌదని నాకిప్సు డనుభపము వలన దెలియ 
చున్నది. 


356 


సే (వకరణము 


ఆహపెజుతో సే నొాకబటమడత మ్‌6ద. గూరుచుండి ఎని Sy నాలో నే 
నాలోచించుకోనుచుండ గా నేదో తేలుకుటినటు నా నడ్డిమించ న్‌ కపోటుపొడిచినది. 
ఆ పోటుతో నా ధ్యానమ మంతయు చెడిపోయనందున నిప్పుతోకి గాన (కోంతివలె నొక 
మెగురెగిరి యులికిపడి లేచి నాలుగుమూలలను గంతులువై చుచు నిది యాదుస్స్వప్న 
ఫలమని భయపడుచు ముందుకు తిరిగి చూచునప్పుటికి నా కన్నులయెదుట మన 
మూషకమంత జంతుచెకటి మహా భయంకరముగా కానంబడెను అది యెలుకవలె 
నున్నను దానికి తోంకగాని పెనుకవె పున కాళ్ళుగాని యేమియులేవు, అవయవ 
రహితమె తోలుకప్పిన యెమ ముకలులేని నల్లని మాంసప్ప ముద్దవలెనున్న యా చరమ 
కాయమే దాని శరీరములో నాలుగింట మూందువంతులున్నదీ; (దాక్షసారాయము 
పోసిన తోలుతి త్రివలె సుబ్బి మెత్తగానున్న, యాచరమకాయమునకంటి దానిలో 
Bate పూర్వకాయమున్నని; ఆపూర్వ్యకాయమునకు (పక్కకు 
మూడేసి చొప్పున రావణాసురుని భుజములవలె నాజుకాభణృున్నవి; దక్ష్మపజాపతి 
"మడ కతికించిన 'మేషశిరస్సువలె చిన్నదిగా నున్న దానిశిరస్సున కిరుపార్శ్వముల 
యందును పట్టుకారులవలె రెండుడెక్కులున్నవి; దాని దేహచ్చాయ యమవాహాన 
మైన మహిషచ్చాయను బోలి నామనస్సున కప్పు డంధకాసురుని స్మరణకు తెచ్చి 
వది. నాకను్నషలయెచదుట నట్లు నిర్భయముగా నిలువంబడిన యాజంతువు పయికి 
మత్కు_ణమువలె కానంబడినను అది కామరూప (వభావముచేత నట్టి రూపమును 
వహించిన మఘోరరాక్షసు. డయినంయనకు సందేహములేదు, విద్వన హాసభలో 
నేనట్లు (వతిపక్షులనోడించి జో్యోతిళ్ళాస్త్రము నాచం,దార్యముగా నిలువంబెట్టిన 
నాంటినుండియు పరాజితులయిన (కూరరాక్షసులు నామీంద సగషట్టి నానా విథ 
మాయవేషములచేత నాకపాయయు చేయంజూచుచున్నారు. ఆ దేశమునేందలి జో్యతి 
శాస్త మహిమచేత నేటిరా(తి నేసీపెకైరో నుందునని ముందుగా (దెలిసికొని నాకు 
హోనిచేయవలెనన్న (దోహాబుద్దితో వచ్చి యెవ్వండో యొక రాక్షసుడు నాకంటె 
ముందుగా నే సెబచొచ్చి దాంగీయున్నాండు. అట్లు కానియెడల తాళము వేసిన పె” 
లోని కాజంతు వెట్లువచ్చును? వచ్చినను మత్యు-ణరాపము నేల ధరించును? ధరిం 
చినను నేనువచ్చినదాంక దాల్శియుండి దొంగవలె నేమటుపాటున  మిందంబడి 
నన్నేల కటుచును? ఇన్ని హేతువునుబట్టి యాజంతువు రాక్షసుండగుట నిశ్సయము. 


357 


అయినను నాకిప్పు డీరాక్షసుని పేరు తెలియనందున నిజమైన పే ఎరు. బయల:బడువజు 
కును మన కధాంశము నిమిత్తము నేనాతని మత్కుణాసురుండని పిలిచెదను. నేను 
భూదేవుండ నన్నయంశము మీకు తెలిసినదే కదా. దేవతలు రాత్షసులను తారసిల్లి 
నప్పుడు మహాయుద్రము సంభవించుననియు మీరజుంగుదురు. మనుష్యాశనుం 
.తగుటచేత నన్ను (మీంగవలెనని యారాక్షసు.డే మొట్టమొదట నా మీందంబడనో 
దుష్ట శిక్షణము చేయవలెనని నేనే మొట్ట మొదట రాక్షస సంహారమునకు 
పూవితినో పీరావేశపరవశుండ నయి యుండుటచేత నేను నిశ్చృయముగా౬ జెప్పలేను 
గాని మాయిరువురకును జరిగిన యుద్దము దేవాసుర యుద్దమును మించినదని 
మా(క్రము దృఢముగా జెప్పంగలను. ఆరంభదశలో కొంతసేపు మాయిరువు 
రకును బాహాబాహిని నభానఖిని దంతాదంతిని ఘారయుదము జరిగినది నాగు 
కుమారుని మీదికి దుముకు గరుత్మంతునివలె నే నారాక్షసునీ మీదికి కుప్పించి 
యుఖజికి నారెండు బాహువులతోను వానిబాహు వొకటి యొడిసిపట్టి శ్రీకృష్తుంవారు 
గోవధజానగిరి యె త్రినటు పయికె తి గిరగిర (తిప్పి నేలమీందవేన్‌ కొటంటోయితిని. 
కానియారాక్షసుండు (క6దంబడక మాయచేసి తనబాహులతోనా చేయిం గట్టిగావట్లుకొని 
వదలక కత్తులవంటి తన డెక్క_లతో నాకుతుక క త్రిరించ వలెననియో యమపాశ 
ములవంటి క తన బాహుసాశములఅ నాతింటిని నామెడ  కొక్క_సారిగా చుట్ట బిగించి 
యూపిరివెడలనీయక [పాణములు గొనవలెననియో దక్షిణ భుజముమీందుగా నా 
కంఠ సమిపమునకు (పాక జొచ్చెను గాని నేనింతచో మెలంకువపడి మోచేతివర్దికి 
పరుగెత్తునప్పటిశే యెడమచేతితో నే నారాక్షనుని కౌలుపట్టుకొని నేలమీందమోంపి 
సింహనాదము చేసితిని వా సింహనాదము యొక్క. దారుణధ్వని చేత దిగ్గజముఅ 
చెవులకు చెవుడు పట్టియుండును; ఆకాశమునుండి గవ్వలవలె నక్ష్మతము లన్నియు 
నేలమీద రాలియుంయును. నేనప్పు డాపెకైలో నిర్పంధింప(బడ యుండుటచేత 
పయికివచ్చి చూడలేకపోయితినిగాని లేనియెడల [కిందరాలిన నక్ష[తములను 
కొన్నిటి నేజి మూటకట్టి తెచ్చి నామాటకు నిదర్శనముగాను నాబౌరుష (పకటన 
మగునట్లుగాను మీకుంజూపి మీ కద్భుతము కలిగించియుందును నేను విసరివై చి 

నస్పుడా రాక్షసుడు పర్వతమువలె నేలంగూలియు చావక బట్టమడత మీందవడి 
మరలలేచి మహావేగముతో నావంక పరుగెత్తుకొని రాంజొచ్చెను. నే నెదురుగా. 
బోయి కుంజరముమీందికి కుపష్పించు సింహమువలె రాక్షసునిమిం౭దికి లఘించి కొలం 
దిని నొక్క_తన్ను తన్నితిని. ఆతన్ను తగిలియున్నయెడల వాడు పొట్ల పగిలి 
చావలసినవా(డే కాని యారాక్షసుండు తన మాయాబలముచేత నాపాదఘాతమును 
తప్పించుకొని, (ప్రక్కకు తొలంగెను. ఆ పదతలాఘాతముచేత పెబయంతయు నదిరి 
పర్వతగుహవలె మాలు_మోసెను. నా కాలితాంకున పె-పై క్రిందికిదిగి పెటైతో(గూఢ 
భూమి పాతాళమంట (కుంగుటచేత నాండు శేమనితలల కెంతో 'నొప్పకలిగి 
యుండును. అతడా దుర్భర వేదనచేత శిరసు కదల్చి నప్పుడు భూకంపము కలుగక 


358 


మానదు. ఓ భరతఖండ వాసులారా: హూణశకము ౧౮౮౬ వ సంవత్సరము మార్చ్‌ 
నెల యేడవ శేదినిగాని దానికి కొన్నిదినము లీవలావలను గాని భూకంపము కలిగిన 
దేమో స్మరణకు దెచ్చుకొనుండు ఆ కాలమునం దెక్కడనై నను భూకంపము 
కలిగినట్లు మికు జప కి వచ్చినను వారా ర్హాష్మతికలయందు చదివినను పెద్దలవలన 
వినిననము స్వప్నములయందు జూచినను, అది నా పాదతాడనము చేతనే “మైనదని 
_గదాంపు(డు. ఎన్ని విధములచేత విచారించినను మీకాభూకంపవాతణ౯ా గోచరము 
కానిపక్షమున, మీరు మస పంచాంగములను జదివి వానియందై నను జూచి జ్యౌతిష 
ఛాస్రమహిమకు సంతోషింపుండు. (పక్కకు తొలగిన యా రాక్షసు(డు బటమడ త 
చివరవణకును పరుగొతి యక్కడనుండి మరలి మరల నా నంకకు “నడువ 
నారంభింప(6గా నేను వెనుక కకు(బోయి పార్శకాభాగమునకు వచ్చి యొక్క కాలొడిసె 
పట్ట ద్వంద్వయుద్ధము కారంభించితిని ఫీమదురోకధనులకు జరిగిన ద్వంద్వయుద్దము 
వలె మా పోరాటము మహా ఘోరముకాయగా రాక్షసుండు ధర్మ యుద్ధమున నన్ను 
గెలువలేక యధర్ముయుద్దమున కౌరంభించి నా కాలు కటువబోయెను* నేనా కాటు 
నకు భయపడక ధే ధెర్యము విడువక పట్టినపటు వదలక నట్టిట్లు గదలక విష్ణ్రమూతి౯ 
యొక్క పంచాయధములవంటి నఖములతో+ జీల్చి వాన్‌ "వ(జకాయముమీ ఛేదింవ 
లేక తుదకు వాండుపదేశించిన మార్షముననే యవలంబించి దంతములుపయోగించి 
తన గదా ఘాతమున భీముడు సుయోధనుని తొడలు విరుగంగొట్రినట్లు కలుక్కున 
కోజీకీ నా మునిపండ్త తో వాని కాలొక్కటి తొడవఅకు రెండు ఖండములు శేసితిని. 
ఈ (పకౌరముగా యుద్దమునంతను వర్తించిన పక్షమున భారత రామాయణములంత 
_గంథము పెరుగనని భయపడి యా పనిని పురాణకతజాలకు విడిచి నేనిక్కడ మా 
సమర పర్యవసానమును మాత్రము చెప్పెదను. (శ్రీరాములవారు రావణాసురుని 
వింశతిబాహువులను నతికినట్లును _ ్రీకృష్ణులవారు బాణాసురుని సహ్మన బాహువు 
లను నజికినట్లును నేనా మత్కుణాసురున్‌ యాలు బాహువులను దంతా చంతిని 
నథానఖిని యుద్దము చేసి నటికి నా యసహాయ శూరత్వమును జూపితిని. అప్పుడు 
రాక్షసుడు దేవేంద్రుని వ్యజాయుధముచేత జెక్క_లు తెగి పడిన పర్వతమువలె 
కదల మెదల నేరక కూలంబడెను. ఈ లోపల (పభాతసమయ మగుచుండెను అది 
రాక్షసులకు మంచి సమయము కౌదని యెజింగినవాండడనయి వెంటనే మీందబడి కాలి 
కొలందిని పొట్ల మీంద తొక్కిళని ఆ దెబ్బతో మనుష్య రక పానము చేసి బలిసి 
యున్న వాని పొట్ల పగిలి చిమ్మన గొట్రములతోC గొట్టినట్లు బుస్సుమని రక్త 
ధారలు వయికెగస్నా మొగమున బడెను. పరళురామువలే క్షా[తమును పూని శ చు 
సంహోారముజేసి పెచబలో నెత్తురు మడుగులు చేసినను, ఆ రక్తము కంట(6బడ6గానే 
(వాహ్మణ ధర్మమైన దయాగుణము మరల నచ్చి నన్ను క్షణకాలము మూర్చులో 
ముంచెనుగాని నేనంతలో తెలివి తెచ్చుకొని మరల శ_తువువంకం జూచితిని. శతు 
వప్పటికినిజావక తన డెక్కల నాడించుచుండెను. అగ్నిశేషమును బుణశేషమును 


359 


శతుశేషమును నుండంగూడదని రాజనీతి వేళ్ళ లు చెప్పుట స్మరణకు. దెచ్చికొని నే 
నవ్పుడు నా రెండు చేతులతోను రాక్షసుని రెండు డెక్కలను బట్టుకొని శ్రీకృష్ణుల 
జారు బికోసురుని చిల్చినట్టు నిలువున జీజంజూచితినీ గాని యీలోపలనే నా భుజ 
టలాతిశయము చేత వాని డెక్కలు నడిమికి విజిగిపోయినవి అంతట రాక్షసుందు 

విగతాసుండయినా౯ండు అప్పుడు దేవత నా మీంద పృష్పవషకణాము కురిసియుందురు 
గాని పెటైలోనుండుటచే దానిని జూచి యమభవించు భాగ్యుషు నా కన్నులకు కలిగి 
వదికాదు నహాపుణ్య(ప్రదమైన యీ మమ్కడానుక విజయ కధను కద్దతో c 
చదివినవారును భక్తితో విన్నవారును పద్య రల రచించి లోకమున న (ప్రసిద్ది 


వజశీచినవారును మూయ లోకముల మ మణ బాధ నుండి వి ముకు 
అగుదురు. 


శో అ మవర్లాది మకారాంతము సము కువణ౯ా సంయుతమ్‌ 
య 
అచరత ణకారో చశమ్‌ ఏతగ షాం(త్రం వియుర్వుడాః. 


పరమ గోప్యమైన యీ మళ్కుణ మహామం(త్రయును పరమ దిశ్వాసముకో 
నిత్యమును జపించువోంికి సమస దిషాధలును తొలగును. 


మముూ-ణాసుర వధానంతర దూ రాక్షసుని దెహయుకుండి యొక విధమయిన 
దుగజణాంధము బయలు వెడలి నా (మా ణేచ్యి యం గక మ. కాంజొ చ్చెను. 
ఆ దుగకాంధసము(ద్రము నుండి వెఎవదు సాధన మెట్లాయని నాల్‌ రో నేనాలోచించు 
చుండగా నింతతో మా రణ కోలాహాలముచేత మేల కువవచ్చియో పు రోని 
బటను దేనినె న తీసికొనవలసి వచ్చియా మజి యే హేకువు చేతనో తిజట 
మంచము “దెగివచ్చి పె తాళము ఉసి మూత పయికెత్నెను అందువలన 
వయినున్న వాయుదేవుండు లోపలికి కిపచ్చి దుర్వాసనను ను కొంత తొలగించి భకం యడ 
నైన నాకపరిమిత సుఖ(ప్రదాయకు(6 డయ్యను ఇంతలో (తిజట పెటైపద్ద( గూరు 
చుండీ లోవల తొంగిచూచి బట మడతమీద మడుగు కట్రియున్న రౌక్షసుం రక్త 
(పవాహమును గని యా యెబ్లమక యెట్లయినదని వాసనచూచి యీ నల్లి పోతుదనీ 
పలుకుచు మత్కు-ణాసురునిీ కశేబరము తీసి దూరముగా విసరివె చెను ఆమె 
విగ హమునుజూచి భయపడి యొకమూల నొదెిగియున్న నన్ను చేతితో బటుకొని 
కొంచెము పయికెత్సి “ఓ వాలఖిలాస్టః ఇంతటనై నను నీవు స్లూలరూసమును ధరించి 
నా మనోరథమును సభలముచేయుము  రాక్షసాంగనా పరీ(గహము వలన నీకు 
పాపములేదు. పూర్వము మీ భూలోకములో చంద్రవంశపు రాజయిన యయాతి 
వృషవర్యుండను రాక్షసరాజు కూతురే న శర్మిష్షను వరించి వంశకత౯యన 
పూరుడు లోనుగా6 గల కొడుకులను గన్నవార్న మీ పురాణములయందు వినలేదా? 
మాటు పలుక వేమి?” అని తన (వేళ్ళతో నా (పక్కలు నొక్కెను, నేనా బాధరుతాళ 
లేక యింతకుముందే మత్కుణానురునితో డి సంగరమునందు నశానఖిని దంతా 


360 


దంతిని పోరాడి గడిదేజియున్న రసికుండ నగుటచేత నా కన్యయొక్క పాణి 
(గహణము చేసి యా మృదు హస్త వమ మీద నఖక్షత దంతక్షతములపు జేసితిని. 
సవోఢథ యగుటచే నా సుందరి నా రసికత్వమును (గహింపలేక తెవ్వున కేక వేసి 
చేతిలోనున్న నన్ను కింద విడిచిపెటెను భాగ్యము చేత నేను బట్లమింద పడ. 
బట్టిగాని యంతయెత్తుసుండి = పకుకొ ౧ మలదనేప డట తటిస్టించినపక్షమున నాతల 
రెండు య "ఆ వ. కెవున్య కేక పేయంగా నే లోపలనుండి 
మెవ్యరో “అమ్మాయీ: అటు కేకవేసితివేమి?” అని యడిగిరి “మరేమియులేదు. 
ఎలుక ce అని (తిజట యుత న “ఎలుక నిన్ను కదచినదాయేమి? ఎలుక 
కొటువలన విష మెక్కును ఎక్కడకజిచినది?” అని పలుకుచు నొకయంగన లోపలికి 
య ఆమె వచ్చుట చూచి వెంటనే పెక మూత వె చి తాళము వేసి (తిజట 
“అమ్మా! యెలుక సస కలువలేడు సా బీద నిమిత్త పాటై మూత తీియం౭యగా 
పెశు మిందనున్న యెలుక నా చేతి ఎలు6ంది సుండీ (పాటి యా పెకైలో నుశికి నడి. 
నేను భయపడి కేక వేసి పెచైమూ6తవేపెనాను, "అని చెప్పెసు. “'మంచిపని చేసినావు, 
ఎలుకలబాధ నునయింట వీస్తారముగా నున్నది ఎక్క.డిదో చూరేలుక యొకటి మన 
గదిలో (పవేశించి దండెయమింది బటలని్నియు కొటివేయుచున్నది నేంటికి దాని 
కాయువు మూడి పె పెమైలో దూటీనడి. పాజిపోవునేమో పెకైతలుపుతీయకు పెట 
నెతి మింద బిటి మన తాటకచేత నావలికిల బంపెదను ష్‌ అని యా రెండవ 
సుందరి చెప్పెను వారి సంభాషణను వలన నేనా కాంత (తిజట తల్లి యని 
గహించితిని అప్పుడు తల్తి బిడ్డ లకు మజియు నీ .శందిరీతిని పసంగము జరిగెను. 

బిడ్డ అమ్మా 1" క పె తాటకచేత పంసరాదు. అది యిందులోని 
యెలుకను "దంపి'వేయును 

తల్లి... అమ్మాయీ! స్రీ కి ష్రములేనియెడ ల చంపక దీనిని దూరముగా 
గొనిపోయి. యూరిబై ట ఏడిచిరమ్మని నేను తాటకతో గట్టిగా చె ప్పెదనులే. 

బిడ్డ సివెన్ని చెప్పినను తాటక దీనిని చంపకమానదు. అది [కూరురాలు. 
దానిమాట "నేను నమ్మను. నా సఖిమైన హిడింబిని కూడ వెంట(బంపి దూరముగా 
.వదలి పెటించెదను..- ఓ హొడింనీః ws హిడిందీ! వేగిరము రా 


తల్లి జ ఇష్టమున్నయెడల హిడింవినికూడ( బంసవచ్చును._. ఓ తాటకా! 
వ్‌ చీపురుగట్రవిడిచి యిటురా వీధియరుగులు తరువాత తుడువవచ్చునులే. 
“అమ్మా! వచ్చుచున్నాను” అని దూరమునుండి యొక ధ్యని వినవచ్చినది. 


“ముందుగా నీవిటురా నీ పని తరువాత చేసికోవచ్చునులే "అని మరల 
(తిజటతల్సి దానిని పిలిచెను. “పని కావచ్చినది. చేసికొని వచ్చెదను” అని దూరము 
నుండి మరల ధ్వని వినవచ్చెను. “అది యెంతసేపటికిని రాకున్నది నేను పోయి 
తీసికొనివచ్చెదను” అని (తిజట తల్లి నడిచెను. ఆమె కాలిచప్పుడు వినబడగానే 


361 


నాకు భయ మధికము కాంజొచ్చినది. ఇంతలో వెవ్వరో లోపలికి వచ్చుచున్నట్లు 
మరల కాళ్ళచప్పు డయినది. ఆ యడుగులచప్పుడు చెవినిబడంగానే నా పాలిటిక్‌ 
మృత దేవత్యుయైన తాటకయే వచ్చుచున్నదని నా గుండెలు తటతట క్‌టుకొన 
నారంభించినవి. అహ్బుడెన్యరో యిద్దటు గుసగుసలాడుచున్నటు మాటలు వినేంబడం 
జొచ్చినవి. అది రాక్షసుల 'కేకాంతమైనను వారి గుసగుసలు సూక్ష్మశద్దిగహణ. 
శక్తిగల మనుష్యుల (శవజేందియములకు స్పష్టముగా వినంబడుచునే యుండును. 
అందుచేత చెవియొగ్గి వారి మాటల నాలకింప మొదలు సెట్టితిని 

క హిడింబీ! రాతి సీవు తెచ్చిన వాల ఖీమ్యు(€ 'డీపెదైరో నున్నాండు 
అమ్మతో నిందున్నది యెలుకయంి నేను బొంకినాను.” 

“ఇప్పుడు నేనేమి చేయవలెను?” 

“ఇతని కపాయము కలుగకుండ కాపాడి యేలాగుననె నను నీ వీతనిని నాకడ 
మరల జేర్పవలెను. నా(టి ర్యాత్రికెచ్చుట తెచ్చుటగాదు. నేంటిపగలు తెచ్చి 
నీ (పాణసఖియైన (త్రిజట _పాణములు నిలుపవలెను .” 

“ఓ షతిజటా: నీ నిమి _త్రమయి నా ప్రాణములయిన నిచ్చెదను. ఆ రాక్షసి 
ముండ కన్నులుగప్పి మరలతెచ్చి సి (పియవల్ల భుని స్‌ కెట్లు సమర్పింపం 
గలుగుదునో నాకు తోంచకున్నది క్‌ 

“అమ్మ తాటకను తీసకొనివచ్చుచున్నది. ఇంకమాటల కవకొశములేదు, 
ఇదిగో పెటె తాళముచెవి, ఇది నీవు దానిచేతి కియ్యక పదిలముగా వీయొద 
నుంచుకొని యేదో మాయోపాయముచేత దానిని దూరముగా పంపివేసి పెెటెత్రిసీ 
యీ వాలఖిల్యుని నీ యొడిలో వేసికొని తీసికొనిరా.” - 

“(తోవలో నేదో యుపాయ మాలోచించెదను * 

అనుచుండ(గానే మరల పాదముల చప్పుడు వినబడినది. ఇంక నాకు 
(పాణభయములేదని నా గుండెలు కొంత కుదుటపడినవి. “ఈ సెనై దీనినె త్రి 
మీందెకెత్తు" అను శబ్దముతో నే పై కదల నారంభి.చెను ఆ పెమైలో నా కప్పుడు 
కలిగిన యనుభవె వై క వేద్యమయిన “సౌఖ్యము మనదేశమునందలి “ మోటుబండ్ల లో 
నెక్కి- యెత్తుమెజక పల్ల ములుగల దారులలో _పయాణములుచేసి మోకాళ్ళకును 
మోచేతులకును కిరన్ఫులకును దెబ్బలు తగిలించుకొన్నవారికి€ దక్క. మళీ యెవ్వరి 
కిని దెలియదు హృదయైెక వేద్యమయిన యా భోగమును గొంత సేపనుభవించిన 
తరువాత పెట భూమిమి(ద మోపినట్టయి యా కాంతలసంభాషణ మారంభ 
యయ్యెను 

“ఓ హిడిందీ! ఈ యెలుక నేమి చేయుదము?” 

“ఓ తాటకా : చేయటకే మున్నది? ఈ పొదలచేరువను విడిచి పెట్టుదము.. 
దీనిని చంపవలదని _తిజట చెప్పినమాట నీవు వినలేదా?” 


362 


(తిజట మాటల కేమిలే. మనము దీనిని చంపక విడువరాదు. మొన్న 
నా యలుకుగుడ్డ కన్నములోని కీడ్చుకొనిపోయినది యీ యెలుశకే.” 

“మంచిది. ఆలాగుననే చేయుదము నీవా శశా నమువద్దకి (బోయి యొక కట్ట 
తీసికొనిరా. నేను పెళచ్రైమూంతతీయంగా నే కల్లతో సీపీ యెలుకను చావమో(దుదువే 
గానిలే.” 

ఈ యాలోచన దివ్యముగా నున్నది. కాలుచున్న కౌష్టములో నుండి యొక 
కట్టను గొని యిక్కడ నున్న'పే వచ్చెదను * 

ఈ మాటలు చెవిని బడంగానే నే నావజకును పెపకుదుపవలన. గలిగిన 
గాయముల బాధను మటిచిపోయి (పాణఖీతిచేత మానసికమైన మరణవేదనను 
పొంద నారంభించినాను. ఈ మనోవేదన ముందట నా శరీరవేదన పర్వతములో 
పరమాణువంతగానై నను తోంచలేదు. ఏమియు పాలునోక యిట్లారాటపడుచున్న 
సమయములో హిడింబి పెటైమూ (త తీసి నన్ను పెకితీసినది. ఇంతలో నెవ్వరో 
దూరమునుండి “హిడింవీ :  హొడింవీ | * అని పిలువశజొచ్చిరి. “అయ్యో 1 ఈ 
వాంఖిల్యుని నా యొడిలో, బెట్లుకొ ని నా బట్ట సవరించుకొనుటకె న నవకౌశము 
లేకపోయినదిః కానీ! ఇతని నిప్పటి కీప్రొదలో దాయి వారిని సాగనంపి మరలవచ్చి 
యొడి లో, జెటుకి కొనిపోయి నా చెలికి సమర్రించెదను. ఈ లోపల తాటకవచ్చి 
యడిగినయెడ 9 పెశ్రైతీయంగానే యెలుక పాజిపోయి యేదో కలుగులోదూటినదని 
బొంకెదను” అని తా ననుకొనుచు నన్ను చేరువ పొదలో (బెట్లి తానా వచ్చెడివారి 
కెదురుగా. జోయెను. నేను దూరముగా నున్నను వారిమాటలు నాకు వినంబడుచునే 
మం డెను 

ఆ వచ్చిన పురుషులలో నొక్క (డు. ఓ హిడింవీః: రాతి వాఅఖిల్య 
మహషి౯ నెవ్వరో యెత్తుకొనిపోయినార6ట: ఆతనిని వెదకుటకయి మవహోకాయు.(డు 
గారు మమ్ముబంపినారు. ఆతనిజాడ నీకేమియు తెలియలేదుగదా? 


హిడిం__ తెలియలేదుగాని నేనొక్క_మాటవిన్నాను. ఎవ్వండో యంగుష్ష 
మా(త శరీరుండై న పురుషు. డొక్కుండు జ్యోతిశ్శాస్త్ర (పతిపక్షులై న నవనాగ 
రికుల సభలొ నున్నాండని విన్నాను. 

పురు. ఆ సభ యెక్కడనో మాకు కొంచె మానవాలు చెప్పంగలవా? 

హిడిం..__ఇక్కడకు నాలుగు యోజనముల దూరములోనున్న తోంటలో 
నున్నది. దారిచూ పెదను రండి. 

అని వారిని తీసికొని హిడింబి (పక్కసందునకు తిరిగి తుం 
“మీరనుకున్న le (|. నేనే నా పేరు సత్య రాజాచార్యులు.” అని నేను 
మహాోకాయుని భృత్యులను “పే పరులు పెట్టి పిలిచి గొంతు పగులునట్టుగా నజచితిని గాని 
నా మాట దారు వినిపించుకొన్నవారు కోరు. వొదను౦డి వెడలి వారివెంట పరుగె త్తు 
టకు తాటక కజ్టగొనివచ్చి యెక్కడ చావమోందునో యన్న భీతిచేత నాకు సాహ 
సము లేకపోయినది. 


త మునాదో న [ పకరణము 


హిడింబి నన్ను స్టే. వట్ట. గూరుచుండంబెటి ఏ పోయిన తరువాత మనస్సులో 
పరిపరిలాగున నాతలోచనలు కలుగం౭జొ చ్చెనవి. లాటక కల్లి గొనివచ్చి చావ6గొట్లు 
నేమోయన్న భయము మొట్టమొదట జ ట్రినదిగా కయార క్షసీ పెశుతోనున్నది యెలుక 
యనుకొనియెను చావమో(దు నిమి త్రము కల్రకొ అకు వెళ్ళినదన్న మూట స్యరణకా 
వచ్చిన తరువాత భయని వారణమయినడి. ఇరితలో హాడిందివచ్చి గన్ను పటుకొని 
యేమిచేయునో యన్నభయము మజణయొకటినచ్చి నామన సును నుజుంత జాధెంపల 
జోచ్చినది హిడింబి చేతిలో మరలం జిక్కూకొన్న ప్షమున నాకు మరణవేచన 
కన్నను(కూరతరమయిన డాధ సంభవించును అడి గనొొడిలో బెట్లుకొనిపోయి 
తన చెలియైన (తిజటకు మరం సమర్పించిన పక్షమున, (త్రిజట నన్నేమి దచాముల. 
శ 1 మరం ణా పెటెలోనో పటిప్పుకిందనో పెటి (తజట గన్ను దాంచినపక్ష 
ముస నేవీశౌరీ యూపిరి వెడంక యజ్ఞ పశుపువలె చావవంసి వచ్చును. అని యాలో 
చించుకొని హిడింవివచ్చు ల్‌ లోపలనే పౌదవిడిచి పాలక్‌ మో వలెనని నిశ్చయించుకొని 
నేను. మె న్లాగా పయికి వెడలివచ్చి యొక చెట్టు చాటునకు నడిచితిని. ఇట్లొక చెట్టు 
మొదలుచేకి నలుదిక్కులకును చూడి, నిగిడించుసప్పటి కొకదిక్క్కునుండి 
తాటక చే తికట్ల ధగించి మృత్యు చేవతసలె నా re వచ్చుచుండెను. ముణియుిక 
దిక్కునుండి క్ష శానములుదాటి పెద్ద వానరమొకటి నా వంకకే వచ్చుచుండెను. 
ఇంకొక దికు్క_నుండి యా పురుమంను విడిచి హొడింది యొక్క తెయు నా వంకకే 
పరుగె త్తుకొని వచ్చుచుండెను _తేతాగు్ను ౦వలె మూదు దూపములును నా కంట 
బడంగానే నా కప్పుడు ముగ్గురు మృత్యుదేవత లాసన్నమయినంత భయము ససినడః 
చెట్టున కేగంబాకుదమన్న దాని 1(పకాండము నా కౌ(గిటి కొదుగదు. తొట్లలో 
దూజుదమన్న నెందు వెదకినను తొలు గానరాలేదు. ఏమి చేయుటకును దో౭చక 
నేను దిగ వ దిక్కులు చూచుచుండంగా ముందుగా హిడింబివచ్చి పొద 
చేర క కొాంచోలును వెదక నారంభించెను. ఇంతతో తాటకవచ్చి పెమైచేరి 
మూత తెజచి యాశ్చర్యపడ నారంభించెను. అప్పుడు తాటక హిాడింవిని జూచి స్‌సో 
పొదలో నేమి వెచుకుచున్నావని యడిగెను సీవ్చ కర్షక అకు పోయిన తరువాత 
నాలుక యెంతయున్నదో చూడవలెనన్న చపలత్యముచేత పెటి మూత యిలు 
తీయంగా నొక్కు యెగురెగిరి యీవలబడి యెలుక యూ పోదలో దూరినందున 


364 


దానిని వెదకుచున్నానని హిడింబి యు కరము చెప్పెను. నేనామాట లాలకించుచూ 
నేమజశియున్న సమయనదునందు మెల్లగా వానరము నా వద్దకువచ్చి సన్ను చంకన 
బెటుకొని చెట్టుమింది 'రెగందాకెను నా ! దుస్ప్వప్న ఫఐమిప్పడు నాకు పూణక౯ాముగా 
ననుభవ మునకు వచ్చినవి. నాకు కంలోం గసింబదన కోతియే (ప్రత్యక్ష మయి నన్ను 
వృక్షా_మునం చెటినది అక్కడ సుద (కిందికి జాటివదితినా  చ్నటాతిమీందం 
బదిన గాజుకాయవలతల నా తం 'వేయ్య్ముపక్కలు కాక. జరొనచక్యు. ఎ కొమ్మనే స సను 
గట్రగా కొంయగొెట'€ టం కోవలెనన్నచు గ మ యీ పాడుకోతి యెడమచేతితో' 
భర్లూకిపు పట్టుపట్టి సత నొ్నదలోం బెట్టుక్‌ కొనక నియ + కున్నది చెటు సయిని 
నేనిటి యవస్తలో నుండ6గా (కింద ళా న? నన్ను వెదకుచు చు నేనున్న 
చెటు మొదటికి వచ్చిరి. 

తాట...అయో్యో చెతంజిక్కిన యెలుకను నిష్కారణముగా బో(గొట్రితివి 
గదా: 

మహీడిర నివ కోట్ల నిమి తమయిపోయి యెంత 'పేపటికిని రాకపోంగా నెంత 
పెద్ద యెలుకో చూడవరెసేని మూత 5 కొంచము తీయంగానే యెలుక 3 పై కుటికి పాలో 
పోయినది. 

తాట మహాకాయుని యింటనున్న వాలఖిల్య మహర్షి నెవ్వరో యెత్తుకొని. 
తోయినారని చెప్పుచుండగా వినుచు నిలుచుండుటచేత కి తెచ్చుటకు కొంచె మాల 
స్యమయినది. ఎలుక పెకిరాంగానే తబుముకొనిపోయి పట్లు కోలేక పోయినావా ? 


సో మహాకాయుని భృత్యులిద్ద అ అక్క డకు వచ్చింమండని 
యొడల దానిని నేను పోనిత్తునా? దాలఖిల్యమహషిజా రాతి i 
చెప్పుచు వారు నన్ను కొంతదూరము తమ వెంట6 గెనిపోయినా 


తాటఇక్క_డ కలుగులులేవు. ఎలుక యీ చెట్నుపెకి స లై 
హిడిం-_ఎలుకలు చెపెక్కునా ? 
శ్‌ 

తాట.--చూచితివా చెట్టుమీంద నెంత పెద్ద వానరమున్నదో? 

హిడిం....ఏది? అదా ? అవునవును. దానియొడిలోనేమోా యున్నట్టున్నడి, 

తాట--అద్భశుg (డయిన వాలభిల్యునివలె కసంబడుచున్నాండు. అవునవును. 
అతడే. మా కోడిపిల పోయినప్పుడు (ప్రశ్నయడుగంబోయిన వాలఖిల్యు(6 
డితలడే స 


వమొాడిం__ఈః వాలఖిల్యు (డు మనకు దొరికిన బాగుండును. మన (తిజట 
ాలభఖిల్యుని జూడవలెనని యెన్నోసారులు నాతో. జెప్పినది. మనమితని దీసికొని, 
ఫోయి యామెచేతికిచ్చీ రెండుమూడు దినములు నమునయింట నుంచుకొందము. 


365 


తాట... నీవన్నయాలోచన బాగున్నది. ఈ కోంతిని బెదరించి మనమా 
వాలఖిల్యుని పట్టుకొంటిమా వేయిసువణ కాములు సంపాదించి మనము ధనికురాం[డ్రము 


కావచ్చును. మహాకాయుండెంత  సొమ్మిచ్చియెన నీతనిని వదల్బుకొని పోక 
మానడు. 

హిడిం-...అటియిన మనమీ వాలఖిల్యుని పట్టు కొందము, స్‌ చెక్క. 
గలవా ? 


తాబ_ఎలుకను బట్టుకొనుటకయి దుమికెడు పెల్తివలె నేనీ చెట్టుమీది 
ae 
కొక్క గంతువేసి వాలఖిల్యుని బట్టుకొనెదను నీవీకజ్లచేతం బట్టుకొని _కోంతి 
ఠి 
[కిందకుతికి పాజిపోకుండ జాగరూకతతో కాచి చూచుచుండుము. 


ఆ మాటలు వినునప్పుడు నా(బుతుకు ముందజికినచ్చిన గోయియు వెనుకకు, 
బోయిన నూయియు వలెనుండెను ఈ ముగ్గురిలో నెవ్వరిచేతిరోం బడినను నాకు 
(పాణసంశయస్టితియ సంభవించును ఆ ముగ్గురును _తెతాగ్నులనుగా నేసీవబకే 
పోల్చియున్నానుగదా 1 నన్ను(గొనిపోయి దక్షిణస్వేకరించి విడువ (6దల౭చినందున 
తాటకను దక్షిణాగ్నియనవచ్చును. నన్ను6గొనిపోయి తన చెలికతె తెకర్చించి నన్ను 
గృహపతినిగా. జేయందలంచినందున హిడింబిని గార గ్లపత్యాగిన్న 'యనవచ్చును నౌ 
నోటిలోనేదో |కుక్కియో తోంక నా మెడకుంజుట్టం బేట్టియో హోమము నిమిత్తమై 
(బాహ్మణులు పశకువునుదిట్టినట్టుగా నూపిరి వెడలనియ్యక నా(ప్రాణములు గొన 
దలంఛచినందున మర్క టము నాహవనీ యాగ్నియని చెప్పవచ్చును. ఈ మూ 
శగ్నులలో నాకవ్పడు దక్షికకాగ్ని మెలుగ తోంచినందున నా యజవమూను (డై న 
మహాకాయుని వద్దంజేరి సుఖింపవచ్చునన్న యాకచేత నేను తాటక చేతితోం 
జిక్కిందలంచుకొని వానరముయొక్క యొడి కోనుండి దుమికి యా రాక్షసిని కౌంగి 
లించుకొనుటకయి చేతులు చాంచుకొని సంసిద్దుడనయి కూరుచుండియుంటిని. తా 
నొకటి తలంచిన దె వమొకటి తలంచునుగదా[ తాటక వ్యక్షమారోహించుట చూచి 
యా దుష్టవానరము నన్ను విడిచి పాజిపోక తన తో(కను నేను మొదట ననుకొన్న 
ట్టుగా నా మెడకు(గాక నావొట్టకు చుట్పంబెట్టి నన్ను తన వీపుమీ(ద నదిమి పెట్టి యా 
చెట్టుమీందినుండి మతియొక చెట్టుమీ(దీకి దుమికెను అంతట తాటక చెట్లు దిగివచ్చి 
హిడింబితో నేమో యాలోచించీ వానరమును రాళ్ళతో విసరనారంభించెను. దానికి 
సహాయురాలయి హిడింబియు మామీద శిలల రువ్వసాగెను. ఆ శిలా యుద్దమునకు 
తాళం(జాలక వానరరాజు చెటుమీందినుండి యుటీకి నన్ను వీపమీంద వేసికొ క పాటి 
పోవంజొచ్చాను. వెనుకనుండి యజచుచు నారాక్షసాంగన లిరువురును మమ్ము 
తటలుముకొని వచ్చిరి. ఇట్లు కొంత నూరము పరుగెత్తుసప్పటికి వెనుక(జిప్పిన మహా 
కాయని భృత్యులిద్రయిను (పక్కదారిని వచ్చివారినీ గలిసికొని యేలపరుగెత్తుచున్నా 


366 


రషియడిగిరి. ఆ చెడుకోంతి వాలఖిబ్యుని నెత్తుకొని పాజిపోవుచుండగా విడిపించుట 
కయి పరుగెత్తుచున్నామని వారు త్తరము చెప్పిరి. ఇట్లు నలుగురును నొక్కచోటం 
జేరునప్పటికి పూర్వము నన్ను మండోదరి యప సడప్పుడు తీసికొని వచ్చెడి యుద్యాన 
వనముకడకు మేము వచ్చితిమి. అంత నలుగురును గలిసి తనవెంటంబడ మక్క_ట 
రాజణుమా(తమునను భయపడక నన్నువిడువక యక్క_డనుండి యొక్క యంగవేసి 
యెగిరి సువేలా(డిమీ6దికి దుమికెను,ఆ వానరు(డు గంతు వేసి నస్తలమునకు సువెలా(డి 
నాలుగు యోజనముల దూరములో నున్నదని నేనంతకుముందే మండోదరి వలన 
వెశింగియున్నాను. మరక్కటము నన్ను ఎెమ్నున, బెట్టుకొ ని కుప్పించి (ముక 
టోవునవ్పుడు దైవమాయచేత నా కొక్క యావులింత వచ్చినది పూర్వాచారపరాయ 
ణుండ నగుటచేత పెద్దల యాచారమును మిజరాదని ప కొండంతయాప 
దతో నున్నను నా యావులింత పోవువణకును చిటికలువేయుచుంటిని ఆ కోంతితో 
నేను సువేల్మాదిశిఖరమున వాఎనప్పటికి లెక్క వేయంగా నా చిటికలు సరిగా పది 
యైనవి. ఆ లెక్కనుబిట్టి పదిచిటికల కాలముతో వానరము నాలుగు యోజనముల 
దూరము దుదుకునని 'నేసు తెలిసికొంటిని. అప్పుడు నేను ముందువంకం జూచు 
నప్పటికి నాయెదుట లవణసము(దము మేఘమండలములనంటు తరంగములతోను 
మేఘనాదములతో వియ్యమందు సంతతధ్వనితోను భయంకరముగా గానంబడెను 
వానర మింక ముందువంకకు పాజిపోపుట కవకాశము లేనందున నలుగురు వచ్చి 
చుట వేసి నన్నుదక్కించు ని మహాకాయున కియ్యవచ్చునని నాలోనేను నంకతకోష 
పడుచుంటిని. ఇట్లు నేను మనోరథ సా మాజా్యనందము నొందుచుండంగానే 
వానరము కుప్పింబే ముందువంక కుజుకుట కుద్యు క్త క మయి యున్నట్తుకనంబడెను. 
అందుచేత నే నీసారి యెంతదూరము దుముకునో చూడవలెనన్న యుక్సాహముచేత 
ముందు సమ్ముదమున్నమాట మటిచిపోయి చిటికలు వేయుటకు మొదలు పెట్టితిని 
ఇనూ్నూటయేంబది చిటికలు లెక్క పెట్టునప్పటికి వానరము నన్ను గొని సముద్ర 
మున కౌవలి యొడ్డుననున్న యొక విశాలమయిన యిసుకతిప్పలో (వ్రాలినది. అప్పుడు 
నేను గణీతళా స్త్ర, “పకారముగా లెక్క వేసి యిన్నూూటయేంబదింటిని పదింటిచేత 
ఖాగింప(గా వచ్చినలబ్ద మిరువదియై దుకాంగా, పదిచిటికల కాలములో దుముకంగల 
దూరము నాలుగుయోజనములగుటచేత నిరువదియైదును నాలుగుచేత గుణించి సము 
(దముయొక్క వెడలుపు సరిగా నూటుయోజనములని తెలిసికొని నేనత్యాశ్చర్య 
పడితిని ఆహా మన పూర్వులనముథజక్యాము నే మషి శాఘింతునుః వారు నిజంగా 
సర్వజ్ఞులేసుండీ. అణుమా(త మయినను హెచ్చుతగులులేక నూలు మోజనములని 
రామాయణములో జెప్పినదానికిని నేను కన్నులారా కొలిచి లెక్క_వేసినదానికిని 
సరిగా సరిపోయినది. లంకకును మన దేశమునకును నడుమనున్న సము(ద్రమిదియ 
కడా ? నేను సముదమును దాంటునప్పుడు శ్రీరాములవారు కట్టిన వారా వధిని స్పష్ట 
ముగా జూచినాను. మనుష్యులు లంకకు EUR మరలివచ్చునప్పుడు 


367 


శ్రీరాములవారు. కట్టను నడుమనడుమ తెగ, గొట్టిన సందులు నాకంటికి కరతలా- 
మలక్షముగా6 గనంబడినవి. మన పూర్వ్యులను గురించి యాతోచించుచు నేను కొంచె 
'మేమజియుండంగా వానరము నన్ను వెన్నుమెవినుండి తోశతో పెకెత్తి మణి 
యొక్క దుముకు దుమికినది. ఈసారి నేను వీపుమిందనానుకొని దృశయుగా 
నుండక వాలమున (వేఎచు భయ భాంతుండమున యుఎదుటచేత చిటికలువేసి 
దూరమును కనుంగొన లేకపోయినాను. నేనిట్లు ద్యిగ్భృమ నొందియుండంగానే 
యా వానరము నన్ను నట్టడవిలోఏదచి యవృశ్యమమునది. అప్పటికి సూర్య గతిని 
బిట్టి నాలుగయిదు గడియల (ొచైెక్క_నట్టు తోం౭ఎనది. కన్నులువిచ్చి చూడగా 
నక్క-డి చెట్లు మొదలయినవి లంక లోనివానివలెా నతుున్న తబులుగాక మన దేశము: 
లొని సామాన్య వసుజాలమువళనే యున్నవి. ఆ డానరణుయొక్క_ వీపునానుకొని 
సమ్ముదమును దాంటునప్పుడు నాకు తోంచలేమగాని నన్నిక్కుడకు. గొనివచ్చి విడి 
చిన యామహానుభావుండెవ్వండాయన్న యాలోచన నా మనస్సున కిప్పుడు కలిగినది. 
అత(డు వాయుపు,కుండై న హనసుమంతుండయినందుకు సందేహములేదు అతండు 
హనుమంతుండే కాకపోయినచో శతయోజనాయామమయిన సమయు్యుద.మ నొక్క. 
యంగను దాంటుటకు మజియొక్క-నికి సాధ్యమగునా ?కాదము మనపెద్దలు చెప్పినట్లు గా 
నత6దు రావణాసురుని కాషమారిపోకుండు నట్లుగా (పతిదినమును తాను డంతధావ 
నము: చేసికొన్న పుడకల సందు వేయుటకయి పోవుచుుడును గాన నేంటి యుద 
యమున సన్నుజూచి జాలిదలచి పాదలేసములేని నేను రాక్షనుల దేశమునుండి 
రాలేనని యిక్కడ తెచ్చి విడిచినాండు. నేనీ యడవిలోని ఘభాూకుకమృగముల వాంత 
బడక (బతికీ యిచ్చటివారి యండ6జీర6 గలిగినపక్షమున, రెండుమూడు మాసము 
లలో వారి భాష నేవ్చుకొని తరువాత నాకథను మీకు మహాత్ములచేత( బంపెదను. 


సంహారము 
E> 


అనుబంధం-1 


చింతావంణి బహంవలాన (పక తున 


ఆధునిక తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిసారిగా నవలా రచనలో 
పోటీలు నిర్వహించిన పత్రిక చింతామణి. 1892 వ సంవత్సరంలో రాజమండి 
నుంచి ప్రారంభమ ఐదారేళ్ళు వచ్చి ఆగిపోయింది దీని (ప్రకటన యాజమాన్యం 
న్యాపతి సుబ్బారావు పంతులుగారిది. వావిలాల వాసుదేవ శాస్త్రీ, పీరేశలింగం 
ఆచంట సుందరరామయ్య (ప్రభృతులు సుబ్బారావు పంతులుగారికి ప్యతికా 
నిర్వహణలో తోడ్పడేవాళ్తు. తెలుగులో నవలలు రావడం లేదనీ, నవలలు వాసే 
వారీకి ప్రోత్సాహం కలిగించడానికి ఉద్దేశిస్తూనూ, 1888 నుంచి చింతామణి ప(తిక 
నవలా రచనలో పోటీలు నిర్వహించింది. నవలా రచనా పోటీలో పాల్లొనదలచిన 
వాళ్ళు పాటించవలసిన నియమ నిబంధనలు వీరేశలింగం పంతులుగారే రూపొందిం 
చారని ఊహించడానికి అవకాశం ఉన్నది. 1893 వ సంవత్సరం జరిగిన మొదటి 
పోటీ _పకటనం యీ విధంగా ఉంది. 


మొదటిసారి వెలువడ్డ పకటనకు వివరణలు, సవరణలు కూడా పొందు 
పరుస్తూ ఆ తర్వాత సంచికలో విపులంగా నవలా రచనకు సంబంధించిన అంశాలు 
నిబంధితొమైనాయి. 


చింతావనుణి బహంమానములు 


1895 వార్చి నెల నం శ, నం. లీ 


తెలుగు భాష నభివృద్ది చేయుటకును, తద్గ9ింథక ర్రలకు (ప్రోత్సాహము 
కలిగించుటకును “చింతామణి బహుమానము లని రెంటిని (ద్రవ్య రూపమున నేర్ప 
రచినారము. అందు మొదటి బహుమానమును ఒడ సిన వారికి డెబ్బదియెదు రూహ్యం 


369 


బులును రెండవ బహుమానమున కేబది రూప్యంబులు నియ్యబడును. ఈ బహు 
మానంబులనంద (బియత్నించువారీ (కింది నిబంధనల కొడంబడి యొక “వచన 
(పబంధము'ను (వాసి యంపక్షలెను. 


lL; 


(పబంధము (Novelette) ము(ది౩మెనప్పుడు చింతామణి పుటలవంటి 
50 పుటలకు తక్కువ కౌకుండవలెను. 


(సబంధమును (వాయునప్పుడు స్ఫుటమగు విడి యక్షరములతో కాగితమున 
కొక (పక్కను మాత్రమే (వాసి యంపవలెను (గంథము యొక్క మూల 
కథ హృదయ రంజకముగను స్వభావ ఏిరుద్దము గాక యు సులభ శై లిగ 
నుండవలెను. 


- ఆ (గంథము చింతామణి సతికాధిపతిగారికి జూన్‌ నెల 1 వ తేదీకిలోపుగ 


జేరవలయును. 


. 'అగంథముల నంవువారు తమ తమ నామంబులను (గంథము పయిని 


(వాయక యేదియో యొక గురుతునా (గంధము యొక్క మొదటి పుట 
పయినుంచి దానిని తెలియజేయుటకుగాను వేరొక యుత్తరమును (వాసి, 
అందు తమ నామంబులను పయి నిబంధనల కొడంబడుచు దాము పంపిన 
(గంథ నామమును దమ చిరునామాయును (వ్రాసి యంపవలెను. 


అట్లు: పంపబడిన పుస సకముల సరిశీలనార్హనుయి మహారాజశ్రీ వావిలాల 


వాసుదేవళాస్త్రిగారును "కందుకూరి పీరేశలింగముగారును చింతామణి పతి 
కాధిపతులను మధ్యవ ర్తులుగా నేర్పడి, హృద్యంబులగు వానిని రెంటిని 
గొని తతృలితమును సాధ్యమయినంత త్వరలో జూలయి నెల చిశతామణి 
పత్రికలో [పచురింతురు. 


. బహంమానము లియ్యబడిన _గంథములు చింతామణి ప్యత్రికయంది (అఆ 


టింప బడుచుండును. ఆ స్మత్రికయందవి పూర్ణముగా _బకటింసబడీన తరు 
వాతనే కాని యంతకులోపుగా (గంథకర్తలు వానిని (బత్యేకముగా (పక 
టించు కొనగూడదు. బహుమానములు' వడయని (గంథములు మరల వాని 
కర్రల కంపబడును. 


370 


అనుబంధం _ 2 


చబొంతొవంణి బఅహామూశములు 
1893 ఏ్మ పియల్‌ సం 2 సం. పే0 


“గత పతిక యందు _బకటింపబడిన చింతామణ్‌ బహుమానముల నిమిత్త 
మయి పయత్నిందువారు చాయవలసిన వచన |పబంధము లెట్లుండ వలయునో తెలుప 
వలసినదని మమ్మ నేకు లడుగుచున్నందున వారికి మార్గ దర్శకములుగా నుండుటకయి 
కొన్ని సంగతుల నిందు (వ్రాయుచున్నాము. (ప్రబంధమనగా కల్పిత మైన కథ. 
ఆ కథను పురాణీతిహోసాదుల నుండి గాని, చరితముల నుండి గాని గైకొని కథా 
సారస్యమున కనుకూలముగా నుండులాగున దానికి నూతనాంశములను జేర్చి పెంచి 
(వాయవచ్చును; లేదా కవి మొదటి నుండి కడవటకును స్వబుద్ది చేతనే నూతన 
కథను కల్పించియైనను (వాయవచ్చును. కథాంశము, (న్రాయువారి బుద్ది విశేషము 
ననుసరించియుండును గాన దానిని గుజించి విధులు చెప్పుట యనావశ్యకమేయైనను, 
కథ పూర్ణ ముగా కల్చితమయినను గొంతవణ కితర (గంథముల నుండి _గహింపబడిన 
దైనను చమకత్కారముగా నుండి చదువువారికి హృద్యముగా నుండవలెనని చెప్పుట 
యనావశ్యకము కాదు. శృంగార మో, వీరమో యేదో యొక రసమును (పధానముగా 
జేసికొని వివిధ రస సంయుతముగ నుండునట్లుగాని యాయా రసమును పోషించుట 
కయి వివిధ కష్ట సుఖములను (పయత్నములను కార్య విఘాతములను కార్య 
సాఫల్యములను మధ్య సందర్శోచితముగ దీసికొని వచ్చుచు కథయం తయు నొక్కని 
చరిత్రమువలె నుండునట్లు (వాయవలెను. కథ యందు వచ్చు పాతములలో నొక 
పురుషుని సన్మార్లునిగా జెప్పెడు పక్షమున వాని వర్తనమును తదను గుణి ముగా నే 
యంతకంతకు వికసింపజీసి ధర్మ మారానుసరణము నిమి త్రమయి కష్టముల కోరుట 
ధర్మ మార్గము తొలగవలసి వచ్చునని పరితాపపడుట సత్కార్యమునకు వచ్చు 
విఘ్నములను ధె ర్యోత్సాహములతో వారింపబాటుపడుట మొదలయిన సంగతులను 


371 


దబలసజచి (వ్రాయనకెను. కథలోని యింకొక పా_త్రమును దుష్టనిగా జె ప్పెడు పక్షమున 
వాని దుష్పవర్తనమును సహితము (క్రమ (క్రమముగా విస్తరింపజేసి మొట్టమొదట 
మనస్సులో దుశ్చింత పుట్టినప్పుడు పాపమునకు భయపడి వెనుక తీసి రాగ ద్వేషాదుల 
(పేరణముచే తన కార్యక్రమమునకు లోబడుట, తరువాత గొంత పశ్చా తాపపడినను 
దిన దిన క్రమమున కఠినుడయి యకార్యకరణమునకు సం దేహింపకుండుట, మోసము 
మొదలయిన దుష్కార్యముల వలన మొదట గొంత కాలము కార్య సిద్దయగున ట్లు 
కనవడినను కడపటి కృషియంతయు విఫలమయి ధర్య్మమునకే విజయము కలుగుట 
మొదలయిన సంగతులను బలపజచి (వాయవలెను ఈ (పకౌరముగానే యొక 
పా(తమును శూరునిగానో, భీరునిగానో, కాముకునిగానో, విరాగినిగానో యెటు చెప్పి 
నను త త్త_ద్రసోచితముగా వాని గుణముల నంతకంతకు వి సరింపజేసి స్వభావము 
సనుసరించి వర్తి ంచవలెను. మధ్య మధ్య నెన్ని పాములు వచ్చుచున్నను, 
కథకంతకును ముఖ్య నాయకుడొక డుండవలెను; నాయకునితో డిపాటుగా నొక 
కథానాయికయు నుండవచ్చును. ఈ వచన _ప్రబంధములయందు కథ కేవల కల్పితమే 
యైనను స్వభావ విరుద్దముగా నుండక నిజముగా జరుగుచున్న చరె_తమువలె 
నుండి చదువు వారికి హృదయాహాదకరముగా నుండవలెను కధలో సందర్భోచిత 
ముగా జనుల యాచారవ్య వహారములను కౌర్యములు జరిగిన స్టలములు మొదలయిన 
వానిని వర్తి ంపవలసినప్పుడా వర్హనలను అసంభావ్యములుగా నుండునట్లు చేయక 
నైనర్లికముగాను వినోదకరముగాను జేయవలెను. కధయందు రసోచితముగా 
శృంగార వర్ణనము చేయవచ్చినను మన కావ్యములయందున్న రీతిగా కుచకచ 
సంభోగాది వర్ణనలు చేయకూడదు కథ చమక్కారముగా నుండవలసినను నీతి 
బాహ్యముగా నుండగూడదు; మొత్తముమీద కధయొక్క- ఫలితార్హమంతంయు నేదో 
యొక నీతిని బోధించునదిగా నుండవలెను. కవి హాస్య వచనములు మొదలయిన 
వానిచేత వాక్పమత్కతిని జూపవలసినను స్త్రీలు చదువగూడని మృదుత్వము తప్పిన 
మోటు మాటలుగాని యంశములుగాని యుపయోగింపగూడదు. ఒక్క పాటగా 
కథనంతను (పథను పురుషమునందే (వాయక నాటకములయందు పాతము 
లొండొరులతో మాటాడుకొనునట్లు నడుమ నడుమ సంభాషణములను బెట్టుచు 
వచ్చిన బాగుగనుండును. సంభాషణములను జేయువారి యొక్క- కులాదులనుబట్టి 
జాతీయముగా వారి సంభాషణలను (గ్రామ్యపదములలో నుంచనచ్చును. సంభాషణ 


ములు గాక మిగిలిన కథాంశమునందు సహితము సాధ్యమైనంత వరకు కేవల 


372 


(గౌంథిక పదములను దీర్చ సమాసములను విడిచి మృదు మధుర పదములతో, 
సులభశై లినే యవయోగించవలెను. చదువు వారికి హృదయ రంజకముగా నుండుట 
కయి తగిన స్టలముల యందర్జాలంకారములను శద్రాలంకారములను గూర్చుట 
యౌవశ్యక  మేమయినను అలంకారముల నిమి త్రమయి రసమునకుగాని పద 
లాలిత్యమునకు గాని భావ గౌరవమునకుగాని యెంత మా(తమును భంగము కలుగ 
నియ్యగూడదు 


ఇటువంటి వచన (ప్రబంధములను పశ్చిమ ఖండవాసుబు విశేషముగా వృద్ది 
చేసిరే కాని మనవారీ విషయమున నంతగా గృషి చేయలేదు ఆదేశమునందు నహి 
తము మొట్టమొదట సీ పుస్తకములు కథల మూలముననే యారంభమయి యంత 
కంతకు స్వాభావికమయిన యిప్పటి (ప్రబంధ రూసమున వృద్ది పొందినవి. మన 
దేశమునండలి పంచతం[తిము, హితోపదేశము, హంసవింశతి, శుకస పతి మొద 
లయిన కథలా దేశమునందు మొట్టమొదట పుట్టిన కథల వంటివే కొంతకాలమయిన 
తరువాత మన దేశమునందా కథలు సంస్కృతమున దశకుమార చరితము మొదలె 
నవి గాను తెనుగున షోడశ కుమార చరితము మొదలయినవిగాను గొంతవటికు 
వృద్దినొందెనుగాని యా వృద్ది (కమ్మ్శ_కమముగా రాక యంతటితో నిలిచిపోయినది. 
ఇంగ్లీ షవారు (వ్రాసిన _గంథముఐను జూచి యిప్పటి మనవారు వచన (ప్రబంధము 
లను (వాయ నార౦భించినారుగాని యింకను మన భాషలో నుండ వలసెనన్ని పు సక 
ములు పుట్టలేదు. రాజశేఖర చరితము, సత్యరాజా పూర్వ దేశయా(తలు, సత్యవతీ 
చరితము, సత్య సంజీవని మొదలయిన పు స్తకములీ తరగతితో జేరినవి. ఇంగ్లీషు 
భాషా పరిశ్రమము లేక యిటువంటి వచన _ప్రబంధములను రచియింపదలచుకొన్నవారు 
కొంతవటణకు పయి పు స్తకములను దమకు మార్గ(పదర్శకములనుగా జేసికొనవచ్చును. 
మన భాషయందిటువంటి నూతన (పబంధములను, తనూ్మూలమున భాషను నడి 
చేయుటయే యీ చింతామణి బహుమానముల యుద్దేశము. ఇప్పుడుద్దేశింపబడినే 
పుస్తకములు సామాన్యమయిన వాతలో నూఅు పుటలున్న పక్షమున, ము(డింపబడి 
నప్పు డేబది పుటలలో నిముడ వచ్చును. 


373 


ఆనుఐబ౦ధ౦-38 


చఅంతావంణి బవాాంవూశ అర్దయువంం 


చింతామణి 18938 జూలై, సం. తీ సం. 1 


చింతామణి బహుమానములకయి పంపబడిన పుస్తకములను పరిశీలించి 
బహుమాన నిర్ణయము చేయుటకేర్పుడిన మధ్యవర్తులు ముగ్గురును నేకాభిపాయము 
గల వార మొదటి బహుమానమును ఖండ విల్లి రామచం[(దుడు గారికిని. రెండవ 
బహుమానమును తల్లాప్రగడ సూర్యనారాయణ గారికీని ఇచ్చుటకు నిశ్చయము 
చేసినారు. బహుమానములు పడసిన [(గంథములలో మొదటిదానిని ఈ పత్రిక 
యందు |పచురించుట కౌరంభించినాము. ఈ _గంథము ముగిసిన తరువాత రెండవ 
[(గంథమును [బకటింతుము. 


374 


అనుబంధం = 4 


Second Year’s Chintamani Prizes 


చింతామణి నం శ నం,.2 1894 ఆగస్టు 


For the encouragement of Telugu authors, we offer two 
prizes in cash called ‘‘Chintamani Prizes” the first Rs. 125 |- 
and the second of Rs. 76/- for the best Telugu novelette under 
the following conditions. 


[అని ఇంగ్లీషులో (వకటించి తొలిసారి బహుమాన |పకటనం చేసినప్పటి 
నిబంధనలనే తెలుగులో మళ్ళీ (ప్రకటించారు. రెండో బహుమాన (పకటననుబట్టి 
నవలలు చేరవలసిన గడువు తేది 1.8-_1894 _ సం] 


రెండే సంవత్సరపు చింతామణి బహుమాన (_ప్రకటనం. 


“* పకటన ననుసరించి యీ సం॥ము పదునై దుగురు వచన 1పబంధములను 
(వాసి మాకు బంపియున్నారు.... 


ఉన్న వానిలో సమస్టి మీద నాలోచించి చూడగా గోజేటి కనకరాజుగారిచేత 
రచియింపబడిన వివేక విజయమును, చిలకమర్తి లక్షీ శ నరసింహముగారిచేత రచియింప 
బడీన రామచంద్ర విజయమును బహుమానార్హములని యేర్చుడినవి. ఆయినను పయి 
రెండుగంథములు నించుమించుగా సమాన గుణవంతములుగానే కనబడినందున ... 
వానిలో నొకటియే యగ గౌరవమున కర్ణమయినదని నిర్జారణము చేయు టకు 
వలనుపడలేదు. కాబట్టి రెండును సమాన గౌరనమునకే యోగ్యములయినవని 
యేర్నజఅచి రెండు బహుమానములకును నిర్ణయింపబడిన ధనమును మొత్తము చేసి 
యిరు వురు (గంథక_ర్తలకును సమానముగా బంచి పెట్టుటకు నిశసయించినాము.... 


375 


నముజీయు నూ వద్దకు బంపబడిన పు స్తకములల్‌ బులుసు పాపయ్యశాస్త్రిగారు 
రచించిన భాస్కర విలాసమను చిన్న పు సకము బహుమానమును పొందకపోయినను 
రచనా కుశలత్వము, స్రీత్రి బోధకత కము మొదలయిన గుణ విశేషములను బిటి యిందు 
పచురింసబడుచున్నది 


